శ్రీః 
పరమహంసపరివ్రాజకాచార్య శ్రీవాసుదేవానందసరస్వతీస్వామి విరచితమ్‌ 


ఆదత్తపురాణము 


తెలుగుటీక - చింతగుంట సుబ్బారావు 


(ప్రకాశకులు 
రావి మోహనరావు 


404, జంజనం కాంప్లెక్స్‌, చీరాల - 528 155. 
ఆంధ్రప్రదేశ్‌. 


[రు 


శ్రీ దత్తపురాణమ్‌ 


పరమహంసపరివ్రాజకాచార్య శ్రీవాసుదేవానందసరస్వతీస్వామివిరచితమ్‌ 
et 

శ్రీదత్సపురాణమ్‌ 

తెలుగుటీక - చింతగుంట సుబ్బారావు 


ప్రతులు : 500 
(పథమ ముద్రణ ఫి 2019 
పుటలు : 564 

వెల : రూ.300/- 


© RAVI MOHAN RAO, M.Sc., M.A. (Sanskrit) 
404, Janjanam Complex, 
Opp. I-Town Police Station, 
CHIRALA - 523 157. Cell: 94401 15411 


D:T.P:: Printed at : 
P. PARVATHI KARSHAK ART PRINTERS 
Cell : 7416586775. Hyderabad. 


శ్రీః 
ప్రస్తావన 


గా 


ఇది శ్రీ దత్తపురాణమను మహాగ్రంథము, సంస్కృతమున పరమహంస 
పరివ్రాజకాచార్య శ్రీవాసుదేవానందసరస్వతీ స్వామి రచించినది, తెలుగులో టీకతో 
సమర్పింపబడుచున్నది. ఇది ఎన్మిది అష్టకములుగను, ఒక్కొక్క అష్టకము ఎన్నిది 
అధ్యాయముల గుచ్చముగను రూపము దాల్చినది. ఇందు మొత్తము 3500 
శ్లోకములున్నవి. ఈ అష్టాష్టక అష్టాధ్యాయ విషయములు సూచికలో చూడవచ్చును. 
సంస్కృతవ్యాఖ్యతో కూడిన నాగరిలిపి ప్రతి నాకు లభించినది. దానిని పరిశీలించి 
తెలుగులో ప్రతిపదార్థతాత్సర్యములను కూర్చినాను. పాఠకమహోదారులకు ఇది 
ప్రయోజనకారి కాగలదని నమ్మిక. 


సర్గము, (ప్రతిసర్లము, వంశము, మన్వంతరము, వంశ్యానుచరితము అను ఈ 
అయిదు లక్షణములున్నది వురాణము, అని లక్షణము చెప్పబడినది. ఈ 
గ్రంథమునందు ఈ లక్షణములున్నవా? అను ప్రశ్నకు శ్రీవాసుదేవానందసరస్వతీ 
స్వామి వారి సమాధానము : ఈ (గంథమున ప్రకరణవశాత్తు ప్రథమకాండమున 
సర్గము, అంతిమకాండమున ప్రతిసర్లము, మధ్యలో వంశము, మన్వంతరము, 
వంశ్యానుచరితము వర్ణింపబడినవి కావున దీనిని పురాణమనుట సార్ధకమే. ఇందు 
ఉపాసనాకర్శజ్ఞానకాండల విషయములను సమాచరించు భక్తుల అనుభవము 
ప్రతిపాదింపబడినది. 


తెలుగువారికీ గంథవిషయము నందించుట కర్తవ్యముగా నెంచి మిత్రులు 
రావి మోహనరావుగారు ప్రోత్సహించగా నే నీ పనికి పూనుకొని యథాశక్తి 
శ్రమించినాను. నా శ్రమ ఫలవంతమైనదను నమ్మికతో దీనిని మీ ముందు 
ఉంచుచున్నాను. ఈ కృషిలో నా ప్రతిభావ్యుత్పత్తులు చాలినవో లేదో ఆ శ్రీ 
దత్తునకే ఎజుక. ఎజుక గల పాఠకులు దత్తస్వరూపులై మన్నింప ప్రార్ధన. 


భవదీయుడు 
- చింతగుంట సుబ్బారావు. 


శ్రీః 


జ్ఞానాది త్రికాణ్ణి-అష్టాష్టక-చతుష్పష్ట్రధ్యాయ- పఇ్బుశతాధిక సహ(స్రత్రయ 
(3500శ్లోక - ద్వాదశసహస్రాధికలక్షాక్షర (112000) యుతం పరమ ప్రామాణిక 
పారాయణ(గంథం శ్రీదత్తపురాణమిదమపూర్వం పరమహంస పరివ్రాజకాచార్యైః 
శ్రీశ్రీ శ్రీవాసుదేవానందసరస్వతీస్వామిభిః విరచితమ్‌. 

ఏనేన కృతం 'దత్తభజనమ్‌”. తదేవ శ్రీదత్తపురాణవిషయసూచికా. 

బ్రహ్మశ్రీయుతాః శ్రీగరిమెళ్ళ సోమయాజులు శర్మాణః స్వపీరికాయాం 
పరమహంసపరివ్రాజకాచార్య శ్రీవాసుదేవానందసరస్వతీస్వామినాం జీవితచరితమ్‌ 
విపులీకుర్వన్తి. 

అద్య అస్మిన్‌ గ్రన్థే శ్రీచిన్లగుజ్జ సుబ్బరాయమహాభాగైః కృతయాంధ్రటీకయా- 
ష్టకచతుష్టయయుక్తః ప్రథమభాగః మయా పుస్తకరూపేణ ప్రకటీక్రియతే. 

రమన్నాం పాఠకాః. 


భవదీయః, 
రామోరా. 


చూ 


39 
శ్రీరామచన్దాయ నమః 


శ్రీవాసుదేవానందసరస్వతి (1854-1914) 


ఆధునికభారతదేశచరిత్రలో 1850-1950 మధ్య కాలము సువర్ణయుగ మని 
చెప్పవచ్చును. 1947వ సంవత్సరమునందే భారతదేశమునకు స్వాతంత్ర్యము 
వచ్చినది. శ్రీరామకృష్ణపరమహంస, వివేకానందస్వామి వంటి యాధ్యాత్మిక 
గురువులు కాని; గాంధీమహాత్ముండు, బాలగంగాధరతిలకులు వంటి దేశభక్తులు 
కాని; శ్రీనివాసరామానుజన్‌, సి.వి.రామన్‌, జగదీశ్‌చంద్రబోసు వంటి శాస్త్రవేత్తలు 
కాని; అరవిందఘోషు, రవీంద్రనాథతఠాగూరు వంటి విశ్వకవులు కాని; 
శ్రీచంద్రశేఖరసరస్వతి, శ్రీచం[ద్రశేఖరభారతి వంటి పీఠాధిపతులు కాని; 
శ్రీదాసగుప్తులు, శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణులు వంటి తాత్త్విక గ్రంథరచయితలు కాని; 
జవహర్‌లాల్‌ నెహ్రూ, రాజేంద్రప్రసాదు వంటి దేశనాయకులు కాని; బెల్లంకొండ 
రామరాయకవి, శ్రీశ్రీపాద కృష్ణమూర్తిశాగస్తి వంటి శతాధికగ్రంథకర్తలు కాని; 
మానవల్లి గంగాధరశాస్తి, తిరుపతివేంకటకవులు వంటి శతావధానులు కాని; 
బాలయోగి, సత్యసాయిబాబా వంటి యవతారపురుషులు కాని, శ్రీరమణ మహర్షి 
కావ్యకంఠగణపతి వంటి తపోధనులు యెందటో గొప్ప గొప్ప పురుషు ల్రీ 
మధ్యకాలమునందే భారతదేశము నలంకరించిరి. 


ఇట్టి మహానుభావుల యుత్తమ శ్రేణికిం జెందిన వారే శ్రీవాసుదేవానందసరస్వతీ 
స్వామివారు. వీరు గొప్ప దత్తాత్రేయభక్తులు. తపస్సంపన్నులు. మహాయోగులు. 
బహు[గ్రంథకర్తలు. 


మహారాష్ట్రదేశము నందలి “మాణగాంవ్‌” అను గ్రామము వీ రవతరించిన 
పుణ్యస్థలము. వీరు బుగ్వేదులు. అత్రి గోత్రీయులు. వీరి తల్లి రమాబాయి. తండ్రి 
గణేశభట్టు. ఈ పుణ్యదంపతులకు స్వస్తిశ్రీ ఆనందనామసంవత్సర శ్రావణబహుళ 
పంచమీభానువారము నాండు వీరు జన్మించిరి. అది శకసంవత్సరము 1776. 
అనంగా 1854 కైస్తవాబ్దము. 


వీరు బాల్యమునందే వేదము, స్మార్తము, జ్యోతిశ్చాస్తము మొదలగు వానిని 
నేర్చిరి. పౌరోహిత్యముతో జీవనయాత్ర సాగించెడి వారు. వీరికి 21 సంవత్సరముల 
వయస్సులో వివాహమైనది. వీరి ధర్మపత్ని యన్నపూర్ణాబాయి. వీరి కొక కొమార్తె 
కల్గినది. కొంతకాలమున కన్నపూర్ణాబాయి స్వర్లస్టురా లైనది. 


6 శ్రీ దత్తపురాణమ్‌ 


భార్య గతించిన పిమ్మట వీరు శ్రీనారాయణానందసరస్వతీస్వామిపాదసన్నిధిలో 
సన్వ్యాసాశ్రమమును స్వీకరించి వాసుదేవానందసరస్వతీ నామముతో భక్తి- 
వేదాంతములను బోధించుచు భారతదేశ మంతటం బర్యటించిరి. 


పుణ్యక్షేత్రములు : పండరీపురము, గోకులము, బృందావనము, ఉత్తర మథుర 
(శ్రీకృష్ణాలయము), (బ్రహ్మోవర్తము, హరిద్వారము, బదరి, ఇందూరు (ఇండోర్‌), 
తిలకవాడ, ద్వారక, సిద్ధపురము, చిఖలద, తిరుమల, సరసి, షోందూరు, 
నర్బ్ఫోబావాడీ, హంపి, బుశ్యమూకము, కిష్కింధ, మహత్సూర్‌, కాళహస్తి, శివకంచి, 
విష్ణుకంచి, పక్షితీర్ధము, చిదంబరము, రామేశ్వరము, శ్వేతారణ్యము, దక్షిణమధుర 
(మీనాక్షీ దేవాలయము), తంజావూరు, త్రిపురాంతకము, శ్రీశైలము, ముక్త్యాల, 
అమరావతి, వెల్లటూరు, పెదకళ్ళేపల్లి, కోటిలింగము (ధవళేశ్వరము), 
రాజమహేంద్రవరము (రాజమండ్రి), పిఠాపురము, కాకినాడ, పవని, హావనూరు, 
గరుడేశ్వరము, కురవపురము మొదలగు పుణ్యక్షేత్రములను సేవించిరి. 


పవిత్రతీర్థములు గంగ, నర్మద, ఘటటప్రభ, విశ్వామిత్ర, తుంగభద్ర, కావేరీ 
సంగమము, కృష్ణ, సముద్రసంగమము (హంసలదీవి), సప్తగోదావరము మొదలగు 
పవిత్రనదులలో స్నానము లాచరించి, తపోజపాదులు నిర్వర్తించి యా యా నదీతీర 
గ్రామములోం జాతుర్మాస్యదీక్షలు శ్రద్ధతోం గావించిరి. 


అద్భుతకథలు : వీరిని గూర్చి కొన్ని యద్భుతకథలు వినంబడుచున్నవి. 1. వీరొక 
(గ్రామములో సంచరించు చుండంగా నొక త్రాచుపాము కనంబడినది. దానిని 
మంత్రముతో బంధించినారు. వీరు తిరిగి వచ్చువజకు నా పామట్లే బంధింపం 
బడి యున్నది. మంత్రము విప్పి దానిని విడిచిపెట్టి యప్పటి నుండి సర్పముల 
జోలికి వెళ్ళలేదంట. 2. నర్మదానది వీరికి స్తీరూపములోం బ్రత్యక్షమై తన తీరములో 
నివసింపుందడని వేండుకొన్నదంట. 3. పండరీపురములో వీరికిం బాండురంగస్వామి 
ప్రత్యక్షమై స్వయముగాం బ్రసాద మిచ్చి నాండంట. 4. నర్మదానదీతీరములో నున్న 
“సేటలాద్‌” గ్రామములో వీరు చాతుర్మాస్యదీక్ష పూనిన సందర్భములో నొక 
నరకచతుర్దశి నాండు శ్రీదత్తాత్రేయస్వామి (ప్రత్యక్షమై వీరిచే వేన్నీళ్ళతో 
నభ్యంగస్నానము చేయించుకొని హారతి గైకొనినాండంట. 5. గుజరాత్‌ ప్రాంతా- 
రణ్యములో వీరు పర్యటించుచుండంగా భిల్లరూపములో నశ్వత్థామ దర్శన మిచ్చినాం 
డంట. 6. కృష్ణానదీతీరమున నున్న కురవపురములో దత్తాత్రేయక్షేత్రమునందలి 
గుహలో వీ రెక్కువ కాలము తపస్సు చేసి తపఃసిద్ధి పొందిరి. ఆ గుహను 
నేంటికిని భక్తులు సందర్శించి ప్రణామము లర్పించుచున్నారు. 


శ్రీశ్రీ శ్రీవాసుదేవానందసరస్వతీవిరచితమ్‌ 7 


ఇవి యన్నియు నొక యెత్తు. వీరు మహారాష్టీ - సంస్కృత భాషలలో రచించిన 
గ్రంథము లన్నియు నొకయెత్తు. వానిని స్థాలీపులాకన్యాయముగా సమీక్షింతము. 


మహరా కీయ గ్రంథములు 1 దత్తలీలామృతసింధువు ఏ ఇది నర్శదానదీతీరములో 
“ఇండోర్‌ మండలములో నున్న “పేటలాద్‌’ గ్రామములోం జాతుర్మాస్యములు చేసిన 
సందర్భములో రచించినది. 2. దత్తమాహాత్యము : ఇది 'మహత్సూరొలో 11వ 
చాతుర్మాస్యము చేసిన సమయములో రచించినది. 


సంస్కృతగ్రంథములు : 

1. ద్విసాహప్రీగురుచరిత్రము : ఇది 'నర్బోబావాడీ? లో గురుద్వాదశి (శ్రీపాద 
శ్రీవల్లభాంతర్జానద్వాదశి) సందర్భములో రచించిన గ్రంథము. 
2. బుక్సంహితానిరూపణము : ఇది బ్రహ్మావర్తములో 2 సంవత్సరముల పాటు 
పర్యటించిన సమయములో రచించినది. శ్లోకరూపము. 
8. కుమారశిక్ష : ఇది 'షోండూరులో సుబ్రహ్మణ్య క్షేత్రములో రచించిన గ్రంథము. 
4. ద్వర్ధిషడాననస్తోత్రము : ఇది దత్తాత్రేయ క్షేత్రమైన “నర్పోబావాడీ'లో 16వ 
చాతుర్మాస్య సందర్భములో రచించినది. 
5. శ్రీవేంకటేశ్వరస్తోతము : ఇది తిరుమలలో శ్రీవేంకటే శ్వరస్వామిని 
సందర్శించినప్పుడు రచించినది. 
6. సదాశివబ్రహ్మేంద్రస్తుతి : ఇది శ్రీసదాశివ బ్రహ్మేంద్ర సరస్వతీ స్వామి వారి 
సమాధిని (నెరూర్‌) దర్శించినప్పుడు చేసిన స్తోత్రము. 

శ్లో స్వానందరసోన్యత్తః, స్వాంగం విస్కృత్య యో నరీనర్తి। 
7. కృష్ణాలహరి : ఇది కృష్ణానదీతీరములో సంచరించినప్పుడు రచించిన స్తోత్ర 
(గ్రంథము. లహరీ వాజ్మయములో దీనికింగూడ విశిష్టస్థానము గలదు. 

లహరీవాజ్బయము 


లహరీ స్తోత్రశాఖ నారంభించిన వారు శ్రీశంకరభగవత్పాదాచార్యులు. వీరు 
రచించిన “సౌందర్యలహరి”, “శివానందలహరి”, “ఆనందలహరి” సుప్రసిద్ధములే. 
జగన్నాథ పండితరాయలు 1. గంగాలహరి, 2. యమునాలహరి, ౩. విష్ణులహరి, 
4. లక్ష్మిలహరి, 5. సుధాలహరి యను పంచలహరులను రచించినాండు. శ్రీకల్లూరి 
సుబ్రహ్మణ్య దీక్షితులు గారి “గురుకృపానందలహరి, గరికపాటి సత్యనారాయణగారి 
'దేవీకృపాలహరి” యిటీవల వెలువడిన (గ్రంథములు. వీనిలో గంగాలహరికిం 
గృమ్హాలహరికి నెక్కువ పోలికలు గలవు. 


8 శ్రీ దత్తపురాణమ్‌ 


గంగాలహరి - కృష్ణాలహరి 


ఇవి రెండును శిఖరిణీవృత్తబద్ధములే. గంగాలహరిలో 52 శ్లోకములు గలవు. 
కృష్ణాలహరిలోంగూడ 52 శ్లోకములే కలవు. గంగాలహరిలో మకుట నియమము 
లేదు. కృష్ణాలహరిలోం బ్రతిశ్లీకము- 


“నమః శ్రీకృష్ట్ణే! తే జయ! శమితతృష్టే! గురుమతే!” అను మకుటముతో 
ముగియుచున్నది. ఇది తెలుంగు శతకకవుల పద్ధతి. 


శ్లో సమృద్ధం సౌభాగ్యం సకలవసుధాయాః కిమపి త- 
న్మహైశ్వర్యం లీలాజనితజగతః ఖబ్బపరశోః 
(శుతీనాం సర్వస్వం సుకృత మథ మూర్తం సుమనసాం 
సుధాసౌన్దర్యం తే సలిలమశివం నః శమయతు ॥ 


ఇది గంగాలహరి యారంభశ్లోకము. 


శ్లో అపి శ్రీకృష్ణ! తే మహిమపరపారం వ్రజతి కో? 
న శేషో శేషాస్యైరపి కథయితుం వా ప్రభవతి । 
అతో హ్రీతో వాచశ్ళుచయ ఇహ వచ్యల్పకమిదం 
నమః శ్రీకృష్ణే! తే జయ! శమితతృష్టే! గురుమతే। 


ఇది కృష్ణాలహరి యారంభశ్లోకము. 


జగన్నాథపండితరాయలు గంగాలహరిని పృథ్వీ - శార్జూలవిక్రీడిత - స్రగ్గరా 
- ఉపజాతి వృత్తములతో ముగించినాండు. వాసుదేవానందసరస్వతి కూడం 
గృష్టాలహరిని పృథ్వీ - శార్ట్జూలవిక్రీడిత - ్రగ్ధరా - వృత్తములతో ముగించినారు. 
శ్లో॥ దరస్మితసముల్లసద్వదనకాన్తిపూరామృతై - 
ర్భవజ్వలనభర్డితాననిశమూర్ణయస్తీ నరాన్‌ । 
చిదేకమయచన్దికాచయచమత్కృతిం తన్వతీ 
తనోతు మమ శం తనోస్సపది శన్తనోరబ్లనా ॥ - గంగాలహరి. 


ధరేనతనయేం భయే? స్యుపగతో౭_ నుకమ్పోదయే 

జయేశ్వరి! హరీశరూపిణి!మణిద్యుతే త్వా౭_రయే 

అయే నది న దీనతాం వ్రజతు హృన్మదీయం స్వయేం. 

క్షయే వపుషి తేం సితే భవతు దృక్‌త్వదీయేం మృ్మయే ॥ -కృష్ణాలహరి. 


శ్రీశ్రీశ్రీవాసుదేవానందసరస్వతీవిరచితమ్‌ 9 


శ్లో; మన్రెర్మీలితమౌషధైర్విగలితం త్రస్తం సురాణాం గణైః 
స్రస్తం సాన్టసుధార సైర్విదళితం గారుత్మతైర్లావభిః 
వీచిక్షాలితకాళియాహి తపదే! స్వర్లోకకల్లోలిని! 
త్వం తాపం తిరయాధునా మమ భవ(జ్వా)వ్యాలావలీధాత్మన: 1 -గం.ల. 


కాచిత్‌ కాలయతి ప్రభోః పదయుగం కాచిత్మమారోహతి 

స్వేదాత్మాపి జటాదితః ప్రకటితా బద్ధాపరోద్వాహితా । 

ఉచ్చైః కాచన మానినీహ పతితా జాతా గతా కాప్యధ 

స్యక్తం తేన చ నామరూపమపి సత్మృష్టే దశాయా మిహ॥ -కృ.ల. 


శ్లో! ద్యూతే నాగేన్టకృత్తి ప్రమథ గణమణి శ్రేణిన స్టీన్గుముఖ్యం 

సర్వస్వం హారయిత్వా స్వమథ పురభిది ద్రాక్‌ పణీకర్తుకామే | 
సాకూతం హైమవత్యా మృదులహసితయా వీక్షితాయా స్తవావ్చ;! 
వ్యాలోలోల్లాసివల్లల్లహరినటఘటీతాబ్దవం నః పునాతు ॥ - గం.ల. 
దేవేడ్యే! వేదవేద్యే! జయజయ! భయహృత్‌ త్వం కృపాకృష్టకృష్టే 
త్రాహిత్రాహి! గ్రహీత్యాంస్తవ భవహరాభ్యాం సదా సత్యసన్దే! I 
భూయో భూయో భయోక్తేర్వితర తవ తనుర్యేహ మోహహ్రహర్రీ 
సామే కామేశమేధ్యా మనసి నయనయోరాదరాదస్తు దత్త ॥ - కృ.ల. 


ర్స 


ఇవి రెండు స్రగ్ధరావృత్తములు. 


శ్లో! ఇమామ్‌ పీయూషలహరీం, జగన్నాథేన నిర్మితామ్‌ I 
యః పరఠేత్తస్య సర్వత్ర, జాయన్తే జయసమదః ॥ 


ఇది గంగాలహరి యంతిమశ్లోకము. 
శ్లో! కృష్ణాస్థధ్రేరితమతిః, వాసుదేవసరస్వతీ । 
కృష్ణామస్తాత్‌ తతః ప్రియాన్నరసింహసరస్వతీ ॥ 
ఇది కృష్ణాలహరి యంతిమళశ్లోకము. 
శ్రీ వాసుదేవానందసరస్వతి తంజావూరులో 17వ చాతుర్మాస్యము జరిపినప్పుడు 
శ్రీకృష్ణాలహరికి సంస్కృతటీకను రచించినట్లు తెలియుచున్నది, గాని నాకు 
లభింపలేదు. 


గంగాలహరి నా యమృతధారావ్యాఖ్యతో శ్రీరావి మోహనరావు గారి 
సంపాదకత్వములో, శ్రీరామానందసరస్వతీ స్వామి వారి ప్రధాన సంపాదకత్వములో 


10 శ్రీ దత్తపురాణమ్‌ 


రామానందట్రస్ట్‌, వాడరేవు - చీరాల వారి సౌజన్యముతో 2017లోం బ్రకటింపం 
బడినది. 
కృష్ణాలహరి 'పౌరాణికసార్వభౌమ” బ్రహ్మశ్రీ మల్లాది చంద్రశేఖరశాగ్తిగారి 
యాం(ధ్రవ్యాఖ్యానముతో శ్రీతిరుమలతిరుపతిదేవస్థానమువారిచే 1992లో 
(బచురింపంబడినది. 
8. మంత్రగర్భగణపతిస్తోత్రమ్‌ : 
శ్లో వారణాస్యో దరఘ్నో౭ర్థ్య ఏకదంతశ్శివాత్మజః । 
సుశర్మకృత్తారణో= ర్చ్యః కవిస్తత్చురుషప్రియః ॥ 1 ॥ 
శ్లో; దేవః పవిత్రేక్షణో ద్యోదంతీ చారుస్తిలోచనః । 
వాగ్మీశో మాయాతీతాత్మా తాపశోవైఖ్య ఆఖుగః ॥ 2 ॥ 
శో॥ నందివంద్యోం యమీశానో యశస్వీ యశఆస్పదః । 
దర్భ్శనీయో విఘ్నరాజో విఘ్నహా విఘ్బుకృద్విరాట్‌ ॥ 8 ॥ 
శ్లో సభ్యో హృత్పద్మనిలయోద్మరస్రద్మవిహాపక్షః | 
రక్తాంగో౭ ర్కో హెమమాలీ హేరంబో హేమదంష్టకః ॥ 4 ॥ 


శ్లో॥ స్వరాట్రభా అజో. నంతో వరేశ్యో మతిమాన్‌ గుణీ | 
తీర్థకీర్తిర్‌ వరకరః (క్రత్వీశో హాపితాసురః ॥ 5 ॥ 


శో! ర్స్స్పపాకరో ధూమకేతుస్‌ తుందిలో దేవవల్లభః । 
పస్విశస్‌ తాపహరో డాకినీ వారితో భయః ॥ 6 ॥ 


శ్లో విశ్వప్రియో యక్షవంద్యో యష్టా నయవివర్ధనః । 
నానారూపో ధీర ఆద్యో ధీమతాం ధీరకః సుధీః ॥ 7 ॥ 

శ్లో యమీశ్వరో మహాహస్తీ మహాత్మా మహ ఉత్తమః | 
కర్తా కర్తా హితకరో హితజ్ఞో హితశాసనః ॥ 8 ॥ 

శ్లో స్తోతా స్తవ్యస్‌ తన్‌త్రమూలస్‌ తన్‌త్రజ్ఞస్‌ తన్‌ త్రవిగ్రహః | 
(త్రయీవేద్యో నోదనాజ్లో నోదనా నోదితద్విజః n9n 

శ్లో। మిత్రాభో మదనస్మేరో దంతీ మరుదుపాసితః । 
దండో ప్రమత్తః శాస్తార్యస్‌ తీర్ధమింద్రః స్తుతోఃపహా ॥ 101 


శ్రీశ్రీశ్రీవాసుదేవానందసరస్వతీవిరచితమ్‌ 11 


శ్లో సత్యసంధః (ప్రకాశాత్మా ప్రసన్నః (ప్రణతార్తిహా । 
మంత్రవిద్యా దితాత్మా అ దనా అ దితాఖిలః ॥ 11 ॥ 


శ్లో త్రయీధర్మో దశాతీతో దక్షో, భేద ఉమాసుతః । 
కం నః సదేయాత్‌ ప్రణుతోం యాత్‌ స పాయాత్‌ సదా భయాత్‌॥ 121 


ఇవి యన్నియు ననుష్టుప్‌ పద్యములు. ఇది 12 శ్లోకముల స్తోత్రము. ఈ 
శోకపాదములందలి మొదటి 24 యక్షరములను గలిపినచో 1. “వాసుదేవానంద 
సరస్వతీకృతవినాయకస్తోత్రమిదం సమంత్రకమ్‌” అనియు; 5వ యక్షరములను 
గలిపి చదివినచో 2. “దత్తాత్రేయాయ విద్మహే అవధూతాయ ధీమహి - తన్నో 
దత్తః ప్రచోదయాత్‌” అనియు, 9వ యక్షరములను గలిపి చదివినచో ౩. 
“ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి - తన్నో దంతీ ప్రచోదయాత్‌” 
అనియు, 12వ యక్షరములను గలిపి చదివినచో 4. “తత్పురుషాయ విద్మహే 
మహాదేవాయ ధీమహి - తన్నో రుద్రః ప్రచోదయాత్‌” అనియు 4 మంత్రములు 
క్రమముగా వచ్చును. 


9. మంత్రగర్భసరస్వతీస్తోత్రమ్‌ : 
శ్లో వాగ్వాదినీ పాపహరాసి భేదచోద్యాదికం మద్దర దివ్యమూర్తే । 
సుశర్మదే వనపదేః స్తు విత్తాదయాచ తే_హో మయి పూర్ణకీర్తే ॥ 1 ॥ 
శ్లో! దేవ్యై నమః కాలజితే౭ స్తు మాగ్రేయిసర్వభా అస్యభఖిలార్థదా త్వమ్‌ । 
వాసోఒత్రతే నః స్థితయే శివాయాత్రీశస్య పూర్ణస్య కలాసి సా త్వమ్‌ 12 
శో నందప్రదే సత్యసుతేం భవాయ సూక్ష్మాం ధియం స్రుతి మే విధేహి । 
దయస్వ సారస్వజలాధిసేవి నృలోకపే రమ్మయి సంనిధేహి ॥ 8 ॥ 
శ్లో సత్యం సరస్వత్యరిమోక్షసద్మతారిణ్యసి స్వస్య జనస్య భర్మ। 
రమ్యం హి తే తీరమిదం శివాహేనాంగీకరోతీహ పతేత్‌ సమో హే 14 
శ్లో; స్వభూతదేవాధిహరేః స్మి వా అచేతా అపి ప్రజ్ఞ ఉపాసనాత్‌ తే । 
తీవ్రవ్రతైర్‌ జేతుమశక్యమేవ తన్‌ నిశ్చలం చేత ఇదం కృతం తే 1151 


శ్లో విచిత్రవాగ్‌భిరగురూనసాధూ తీర్ధాశయాం తత్త్వత ఏవ గాతుమ్‌ | 
రజస్తనుర్వాక్షమతేధ్యతీతాసుకీర్తి రాయచ్చతు మే ధియం సా॥ 6॥ 


శ్లో చిత్రాంగి వాజిన్యఘనాశినీ యమసౌ సుమూర్‌తిస్తవ చాంమయీహ । 
తమో£.ఘహం నీరమిదం యదాధీతీతిఘ్నమే కేం_పి న తే త్యజంతి ॥ 7॥ 


12 శ్రీ దత్తపురాణమ్‌ 


శ్లో॥ సద్యోగి భావ ప్రతిమం సుధామ నాందీముఖం తుష్టిదమేవ నామ । 
మంత్రో వ్రతం తీర్ధమితో? ధికం హి యన్మే మతం నాస్యత ఏవ పాహి॥ 8 ॥ 


శో॥ (త్రయీ తపోయజ్ఞముఖాని తాంతం జ్ఞం పాతి నాధిఘ్న ఇమే౭_జ్ఞమార్యే! 1 
కస్వల్పసంజ్ఞం హి దయే తయోనోదయార్హ ఆర్‌యోజ్ఞిత ఈశవర్యే ॥ 9 ॥ 


శ్లో॥ సమస్తదేవర్శినుతే! ప్రసీద! ధేహ్యస్య కే విశ్వగతే కరం తే । 
రక్షస్వ సుష్టుత్యుదితే ప్రమత్తః సత్యం న విశ్వాంతర ఏవ మత్తః 11011 


శ్లోః। స్వజ్ఞం హి మాం ధిక్కతమత్ర విప్రరతైర్వరం విప్రతరం విధేహి । 
తీక్షద్యుతేర్‌ యాధిరుగిష్టవాచో స్వ స్థాయ మే రాత్వితి తే రిరీహి 1111 


శ్లో స్తోతుం న చైవ ప్రభురస్మి వేదతీర్థాధిపే! జన్మహరే! ప్రసీద । 
త్రపైవ యత్‌ సుష్పు తయే£ స్యపాయాత్‌ సా జాడ్యహాతి ప్రియదా విపద్భ్యః 11121 


ఇవి యుపజాతి పద్యములు. ఈ స్తోత్రమునందుంగూడ 12 శ్లోకములు గలవు. 


ఈ శ్లోకపాదములందలి మొదటి 24 యక్షరములను గలిపి చదివినచో 1. 
“వాసుదేవానందసరస్వతీవిరచితసమంత్రకసరస్వతీస్తో త్రి అనియు; 5వ యక్షరము 
లన్నింటిని గలిపి చదివినచో 2. “పావకా నః సరస్వతీ వాజేభిర్వాజినీవతీ యజ్ఞం 
వష్టు ధియా వసు” అనియు; 11వ యక్షరము లన్నింటిని గలిపి చదివినచో 3. 
“దత్తాత్రేయాయ విద్మహే అవధూతాయ ధీమహి తం నో దత్తః ప్రచోదయాత్‌” 
అనియు; 12వ యక్షరము లన్నింటిని గలిపి చదివినచో 4 “*చోదయిత్రీ 
సూనృతానాం చేతంతీ సుమతీనాం యజ్ఞం దే సరస్వతి” అనియు; 16వ యక్షరము 
లన్నింటిని గలిపి చదివినచో 5. “మహో అర్హ సరస్వతీ ప్రచేతయతి కేతునా 
ధియో విశ్వాం విరాజతి” అనియు 5 మంత్రములు క్రమముగా వచ్చును. 


10. ఆత్మపూజాదీపిక : దీనిలో 20 శ్లోకములు గలవు. 


1. ప్రబోధము, 2. ధ్యానము, 8. ఆవాహనము, 4. ఆసనము, 5. పాద్యము, 
6. అర్హ్యము, 7. ఆచమనము, 8. స్నానము, 9. వస్త్రము, 10. యజ్ఞోపవీతము, 
11. గంధము, 12. పుష్పము, 13. ధూపము, 14. దీపము, 15. నైవేద్యము, 
16. తాంబూలము, 17. ప్రదక్షిణము, 18. నమస్మారము, 19. క్షమాపనము, 
20. అలంకారము క్రమముగా వర్ణింపబడినవి. 


దీనిలో వివిధ వృత్తములు వాడంబడినవి. చివరి నాలుగు శ్లోకములలో 
ముద్రాలంకారము గలదు. 
శ్లో॥ త్వం త్రీశాహమహం త్వమిత్యవగతేః స్టేమ్నే నిదిధ్యాసనా 
త్మానస్తే పరిదక్షిణా హి విహితా యద్యచ్చ మే క్రీడితమ్‌ । 


శ్రీశ్రీ శ్రీవాసుదేవానందసరస్వతీవిరచితమ్‌ 13 


తద్రహ్మోస్తు చిదన్వయేక్షితురథో త్వానుస్మరన్‌ వ్యాహరే- 
త్తారం తారకమేకమాత్మని యథా శార్జూలవిక్రీడితమ్‌ 111711 


ఈ వృత్తము శార్టూలవిక్రీడితము. “సూర్యాశైర్మసజస్తతాః సగురవః 
శార్టూలవిడ్రీడితమ్‌” అని వృత్తరత్నాకరలక్షణము. శార్జూలవి[క్రీడితములోం 
బ్రతిపాదమునందును 'మ-స-జ-స-త-త-గి యను గణములుండును. 


శ్లో అసకృదభిహితా తేం_ నేకజన్మాప్తపుణ్రాః 
ప్రణతివితతిరేషా ద్వైతశేషా విశేషా । 
త్వయి వినిహితమేతన్మే జ్ఞ! సర్వం స్వకీయం 
త్యధిప! జయతు పూజా త్వద్యశోమాలినీయమ్‌ 1 181 
ఇది మాలినీ వృత్తము. 'ననమయయయుతేయమ్‌ మాలినీ భోగిలోకైః అని 
వృత్తరత్నాకరలక్షణము. మాలినీ వృత్తములోం (బ్రతిపాదమునందును 'న-న-మ- 
య-యి - అను గణము లుండును. 
శ్లో; యన్మే న్యూనం సమ్మతం స్టూలదృష్ట్యా 
భూమన్‌ తేం_నుక్రోశపీయూషవృష్ట్వా I 
నిత్యమ్‌ ప్రేయః స్వప్రభం శాలినీ యం 
తస్యాభూత్సమ్బూర్లతా శాలినీయమ్‌ ॥ 19 ॥ 


ఇది శాలినీ వృత్తము. 'మత్తౌ గౌ చే చ్చాలినీ వేదలోకైః అని ఛందోమంజరీ 
లక్షణము. శాలినీ వృత్తములం బ్రతిపాదమునందును - 'మ-త-త-గ-గి యను 
గణము లుండును. 


శో రోధనం హ్యాత్మనః శోధనం హ్యాత్మనః 
పూజనం త్రాత్మనో భోజనం స్వాత్మనః 
యత్ర సైషా౭ ౭ త్మపూజాస్తు కట్టే సతాం 
ప్రగ్విణీ మా పరా స్రీవ కణ్ళే సతామ్‌ ॥ 20 ॥ 
ఇది స్రగ్విణీ వృత్తము. రైశ్చతుర్భిర్యుతా ్రగ్విణీ సమ్మతా” - అని వృత్తరత్నాకర 
లక్షణము. ప్రగ్విణీ వృత్తములోం బ్రతిపాదమునందును 'ర-ర-ర-రి యను గణము 
లుండును. 


ఈ నాలుగు పద్యములందును వృత్తనామములు సూచింవంబడుటచే 
ముద్రాలంకారము. 


14 శ్రీ దత్తపురాణమ్‌ 


శ్లో॥ సూచ్యార్థసూచనం ముద్రా ప్రకృతార్థపరైః పదైః । 
నితమృ్బగుర్వీ తరుణీ దృగ్యుగ్మవిపులా చ సా ॥ 


అని కువలయానందలక్షణము. 
ఈ యాత్మపూజకు (గ్రంథకర్తయే వ్యాఖ్యానము రచించినారు. 


శ్రీ బెల్లంకొండ రామరాయ కవీంద్రులు (1875-1914), శ్రీవాసుదేవానంద 
సరస్వతీ యతీంద్రులు (1854-1914) సమకాలికులు. ఇరువురు బహు(గంధథకర్తలై 
సంస్కృతవాజ్మ్యయమును సుపుష్టము చేసినవారే. బెల్లంకొండ వారు హయగ్రీవునిపై 
ననేక గ్రంథములు రచించినట్లే శ్రీవాసుదేవానందసరస్వతి దత్తాత్రేయునిపై ననేక 
(గ్రంథములు రచించిరి. శ్రీదక్షిణామూర్తి, హయ గగ్రీవు(డు, దత్తాత్రేయుడు సకల 
విద్యాప్రదాతలు. 


11. దత్తాత్రేయాష్టోత్తరశతనామావళి : దీనిలో 24 శ్లోకములలో 108 
దత్తాత్రేయనామములు చతుర్ధీవి భక్తిలో నమోఇ౭౦తములుగాం జెప్పంబడినవి. 


శో ఓంకారతత్త్వరూ పాయ దివ్యజ్ఞానాత్మనే నమః । 
నభో? తీత మహాధామ్న ఐంద్ర్యర్ధ్థా ఓజసే నమః ॥ 1॥ 


శ్లో॥ హ్రీంబీజాయార్జ్డునేషప్టాయ దర్శనాదర్శితాత్మనే । 
నతిసంతుష్టచిత్తాయ యతయే బ్రహ్మచారిణే 1 23 ॥1 


శ్లో ఇత్యేష సత్‌స్తవో వృతోం యాత్‌ కం దేయాత్‌ ప్రజాపినే । 
మస్కరీశో మనుస్యూతః పరబ్రహ్మపదప్రదః ॥ 24 ॥ 


ఇవి యాద్యంత శ్లోకములు. ఈ యష్టోత్తరశతనామములకు (గ్రంథకర్త రచించిన 
స్వోపజ్ఞవ్యాఖ్య గలదు. ఇది కూడ బెల్లంకొండవారి పద్ధతియే. 


12. దత్తప్రార్థనాచతుష్మము వ 


శ్లో సమస్తదోషశోషణం స్వభక్తచిత్తతోషణం 
నిజాశ్రితప్రపోషణం యతీశ్వరాగ్యభూషణమ్‌ । 
త్రయీశిరోవిభూషణమ్‌ ప్రదర్శితార్ధదూషణం 
భజే౭త్రిజం గతైషిణం విభుం విభూతిభూషణమ్‌ ॥ 1 ॥ 


శ్లో॥ సమస్తలోకకారణం సమస్తజీవధారణం 
సమస్తదుష్టమారణం కుబుద్ధిశక్తిజారణమ్‌ I 
భజద్భయాద్రెదారణం భజత్ముకర్మవారణం 
హరిం స్వభక్తతారణం నమామి సాధుచారణమ్‌ ॥ 2 ॥ 


శ్రీశ్రీశ్రీవాసుదేవానందసరస్వతీవిరచితమ్‌ 15 


శ్లో॥ నమామ్యహమ్‌ ముదాస్పదం నివారితాఖిలాపదం 
సమస్తదుఃఖతాపదమ్‌ మునీన్ధవన్హ్య! తే పదమ్‌ । 
యదజ్బితాన్తరా మదం విహాయ నిత్యసమ్మదం 
ప్రయాన్రి నైవ తే భిదం ముహుర్భజన్తి చావిదమ్‌ ॥ 3 ॥ 
ప్రసీద సర్వచేతనే ప్రసీద బుద్ధిచేతనే 
స్వభక్తహృన్నికేతనే సదామృ! దుఃఖశాతనే । 
త్వమేవ మే ప్రసూర్మతా త్వమేవ మే ప్రభో! పితా 
త్వమేవ మే౭_ భిలేహితార్థదో౭ భఖిలాకతో౭_ వితా n4n 

ఈ శ్లోకములు పంచచామరములు. 'జరౌ జరౌ తతో జగౌ చ పంచచామరం 
వదేత్‌ అని వృత్తరత్నాకరలక్షణము. పంచచామరములోం బ్రతి పాదము నందును 
జ-ర-జ-ర-జ-గి - గణము లుండును. 

ఈ శ్లోకములు నాల్గు నంత్యానుప్రాసభాసురములు. 

ఈ స్తోత్రము శ్రీశంకరభగవత్పాదులు రచించిన 'ముదాకరాత్తమోదకం సదా 
విముక్తిసాధకమ్‌” అను గణేశపంచరత్నస్తుతి వంటిది. 
13. దత్తాపరాధక్షమాపణస్తోత్రమ్‌ : దీనిలో 8 శ్లోకములు గలవు. 

శ్లో దత్తాత్రేయ! త్వాం నమామి ప్రసీద! త్వం సర్వాత్మా సర్వకర్తా న వేద। 

కో ప్యన్తం తే సర్వదేవాధిదేవ! జ్ఞాతాజ్ఞాతాన్‌ మే£పరాధాన్‌ క్షమస్వ 111 
శ్లో॥ శాన్లాం స్తు భూర్చః శివమంతరిక్షం 
ద్యౌశ్సాభయం నో౭ స్తు దిశః శివాశ్చ | 
ఆపశ్చ విద్యుత్‌ పరిపాన్తు దేవాః 
శం సర్వతో మేం భయమస్తు శాన్తిః ॥ 8॥ 
ఇవి యాద్యంత శ్లోకములు. 


ర్త 


14. దత్తభజనము : 
1. వేదపాదనుతితోషిత దత్త! 2. శ్రావితశాస్త్ర విరోధక దత్త!, 3. సమ్మతవేద 
శిరోమత దత్త!, 4. సంసృష్టేశ్వరసత్రియ దత్త!... ... .... సభక్తచిత్తాహాదక దత్త!, 


సుకర్మయోగస్థాపక దత్త! 641॥ 

దీనిలో 64 చరణములు కలవు. వచనము లన్నియు భగవద్భజన కనుకూలమైన 
సంగీతలయానుసారముగా సాగినవి.ఈ భజనస్తోత్రమునందలి విశేషమేమనంగా 
నిందలి 64 వాక్యములలో దత్తపురాణమందలి 64 యధ్యాయములలోని 
విషయములు వచ్చుచున్నవి. ఇది దత్తపురాణ విషయానుక్రమణిక. కళలు కూడ 
64 కదా! 


16 శ్రీ దత్తపురాణమ్‌ 


15. దేవప్రబోధము : దీనిలో 10 శ్లోకములలో శ్రీదత్తాత్రేయస్వామి మేలుకొలుపు 
కలదు. 

శ్లో॥ నిత్యో హి యస్య మహిమా న హి మానమేతి 

స త్వం మహేశ! భగవన్‌! మఘవన్ముఖేద్య! | 
దమృతైరమృతైరివోతై- 
తాగమైశ్చ పురుధా పురుధామశాలిన్‌ ॥ 
దత్తపురాణము 

శ్రీవాసుదేవానందసరస్వతికృతులలో నిది తలమానికము. భక్తులకు నిత్య 
పారాయణ (గ్రంథము. దీనిలో 1. జ్ఞానకాండము, 2. ఉపాసనా కాండము, శి. 
కర్మకాందము నను ౩ కాండములు, రి అష్టకములు, 64 అధ్యాయములు, మొత్తము 
3500 శ్లోకములు, 112000 అక్షరములు గలవు. దీనిపై గ్రంథకర్తలగు స్వామివారే 
విస్తృతమగు స్వీయవ్యాఖ్యను జోడించిరి. ఈ దత్తపురాణ విశేషములను ద్వితీయ 
భాగపీఠికలో వివరింతును. 

ఇట్టి యుద్దంథములను సంతరించిన శ్రీవాసుదేవానందసరస్వతీసంయ - 
మీం(ద్రులు శకాబ్దము 1836 (క్రీ.శ. 1914) ఆషాఢ శుక్షపాడ్యమి నాడు 
నర్మదానదీతీరమున గరుడేశ్వరములో బ్రహ్మైక్యము నొందిరి. 

వివిధకృతులలో శ్రీదత్తాత్రేయస్వామి దివ్యస్వరూపమును భక్తులకు సాక్షాత్మరింపం 
జేసిన శ్రీవాసుదేవానందసరస్వతీస్వామిచరణులకు నా పునః పునః ప్రణామములు. 
స్వామివారి జీవితవిశేషములను దెలుపుటలో శ్రీమల్లాది చంద్రశేఖరశాస్తిగారి 
కృష్ణాలహరీ పీఠిక నా కెక్కువ తోడ్చడినది. వారికి నా నమోవాకములు. ఈ 
దత్తపురాణమున కాంధ్రతాత్పర్యమును శ్రీ చింతగుంట సుబ్బారావు గారు రచించిరి. 
వీరు బహుభాషాకోవిదులు. నాలుగు భాషలలో ననేక కృతులు వెలయించిన వారు. 
వీరికి నా యభినందనములు. ఈ గ్రంథమును ముద్రించి భక్తుల కందించుచున్న 
పుణ్యము మిత్రులు శ్రీ రావి మోహనరావు గారిది. వీరు స్వయముగా రఘువంశ 
- మేఘసందేశాది కావ్యములకు వ్యాఖ్యలు రచించుటయే కాక యెంతో ధనము 
వెచ్చించి సుమారు 180 గ్రంథములను దెలుంగు పాఠకుల కందించిన 
మహానుభావులు. వీరికి నా కృతజ్ఞతాభినందనములు. 


శ్రీపరమేశ్వరార్పణమస్తు. 


ఉత్తిష్ట తిష్ట 
ర్తి 
౧ 


విజయవాడ, ఇట్లు, 


వికారిశ్రావణబహుళత్రయోదశీ సకలసుకవిబుధజనవిధేయుండు, 
సౌమ్యవాసరము, 28.08. 2019. గరిమెళ్ళ సోమయాజులుశర్మ. 


17 


. వేదపాదనుతితోషిత దత్త! 

. శావితశాస్త్రవిరోధక దత్త! 

. సంమతవేదశిరోమత దత్త! 

3 సమ్పృష్టేశ్వరస తియ దత్త! 

కర్మేట్‌ తత్వజ్ఞాపక దత్త! 

. స్మృతితః సన్నిధికారక దత్త! 
సహ్యమహీధరవాసిన్‌ దత్త! 
కాశీగంగాస్నాయిన్‌ దత్త! 
కమలాపత్తనభిక్షుక దత్త! 
శాండిల్లానుగ్రాహక దత్త! 

7. యోగాష్టాంగజ్జేశ్వర దత్త! 

రి. యోగఫలాభిజ్జేశ్వర దత్త! 

|| 

9. శిక్షితపాతంజలమత దత్త! 

10. అర్పితసాయుజ్యామృత దత్త! 

11. విక్షేపావృతివర్దిత దత్త! 

అసంగ అక్రియ అవికృత దత్త! 
స్వాశయశక్తుద్బోదక దత్త! 
స్వైకాంశాహితవిశ్వక దత్త! 
జీవేశ్వరతాస్వీకృత దత్త! 
వ్యష్టిసమష్ట్రంతర్గత దత్త! 
గుణతో రూపత్రయధర దత్త! 
నానాకర్మగతిప్రద దత్త! 

12. స్వభక్తమాయానాశక దత్త! 

13. అనసూయాక్రాహ్లోదక దత్త! 

14. మత్వాద్యవతారాత్మక దత్త! 

15. ప్రహాదానుగ్రాహక దత్త! 

అసురసురోరగశిక్షక దత్త! 

16. జ్ఞానకాండసందర్శక దత్త! 


SIR ల రై లా 


18 శ్రీ దత్తపురాణమ్‌ 


Ill 
17. నవవిధభక్తిపరాయణ దత్త! 


స్వమంత్రజాపకతారక దత్త! 
18. యోగథభ్రష్టద్విజనుత దత్త! 
సతీమాహాత్యప్రముదిత దత్త! 
సత్యనసూయాత్యర్భక దత్త! 
19. కృతవీర్యానుగ్రాహక దత్త! 
20. జమ్మాఖ్యాసురఘాతక దత్త! 
దేవేన్దాభీష్టార్పక దత్త! 
అర్జునహృద్యవరప్రద దత్త! 
21. మోక్షేచ్చ్వర్దునసంస్తుత దత్త! 
శిల్పజ్ఞోద్గతిశంసక దత్త! 
కామశాస్త్రవిజ్ఞాపక దత్త! 
సప్తగ్రహవిద్రావక దత్త! 
22. విష్ణుదత్తవరదాయక దత్త! 
త్ర కర్మవిపాకాఖ్యాపక దత్త! 
ర్సుటింగపీడాహారక దత్త! 
24. భీతప్రాజ్ఞాహ్లాదక దత్త! 
IV 
25. (శ్రవణాదివిధిద్యోతక దత్త! 
26. సయోగవిజ్ఞానార్పక దత్త! 
27. విముక్తచర్యాజల్పక దత్త! 
28. శక్తభక్తహితయోజక దత్త! 
29. భారవరామాహ్లోదక దత్త! 
30. అర్జునసాయుజ్యప్రద దత్త! 
31. రేణుకాభీష్టార్థప్రద దత్త! 
32. పాతితభూపకదంబక దత్త! 


38. 
34. 
35. 
36. 
37. 
38. 
39. 
40. 


41. 
42. 
4౩. 


44. 


45. 


46. 


47. 
48. 


V 
బుతధ్వజానుగ్రాహక దత్త! 
మదాలసానుగ్రాహక దత్త! 
అలర్మరాజ్యోత్మర్హక దత్త! 
అలర్మరాజ్యత్యాజక దత్త! 
యోగసిద్దిసందర్శక దత్త! 
యోగాసుచర్యాభాషక దత్త! 
మృత్యులక్ష్మసంజల్పక దత్త! 
అలర్మగీతోత్తమగుణ దత్త! 
విహితాలర్మశ్రేయో దత్త! 

VI 
ఆయురాజవరప్రద దత్త! 
నహుషాశేషారిష్టద దత్త! 
ఆయుఃశోకద్రావక దత్త! 
ఇందుమతీహృద్ధర్షక దత్త! 
ప్రకటితనహుషసుతేజో దత్త! 
ఘాతితహుండాసురబల దత్త! 
ఆయుర్లిప్పాపూరక దత్త! 
యదురాజానుగ్రాహక దత్త! 
బహుగురుతత్త్వగ్రాహక దత్త! 
శ్రీయదువంశాహ్లాదక దత్త! 
మన్వంతరసత్మీర్తిగ దత్త! 
సప్తద్వీపక్ష్మాప్రియ దత్త! 
దినకరవంశోత్మర్హక దత్త! 
హిమకరవంశోద్దారక దత్త! 
పూరితభక్తమనోరథ దత్త! 
ఉపాసనాకాండప్రియ దత్త! 


19 


20 


49. 


50. 


51. 
52. 
58. 
54. 
ర్‌ర్‌. 
56. 


57. 


ర్‌రి. 
59. 
60. 
61. 


62. 
63. 


64 


శ్రీ దత్తపురాణమ్‌ 


VII 
దేహాధ్రవ్యోద్భోదక దత్త! 
శరీరదోషాదర్శక దత్త! 
తనుసాఫల్యద్యోతక దత్త! 
బుచీకాతప ఆఖ్యాపక దత్త! 
భాషితసున్గాసురమృత దత్త! 
జల్పితవైశ్యోత్తమగత దత్త! 
అభిహితవిట్‌ సుతదుర్గత దత్త! 
నానాధర్మద్యోతక దత్త! 
నిషేధవిధిసందర్శక దత్త! 
వైష్టవధర్మదర్శక దత్త! 
సన్మాహాత్యాద్యోతక దత్త! 
మాఘస్నానఖ్యాపక దత్త! 
భాషితరాక్షసమోచన దత్త! 
సుకృతోత్సుకజనరోచక దత్త! 

VIII 
సోమకీర్తిన్సృపతారక దత్త! 
అధర్మసాధ్వసహారక దత్త! 
వర్ణాశ్రమవృషకారక దత్త! 
బ్రహ్మచారివృషబోధక దత్త! 
గృహస్థధర్మద్యోతక దత్త! 
శ్రాద్దసుపద్దతిదర్శక దత్త! 
దర్శితసత్తిథినిర్ణయ దత్త! 
కృతదుష్మర్శవినిర్ణయ దత్త! 
ప్రాయశ్చిత్తస్థాపక దత్త! 
కర్మవిపాకజ్ఞాపక దత్త! 
సత్సంస్మారద్యోతక దత్త! 
వనస్థతప ఆదర్శక దత్త! 
పంచప్రలయాసంగత దత్త! 
సమ్మతసంన్యాసాశ్రమ దత్త! 


ఇతి భజనమ్‌। (గంథవిషయానుక్రమణికా చ సంపూర్తా. 


2] 


శ్రీః 
ప.ప. శ్రీవాసుదేవానందసరస్వతీవిరచితమ్‌ 


ఆదత్తపఫురాణము 


ప్రథమాష్టకము - ప్రథమాధ్యాయము 


శ్లో అగ్నిమీళే పరం దేవం యజ్ఞస్య త్వాం త్ర్యధీశ్వరమ్‌ । 
స్తోమో౭ యమగ్రియో౭ ర్థ్వస్తే హృది స్పృగస్తు శన్తమః ॥ 1 

ప్రతిపదార్థం : యజ్ఞస్య క యజ్ఞముయొక్క, దేవమ్‌ = దేవుని, పరమ్‌ = పరమునకు హేతువైన, 
త్యధీశ్వరమ్‌ = అగ్ని వాయు, ఆదిత్యులను నియంత్రించువాదైన, లేక, సత్వ్వరజస్తమో 
గుణత్రయమును నియంత్రించువాడైన, త్వాం అగ్నిమ్‌ = అగ్ని స్వరూపుడవైన నిన్ను ఈళే = 
ప్రార్థింతును. అయం సోమః= ఈ సోత్రము, అగ్రియః (అగ్యః) = అన్నిటికి ముందున్నదైె, 
శంతమః = పరమకల్యాణప్రదమై, అర్థ్యః = అర్థముల నుండి వైతొలగనిదిగ, తే=నీ యొక్క 
హృది = హృదయమునందు, స్పృక్‌ = తాకునది, అస్తు = అగుగాక! 


తాత్పర్యం : అగ్ని స్వరూపుడవైన నిన్ను ప్రార్థింతును. నివ్ర యజ్ఞగమ్యుడవైన దేవుడవు. పరమునకు 
హేతువైనవాడవు; ఇహమున నత్త్వరజస్తమోగుణములను, అగ్నివాయురాదిత్యులను 
నియంత్రించువాడవు. ఈ సోత్రము నీ హృదయమును తాకి, ముందుండి నడిపించునదై, 
వరమకల్యాణప్రదమై, ధర్మ, అర్థ, కామ, మోక్షములను నాల్గుపురుషార్థములనుండి 
తొలగిపోనీయనిది అగుగాక! వ 


శ్లో॥ అయం దేవాయ దూరాయ గిరాం స్వాధ్యాయ సాత్వతామ్‌ । 
సోమో స్వ్వనేన విన్హేయం తద్విష్టోః పరమం పదమ్‌ ॥ 2 


ప్ర: అయం స్తోమః = ఈ స్తోత్రమును, దేవాయ = స్వయం ప్రకాశుడైన, గిరామ్‌ = వాక్కులకు, 
దూరాయ = విషయదూరుడైనవానికై, సాత్వతామ్‌ = భక్తులకు, స్వాధ్యాయ = మిక్కిలి 
ఆరాధించుటకు, అస్తు = అగుగాక!, అనేన = దీనిచేత, తత్‌ విష్ణోః = ఆ విష్ణునియొక్క పరమం 
పదమ్‌ = పరమమైన స్థానము, విన్దేయమ్‌ = పొందెదము. 


22 శ్రీ దత్తపురాణమ్‌ 


తా: ఈ స్తోత్రము స్వయంఫప్రకాశుడును వాగ్విషయదూరుడును అయిన దేవుడు భక్తులకు 
ఆరాధనలో మిక్కిలి చేరువయగు గాక! దీనిచే ఆ విష్ణుని పరమపదము పొందుదుము.  % 


శ్లో ఏతా యా లౌకికాః సన్తు హీనా వాచో౭ పి నః ప్రియాః । 
బాలస్యేవ పితుస్తే త్వంస నో మృళ మహాన్‌ అసి ॥ 8 

ప్ర: ఏతాః = నానా రీతులైన, యాః లౌకికాః వాచః = యే లౌకికమైన వాక్కులు, హీనాః అపి 
=చాలనివైనను, బాలస్య = కుమారుని మాటలు, పితుః ఇవ = తండ్రికివలె, తే = నీకు, ప్రియాః 
= ఇష్టమైనవి, సన్తు = అగుగాక!. సః త్వమ్‌ = పితృసముడవైన నీవు, నః = మమ్ము, మృళ 
(మృడ) = సుఖింపజేయుము. (తథా = అట్లుగా), మహాన్‌ అసి = పూజ్యాడవగుచున్నావు. 

తా: మా ప్రార్థనలు లౌకికవాక్కులు. కావున నానారీతులై యుండును. ఆ కారణమున మా 
భక్తిభావమును వ్యక్తీకరింప నశక్తములగును. అట్లయినను, నీవు పితృస్థానీయుడవు కావున 
పూజ్యుడవుగా, మా అశక్తతను మాటలు చక్కగా నేర్వని కుమారుని వాక్కులుగా ముద్దుజేసి 
మన్నింపుము. ఇట్లు మమ్ము సుఖింపజేయుము. నీకు మృడుడను నామము, మృడతి సుఖయతీతి 


మృదః, సుఖింపజేయువాడవనియే కదా సార్థకమైనది. sk 
శ్లో అయం వాం నాత్మనోస్తత్వమధి గమ్యాస్తి దుర్మనాః . 
హృద్రోగం మమ సూర్య త్వం హరిమాణం చ నాశయ ॥ 4 


ప్ర: అయమ్‌ = ఈ భక్తుడు, వాం తత్వమ్‌ = మీ ఇర్వురి తత్త్వమును, న అధిగమ్య = తెలియక, 
దుర్మనాః అస్తి = చెదిరిన మనస్సుగలవాడైయున్నాడు. సూర్య = ఓ సూర్య దేవా!, ఆత్మనః = నా 
ఆత్మవైన, త్వమ్‌ = నీవు, హరిమాణమ్‌ = హరించుచున్న మమ హృద్రోగం చ=నా 
హృదయరోగమును గూడ, నాశయ = నశింపజేయుము. 


తా: ఈ భక్తుడు మీ ఇద్దరి సారభూతసత్యమును తెలియనివాడై మనస్సు చెదిరి యున్నాడు. ఓ 
సూర్యదేవా! నా ఆత్మవైన నీవు నన్ను హరించుచున్న నా యీ హృద్రోగమును నశింపజేయుము. * 
శ్లో ప్రమన్మహే౭_స్మాన్నిద్ధీతి స్తోతారస్తే వయం నమః । 
భగవో దేవ తే స్తోమమారే అస్మే చ శృణ్వతే 11 త్‌ 
ప్ర: (భో) భగవః = ఓ భగవంతుడా!, అస్మాన్‌ = మమ్ములను, విద్ధి = తెలియుము, ఇతి = అని, 
ప్రమన్మహే = యాచించుచున్నాము. వయం తే స్తోతారః = నిన్ను స్తుతించువారమైన మేము, 
(భో) దేవ = ఓ దేవా!, ఆరే = బహిర్ముఖులమై దూరస్థులమైన, అస్మే =మా యొక్క, సోమం చ 
= స్తోత్రమును గూడ, శృణ్వతే = వినుచున్న తే = నీకు, నమః = నమస్మారము. 
తా : ఓ భగవాన్‌! మమ్ము గుర్తించుమని వేడుకొనుచున్నాము. మేము నిన్ను స్తుతించువారము. 


ఓ దేవా! బహిర్ముఖులమై నీకు మేము దూరస్థులమైనాము. అయినను, నీవు మా స్తోత్రమును 
వినుచునే ఉన్నావు. నీకు నమస్మారము. స 


శ్రీశ్రీ శ్రీవాసుదేవానందసరస్వతీవిరచితమ్‌ 23 


శ్లో; ఇంద్రో మదాయ యాతీహ స్తవరం సోమినో యథా । 

స్తోత్యానేహి తథాస్మాంస్తే మాధ్వీర్లావో భవన్లు నః ॥ 6 
ప్ర: ఇహ = లోకమున, యథా = ఏ విధముగ, ఇంద్రః = ఇంద్రుడు, సోమినః = సోమయాగము 
చేయువాడైన, మదాయ = మదము కొరకు (సోమరసము కొరకు), పరమానందము కొరకు, 
స్తవరమ్‌ = స్తవము చేయువానిని, యాతి = అనుగ్రహించుచున్నాడో, తథా = ఆ విధముగ, 
స్తోత్యన్‌ = స్తోత్రము చేయువారైన, అస్మాన్‌ = మమ్ము, ఏహి = అనుగ్రహించుము. నః = మా 
యొక్క, గావః = స్తోతరూపములైన గోవులు, తే = నీక మాధ్వీః = రసవంతములు, మధురములు, 
భవన్లు = అగుగాక! 


తా: లోకంలో సోమరసంకొరకు, పరమానందంకొరకు సోమయాగముచేయు సోమయాజి 
ప్రార్థన నాలించి ఇంద్రుడు ఎట్లనుగ్రహించునో, అట్లే, నిన్ను స్తోత్రముచేయు మమ్ము నీ 
వనుగ్రహించుము. మా స్తోత్రములు గోవులెట్లు తమ పాలను ప్రసన్నులై అనుగ్రహించునో, అట్లే 
మా స్తోత్రములు గోవులై నిన్ను సంతోషింపజేయుగాక! * 
శ్లో ద్వే విరూపేం త్ర మాయాయోస్తే౭ త్ర మగ్నో స్మి పీడితః | 
మాభితః సన్తపన్తీహ సపత్నీరివ పర్శవః J 7 
ప్ర: తే మాయాయాః = మాయవైన నీకు, ద్వే = రెండు, విరూపే = పరస్పరవిరుద్ధమైన 
రూపములు (కలవు); అత్ర = ఆ రెండిటిలో, మగ్నః (సన్‌) = మున్గినవాడనై, పీడితః = 
పీడింపబడినవాడను, అస్మి = అగుచున్నాను; ఇహ = ఈ విషయమున, మా అభితః = నా 
సమక్షమున, సపత్నీః ఇవ = సవతులవలె, పర్శవః = మనోవ్యధలు, సంతపన్ని = బాధించుచున్నవి. 
తా: అమ్మా మాయా! నీకు పరస్పరవిరుద్ధములైన రెండు రూపములున్నవి. ఈ రెండిటి మధ్య 
నేను కొట్టుమిట్టాడుచున్నాను. ఈ కారణమువలన అనేకములైన మనోవ్యధలతో సవతుల పోరులో 
నలిగిపోవు మగనివలె నేను పీడితుడను. % 
శ్లో ఇదం శ్రేష్టమపి ప్రాప్య జన్మ గన్నాధ ఏవ తత్‌ । 
కురు ప్రసాదం జ్ఞాత్వైతత్తేనాహం భూరి చాకన ॥ 8 
ప్ర: శ్రేష్టమ్‌ = ఉత్తమమైన, ఇదం జన్మ = ఈ జన్మను, ప్రాప్య అపి = పొంది కూడ, అధః = 
పతనదిశగా, గన్హా = సాగుచున్న తత్‌ = ఆ కారణముగా, ఏతత్‌ = ఈ సత్యమును, జ్ఞాత్వా = 
తెలిసికొని, ప్రసాదమ్‌ = అనుగ్రహము, కురు = చేయుము; తేన = దానిచే, అహమ్‌ = నేను, 
భూరి = అత్యున్నతముగ, చాకన = కోరుదును. 


తా: ఈ ఉత్తమమైన మానవజన్మను పొంది కూడ అధోగతిగా సాగుచున్న కారణంగా ఈ 
సత్యము నెటిగించుటచే నేను ఉత్తమకామ్యమును పొందుదును. ఖః 


24 శ్రీ దత్తపురాణమ్‌ 


శ్లో ప్రవస్తుజ్ఞానాజ్ఞహాతి నిష్మామశ్చేన్మృతిం త్వహమ్‌ | 
నా తాద్భృశో౭_తః కామాది సర్వం రక్షో నిబర్హయ ॥ 9 
ప్ర: ప్రవస్తు = ఉత్తమవస్తువులయొక్క, జ్ఞానాత్‌ = జ్ఞానమువలన, నిష్మామః చేత్‌ = కోరికలేనివాడైన 
యెడల, మృతిమ్‌ = మృత్యువును, జహాతి = విడచివేయును; అహం తు = నేనైతే, న తాద్భశః 
= అట్టివాడను కాను; అతః = అందువలన, సర్వం కామ+ఆది రక్షః = కామము మొదలుగాగల 
పీడకశక్తులను, నిబర్భయ = అంతమొందించుము. 


తా: ఉత్తమజ్ఞానమును పొందిన కారణముగా కోరికలేని కర్మయోగియైనచో మృత్యువును విడచును. 
నేనైతే అట్టి జ్ఞానిని కాను. ఆ కారణముగా, కామక్రోధలోభమోహమదమాత్సర్యములు అను 
పేర్లుగల నన్ను పీడించు శక్తిగల రాక్షసులను అంతమొందించుము. 


శ్లో సుషుమామూర్థియః స్తోమైరాగచ్చెతే వయం విభో! | 
త్వదంశాస్త స్వం 'పతిర్నో సి దేవో “దేవేషు మేధిరః ॥ 10 
ప్ర: ఆగచ్చ = రమ్ము విభో! = ఓ సర్వవ్యాపీ!, ఏతే వయమ్‌ = అట్టి మేము, సోమైః = 
సోత్రములతో, అమూర్ణియః = ఈ మనోవృత్తులను, సుషుమ = శోధింతుము, త్వత్‌ = నీ 
యొక్క అంశాః = అంశలము, దేవేషు = దేవతలలో, మేధిరః = మేధావియైన, దేవః 
దేవుడవు, నః = మాకు, పతిః = పాలకుడవు, అసి = అగుచున్నావు. 
తా: ఓ సర్వవ్యాపీ! రమ్ము. మేము స్తోత్రములతో మా మనోవృత్తులను శోధింతుము. మేము నీ 
అంశలము. దేవతలలో మేధావియైన దేవుడవు మాకు పాలకుడవగుచున్నావు. % 
శో వసూ రూపం రూపమిహ ప్రతిరూపోం సి నో పృథక్‌ I 
ఏతాని భూతాని విదుర్రాహ్మణా యే మనీషిణః | 11 
ప్ర: వసూ రూపమ్‌ = ఆత్మరూపము, రూపం ప్రతిరూపః = ఆత్మకు ప్రతిబింబరూపము 
గలవాడవు, అసి = అగుచున్నావు; యే మనీషిణః = మననశీలురైన వారగు, బ్రాహ్మణాః = 
బ్రాహ్మణులు (వారు), ఏతాని భూతాని = ఈ భూతములను, నో పృథక్‌ విదుః = వేరైన 
వానినిగా గుర్తించరు. 


తా:నీవు ఆత్మరూపుడవు. ఆత్మకు ప్రతివింబరూపముగా నీవే యీ సమస్త భూత ప్రకృతివి 
కూడ అయి యున్నావు. మననశీలురైన బ్రాహ్మణులు యీ విషయము నెజుగుదురు కావున 
నీవు వేరు, యీ భూతప్రకృతి వేరు, అని భావించక, సర్వము ఆత్మవైన నీవే యని తెలియుదురు. ౫ 
శ్లో తంనుత్వాం కిం టబ్రువే౭_ల్పజ్ఞో భగవన్తం క్షమస్వ భోః! | 
ఓషమాగహి మాం త్వం చేత్సఖా సన్నతిమన్యసే 11 12 
ప్ర: భోః! = ఓ స్వామీ!, అల్పజ్ఞః (అహం) = అల్చ్పజ్ఞుడను (నేను, తం భగవన్నమ్‌ = అంతటి 


శ్రీశ్రీ శ్రీవాసుదేవానందసరస్వతీవిరచితమ్‌ 25 


భగవంతుడవైన, త్వామ్‌ = నిన్ను గూర్చి, ను = నిశ్చయముగా, కిం (బ్రువే = ఏమి చెప్పగలను?; 
క్షమస్వ = మన్నింపుము; సఖా సన్‌ = సఖుడవై, మామ్‌ = నన్ను, అతిమన్యసే చేత్‌ = ప్రియునిగా 
భావింతువేని, ఓషమ్‌ = శీఘ్రముగ, ఆగచ్చ = రమ్ము. 
తా: ఓ స్వామీ! అల్పజ్డుడనైన నేను సర్వజ్ఞుడవైన నిన్ను గూర్చి యేమి చెప్పగలను? నన్ను 
మన్నించుము. సఖునిగా నన్ను (యేమింతువేని, శీఘ్రముగ రమ్ము % 

శ్లో॥ తా వాసనా ఘృన్తి యథా వృశ్చికస్యారసం విషమ్‌ । 

అతో మాం పామి భూయిష్టాం నమ ఉక్తిం విధేమ తే ॥ 13 

ప్ర: తాః వాసనాః = అనిర్వచనీయమైన ఆ పూర్వజన్మవాసనలు, యథా = ఎట్లు, వృశ్చికస్య = 
తేలుయొక్క అరసం విషమ్‌ = ఆనందకారకము గాని విషము, ఘ్ఫన్తి = చంపుచున్నదో (అట్లు 
చంపుచున్నవి). అతః = ఆ కారణమున, మామ్‌ = నన్ను, పాహి = రక్షించు. తే = నీ కొరకు, 
భూయిష్టామ్‌ = గొప్పనైన, నమ ఉక్తిం = స్తోత్రమును, విధేమ = చేయుదును. 


తా: తేలు విషమెట్లు సంతోషము నివ్వక ప్రాణము తీయునో అట్లే ఇవి యిట్లని తెలియని 
పూర్వజన్మసంస్మారములు (లేక సంచితకర్మ) చంపుచున్నవి. కావున నన్ను రక్షించుము. నిన్ను 
గొప్పగా స్తోత్రము చేయుదును. % 
శ్లో॥ ని హోతా సీదసి విభో! యస్వం యష్ప్టుర్భహే ప్రియ! । 
తం త్వాహ్వయే జ్యేష్టరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పతే I 14 
ప్ర: విభో! =ఓ సర్వవ్యాపీ!, యః త్వమ్‌ =యే నీవు, యష్టుః = యజ్ఞము చేయు యజమానియొక్క 
గృహే = గృహమునందు, హోతా (సన్‌) = హోతరూపమున, నిషీదసి = అనుగ్రహించుచున్నావో, 
ప్రియ! = ఓ ప్రియుడా!, బ్రహ్మణామ్‌ = అన్నము మొదలగువానికి, బ్రహ్మణః = వేదమునకును, 
పతే = పతి, పాలకుడునైన, జ్యేష్టరాజమ్‌ క సర్వోన్నతుడవైన, తంతు త్వా = అట్టి నిన్ను 
ఆహ్వయే = ఆహ్వానింతును. 
తా : ఓ సర్వవ్యాపీ! నిన్ను ఆహ్వానించుచున్నను. నీవు యజమాని గృహములో హోతరూపమున 
నుండి అనుగ్రహించుచున్నావు. ఓ ప్రియుడా! అన్నమునకు, వేదమునకు గూడ నీవే పాలకుడవు. 
నీవు సర్వోన్నతుడవు. x 
శ్లో! సేమామవిడ్ది ప్రభృతిమీశిషే యో౭_వ మానిశమ్‌ । 
త్వం విశ్వేశాం యదిశానో బ్రహ్మణా వేషి మే హవమ్‌ ॥ 15 
ప్ర: సః త్వమ్‌ = అట్టి నీవు, ఇమాం ప్రభృతిమ్‌ = ఈ ప్రకృష్ణభృతిని, అవిడ్డి = స్వికరించుము; 
యః ఈశిషే = ప్రభుత వహించు కారణమున, అనిశమ్‌ = ఎల్లవేళల, మా = నన్ను, అవ = 
కాపాడుము; యత్‌ = ఏ కారణమున, విశ్వేశాం (విశ్వేషాం) = అందఅకు, ఈశానః = ఈశ్వరుడవు, 


26 శ్రీ దత్తపురాణమ్‌ 


(అసి = అగుచున్నావో), బ్రహ్మణా = స్తోత్రముతో, మే = నా యొక్క హవమ్‌ = ఆహ్వానమును, 
వేషి = కోరుచున్నావు. 

తా: అట్టి నీవు నేను సమర్పించు ఈ ఉత్తమహవిస్సును చేకొనుము. నీవు ప్రభువైనందువలన 
ఎల్లవేళల నన్ను కాపాడుము. నీవు అందబికును ఈశ్వరుడవు అందువలన స్తోత్రముతో 
(మంత్రకృతముగా) నే నర్చించు ఆహ్వానము నీకు ప్రీతికరమే. xk 

శ్లో మనః స్వకో౭ యం దీనో౭_జ్ఞ ఇతి విద్వాన్‌ భవాన్‌ ప్రభుః । 
ఇన ఆశాభ్యః పరి మాం సర్వాభ్యో అభయం కరత్‌ ॥ 16 

ప్ర: మన్దః = తెలివితక్కువ వాడు, దీనః = అర్ధబలము, అంగబలము ఇత్యాది లేనివాడు, అజ్ఞః 
= అజ్ఞాని, (అపి = అయినప్పటికి), అయమ్‌ = వీడు, స్వకః = నావాడు, ఇతి = అని, విద్వాజ్‌ 
= తెలిసి, ప్రభుః = సమర్ధుడు, ఇన్టః = పరమేశ్వరుడు అయిన, భవాన్‌ = తమరు, మాం పరి 
= నన్ను అన్ని దిక్కులనుండి, సర్వాభ్యః ఆశాభ్యః = సమస్తమైన కోరికలనుండి, అభయమ్‌ = 
భయములేనివానిగా, కరత్‌ = చేయుదువు గాక! 


తా : వీడు తెలివితక్కువవాడు, యే బలమూ బలగమూ లేనివాడు, అజ్ఞాని అయినను వీడు 
నావాడు (నా భక్తుడు) అని తెలిసిన సమర్భుడవైన ఈశ్వరుడవు నీవు. కావున యే దిక్కునుండియు, 
యే కోరికవలనను నాకు భయము కలుగకుండ చేయుమని ప్రార్థన. % 
శ్లో; ప్రయ ఆరుపితాం భ్రాన్తిం త్వత్తసాదాజ్ఞహాతి సః । 
విముచ్యతే తద్విప్రస్వాం జాగ్భవాంసః సమిన్థతే i 17 

ప్ర: యః = ఎవడు, త్వత్‌ = నీ యొక్క ప్రసాదాత్‌ = అనుగ్రహమువలన, ఆరుపితామ్‌ = 
ఆరోపింపబడిన. (్రాన్షిమ్‌ = భ్రాన్తిని, ప్రజహాతి = విడచివేయునో, సః = ఆతడు, విముచ్యతే 
విడువబడుచున్నాడు. తత్‌ =ఇట్లే కారణమున, విప్రాః = వివేకవంతులు, జాగ్భవాంసః = 
జాగరూకులైనవారు, త్వామ్‌ = నిన్ను, సమిన్గతే = ఉపాసించుచున్నారు. 


తా: నీ అనుగ్రహమువలన ఎవడు భ్రాన్తిని విడచిపెట్టునో, ఆతడు విశేషమైన ముక్తిని పొందు 
చున్నాడు. ఈ కారణమున వివేకవంతులు జాగరూకలై భగవానుడైన నిన్ను ఉపాసించుచున్నారు. * 


శో ఇచ్చన్తి దేవా అపి తే ప్రసాదాయ నృజన్మ తత్‌ | 
విద్వాన్నామాని తే దత్త! విశ్వాభిర్గీర్భిరీమహే ॥ 18 
ప్ర : దేవాః అపి = దేవతలు గూడ, తే = నీ యొక్క ప్రసాదాయ = అనుగ్రహము పొందుటకై, 
నృ-జన్మ = మానవులుగా పుట్టుకను, ఇచ్చన్తి = కోరుచున్నారు. (హే) దత్త! = ఓ దత్త, విశ్వాభిః 
= సమస్తమైన లౌకిక, సాంస్కృతికములైన, గీర్భిః = వాక్కులచే, తే = నీ యొక్క నామాని = 
నామములను, విద్వాన్‌ = తెలిసికొని, తత్‌ = ఆ కారణముగ, ఈమహే = ప్రార్థింతుము. 


శ్రీశ్రీ శ్రీవాసుదేవానందసరస్వతీవిరచితమ్‌ 27 


తా: ఓ దత్త! దేవతలుగూడ నీ అనుగ్రహమును పొందు నిమిత్తము మానవులుగ జన్మించవలెనని 
కోరుకొందురు. ఆ కారణమున, అట్టి నరజన్మను పొందియున్న మేము మా సమస్త లౌకిక 
భాషాజ్ఞానమును, సాంస్కృతికాధ్యాత్మిక వాక్‌ శక్తిని ఉపయోగించి, తెలిసి నీ నామములను 
స్మరింతుము. క 


శ్లో ఇన! త్వా భజతః సూరేర్దుర్లభం కిం తరామి తత్‌ । 
భక్తా క్లేశాది తే నావా గమ్బీరానుదధీరివ I 19 


ప్ర: (హే) ఇన్ట! = ఓ ఇంద్ర! శ్రేష్ణుడా!, దత్త!, త్వా = నిన్ను భజతః = సేవించువారైన, సూరేః 
= పండితునకు, కిం దుర్లభమ్‌ = అసాధ్యమేమి?। తత్‌ = ఆ కారణమున, తే భక్యా = నీ 
భక్తియనబడు, నావా = నౌకచేత, గంభీరాః = గంభీరమైన, ఉదధీః = సముద్రములను, ఇవ = 
వలె, క్లేశ++ఆది = బాధలు మొదలైన వానిని, తరామి = తరింతును, దాటుదును. 


తా: ఓ ఇంధ్రుడా! దత్తా! నిన్ను సేవించు పండితునకు అసాధ్యమేదీ లేదు. ఆ కారణమున నీ 
భక్తినే నౌకగా గ్రహించి, సముద్రములవలె అపారములు, అగాథములునైన క్లేశములను 
తరింతును. x 


శు; నతా రోద్దుం ధియః శక్తా యోగేనాపి తతస్సదా । 
త్రాతారం ధిమహీశ! త్వాం ధియో యో నః ప్రచోదయాత్‌ ॥ 20 
ప్ర: తాః = రాగద్వేషాదులైన, ధియః = చిత్తవృత్తులను, రోద్దుమ్‌ = అడ్డుకొనుటకు, యోగేన 
అపి = యోగసాధనలచేతనైనను, న శక్తా = అశక్తులము! తతః = ఆ కారణమున, (హే) ఈశ! 
= ఓ ఈశ్వరా!, సదా = ఎల్లవేళల, త్రాతారమ్‌ = కాపాడువాడవైన, త్వామ్‌ = నిన్ను, ధీమహి = 
ధ్యానింతుము! యః = అట్లు ధ్యానింపబడినవాడవైన నీవు, న = మా యొక్క ధియః = 
చిత్తవృత్తులను, ప్రచోదయాత్‌ = (ప్రేరణచేతువు గాక! 


తా: కామక్రోధాది షడ్వర్గరూపమైన మా చిత్తవృత్తులను నిరోధించుటకు యోగసాధనలచేనైనను 
అశక్తులము. కావున, ఓ ఈశ్వరా!, ఎల్లవేళల మమ్ము కాపాడు నిన్ను ధ్యానింతుము. నీవు మా 
చిత్తవృత్తులను ధర్మబద్ధములగునట్లు పేరేపించుము. % 
శ్లో వైశ్వానరాయ దత్వాన్నం విధిలబ్ధం సదైవ తే। 
భవామో భజనే సక్తా అస్మాకం శృణుధీ హవమ్‌ ॥ 21 

ప్ర: వైశ్వానరాయ తే = వైశ్వానరాగ్నివైన నీకు, సదా ఏవ = ఎల్లకాలమును, విధి-లబ్ధమ్‌ = 
దైవవశమున లభించిన, అన్నమ్‌ = అన్నమును, దత్వా = సమర్పించి, భజనే = సేవయందు, 
సక్తాః = ఆసక్తిగలవారము, భవామః = అగుచున్నాము! అస్మాకమ్‌ = మాదైన, హవమ్‌ = 
ఆహ్వానమును, శృణుధీ (శృణుహి) = వినుము. 


28 శ్రీ దత్తపురాణమ్‌ 


తా: నీవు వైశ్వానరాగ్నివై సర్వప్రాణులలో వ్యాపించియున్నావు; అహం వైశ్వానరో భూత్వా 
ప్రాణినాం దేహమాశ్రితః, అని గీతావాక్యము కదా. అట్టి నిన్ను మాకు దైవవశమున లభించిన 
ఆహారముతో సత్మరించి సదా సేవించుచున్నాము. మా ఆహ్వానమును మన్నించి మమ్ము 
తరింపజేయుము. x 
శ్లో ఏవా త్వామిన్ట! విప్రాసో జాగృవాంసో విపన్యవః । 
స్తువన్యేభ్యో హి తే కోఇపి న జ్యాయా అస్తి వృత్రహన్‌ ॥ 22 
ప్ర: (హే) ఇన్ట! = ఓ ఇంద్రుడా!, త్వాం ఏవ = నిన్నే విపన్యవః = విశేషముగ స్తోత్రము 
చేయువారైన, జాగ్భవాంసః = అ(ప్రమత్తులగు, విప్రాసః = మేధావులు, స్తువన్ని = స్తోత్రము 
చేయుచున్నారు. ఏభ్యః హి = ఈ స్తోత్రములకే, తే = నీకు, ఈ అపి = మరియొకడెవడైన, 
జ్యాయాన్‌ = మించినవాడు, అధికుడు, వృత్రహన్‌ = ఆవరణాజ్ఞానమును నశింపజేయువాడు, 
న అస్తి = లేడు. 
తా: ఓ ఇంద్రుడా! అప్రమత్తులైన మేధావులు నిన్నే స్తోత్రము చేయుచున్నారు. ఈ స్తోత్రములకు 
యోగ్యుడైన వాడు వేరొకడెవడైన నిన్ను మించిన వాడు ఆవరించియున్న మా అజ్ఞానమును 
శః ప్ర బూభుభ్యో గృణద్భ్య్యస్తే మర్వేభ్యో౭_ ప్యమృతత్వమిత్‌ I 
దత్తం స్మృత్వా తవ మనోరథ ఆయాతు పాజసా ॥ 28 
ప్ర: మర్వేభ్యః అపి = మానవులకైనను, తే గృణద్భ్యుః = నిన్ను గ్రహించిన, బూభుభ్యః = 
దేవతలకు, అమృతత్వమ్‌ = అమరత్వము, ప్రదత్తం ఇత్‌ (ఇవ) = ఇవ్వబడినదానివలె, స్మృత్వా 
= స్మరించి, తవ మనోరథః = నీ కోరిక, పాజసా = వేగముగా, ఆయాతు = వత్తువుగాక! 


తా : పూర్వము దేవతలకు వలె నిన్ను గ్రహించిన మానవులకు గూడ అమరత్వమీయబడిన నీ 
సంకల్పమును స్మరించి వేగముగా వత్తువుగాక! % 
శ్లో ఇదము త్యదిషం శ్రేయో యజ్ఞగ్భా పరితృప్యతి 
సాధుస్తద్భజనం తే౭_స్మే ఇషం స్తోతృభ్య ఆభర ॥ 24 
ప్ర: త్యత్‌ ఇదము (తత్‌ ఇదము) = అట్టి ఇదియే, ఇషమ్‌ = అన్నము, శ్రేయః = శ్రేష్టము, యత్‌ 
= దేనిని, జగ్జ్వా = తిని, సాధుః = సాధువు, పరితృష్యతి = తృప్తిచెందుచున్నాడో, తత్‌ = అది, 
తే = నీకు, భజనం = సేవింపదగిన, ఇషమ్‌ = అన్నము, అస్మే స్తోతృభ్యః = స్తోత్రము చేయు 
మా కొరకు, అభర = ఇమ్ము. 


తా: ఏ అన్నమును తిని సాధువు తృప్తి చెందుచున్నాడో ఆ అన్నమే శ్రేష్టమైనది. అదియే నీకును 
సేవింపదగినది. నిన్ను స్తోత్రము చేయు మాకును అట్టి అన్నమునే దయచేయుము. * 


శ్రీశ్రీ శ్రీవాసుదేవానందసరస్వతీవిరచితమ్‌ 29 


శ్లో త్వామగ్నే మాయినం మాయాం జేతారమపరాజితమ్‌ । 
హిత్వా కం శరణం యామః స నో బోధి శ్రుధీ హవమ్‌ ॥ 25 


ప్ర: (హే) అగ్నే = ఓ అగ్నీ, మాయినమ్‌ = వశపరచికొనునదైన, మాయామ్‌ = మాయను, 
జేతారమ్‌ = జయించువాడవైన, అపరాజితమ్‌ = ఓటమినెజుగని, త్వామ్‌ = నిన్న హిత్వా = 
విడిచి, కమ్‌ = ఎవనిని, శరణం యామః = శరణుజొచ్చెదము?, సః (త్వం) = అట్టివాడవగు 
నీవు, నః = మమ్ములను, బోధి = జ్ఞానవంతులుగా చేయుము, హవమ్‌ = అహ్వానమును, (శ్రుధీ 
(శుణు) = వినుము॥ 


తా:ఓ అగ్నీ! వశీకరణశక్తి గల మాయను నీవు జయింతువు. నిన్ను జయించునదేదియును 
లేదు. అట్టి నీవు మాకు జ్ఞానదానము చేయుము. మా ఆహ్వానమును చెవిబెట్టుము. నిన్ను గాక 


మేము వేరెవ్వరిని శరణు వేడగలము? % 
శ్లో మహీ మహేశో౭ జ్ఞానేన భవానవతు మావృతమ్‌ I 
యథా వై సూర్యం స్వర్భానుస్తమసావిధ్యదాసురః 11 26 


ప్ర: మహీ = బ్రహ్మాదులకు, జ్ఞానమునకు, బ్రహ్మాండమునకును, మహా+ఈశః = గొప్ప, పరమ 
ఈశ్వరుడవైన, భవాన్‌ = తమరు, అజ్ఞానేన = అజ్ఞానముచేత, ఆవృతమ్‌ = ఆవరించబడియున్న 
మామ్‌ = నన్ను, అవతు = రక్షించుగాక!, యథా = ఏ విధముగ, ఆసురః = అసురుడైన, 
స్వర్భానుః = రాహువు, తమసా = చీకటితో, సూర్యమ్‌ = సూర్యుని, విధ్యత్‌ వై = ఆవరించునో, 
(తథా = అట్లే). 
తా: నీవు మహేశుడవు : అనగా, (బ్రహ్మాది మహనీయమూర్తులకు, ఆత్మజ్ఞానమునకు, 
బ్రహ్మాండమునకు ప్రభువు నీవు. కావున తమరు అజ్ఞానముచే ఆవరించబడిన జ్ఞానముతో, 
అసురుడైన రాహువు తన తమస్సుతో కప్పివేసిన సూర్యుని తేజస్సునావరించినట్లున్న నన్ను 
రక్షింతురుగాక! % 
శ్లో; ప్రయుంజతి యదాత్మానం మనీషా మనసా సహ । 
తదైవ భవతైకాన్తం జానతా సబ్గమేమహి ॥ 27 
ప్ర: యదా = ఎప్పుడు, మనసా సహ = మనస్సుతో కూడ, మనీషా = బుద్ధి, ఆత్మానమ్‌ = 
తనను తాను, ప్రయుంజతి = నిగ్రహించికొని ఈశ్వరునితో ఏకమగునో, తదా ఏవ = అప్పుడే, 
జానతా = సర్వజ్ఞుడవైన, భవతా = నీతో, ఏకాన్తమ్‌ = ఐక్యతను, సంగమేమహి = పొందుదుము. 
తా: వివేకముతో మనస్సును నిగ్రహించి ఎప్పుడు ఆత్మ ఈశ్వరునితో మమైకమగునో అప్పుడే 
సర్వజ్ఞుడవైన నీతో ఐక్యత లభించును. % 
శ్లో బుతస్య గోపాస్తం దేహి మహ్యం శం యుజ్ఞుతే ధియః | 
భీతాయ నాధమానాయ బుషయే సప్తవధ్రయే ॥ 28 


30 శ్రీ దత్తపురాణమ్‌ 


ప్ర: బుతస్య = అనుభవించవలసిన కర్మఫలముయొక్క గోపాః త్వమ్‌ = రక్షకుడవైన నీవు, 
ధియః = చిత్తవృత్తులను, యుంజతే = ఏకీకృతము చేసి, భీతాయ = భవభయముల గలవాడనైన, 
నాధమానాయ = ప్రార్థించుచున్నవాడనైన, బుషయే = ఆత్మసాక్షాత్మారమునకై ప్రయత్నించు 
చున్నవాడనైన, సప్తవధ్రయే = సప్తవద్రినైన, మహ్యమ్‌ = నా కొరకు, శమ్‌ = అత్యంత, పరమ 
సుఖమును, దేహి = ఇమ్ము. 


తా : నీవు రక్షకుడవు. నేను సంసారభయభీతుడను, ఆత్మదర్శనాభిలాషిని, సప్తవధ్రిని, నిన్ను 
ప్రార్థించుచున్నవాడను. నేను అనుభవించక తీరని కర్యఫలముననుభవించుటలో నా చిత్తవృత్తులకు 
యోగమును కల్పించి, నాకు పరమ సుఖము కలుగజేయుము. % 
శ్లో త్వం హి పాతా౭ సి నో దత్త పరిబాధస్వ దుష్టృతమ్‌ | 
కామాదీన్యస్య బీజాని జహి రక్షాంసి సుక్రతో ॥ 29 

ప్ర: హి = ఎందులకనగా, త్వమ్‌ = నీవు, పాతా = రక్షకుడవు, అసి = అయి యున్నావు; 
(అందువలన), నః = మా యొక్క దుష్బృతమ్‌ = దుశ్చర్యలను, పాపకర్మను, పరిబాధస్వ = 
తొలగించుము; అస్య = దీనియొక్క బీజాని = విత్తనములైన, కామ = కామము, ఆదీని = 
మొదలగునవి, రక్షాంసి = సర్వభక్షకములైన రాక్షసులు; (వానిని), (హే) సుక్రతో! = ఓ భక్త 
దుష్కర్మనాశకక్రియాబుద్ధే శ్రీదత్త, జహి = తొలగించుము. 


తా: ఓ భగవాన్‌ దత్త! నీవు రక్షకుడవు, భక్తుల దుష్మర్మలను నశింపజేయువాడవు. కావున మా 
దుష్మర్మలను, వాని విత్తనములైన కామక్రోధలోభమోహమదమాత్సర్యములనబడు ఆరు ఆసురీ 
గుణకర్మలను మా నుండి తొలగింపుము. కనే 
శ్లో పిబా సోమమితి శ్రుత్వా యష్టుర్దూతిం శుభం ద్రవత్‌ | 
ఆయాసి పురురూప! త్వమాసు గోషూపపృచ్యతామ్‌ I 30 
ప్ర: సోమమ్‌ = సోమమును, పిబ = త్రాగుము, ఇతి = అని, యష్టుః = యజ్ఞముయొక్క, 
హూతిమ్‌ = ఆహ్వానమును, ద్రవత్‌ శుభమ్‌ = శీఘ్రశుభమును, శ్రుత్వా = విని, (హే) పురు- 
రూప! = ఓ యజ్ఞపురుషా!, త్వమ్‌ = నీవు, ఆయాసి = వచ్చుచున్నావు, ఆసు (ఆశు) = వెంటనే, 
గోషు = ఇంద్రియములతో గూడిన అన్నకరణములందు, ఉపపృచ్యతామ్‌ = బలమును కూర్చుగాక! 
తా: సోమమును త్రాగు మని యజ్ఞమాహ్వానించగా, ఆ శుభమును శీఘ్రమే విని, ఓ యజ్ఞపురుషా! 
నీవు వచ్చుచున్నావు; వెంటనే మా ఇంద్రియములకును, అంతఃకరణములకును బలము గూర్తువు 
గాక! x 
శ్లో ఇన్టం వోతాన్యం న పృథబృన్యే మాయాభిరిద్భవాన్‌ I 
పురురూప ఇతీక్షే త్వమమిత్రాన్‌ సుషహాన్మృధి | 31 


శ్రీశ్రీశ్రీవాసుదేవానందసరస్వతీవిరచితమ్‌ 31 


ప్ర: ఇన్టమ్‌ = దేవరాజైన ఇంద్రుని, వోత అన్యమ్‌ = అన్యునైనగాని, పృథక్‌ = (నీకంటెవేరుగా, 
న మన్యే = తలంపను, భావించను; మాయాభిః ఇత్‌ = మాయలచేతనే, భవాన్‌ = తమరు, 
పురురూపః = బహురూపములు కలవారు, ఇతి = అని, ఈక్షే = చూతును, తెలియుదును; 
త్వమ్‌ = నీవు, అమిత్రాన్‌ = హితులుగానివారైన కామక్రోధాది శత్రువులను, సుషహాన్‌ = 
సుఖముగ సహించగలుగువానినిగా, కృధి = చేయుము. 

తా: నీకంటె ఇంద్రుడు వేరు కాదని భావింతును. నీవు నీ మాయలచేతనే బహురూపములు 
ధరింతువని తెలియుదును. మాకు హితులుగానివారైన కామాది శత్రువులను మేము సుఖముగ 
సహించగల శక్తిని కలిగించుము. % 

శ్లో యజ్ఞా యజ్ఞాధీశ సర్వే త్వన్మయా అపి తేషు నః। 
జపయజ్ఞో మతస్తేన సము పూష్ణా గమేమహి ॥ 32 

ప్ర:(హే) యజ్ఞాధీశ! = ఓ యజ్ఞప్రభూ! యజ్ఞాః = యజ్ఞములు, సర్వే = అన్నియు, త్వత్‌ +మయాః 
అపి = నీ స్వరూపములే యైనను, తేషు = వానిలో, జపయజ్ఞః = జపరూపమైన యజ్ఞము, నః 
= మాకు, మతః = బుద్ధిసమ్మతము। తేన = ఆ జపయజ్ఞముతో, పూషా = జగత్సాలకుడవైన 
నీతో, సమ్‌+ఉ = అఖండైక్యతనే, గమేమహి = పొందెదము. 


తాఃఓ యజ్ఞాధీశా! యజ్ఞములన్నియు నీ స్వరూపములే. అయినను వానిలో మా మతికెక్కినది 
జపయజ్ఞము. కావున దాని నిమిత్తముననే జగత్సాలకుడవైన నీతో అఖండానందైక్యతను 
పొందెదము. x 
శో స్తుషే నరాష్యం తుష్టః సన్నథో యస్యా అయోముఖమ్‌ | 
మాయాం జిత్వా భవాంస్తాం ము విశ్వాహా శర్మ యచ్చతు 11 8383 
ప్ర: నర+ఆప్యమ్‌ = నరులు పొందుటకు యోగ్యమైన నారాయణుని, స్తుషే = స్తోత్రము 
చేయుదును; తుష్ట సన్‌ = తృప్తిచెందినవాడై, అథో = తరువాత, యస్యాః = ఎవ్వతెకు, అయః 
= ఇనుమువలె కఠినమైన, ముఖమ్‌ = ముఖము కలదో, తాం మాయామ్‌ = ఆ మాయను, 
జిత్వా = గెల్చి, ఓడించి, విశ్వాహా = విశ్వములును, అహస్సులునైన, భవాన్‌ = తమరు, మే = 
నాకు, శర్మ = అత్యంతసుఖమును, యచ్చతు = ఇత్తురుగాక! 
తా: నరులకు ప్రాప్యుడైన నారాయణుని స్తుతింతును. తృప్తి చెంది, ఏ మాయకు ఇనుమువలె 
కఠినమైన ముఖము కలదో ఆ మాయను జయించి, విశ్వాహములన్నియు నీవే మైన ఓ స్వామీ! 
నాకు మహాసుఖము నిమ్ము. * 
శ్లో జుషస్వ స్తోమమీశ్రైతే ప్రియాసః సన్తు సూరయః । 
వయం స్తోమప్రియానేన యచ్చా నః శర్మ దీర్మశుత్‌! | 34 


32 శ్రీ దత్తపురాణమ్‌ 


ప్ర: హే ఈశ! = ఓ ఈశ్వరా!, ప్రభూ!, సోమమ్‌ = స్తోత్రమును, సోమము, జుషస్వ = 
సేవించుము; (హే) స్తోమప్రియ! = ఓ స్తోత్రప్రియా, ఓ సోమప్రియా!, ఏతే (ఏతేన) = వీనిచే, 
ప్రియాసః = ప్రియులము, సూరయః= భక్తులము, వయమ్‌ (అపి) = మేమును, సన్లు = 
అగుదుము గాక!, (హే) దీర్హశుత్‌ = ఓ దూరమునుండి వినగలుగువాడా!, అనేన = దీనిచే (ఈ 
స్తోత్రముచే, ఈ సోమముతే), నః = మాకు, శర్మ = అత్యంత సుఖమును, యచ్చ = ఇమ్ము. 


తా : ఓ ఈశ్వరా! నీ వీ సోమమును (స్తోత్రమును) స్వీకరించుము. ఓ సోమప్రియా! (స్తోత్రప్రియా!) 
వీనిచే మేమును నీ భక్తులమై, ప్రియులమై యుందుముగాక! ఓ దూరథశవ! దీని మూలమున 


మాకు అత్యంతసుఖమును దయసేయుము. % 
శః ఉగ్రో జజ్జే మృత్యురయమదుగ్గా ఇవ ధేనవః । 
ధియో మే౭_నేనేదృగీశ! న జాతో న జనిష్యతే ॥ 85 


ప్ర: ఉగ్రః = భయంకరుడైన, మృత్యుః = మృత్యువు, జజ్జే = తెలిసికొనెను; అనేన = దీనిచే, మే 
= నా యొక్క ధియః = చిత్తవృత్తులు, ధేనవః = పాడి ఆవులు, అదుగ్గాః ఇవ = పితుకబదని 
వానివలె (జాతాః = అయినవి), ఈద్భక్‌ = ఇట్టివాడు, (హే) ఈశ! = ఓ ఈశ్వరా!, న జాతః = 
పుట్టలేదు, న జనిష్యతే = పుట్టబోడు॥ 


తా : ప్రమాదము లేక పొరబాటు అను యీ భయంకరమృత్యువు తెలిసికొనెను. దీనిచే నా 
చిత్తవృత్తులు పితుకబడని పాడియావులవలె నిరుపయోగమై పోయినవి. ఇట్టి మృత్యుతుల్యమైన 
పొరబాటును పోలిన మరియొక దానిని ఈశ్వరుడు పూర్వము సృష్టించలేదు, ఇక సృష్టించబోడు. * 


శో! ప్రబ హ్మైహీదమాకర్యోర్వారుకమివ బన్టనాత్‌ | 
మృత్యుఖ్జయ! ప్రమాదాఖ్యానృత్యోర్ముక్నీయ మా౭_మృతాత్‌ ॥ 36 
ప్ర: ప్ర = ఉత్తమమైన, ప్రకృష్ణమైన, బ్రహ్మ = స్తోత్రమును, ఇదమ్‌ = దీనిని, ఆకర్ణ = విని, 
ఏహి = రమ్ము; బంధనాత్‌ = బిగిసిన కట్లనుండి, ఊర్వారుకం ఇవ = దోసపండును వలె, 
ప్రమాద+ఆఖ్యాత్‌ = పొరబాటు (ప్రమాదము) అను పేరుగల మృత్యోః = మృత్యువునుండి, 
ముక్షీయ = విడిపించుము; అమృతాత్‌ = మోక్షమునుండి, మా (ముక్షీయ) = విడిపించకుము, 
హే) మృత్యుంజయ! = ఓ మృత్యుంజయా! 
తా : ఓ మృత్యుంజయా! ఉత్తమమైన ఈ స్తోత్రమును విని రమ్ము; దోసపండు దాని తొడిమనుండి 
విడబడునట్లు మమ్ము ప్రమాదము (పొరబాటు) అను ఈ మృత్యువునుండి విడబడ జేయుము. 
మోక్షము ననుగ్రహించుము. % 
శ్లో యదద్య వర్ష్మ తేనైవ పశ్యేమ శరదశ్శతమ్‌ I 
స్తోత్రాయ తే హతే మృత్యౌ జీవేమ శరదశ్శతమ్‌ I 37 


శ్రీశ్రీ శ్రీవాసుదేవానందసరస్వతీవిరచితమ్‌ 33 


ప్ర: యత్‌ = ఏది, అద్య = నేడు, వర్ష్మ = శరీరమో, తేన ఏవ = దానితోడనే, శతమ్‌ = నూరు, 
శరదః = శరదృతువులను, పశ్యేమ = చూతుము; మృత్యౌ = మృత్యువు, హతే (సతి) = మరణించినది 
కాగా, తే = నీ యొక్క స్తోత్రాయ = స్తోత్రము చేయుటకై, శతమ్‌ = నూరు, శరదః = 
శరదృతువులు, జీవేమ = జీవింతుము. 


తా : నేడున్న ఈ శరీరము తోడనే నూరేండ్లు చూతుము. మృత్యువు లేనిదైనచో నీ స్తోత్రమునకై 
నూరేండ్లు జీవింతుము. % 


శ్లో ప్రత్యుత్తమం మహేశ! త్వాం మనామహ ఇహాగహి । 
మృలా! సుక్షత్ర! మృళయ మానో దుఃశంస ఈశత ॥ 38 
ప్ర: గూ) మహేశ! = ఓ మహేశ్వరా!, త్వాం ప్రతి = నిన్ను గూర్చి, ఉత్తమమ్‌ = ఉత్తముని 
గూర్చి, మనామహ (మనామహే) = యాచించుచున్నాము; ఇహ = ఇక్కడకు, ఆగహి (ఆగచ్చ) 
= రమ్ము; (హే) సుక్షత్ర! = ఓ మహాబలా!, (నః) మృళయ = మమ్ము సుఖవంతుల జేయుము; 
మృలా! = ఓ మృడా!, దుఃశంసః = దుష్కృతుల చర్యలు, నః = మాకు, మా ఈశత = 
కలుగకుండుగాక! 


తా : ఓ మహేశా! ఉత్తముడవైన నిన్ను యాచించుచున్నాము. ఇక్కడకు రమ్ము. ఓ మహాబలా! 
మాకు సుఖము కలుగజేయుము. ఓ మృడా! దుర్దనుల చర్యల ఫలము మాకు కలుగకుండు 
గాక! x 


శ్లో! తిస్రో వాచస్తేం త్ర వరాం క ఈశానం న యాచిషక్‌ | 
భక్త్యా గృణీమస్తాం స్తోత్రై స్తేఖిర్షస్తూయమాగహి ॥ 39 
ప్ర: తే=నీకు, నీ యొక్క తిస్రః వాచః = మూడు వాక్కులు (లక్షణములు), అత్ర = వానిలో, 
వరామ్‌ = (్రేష్థమైనదానిని, కః = ఎవడు, న యాచిషత్‌ = యాచింపడు?; భక్యా = భక్తితో, 
స్తోతైః = స్తోత్రములతో, త్వాం ఈశానమ్‌ = ఈశ్వరుడవైన నిన్ను, గృణీమః = కొనియాడుదుము; 
తేభిః = ఆ స్తోత్రములతో, నః = మాకొరకు, తూయమ్‌ = శీఘ్రముగా, ఆగహి = రమ్ము. 
తా: నీకు మూడు వేదరూపములు చెప్పబడినవి. క్రియా, భక్తి, జ్ఞానము లనబడు ఆ మూడిటిలో 
శ్రేష్టమైన భక్తిని కోరనివారెవరు? అట్టి భక్తితో ఈశ్వరుడవైన నిన్ను స్తోత్రము చేయుదుము. ఆ 
స్తోత్రములతో మాకై శీఘ్రమే రమ్ము. % 
శ్లో దూరాద్విహాయ సర్వం త్వామృషయో యే చ తుష్టవుః | 
మర్తా అమర్యస్య తే తద్భూరి నామ మనామహే ॥ 40 
ప్ర: సర్వమ్‌ = సమస్తమును, విహాయ = విడచిపెట్టి, యే బుషయః = బుషులైన వారెవరో, 
తే చ = వారుగూడ, త్వామ్‌ = నిన్ను, తుష్టవుః = స్తుతించిరి; తత్‌ = ఆ కారణమున, మర్తా = 


34 శ్రీ దత్తపురాణమ్‌ 


మరణము ధర్మముగా గలవారమైన మేము, అమర్యస్య = మర్యలోకధర్మములను విడచినవాడవైన, 
తే=నీ యొక్క నామ = నామమును, భూరి = భవమును నశింపజేయసమర్థమైనంత గొప్పగా, 
మనామహే = స్మరింతుము. 

తా: అన్ని ఉపాయములను విడచి బుషులు, సర్వసంగపరిత్యాగులైనను, నిన్ను స్తుతించిరి. ఆ 
కారణమున మరణము ధర్మమై జీవించు మేము, అమరుడవైన నీ నామమును భవతాపనాశమునకై 
గొప్పగా స్మరింతుము. % 

శ్లో య ఇన్ల! త్వం యో నమసా స్వధ్వరో హీతి సంస్తుతః । 
ఇన్లో బ్రహ్మే బుషిరిత్యుప బ్రహ్మాణి నః శ్రుణు ॥ 41 

ప్ర: (హే) ఇన్ట! = ఓ ఈశ్వరా!, యః త్వం = యే నీవు, నమసా = నమస్మారముచేత, సు- 
అధ్వరః = శుభములిచ్చువాడవు, ఇతి = అని, సంస్తుతః = స్తుతించబడినవాడవు, (అసి = 
అయియున్నావు); ఇన్టః హి = ఇంద్రుడే, బ్రహ్మా = బ్రహ్మ ఇన్టః = ఇంద్రుడు, బుషిః 
ప్రజాపతి, ఇతి = అని, నః = మా యొక్క [బ్రహ్మోణి = స్తోత్రములు, ఉపశ్రుణు = చెవియొగ్గి 
వినుము. 

తా: ఓ ఈశ్వరా! నీవు నమస్మారప్రియుడవని, నమస్మారములందుకొని శుభములిత్తువని వేదము 
స్తోత్రము చేయుచున్నది. ఇంద్రుడే బ్రహ్మ, ప్రజాపతి యని నుతించు మా స్తోత్రములను దగ్గర 


నుండి చెవియొగ్గి వినుము. x 
శ్లో వయము త్వా వరం దేవమస్మభ్యం శర్మ సప్రథః । 
మనామహే పృణన్తం తదభిత్వామిన్ద! నోనుమః ॥ 42 


ప్ర: అస్మభ్యమ్‌ = మాకు, శర్మ = క్షేమమును, సప్రథః = ఇచ్చువాడవైన, త్వాం వరం దేవమ్‌ = 
శ్రేష్టుడవైన దేవుడవైన నిన్ను, పృణన్నమ్‌ = తృప్తిపరచుచు, మనామహే = ధ్యానింతుము; తత్‌ 
త్వా = అట్టి నిన్ను అభి = గురించి, (హే) ఇన = ఓ ఇంద్రా!, వయం నోనుమః = మేము 
స్తుతింతుము. 
తా: ఓ ఇంద్రా! నీవు మాకు క్షేమమును గూర్చువాడవు. (్రేష్ణుడవైనట్టి నిన్ను ధ్యానించి, 
నుతింతుము. % 
శ్లో ప్రకృతాన్యపి సూక్తాని శృణ్వన్తం జాతవేదసమ్‌ । 

త్వాం గృణన్తి న కే త్వంహి యేషామిన్లో యువా సఖా ॥ 48 
ప్ర: ప్రకృతాని అపి = ప్రాకృతములే యైనను, సూక్తాని = సూక్తములను, శృణ్వన్తమ్‌ 
వినుచున్న జాతవేదసమ్‌ = ప్రజ్ఞాపూర్ణుడవైన, త్వామ్‌ = నిన్ను, కే = ఎవరు, న గృణన్తి = 
తెలియకున్నారు?, యేషామ్‌ = ఎవరికి, త్వం = నీవు, యువా సఖా = నిత్యయౌవనముగల 
సఖుడవు, ఇన్టః హి = ఇంద్రుడవే, (అసి = అయి యున్నావు). 


శ్రీశ్రీ శ్రీవాసుదేవానందసరస్వతీవిరచితమ్‌ 35 


తా : నీ వెవరికి నిత్యయౌవనుడవైన సఖుడవై యున్నావో, వారు పఠించు ప్రాకృతీసూక్తములను 
వినుచున్న పూర్ణప్రజ్ఞుడవైన ఇంద్రుడవే నీవని తెలియని వారెవరు? % 
శ్లో॥ త్వావతః పాహి నో మర్యాన్యత ఇగ! భయామహే । 

ఆదిశ్య పదభక్తిం తేతతో నో అభయం కృధి॥ 44 
ప్ర: త్వావతః = నీవారమైన, మర్యాన్‌ నః = మర్వులమైన మమ్ము, పాహి = కాపాడుము; (హే) 
ఇన్ట! = ఓ ఇంద్రా!, యతః = ఏ సంసారమువలన, తే = నీ యొక్క పదభక్తిమ్‌ = పాదసేవను, 
ఆదిశ్య = నిర్దేశించి, కలిగించి, అభయమ్‌ = భయములేని స్థితిని, కృధి = కలిగించుము. 
తా: మేము మర్వులము, నీ వారము. ఈ సంసారము మమ్ము భయపెట్టుచున్నది. ఓ ఇంద్రా! 


మాకు నీ పాదభక్తి నొసగి భయములేని స్థితిని ప్రసాదించుము. * 
శ్లో॥ ఆ త్వా రథం న తురగైః స్తోతైః త్వా౭ వర్తయావసి | 
సత్వంన ఇ మృళయ యస్య తే స్వాదు సఖ్యమిత్‌ | 45 


ప్ర: రథం న తురగైః = గుజ్జిములు లేని రథమయిన, స్తోతైః = స్తోత్రములచే, త్వా = నిన్ను 
ఆవర్తయామసి = సమీపమున నిల్పుదుము; సః త్వమ్‌ = అట్టి నీవు, నః = మమ్ములను, ఇన! 
= ఓ ఇంధ్ర!, మృళయ = సుఖింపజేయుము; యస్య తే=ఆ నీవైన, సఖ్యమ్‌ = స్నేహము, 
స్వాదు ఇత్‌ = ముక్తిజనకమై అనుభవయోగ్యమే. 


తా: ఓ ఇంద్రా! మా స్తోత్రములు గుజ్జములు లేని రథములు. వానిపై నిన్ను రప్పించి మా 
చెంత నిల్చుకొందుము. అట్లు వచ్చి నిల్చిన నీవు మాకు పరమసుఖమును కలిగించుము. నీతోడి 
ఈ మా సఖ్యము ముక్తిప్రదమగును గాక! % 
శ్లో ఆ ప్రబోధం భవో౭_బోధః స్వప్నవద్దుఃఖదో౭ శుచిః | 
పతితాన్‌ దుఃఖీతాన్నూన్నః పాహి త్వం శృణుధీ గిరః ॥ 46 

ప్ర: ఆ ప్రబోధమ్‌ = ఆదినుండియు, భవః = సంసారము, అబోధః = జ్ఞానమునకు విరోధి 
(జ్ఞానముకలుగనివ్వనిది), దుఃఖదః = దుఃఖదాయకము, స్వప్నవత్‌ = స్వప్నమువలె, అశుచి; = 
మలినమైనది, (తథా అపి = అట్లయినను), పతితాన్‌ = పతితులను, దుఃఖితాన్‌ = దుఃఖమునకు 
లోనైన వారిని, న్ఫాన్‌ నః = నరులమైన మమ్ము, పాహి = కాపాడుము; త్వమ్‌ = నీవు, (నఖ) 
గిరః = మా స్తోత్రములను, శృణుధీ = వినుము. 

తా: సంసారము పుట్టినది మొదలు జ్ఞానమును దరికి రానివ్వక, దుఃఖమును కలిగించుచు, 
కలవలె మలినమై యున్నది. కావున నరులమైన మేము పతితులము, దుఃఖితులము. నీవు మా 
ప్రార్థనలను మన్నించి మమ్ము కాపాడుము. % 


36 శ్రీ దత్తపురాణమ్‌ 


శ్లో ఇన్హాయ సామ తేగాతుం నక్షమో నామ తేగృణే । 
బణ్మహాన్‌ అసి సూర్య! త్వం సత్రా దేవ! మహాన్‌ అసి ॥ 47 
ప్ర: ఇన్లాయ తే = ఇంద్రుడవైన నీ కొరకు, సామ = సామవేదమును, గాతుమ్‌ = 
గానముచేయుటకు, న క్షమః = సమర్భుడను కాను, తే నామ = నీ పేరును, గృణే = ఉచ్చరింతును, 
ఎటబుగుదును; (హే) సూర్య! = ఓ సూర్యుడా!, త్వమ్‌ = నీవు, బట్‌ = సత్యముగా, మహాన్‌ = 
గొప్పవాడవు, అసి = అగుదువు; (హే) దేవ = ఓ దేవా!, (త్వం = నీవు), సత్రా = సత్యమును 
ప్రకటింతువు, కర్మలలో ప్రేరణ కలిగింతువు. 


తా: ఓ సూర్య! నీవు సత్యముగా గొప్పవాడవు (సత్యమంత గొప్పవాడవు): ఓ దేవా! నీవు 
సత్యమును ప్రకటించి, జ్ఞానమును కలిగించి, కర్మలో ప్రవర్తింపజేతువు. సామలను నీకై పాడుటకు 
సమర్థుడను కాను: నీ నామమును మాత్రము నే నెటిగి పలుకగలను. ఖ్‌ 


శ్లో సోమః పునానోం న్లారామో మయా త్వం నాధిలక్షితః । 
ఈక్షే తుచ్చాన్‌ బహిర్భోగాన్యోషా జారమివ ప్రియమ్‌ ॥ 48 
ప్ర: స+ఉమః = ఆత్మవిద్యాసహితుడవు, పునానః = పవిత్రీకరించువాడవు, అంతారామః 
(అంతర్‌+ఆరామః) = హృదయమున వసించువాడవు అయిన, త్వమ్‌ = నీవు, మయా = నా 
చేత, న అధిలక్షితః = కడపటి లక్ష్యముగా చేసికొనబడలేదు; (అతః = అందువలన), తుచ్చాన్‌ 
= నీచములయిన, బహిః+భోగాన్‌ = లౌకికభోగములను, యోషా = స్త్రీ, ప్రియం ఇవ = 
ప్రియుని వలె, జారమ్‌ = విటుని, ఈక్షే = చూచుచున్నాను. 


తా: స్వామీ! నీవు ఆత్మవిద్యావంతుడవు; పవిత్రీకరించువాడవు, హృదయమున వసించు 
వాడవు. అయినను నిన్ను దెలిసి చేరుట లక్ష్యముగా నేను జీవించుట లేదు. అందువలన 
క్షణికములైన ఇంద్రియభోగములను, వ్యభిచారియైన స్తీ విటుని ప్రియుడని భ్రమించినట్లు, నేనును 
భావించు చున్నాను. ఖ్‌ 
శ్లో ప్రణ ఇన్లోరపి స్మేరం రూపం తే దర్భయామలమ్‌ । 
న్యాన్‌ స్తోత్యూన్‌ పాహ్యంహసో నో జహి రక్షాంసి సుక్రతో! ॥ 49 
ప్ర: ఇన్లోః అపి = చంద్రుని కంటెను, స్మేరమ్‌ = విప్పారినదైన, అమలమ్‌ = మలినములేనిదైన, 
తే = నీ యొక్క ప్రణ = సనాతనమైన, రూపం = ఆకృతిని, నః = మాకు, ప్రదరయ = 
దర్శనమిమ్ము; (హే) సుక్రతో! = ఓ శుభమైన ప్రజ్ఞగలవాడా!, స్తోత్యూన్‌ = స్తోత్రము 
చేయుచున్నవారైన, న్ఫాన్‌ = నరులను, అంహసః = పాపమునుండి, బాధనుండి, పాహి = 
రక్షించుము; నః = మమ్ములను, రక్షాంసి = కామాది రాక్షసగుణములనుండి, జహి = విడిపింపుము. 


తా : ఓ ప్రజ్ఞాశాలీ! నీవు చంద్రుని కంటె నిర్మలముగా విప్పారిన వాడవు. నీ రూపము సనాతనము. 


శ్రీశ్రీ శ్రీవాసుదేవానందసరస్వతీవిరచితమ్‌ 37 


మేము నిన్ను స్తోత్రము చేయుచున్నాము, నరులము. మాకు నీ శుభదర్శనమిమ్ము, కామక్రోధాది 
రాక్షసుల బారినుండి మమ్ము విడిపించి కాపాడుము. % 


శ్లో॥ హి న్వన్తి ద్వైతమస్యస్మాద్భయం వినతి మామిహ । 
యదన్తి దూరకే యచ్చ పవమాన వి తజ్జహి ॥ 50 


ప్ర: హి = ఏల యనగా, అన్తి = సమీపమున, ద్వైతం = ద్వయభావము, అస్తి = ఉన్నదో, 
అస్మాత్‌ = దానివలన, భయమ్‌ = భయము, మాం = నన్ను, వినతి = తెలియుచున్నది; (హే) 
పవమాన! = ఓ గార్హపత్యాగ్నీ!, యత్‌ = ఏది, అన్ని = సమీపమో, యత్‌ చ = ఏదియును, 
దూరకే = దూరమో, తత్‌ = దానిని, ను = వెంటనే, విజహి = విశేషముగా విడిపింపుము. 


తా: అదేమనగా, ద్వయభావము మాకు అత్యంతసమీపమున ఉన్నది. కాగా, దానివలన మాకు 
భయము కలుగుచున్నది. ఓ గార్హపత్యాగ్నీ! మాకు సమీపమునగల ద్వైతమునుండి, దూరమున 
గల జ్ఞానమునిచ్చి, ఇహపరముల భయమునుండి, విడుదల ప్రసాదించుము. x 


శ్లో ధర్తా కారకశక్తీనాం సర్వేషాం త్వమిహైక ఇత్‌ | 
యశోః£ త్రేదం పవిత్రం తే వితతం బ్రహ్మణస్పతే i ర్‌ 
ప్ర: (హే) బ్రహ్మణఃపతే = వేదశాసక! (కర్మజ్ఞానశాసక), ఇహ = ఇక్కడ, ఇప్పుడు, ఈ విశ్వంలో, 
సర్వేషామ్‌ = అన్నివిధముల, కారకశక్తీనామ్‌ = కార్యకారణశక్తులకు, ధర్హా = ధరించువాడవు, 
త్వమ్‌ = నీవు, ఏకః ఇత్‌ (ఏవ) = ఒక్కడవే; (అతః = ఆ కారణమున), అత్ర = లోకమునందు, 
ఇదమ్‌ = ఈ, పవిత్రమ్‌ = పవిత్రమైన, యశః = కీర్తి వితతమ్‌ = వ్యాపించినది. 


తా: ఓ వేదపాలకా! కర్మజ్ఞానశానకా! ఈ నృష్టిలో అన్ని విధముల కార్యములకు 
ప్రేరకకారణశక్తులకు అధికారివి నీవు ఒక్కడవే. అందువలన నీకు పవిత్రమైన కీర్తి లోకమంతటనూ 
వ్యాపించియున్నది. న 
శ్లో అసర్జి భవతా విశ్వమనిత్యమవశం బృహత్‌ I 
త్వం సంస్మర జ్జ! శరణ! వత్సం జాతం న ధేనవః॥ ర్‌2 


ప్ర: (హే) జ్ఞ! = ఓ కర్మఫలమునెజిగినవాడా!, (హే) శరణ = ఓ భక్తరక్షక!, భవతా = నీ 
మూలమున, అనిత్యమ్‌ = క్షణికమైనది, అవశమ్‌ = స్వతంత్రము కానిదియైన, బృహత్‌ = 
గొప్ప, విశ్వమ్‌ = విశ్వము, అసర్జి = సృష్టియెనది; త్వమ్‌ = నీవు, ధేనవః (ఇవ) = పాడియావులవలె, 
జాతమ్‌ = పుట్టిన, వత్సమ్‌ = దూడను, న = మరువక, సంస్మర = స్మరించుకొనుము. 

తా: ఓ కర్మఫలమునెటిగినవాడా! ఓ భక్తరక్షకా! ఈ క్షణికమైన, అస్వతంత్రమైన విశాలవిశ్వము 
నీ మూలమున (నీ నిమిత్తమున) సృష్టియెనది. పాడియావు తన దూడను మరువనట్లు నీవును నీ 
సృష్టియెన ఈ విశ్వమును మరువక స్మరించుకొనుము. * 


38 శ్రీ దత్తపురాణమ్‌ 


శ్లో పురోజితీశ! భో భూమన్తత్ర మామమృతం కృధి । 
యత్రానన్దాశ్చ మోదాశ్చ ముదః ప్రముద ఆసతే ॥ 53 


ప్ర: గూ) పురః జిత! = ఓ పురమును జయించినవాడా!, (హే) భూమన్‌ ఈశ! = ఓ 
మహేశా!, యత్ర = ఏ తావున, ఆనన్లాః = పితృదేవతల ఆనందములు, చ = మరియు, మోదాః 
= దేవతల సంతోషములు, చ = మరియు, ముదః = ఇంద్రుని సంతోషము, (చ = మరియును), 
ప్రముదః చ = బ్రహ్మానందమును, ఆసతే = ఉండునో, తత్ర = ఆ తావున, మామ్‌ = నన్ను, 
అమృతమ్‌ = అమరునిగా, కృధి (కురు) = చేయుము. 


తా: ఓ త్రిపురహరా! ఓ మహేశ్వరా! పితృదేవతలకు, దేవతలకు, ఇంద్రునకు, వారి వారి 
లోకముల ప్రత్యేకానందములు కలుగగా (బ్రహ్మానందము లభించునో అట్టి తావున, అట్టి లోకమున 
(సత్యలోకమున) నాకు అమరత్వమును ప్రసాదించుము. % 


శ్లో అయం స ఇతి విద్వాన్‌ సన్‌ యమాయ ధృతవద్ధవిః । 
కృతో జూహోమ్యతో౭ దేవా యమాయ జుహుతా హవిః ॥ ర్‌4 


ప్ర: అయమ్‌ = ఈ ఆత్మ, సః = ఈశ్వరుడు, ఇతి = అని, విద్వాన్‌ సన్‌ = జ్ఞానవంతుడనగుచు, 
యమాయ = యమునికొరకు, ధృతవత్‌ = ధరించబడిన, హవిః కృతః = సహజమైన హవిస్సుగా, 
(ఈ శరీరమును), జుహోమి = వ్రేల్చుచున్నాను; అతః = అందువలన, యమాయ = యమనికై, 
హవిః = హవిస్సు, అదేవాః = ఓ మర్వులార! జుహుతా = ట్రేల్బుడు. 

తా: ఈ ఆత్మయే ఈశ్వరుడు, ధరింపబడిన ఈ శరీరము యమునకు సహజమైన హవిస్సు, 
అను జ్ఞానముతో, ఓ మర్వులారా! హవిస్సును యమున కర్పింపుడు. ఖు 


శ్లో నివర్తధ్వమితో దేవా భద్రం నో అపి వాతయ । 
మనో హరే! మాం పాహ్యార్తం పితా పుత్రమివ ప్రియ ॥ ర్‌ర్‌ 


ప్ర: (హే) దేవాః = ఓ దేవతలారా!, ఇతః = ఈ విషయసుఖములను, నివర్తధ్వమ్‌ = మరలించుడు; 
(హే) హరే! = ఓ సంసారదుఃఖహరా!, భద్రమ్‌ = క్షేమమును, నః = మా యొక్క మనః అపి = 
మనస్సునకు గూడ, వాతయ = ప్రసరింపజేయుము; మామ్‌ = నన్ను, పుత్రమ్‌ = కుమారుని, 
పితా ఇవ = తండ్రివలె, పాహి = కాపాడుము. 

తా: ఓ దేవతలారా! ఈ విషయసుఖములను నానుండి మరలింపుడు. ఓ సంసారదుఃఖనాశకా! 
మా మనస్సులకు గూడ క్షేమమును కలిగించుము; నన్ను కుమారుని తండ్రి కాపాడినట్లు 
కాపాడుము. % 

శో॥ ప్రమా ప్రమాతా ప్రమేయం త్రిపుటీహ న విద్యతే । 
రూపం తేం_ వికృతం సత్వం మధుమన్మే పరాయణమ్‌ ॥ 56 


శ్రీశ్రీశ్రీవాసుదేవానందసరస్వతీవిరచితమ్‌ 39 


ప్ర: ప్రమా = ప్రామాణికమైన యథార్థజ్ఞానము, ప్రమాతా = ఇంద్రియముల ద్వారా ప్రమను 
పొందు అంతఃకరణముతో కూడిన జీవుడు, ప్రమేయమ్‌ = నిస్సంశయముగ తెలియదగిన 
ఇంద్రియ విషయము, అను ఈ, (త్రిపుటీ = మూడింటి కూడలి, ఇహ = ఈ అఖండత్వమున, న 
విద్యతే = కలుగదు; (ఇట్టి) తే రూపమ్‌ = నీ రూపము, అవికృతం సత్వమ్‌ = వికారములులేని 
శుద్ధ సత్వస్వరూపము, మధుమత్‌ = మధురమై, మే = నాకు, పరాయణమ్‌ = గమ్యమైనది. 

తా: పరమాత్మ శుద్ధసత్వస్వరూవము, అఖండమునైన చైతన్యము. లౌకికవ్యవహారములలో 
ఉన్నట్లు ఇక్కడ తెలియువాడు, తెలిసికొనబడునది, తెలిసినది అను మూడు ఉండవు. పరమాత్మ 
స్వరూపము నిర్వికారము, అమృతమయము. అదియే నాకు గమ్యము. న 


శ్లో ప్రహోతారో౭ తైవ మనోన్వాహువామహ ఇత్యతః | 
గమాది మనసో నాస్య యో యజ్ఞస్య ప్రసాధనః ॥ 57 


ప్ర: అత్ర ఏవ = ఇక్కడనే, అభిచారమంత్రముతో మృతుని బంధువులు, మనోన్వాహువామహ 
= మనోన్వాహువామహ, ఇతి = అని సమీపమునకు, ప్రహోతారః = భూతయజ్ఞము చేయువారలు 
(పలుకుదురు), అతః = ఆ కారణమున, గమ+ఆది = గమ మొదలగున దంతయు, మనసః = 
మనస్సుననే, యః = ఏది, యజ్ఞస్య = యజ్ఞసంబంధి, ప్రసాధనః = ప్రకృష్ణసాధనమో, (తత్‌ = 
అది), అస్య = ఆత్మకు చెందినది, న = కాదు. 

తా: నిత్యము భూతయుజ్ఞము చేయువారు “మనోన్వావహువామహ” అనుచు యే 
అభిచారమంత్రముతో గతించినవానిని బంధువులు తలంచుచున్నారో ఆ గమాది సర్వము 
మనస్సంబంధి సాధనమే తప్ప ఆత్మ సంబంధి సాధనము కాదు. % 


శ్లో॥ యే యజ్ఞే నార్చన్యనేన సర్వే నన్దన్తి తే త్వయా । 
laa) క్‌ ప= 
నాన్యేఃతస్వత్రియా ఏవ విరూపాసో దివస్పరి ॥ ర్‌రి 
ప్ర: యే = అధికారులైనవారెవరు, అనేన యజ్ఞేన = ఈ జ్ఞానయజ్ఞముచే, అర్బన్తి = 
అర్చించుచున్నారో, తే సర్వే = వారందరు, త్వయా = ఆత్మవైన నీతో, నన్దన్తి = ఆనందించుచున్నారు, 
న అన్యే = అన్యులు కారు; అతః = ఆ కారణమున, త్వత్‌ = నీ యొక్క, ప్రియాః = ప్రియులైనవారు, 
ఏవ = మాత్రమే, విరూపాసః = నామరూపప్రకాశనములేని, దివః+పరి = స్వయం ప్రకాశులు. 


తా : అర్హత గలవారు కొందరు నిన్ను యజ్ఞముచే జ్ఞానరూపముగ అర్చించుచున్నారు. వారందరు 
ఆత్మానందమును పొందుచున్నారు. జ్ఞానయజ్ఞముతో కాక కామ్యకర్మయజ్ఞములతో నిన్నారాధించు 
తదితరులు ఈ ఆత్మజ్ఞానమును పొందలేకున్నారు. అందువలన ఆత్మకు ప్రియులైనవారు మాత్రమే 
దైహిక నామరూపప్రకాశమున గాక, ఆత్మదైన స్వయంప్రకాశముతో వెల్లుచున్నారు.  * 


40 శ్రీ దత్తపురాణమ్‌ 


శ్లో దేవానాం ను వశే యో౭ స్య సుమంగలీరియం వధూః । 
స్నేహేషు తచ్చుతో భోగీ పతిర్చన్థేషు బధ్యతే 11 59 
ప్ర: యః = ఎవడు, దేవానామ్‌ = ఇంద్రియములకు, వశే = వశవర్తియో, అస్య = ఆ 
బహిర్ముఖునకు, ఇయమ్‌ = ఈ అశుచిరూపయమైన, వధూః = వధువు, సుమంగలీః = 
సుమంగలియను (బుద్ధికలుగును); (అట్టి) భోగీ = స్తీలోలుడు, స్నేహేషు = తన 
కామవాంఛాభోగములలోబడి, త్వత్‌ = ఆత్మవైన నీనుండి, చ్యుతః = దిగజారినవాడై, పతిః = 
తాను భోగించుచున్నానను అహంకారియై, బన్టేషు = బంధములలో, బధ్యతే = కట్టబడుచున్నాడు. 


తా : ఇంద్రియవశుడైన వానికి స్తీలొల్యము శుభప్రదము, సుఖప్రదము అనిపించును. అట్టి 
భోగి కామవాంఛాపరుడై తన భార్యతోనైనను అతికాముడై ప్రవర్తించుచు, తన ఆత్మనుండి పతనమై, 
తాను భోగించుచున్న కర్తనని అహంకరించుచు, కామము నుండి క్రమముగ క్రోధలోభమోహమద 
మాత్సర్యములలో చిక్కుకొని, మోక్షమును పొందలేకుండును. % 
శ్లో విహితం సర్వమిత్తే త్వమతో జ్యాయాంశ్చ పూరుషః । 
పాదో౭ స్య విశ్వా భూతాని త్రిపాదస్యామృతం దివి ॥ 60 

ప్ర: సర్వం ఇత్‌ (ఏవ) = భూతభవిష్యవర్తమానములన్నియు, తే విహితమ్‌ = నీ విశేషకార్యమే! 
త్వమ్‌ = నీవు, జ్యాయాన్‌ చ = అధికుడవైన, ఉత్తముడవైన, పూరుషః = కర్తవే। విశ్వా భూతాని 
= భూతములైన విశ్వము, అస్య = నీ యొక్క పాదః = పాదము, నాల్గవ భాగము; త్రిపాదస్య = 
(త్రిపాత్‌+అస్య) న్‌ యొక్కమూడు పాదములు (భాగములు), దివి = జ్యోతిరూపద్యోతనాత్మకమైన 
స్వరూపమునగల, అమృతమ్‌ = ముక్తి, 

తా : కాలస్వరూపమైన భూతభవిష్యద్వర్తమానములు నీ కృతములే. ఈ ప్రికాలములందలి, 
భూతములన్నియు నీ నాల్గవ పాదముయొక్క నామరూప ప్రకృతియెన విశ్వమే. దీనికతీతమైన నీ 
అమృతానంతజ్యోతిఃస్వరూపమే నీవైన మూడు పాదముల మేరగల ముక్తి. 


ఏకాంశేన స్థితో జగత్‌, అను స్మృతి వాక్యము నిట స్మరింపదగును. % 
శ్లో; హయే! జాయే! ఇతి వదన్యా సాలావృకహృత్సమా । 
తన్మయో న స వేదాముమాత్మానం తవ పూరుష! ॥ 61 

ప్ర:యా=యే స్త్రీ, సాలావృకహృత్‌ = ఒక కుక్క లేక తోడేలు లేక లేడి లేక పిల్లి లేక 
గుంటనక్క లేక కోతి హృదయముతో, సమా = సమానమైనదో, (తాం ప్రతి = ఆమెను గురించి), 
హయే (అయే) జాయే = ఓసి భార్యా!, ఓసి నా బిడ్డలతల్లీ!, ఇతి = అని, వదన్‌ = పలుకుచు, 
తత్‌+మయః = ఆమెయే లోకమై, (యః = ఎవడుండునో), సః = ఆతడు, (హే) పూరుష! = ఓ 
పురుషుడా!, అముం తవ ఆత్మానం = ఈ నీ ఆత్మను, న వేద = తెలిసికొనలేదు. 


శ్రీశ్రీశ్రీవాసుదేవానందసరస్వతీవిరచితమ్‌ 41 


తా: ఒక స్తీ హృదయమొక జంతు హృదయము. ఏ పురుషుడు తన ఆత్మను తెలిసికొనలేక 
స్తీలోలుడగునో, ఆతడు జంతుసమజీవి యగును. % 


శ్లో ఉభా ఉపాధితో తైకః పాకేన మనసాన్తితః | 
త్వాం యదీక్షేత తం మాతా రేహిళ స ఉ రేహిళ మాతరమ్‌ ॥ 62 


ప్ర: ఉపాధితః = ఉపాధివలన, ఉభౌ = భేదమున రెండైనవి, అత్ర = ఈ రెండిటి మధ్య, ఏకః 
= ఒక్కటి, పాకేన = పరిపాకముచేత, మనసా అన్తితః = అంతఃకరణమువలన, త్వామ్‌ = నిన్ను, 
యది ఈక్షేత = అభేద దృష్టితో చూచినచో, తం మాతా = మాయోపాధితో గల అవిద్యను, 
రేహిళ = త్యజించును; సః ఉ = ఆతడే, మాతరమ్‌ = మాయోపాధితోడి అవిద్యను, రేహిళ = 
త్యజించును. 


తా : ఉపాధి భేదమువలన దేవుడు - జీవుడు అని రెండుగా అయిన (లేక, శరీరము - ఆత్మ 
అని రెండైన) ఒకే ఒక్క తత్వము, అంతఃకరణము ద్వారా నిన్ను అభేదదృష్టితో చూచినచో, 
మాయోపాధితోగల అవిద్యను త్యజించును. అంతఃకరణమున అభేదదృష్టిగల వ్యక్తియే అవిద్యను 
త్యజించగలడు. x 
శ్లో॥ తదిదాత్మన్‌! హృది వపుః పశ్యన్తస్తే మనీషయా । 
మునయో వాతరశనాః పిశంగా వసతేం మలాః ॥ 63 

ప్ర: హే) ఆత్మన్‌ = ఓ ఆత్మా!, తత్‌ ఇత్‌ = అదియే, తే వపుః = నీ శరీరము, హృది = 
సత్త్వప్రధానమైన హృదయమునందు, మనీషయా = కోరికచే, భావనచే, అవగాహనచేత, పశ్యన్తః 
= చూచుచున్నవారైన, తే మునయః = ఆ మునులు, వాతరశనాః = గాలియే కట్టుబట్టలుగా 
గలవారు, పిశంగాః = దుమ్ముకొట్టుకున్నవారు, (అట్లయినను), అమలాః = మలినములేనివారై, 
శుభ్రముగా, శుచిగా, వసతే = ఉన్నారు. 


తా : ఓ ఆత్మా! అదియే నీ శరీరము సత్వప్రధానమైన హృదయమున లగ్నమై అందున్న నీ 
మెజుపుదీవ వంటి జ్యోతిని చూచుచుండు మునులు బాహ్యప్రపంచశూన్యులై, దేహాభిమానములేక 
దిగంబరులై, స్నానాది విధులులేక ధూళిధూసరితాంగులై యుండియును, అంతఃశుచిగలవారై 
నిర్మలులగుచున్నారు. % 
శ్లో త్వం చిన్మయం బుధా రూపం సజ్ఞూనానా ఉపాసతే । 
యో అస్య పారే రజసః స నః పర్షదతి ద్విషః ॥ 64 
ప్ర: బుధాః = జ్ఞానులు, త్వమ్‌ = నిన్ను చిత్‌+మయం = జ్ఞానమయమైన, రూపమ్‌ = 
రూపమును గలవానిగా, సంజానానాః = చక్కగా నెటిగినవారై, ఉపాసతే = ఉపాసించుచున్నారు; 
యః = ఎవడు, అస్య రజసః = ఈ రజోగుణమునకు ఉపలక్షణమైన తమస్సునకు, పారే = 
ఆవలి యొద్దున గల, సః = ఆత్మయొక్క ద్విషః = శత్రువులను, పర్షదతి = దాటును, తరించును. 


42 శ్రీ దత్తపురాణమ్‌ 


తా: జ్ఞానులు నిన్ను జ్ఞానమయునిగా, జ్ఞానమే రూపముగా గలవాడవని నెటతిగి ఉపాసించుచున్నారు. 
రజోగుణమునకు ఉపలక్షణమైన తమోగుణమునకు అంగములైన ఆత్మజ్ఞాన విరోధి వికారములను 
తరించి ఆవలి నీ జ్ఞానచేతనను తెలియగల్లుచున్నారు. > 
శ్లో ఇషే త్వోర్టే చౌదనేన నిత్యహోమేం పి గవ్యతః | 
యజన్యహం త్వకామస్వాం శ్రేష్టతమాయ కర్మణే i 65 

ప్ర: ఇషే = కోరుదురు, త్వా చ = నిన్నేమో, ఓదనేన = అన్నముతో, ఊరే = బలవంతునిగా 
చేయుచున్నారు; నిత్యహోమే అపి = ప్రతిదినము చేయు హోమమునందు కూడ, గవ్యతః = 
గవ్యముల వలన (పాలు, పెరుగు, నెయ్యి ఆది గోసంబంధి ద్రవ్యములతో), యజన్సి = 
అర్చించుచున్నారు; అహం తు = నేనైతే, అకామః = యే కోరికలు లేనివాడనై, త్వామ్‌ = నిన్ను 
శ్రేషఘ్రమాయ కర్మణే = అత్యుత్తమ కర్మకై, (యజామి = అర్చించుచున్నాను). 


తా: యజ్ఞము చేయువారు కామ్యములతో చేయుదురు. ప్రతిదినము హోమమును గృహస్థవిధిగా 
చేయువారు కూడ పాలు, పెరుగు, నెయ్యి వంటి గోసంబంధి హోమద్రవ్యములు వ్రేల్చి నిన్ను 
బలవంతుని చేయుచున్నారు. నేనైతే కామ్యకర్మరూపమున కోరికలు తీర్చుకొనుటకై కాక, సకామ 
కర్మ (శ్రేష్టమే యైనను, నిష్కామకర్మ [శ్రేష్టతమమను ఆప్తవాక్యానుసారము, నైష్మర్మసిద్ధికై నిన్ను 
అర్చించుచున్నాను. % 
శ్లో అగ్న! ఆయాహీతి గాతుం త్వాం క్షమః స్తామి కేవలమ్‌ | 
నిషీద మే హృది యథా ని హోతా సల్సి బర్జిషి ॥ 66 


ప్ర: డూ) అగ్న = ఓ అగ్నీ! ఆయాహి = రమ్ము, ఇతి = అని, త్వా = నిన్ను, గాతుమ్‌ = 
పాడుటకు, అక్షమః = అసమర్ధుడను, (అతః = అందువలన), కేవలం స్తామి = స్తోత్రము 
మాత్రమే చేయుచున్నాను; యథా = ఎట్లు, హోతా = హోమము, బర్జిషి = అగ్నియందు, నిసత్సి 
(నిషత్సి) = చేరునో, (తథా = అట్లు), మే హృది = నా హృదయమున, నిషీద = చేరుము. 

తా: ఓ అగ్నీ! నిన్ను ఆహ్వానించుచు సామగానము చేయుటకు నేను అశక్తుడను కావున 


స్తోత్రము మాత్రము చేయుచున్నాను. అగ్నియందు ఆహుతులెట్లు చేరునో నీవును అట్లే నా 
హృదయమున చేరుము. * 


శ్లో శం నో దేవీః ప్రసాదాత్తే సన్తు ధీవృత్తయో౭_నిశమ్‌ । 
ఆత్మప్రవాహాః స్వారస్యాచ్చంయోరభిస్రవన్తు నః ॥ 67 
ప్ర:తే = నీవైన అంతరాత్మయొక్క దేవీః = ప్రకాశశీలములైన, ధీవృత్తయః = చిత్తవృత్తులు, 
ప్రసాదాత్‌ = ఆత్మయందలి తత్పరతవలన, అనిశమ్‌ = ఎల్లవేళల, నః = మాకు, శంయోః = 
సుఖప్రదములు, సన్లు = అగుగాక!, స్వారస్యాత్‌ = ఆత్మానందమువలన, ఆత్మప్రవాహాః = 
సర్వభూతాంతఃకరణ ప్రవృత్తులు, నః = మాకై, అభిస్రవన్తు = సుఖదములై ప్రవహించుగాక! 


శ్రీశ్రీశ్రీవాసుదేవానందసరస్వతీవిరచితమ్‌ 43 


తా : అంతరాత్మప్రకాశమువలన మా చిత్తవృత్తులు ఎల్లవేళల మాకు సుఖప్రదములగుగాక! 
అందులకు అవి ఆత్మతత్సరములగు గాక! ఈ ఆత్మానందము బహిఃప్రవాహమై సర్వభూతముల 
అంతఃకరణప్రవృత్తుల ఆనందము మాకై సుఖవంతమగుగాక! % 


శ్లో జ్ఞాతేం_స్మిన్‌ పాశముక్తిః సకలవిదితి తత్‌ స్యాదనిర్దేశ్యమేకం 

సూక్ష్మం చాతీగన్టియం సత్తదయమితి గిరా శాబ్దనిర్దేశ్యమేవ I 

వాక్షైస్తత్వం విరోధేం పి సతి సుమతిఖిః సో యమిత్యాదివత్తద్‌ 

భాగత్యాగేన లక్ష్యం వరగురుకృపయా లభ్యమైక్యం హి తద్‌జ్జైః I 68 
ప్ర: అస్మిన్‌ = స్వప్రకాశమైన ఆత్మ, జ్ఞాతే (సతి) = అఖండానందము తెలిసినది కాగా, పాశముక్తిః 
= సంసారబంధములనుండి విడుదల, (భవతి = అగును) । సకలవిత్‌ ఇతి చ = సర్వజ్ఞత్వమున్ను, 
స్యాత్‌ = కలుగును. ఏకమ్‌ = ఒక్కటి, అతీంద్రియమ్‌ = ఇంద్రియజ్ఞానమునకు అందనిది, 
సూక్ష్మమ్‌ = సూక్ష్మమైనది, ప్రత్యక్షప్రమాణమునకు అతీతమైనది, సత్‌ = కాలాతీతమైన సత్యము, 
ఇతి = అని, గిరా = వేదముచే, వాక్ష్యైః = గురువాక్యములచే, శాబ్దనిర్దేశ్యమ్‌ . ఆప్తవాక్యములచే 
నిర్దేశింపబడినదైన, తత్‌ = 'తత్‌' అను ఉపనిషత్సత్యము, అయం ఏవ = ఇదియే. తత్వమ్‌ = 
తత్తమనబడు, పరమసత్యము, విరోధే సతి అపి = పరోక్ష - అపరోక్షముల మధ్య విరోధమున్నను, 
సుమతిభిః = మతిమంతులచే, సః = ఆత్మ అయం ఇతి = ఇది యని, లక్ష్యం హి = నిశ్చిత 
గమ్యము, తత్‌ జ్ఞైః = సత్యతత్తము నెటిగినవారిచే, వరగురుకృపయా = ఉత్తమగురుని 
అనుగ్రహముచే, ఐక్యమ్‌ = అఖండానందము, లభ్యమ్‌ = పొందదగినది. 


తా : స్వప్రకాశమైన ఆత్మసాక్షాత్మారమైనచో, సంసారబంధములు తెగిపోవును, సర్వజ్ఞత్వమున్నూ 
కలుగును. ఇంద్రియజ్ఞానమునకతీతముగా అన్ని ప్రమాణములకు అందనిదై, కాలాతీతమైన 
సత్యస్వరూపమొకటి కలదని వేదములు చెప్పుచున్నవి, గురువులుపదేశించుచున్నారు. ప్రత్యక్ష - 
పరోక్ష అనుభవముల మధ్యగల విరోధమును పరిహరించి, ఆత్మ “ఇది” యని నిశ్చితగమ్యమును 
నిర్దెశించికొని ఆత్మవేత్తలు గురుకృపతో ఆత్మానందమును పొందుదురు. % 
ఇతి శ్రీమద్దత్తపురాణే సార్థత్రిసాహగస్ర్యాం త్రికాజ్ఞమణ్ణితాయాం సంహితాయాం 
వాసుదేవ్యాం ప్రథమాష్టకే ప్రథమాధ్యాయః ॥ 


ఓమ్‌ శం 


ని వ్రు ్రీి——— 


44 


శ్రీః 
ప.ప. శ్రీవాసుదేవానందసరస్వతీవిరచితమ్‌ 


ఆదత్తపఫురాణము 


ప్రథమాష్టకము - ద్వితీయాధ్యాయము 


శ్లో అయం దేవాయనస్రీశస్తత్వదీపో౭ మలో స్య భూః । 
సాక్షీ పరః శివో చిన్యోం వ్యకో౭ ననో జయత్యజః ॥ 1 

ప్రతిపదార్థం : అయమ్‌ = ఈతడు, అపరోక్షస్వయం ప్రకాశత్వముగలవాడు కావున దేవాయనః 
= దేవాయనుడనబడువాడు, త్రీశః = విశ్వ తైజస, ప్రాజ్ఞులనబడు ముగ్గురు అహంకారులందు 
అంతర్యామియెనవాడు, తత్వదీపః = ఆత్మతత్వమును ప్రకాశింపజేయువాడు, అమలః = రాగద్వేషాది 
వికారములు లేనివాడు, సాక్షీ = ఉదాసీనుడై చూచుచుండువాడు, పరః = సాక్షియైయుండియు 
గుణాతీతుడైనవాడు, శివః = అట్లుండుటవలన పరమసుఖస్వరూపుడైన అద్వయుడు, అచిన్యః = 
మనోవృత్తుల కతీతుడు, కావున, అవ్యక్తః = ఇం[ద్రియమనోబుద్దులకు తెలియరానివాడు, అనన్తః 
= ఎట్టి ప్రాకృతికపరిమితులు లేనివాడు, అజః = పుట్టుటలేని శాశ్వతుడు, భూః = ఉనికియే 
తానైన వాడు, అట్టి శ్రీదత్తాత్రేయుడు, జయతి = జయము చేయుచున్నాడు. 


తాత్పర్యం : ఈతడు ప్రత్యక్ష స్వయంప్రకాశుడు; విశ్వాహంకార, తైజసాహంకార, |ప్రాజ్ఞా- 
హంకారము లన్నిటిలో అంతర్యామియె, ఆత్మతత్వమును, రాగద్వేషములులేక సాక్షియై, 
గుణాతీతుడైనందువలన సుఖస్వరూపుడై మనోవృత్తులకు లొంగక, తెలియరాక, పుట్టుకయేలేక 
అనంతుడై, శాశ్వతుడై, ఉనికియే తానైన, తానే సర్వమైన శ్రీదత్తాత్రేయుడు, ఆత్మస్వరూపుడు. ౫ 
శ్లో॥ కళ్ళిద్దిజవరో దైవాత్సర్వసంస్మారసంస్కృతః । 
అధీతవేదవేదాంగశ్ళరితాశ్రమస త్రియః I 2 
ప్ర : కళ్ళిత్‌ = ఒకానొక, ద్విజవరః = ఉత్తమ బ్రాహ్మణుడు, దైవాత్‌ = ధార్మికమైన నడవడికను 
బట్టి, సర్వ = అన్నివిధముల, సంస్మార = సంస్మారములచేత, సంస్కృతః = సంస్మరింపబడినవాడు, 
అధీత = అధ్యయనము చేయబడిన, వేదవేదాంగః = నాలుగు వేదములు, శిక్షావ్యాకరణ - 


శ్రీశ్రీ శ్రీవాసుదేవానందసరస్వతీవిరచితమ్‌ 45 


ఛందోనిరుక్తజ్యోతిషకల్పములను ఆరు అంగములు గలవాడు, చరిత = ఆచరింప బడిన, ఆ(శ్రమ- 
సత్‌క్రియః = ఆ(శ్రమోచిత విధులుగలవాడు. 

తా: ఒకానొక బ్రాహ్మణుడు ధార్మికప్రవర్తనగల ఉత్తముడు : బాల్యాదిక్రమమున శాస్తోక్తమైన 
సంస్మారములన్నియు చేయబడినందున సంస్మారవంతుడై, వేదవేదాంగములన్నియు విధిగా 
అధ్యయనముచేసి, (బ్రహ్మచర్యాది ఆ(శ్రమధర్మములను ఆచరించినవాడాతడు. % 

శ్లో మాతాపితృగురూద్యుక్త బుణత్రయవివర్ణితః 1 
సద్భక్యోపాస్తయోగీ నః (ప్రాయశ్చిత్యస్తకల్మషః I 3 

ప్ర: మాతా = తల్లి, పితృ = తండ్రి, గురు = గురువు అను ఈ మువ్వురియందును, ఉద్యుక్తః 
= తత్సరుడైనవాడు, బుణత్రయ = బుషి దేహ పితృ బుణములు మూడును, వివర్ణితః = 
లేనివాడు, సద్భక్యా = నిలుకడయైన భక్తితో, ఉపాస్త = ఉపాసింపబడిన, యోగీన్టః = ఉత్తమయోగి, 
ప్రాయళ్చిత్తి = ప్రాయశ్చిత్తములతో, అస్త = తొలగిపోయిన, కల్మషః = పాపములు గలవాడు. 


తాః:ఆ బ్రాహ్మణుడింకను తల్లి, తండ్రి, గురువు అను మువ్వురి సేవలో నిమగ్నమై యుండువాడు; 
బుషి, దేవ, పితృ బుణములు లేనివాడు, భక్తితో యోగీంద్రుడైన దత్తాత్రేయుని ఉపాసించువాడు, 
ప్రాయశ్చిత్తములతో పాపములను తొలగించుకొన్నవాడు. % 
శ్లో విధివతృతసంన్యాసస్వక్తసర్వైషణో వశీ | 
చతుఃసాధనసమృన్నో దైవీసమ్పత్సమన్న్వితః | 4 
ప్ర: విధివత్‌ = శాస్తోక్తముగ, కృత = చేయబడిన, సంన్యాసః = సంన్యాస ఆశ్రమము గలవాడు; 
త్యక్త = విడువబడిన, సర్వ = అన్ని విధముల, ఏషణః = కోరికలు గలవాడు; వళీ = 
ఇం(దియములను జయించినవాడు; చతుః = నిత్యానిత్యవస్తువివేకము, ఇహాముత్రఫల - 
భోగవిరాగము, శమాదిషట్మము, ముముక్షుత్వము, అనబడు నాలుగైన, సాధనసంపన్నః = 
సాధనములతో కూడినవాడు, దైవీసంపత్‌ = సత్వగుణసంపదను, సమన్వితః = పొందియున్నవాడు. 


1. శమ, 2. దమ, 8. ఉపరతి, 4. తితిక్షా, 5. (శ్రద్ధా, 6. సమాధానం అను ఈ ఆరును 
శమాదిషట్కము. 


ఇహలోకభోగములు, స్వర్గలోకభోగములు, రెండిటియందు ఆసక్తి లేకుండుటకు 
ఇహాముత్రఫలభోగవిరాగమని పేరు. 


తా: ఆ బ్రాహ్మణుడు శాస్తోక్తముగ సంన్యనించినవాడు; యే కోరికలు లేనివాడు; 


ఇంద్రియసుఖాభిలాష లేనివాడు; నాలుగు సాధనములుగల భాగ్యశాలి; సత్వగుణమునందు 
ప్రవర్తించువాడు. ణా 


46 శ్రీ దత్తపురాణమ్‌ 


శ్లో దృఢం నిరుద్ధసత్వాన్యచిత్తవృత్తిర్యతిర్హి సః। 
ఏవం సన్నపి నో శాన్తిః ప్రాప్తో నానాశ్రుతభ్రమాత్‌ ॥ ర్‌ 
ప్ర: సః = ఆతడు, దృఢమ్‌ = గట్టిగ, నిరుద్ధ = అడ్డగింపబడిన, సత్వ-అన్య = సత్వగుణభిన్నమైన, 
చిత్తవృత్తయః = మనోవర్తనములుగలవాడు, ఏవమ్‌ = ఈ రీతి, సన్‌ అపి = అయినను, నానా 
= అనేకములైన, శ్రుత = శాస్త్రముల జ్ఞానమువలన కలిగిన, భ్రమాత్‌ హి = చంచలత్వమువలననే, 
శాన్తిః = శాన్సి, (వానిచే), నో ప్రాష్తు = పొందబడినది కాదు. 


తా: ఆ బ్రాహ్మణుడు సంపూర్ణముగ నిర్విరోధముగ సత్వగుణమునందు ఉన్నవాదే యైనను, 


వానికి నానాశాస్త్రజ్ఞానమున్నందువలన నిలుకడలేక శాంతి లభించలేదు. % 
శ్లో దృష్ట్వా తం ఖిన్నహృదయం విషీదన్తం శుచాన్వితమ్‌ | 
తత్పుణ్యేన్దూదయాలోకహృష్టానుగ్రహసాగరః I 6 
శ్లో సహసా£౭ విరభూట్రీమాన్‌ దత్తాత్రేయో దిగమృరః । 
అవతీర్జో౭ త్ర యో దీనానుద్ధర్తుం భక్తవత్సలః ॥ 7 


ప్ర: శుచా =దుఃఖముతో, అన్వితమ్‌ = కూడినట్టి, ఖిన్నహృదయమ్‌ = (కుంగిన హృదయముగల 
వానిని, విషీదన్తమ్‌ = నిరాశపడియున్నవాడైన, తమ్‌ = ఆ బ్రాహ్మణుని, దృష్ట్వా = చూచి, తత్‌ 
= వానియొక్క పుణ్య = పుణ్యకర్మఫలము అనబడు, ఇన్లు = చంద్రుని, ఉదయ = పొడుపును, 
ఆలోక = చూచుటచేత, హృష్ట = ఆనందించిన, అనుగ్రహసాగరః = సముద్రమంతటి 
దయగలవాడైన, దిగంబరః = ఆవరణములేమియు లేని, యః = ఎవరు, భక్తవత్సలః = గోమాత 
తన దూడను వలె భక్తుని అవసరమెటిగి సమకూర్చువాడైన, దీనాన్‌ = దీనులను, ఉద్ధర్తుమ్‌ = 
ఉద్ధరించుటకు, అవతీర్ణః = అవతరించినవాడైన, శ్రీమాన్‌ దత్తాత్రేయః = శ్రీమంతుడగు 
దత్తాత్రేయుడు, సహసా = వెంటనే, అత్ర = అచట (ఆ బ్రాహ్మణుని ముంగిట), ఆవిరభూత్‌ = 
ప్రత్యక్షమాయెను. 


తా: ఆ బ్రాహ్మణుడు దుఃఖితుడై, హృదయమున కుంగిపోయి, నిరాశ చెందియుండుట చూచి, 
వాని పుణ్యకర్మలు ఫలోదయములై వెన్నెల గురియు సమయమైనదని హర్షముతో సముద్రమువలె 
దయ పొంగులు వారగా, వాని బోలిన దీనులను ఉద్ధరించుటకొరకై అవతరించిన శ్రీదత్తాత్రేయ 
స్వామి గోమాత ఆర్తిగొన్న తన దూడకై పరుగున వచ్చినట్లు దిగంబరుడై వెంటనే ఆ బ్రాహ్మణుని 
ముంగిట సాక్షాత్మరించినాడు. % 
శ్లో స్మర్తృగామ్యనసూయాత్రితపఃసన్తానసతృలః । 
సర్వాభాసకతత్తేజో పిహితాక్షో మహామతిః ॥ 8 
శ్లో॥ యతిస్తస్మై నమశ్చక్రే శ్రద్ధాభక్యా మహాత్మనే | 
కస్మై వాజ్మనసాతీతరూపాయానన్తశక్తయే ॥ 9 


శ్రీశ్రీశ్రీవాసుదేవానందసరస్వతీవిరచితమ్‌ 47 


శ్లో పూర్వేషామాదిగురవే సర్వజ్ఞానస్వరూపిణే 
సదృక్తిజ్ఞానగమ్యాయ నిర్గుణాయ గుణాత్మనే 11 10 

ప్ర: అనసూయా-అత్రి = అనసూయాదేవి, అత్రిమహర్షి అనువారియొక్క తపఃసంతాన = 
తపస్సులకు, సత్‌ ఫలః = మంచి ఫలమైనవాడు, సర్వాభాసక = అన్నింటిని ప్రకాశింపజేయు, 
తత్‌ తేజః = ఆ బ్రహ్మతేజస్సు గలవాడు, పిహిత = మూయబడిన, అక్ష = కన్నులు గలవాడు, 
మహామతిః = ఉదారబుద్ధిగలవాడు, (ఆవిరభూత్‌ = సాక్షాత్మరించెను). తస్మై మహాత్మనే = ఆ 
మహాత్మునకు, మనసాతీత = మనస్సునకు అందని, రూపాయ = రూపముగలవానికి, అనన్తశక్తయే 
= పరిమితులులేని శక్తిగలవానికి, నిర్గుణాయ = గుణవికారములకు లోనుగానివానికి, 
సదృక్తిజ్ఞానగమ్యాయ = మచ్చలేని భక్తిచేత, జ్ఞానముచేత తెలియదగినవానికి, గుణాత్మనే = 
గుణవంతునకు, పూర్వేషామ్‌ = బ్రహ్మాదులకు, ఆదిగురవే = తొల్లిటి గురువైన వానికి, కస్మై = 
బ్రహ్మరూపునకు, స్మరగామియతిః = స్మరించుచున్న యతి, శ్రద్ధాభక్యా = శ్రద్ధగలభక్తితో, నమః 
చకార = నమస్మరించెను॥ 


తా: ఆ బ్రాహ్మణున కట్లు సాక్షాత్మరించిన అవతారమూర్తియైన శ్రీ దత్తాత్రేయుడు అనసూయ 
అత్రి మహర్షుల తపఃఫలముగా కుమారుడైనవాడు. విశ్వమునంతయు ప్రకాశింపజేయు 
తేజోవంతములైన వాని కన్నులు మూసి యున్నవి. ఆతడుదారబుద్ధి, యతి, మనస్సున కందని 
రూపము వానిది. వాని శక్తి ఇంతింతయని పరిమితి నెన్నరానిది. ఆతడు మూర్తీభవించిన జ్ఞానమే. 
గుణవికారములు లేనివాడే యైనను మచ్చలేని భక్తులకు, జ్ఞానులకు సగుణసాకారమూర్తియె 
దర్శనమిచ్చువాడు. [బ్రహ్మాదులకు సైతము తొలిగురువు. పరబ్రహ్మస్వరూపుడు. అట్టి ఆ స్వామికి, 


సాక్షాత్మరించినంతనే, ఆ బ్రాహ్మణుడు భక్తిశ్రద్ధలతో నమస్మరించినాడు. % 
శ్లో॥ స తమాశ్వాస్య యోగీన్లో దయాలుర్భగవాన్‌ ప్రభుః । 
ప్రాహ భిక్షో కిమర్థం త్వం దుర్మనా ఇవ లక్ష్యసే ॥ 11 
శ్లో సర్వనాశకరత్వాత్తన్మదృక్తేనో పప ద్యతే I 
వద తస్మాన్మమాగ్రే త్వం దౌర్మనస్యస్య కారణమ్‌ ॥ 12 


ప్ర : సః దయాలుః = ఆ దయగలవాడైన, భగవాన్‌ = భగవంతుడైన, యోగీన్దః = యోగులలో 
ఉత్తముడైన, ప్రభుః = దత్తాత్రేయప్రభువు, తమ్‌ = ఆ బ్రాహ్మణుని, ఆశ్వాస్య = ఓదార్చి, 
ఉత్సాహపరచి, ప్రాహ = ఇట్లనెను : (హే) భిక్షో = ఓ యతీ!, త్వమ్‌ = నీవు, కిమర్ధమ్‌ = ఏ 
ప్రయోజనమును కోరి, దుర్మనాః ఇవ = దుఃఖితమనస్కునివలె, లక్ష్యసే = ప్రవర్తించుచున్నావు?, 
సర్వనాశకరత్వాత్‌ = సమస్తమును నశింపజేయునదగుటవలన, తత్‌ = ఆ దుఃఖము, మద్భక్తే = 
నా భక్తునియందు, న ఉపపద్యతే = ఉండదగినది కాదు; తస్మాత్‌ = అందువలన, మమ అగ్రే = 
నా యెదుట, త్వమ్‌ = నీవు, దౌర్మనస్యస్య = నీ దుఃఖమునకు గల, కారణమ్‌ = కారణమును, 
వద = చెప్పుము. 


48 శ్రీ దత్తపురాణమ్‌ 


తా: ఆ దయగల దత్తాత్రేయప్రభువు ఆ బ్రాహ్మణుని ఓదార్చి, ప్రోత్సహించుచు ఇట్లనెను : ఓ 
యతీ! నీ దుఃఖమునకు కారణమేమి? నీవు యే ప్రయోజనము నాశించి పొందలేకుంటివి? నా 
భక్తుడవైన నీకీ దుఃఖము తగదు. దుఃఖము ఉన్నదానినంతను నశింపజేయును. కావున నీ 
దుఃఖకారణమును నాకు వివరించుము. % 
శ్లో (శ్రుత్వా సహార్ధం తద్వాక్యం జ్ఞాత్వా సర్వగురుం యతిః | 
తం ప్రత్యువాచ తద్భక్తియన్రితో నతకన్థరః | 13 

ప్ర: సహ+ఆర్ధమ్‌ = ఆర్ధతతో కూడినదైన, తత్‌ వాక్యమ్‌ = ఆ మాటలను, శ్రుత్వా = విని, 
తమ్‌ = ఆతనిని, సర్వగురుమ్‌ = పరమగురువైన దత్తాత్రేయునిగా, జ్ఞాత్వా = తెలిసికొని, తత్‌ = 
వానియందలి, భక్తి = భక్తిచే, యన్రితః = (ప్రేరేపింపబడినవాడై, నత = వంచిన, కస్థరః = 
శిరస్సుగలవాడైన, యతిః = ఆ బ్రాహ్మణసన్వాాసి, ప్రత్యువాచ = బదులాడెను. 


తా: ఆర్టమైన ఆ మాటలు విని, వానిని ఆదిగురువైన దత్తాత్రేయునిగా గుర్తించి, భక్తితో శిరస్సు 
వంచి ఆ బ్రాహ్మణసన్వా్యాసి ఇట్లు సమాధానమిచ్చిను. % 


శ్లో విముక్తో ముచ్యతే నర్ధాదితి (శ్రుత్వా తదీహయా । 
ప్రవృత్తస్య మమాజ్ఞస్య భ్రమదో౭ భూట్చుతార్జవః ॥ 14 
ప్ర: విముక్త = విశేషముగా విడువబడినవాడు, అనర్థాత్‌ = సంసారదుఃఖములనుండి, ముచ్యతే 
= విడుదల పొందును, ఇతి = అని, (శ్రుత్వా = విని, తత్‌ ఈహయా = ఆ కోర్కెతో, ప్రవృత్తస్య 
= ప్రవర్తించిన, అజ్ఞస్య = అజ్ఞానినగు, మమ = నాకు, (శ్రుత+అర్జవః = శాస్త్ర విషయసముద్రము, 
(భ్రమదః = చిత్తచాంచల్యమును కల్గించినది, అభూత్‌ = ఆయెను. 


తా : జ్ఞానసముపార్టనచేత లౌకికబాధలనుండి ముక్తినొందినవాడు బాధలనుండి విడుదల 
పొందునని విని, అట్లు నిర్భాధముగా శాంతితో జీవించు కోరికతో నేను వివిధశాస్త్రముల 
అధ్యయనము చేసి ఆ యా విషయజ్ఞానమును సంపాదించితిని. అట్లు సంపాదించబడిన 
శాస్త్రజ్ఞానము ఒక సముద్రమైనది. కాగా, ఆ జ్ఞానము నాకు శాంతినివ్వక, సుఖమివ్వక, 
చిత్తచాంచల్యమునే కలిగించినది. % 


శ్లో ప్రమాణాని ప్రమేయాని సంశయశ్చ ప్రయోజనమ్‌ । 
తథా దృష్టాన్తసిద్ధాన్నావయవస్తర్మనిర్ణయౌ I 15 
ప్ర : ప్రమాణాని = ప్రమాణములు (గుణదోషనిర్ణయమునకు అష్టవిధముల ఆధారములు : 
ప్రత్యక్ష అనుమాన, ఉపమాన, శబ్ద, అర్జాపత్తి, అనుపలలబ్షీ, సంభవ, ఐతిహ్యములు), ప్రమేయాని 
= నిస్సంశయముగ తెలియవచ్చునవి, సంశయః = సందేహము, చ = మరియు, ప్రయోజనమ్‌ 
= లక్ష్యము, తథా = అట్లే, దృష్టాన్త = పోలిక, సిద్దాన్నౌ స్థిరా ఖిప్రాయము, అను ఈ రెండు, 
అవయవః = తర్మమున కుపకరించు ప్రతిజ్ఞా, హేతు, ఉదాహరణ, ఉపనయ, నిగమనము 


శ్రీశ్రీశ్రీవాసుదేవానందసరస్వతీవిరచితమ్‌ 49 


లనబడు ఐదు అంగములలో నొకటి, తర్మనిర్ణయః = తర్మశాస్రోక్తపద్ధతిని ధృవీకరించబడు 
అభిప్రాయము. 


తా : వివిధాధారములతో గుణదోషనిర్ణయము, సంశయము, సందేహనివృత్తి, లక్ష్యము, పోలిక, 
స్థిరాభిప్రాయము, దానికుపకరించు తర్మశాస్త్రపద్ధతులు... న 


శ్లో॥ వాదో జల్పో వితణ్ఞా చ హేత్వాభాసాశ్ళలాని చ । 
జాతిని గ్రహస్థానాని పదార్థానక్షపాజ్జగౌ I 16 


ప్ర: వాదః = ఒక నిర్ణయమునకు అనుకూల, ప్రతికూలపరిస్థితులను గుర్తించుట, జల్పః = 
వివాదము, వితణ్ఞా = అపసవ్యమైన వాదము, చ = మరియు, హేతు = కారణము, అభాసాః = 
భ్రమలు, ఛలాని = మోసములు, చ = మరియు, జాతి = నిష్ప్రయోజనమైన సమాధానము, 
నిగ్రహ = తర్మమున దోషము, స్టానాని = దండ, కోష, పుర, రాష్ట్రములనబడు నాలుగు, 
పదార్దాన్‌ = న్యాయశాస్తమంగీకరించిన పదునారు ప్రమాణాది శీర్షికలు, అక్షపాత్‌ = 
న్యాయదర్శనమును ప్రతిపాదించిన గౌతమమహర్షి లేక తదనుయాయి, జగౌ = 


తా : గౌతమమహర్షి ప్రతిపాదించిన న్యాయదర్శన సంబంధులగు పదునారు ప్రమాణము 
మొదలుగాగల శీర్షికలు (శ్లో. 15, 16లలో చెప్పబడినవి). ణః 


శ్లో! ఏతేషాం తత్త్వజ్ఞానాన్నుః శ్రేయోః.కలయరూపకమ్‌ । 
స్వదుఃఖజన్మప్రవృత్తిదోషమిథ్యావిదాం క్రమాత్‌ ॥ 17 


శ్లో; ఉత్తరోత్తరనాశే స్యాత్తదనన్తరనాశతః । 
దేహినాం ముక్తిరిత్యేతత్సద్వితీయం ప్రదృశ్యతే I 18 

ప్ర : ఏతేషామ్‌ = వీనికి, తత్త్వజ్ఞానాత్‌ = మూలమైన సూక్ష్మసత్యము నెటుగుటవలన, 
అకలయరూపకమ్‌ = అవిభాస్యసంపూర్ణైక స్వరూపము గలది, శ్రేయః = మోక్షము, స్వ = 
తనదైన, దుఃఖజన్మ = దుఃఖముతో కూడిన జన్మ, ప్రవృత్తి = జీవితము, కొనసాగింపు, అను 
దోషములు, మిథ్యావిదామ్‌ = మాయనెటిగిన వారలకు, క్రమాత్‌ = క్రమముగ, ఒక దానివెంట 
నొకటిగ, ఉత్తరోత్తరనాశే = మున్ముందటివి నశించుటలో, తత్‌ = దాని, అనన్తరనాశతః = 
తర్వాతిదాని నాశమువలన, ముక్తిః స్యాత్‌ = ముక్తి కలదు, ఇతి = అని, సద్వితీయం నుః 
రెండవదానితో కూడియే, ప్రదృశ్యతే = సంభావ్యమగుచున్నది. 


తా: గౌతమమహర్షి ప్రతిపాదించిన న్యాయదర్శనము ననుసరించి చూచిన మోక్షమార్గము 
జ్ఞానమే యను వేదవాక్యము “నాన్యః పంథా ఆయనాయ విద్యతే” అనుట పొసగదు. ఎట్లనగా, 
పదార్థతత్వజ్ఞానమువలన మిథ్యాజ్ఞానము నశించును; దానివలన రాగాది దోషనాశనము; 
దానినుండి ప్రవృత్తి నాశము; దానివలన జన్మనాశము, ప్రారబ్దకర్మనాశము ఫలభోగమువలన, 
జ్ఞానమువలన సంచితకర్మనాశము, అని ఉత్తరోత్తరనాశక్రమము సూచించబడినది కదా. % 


30 శ్రీ దత్తపురాణమ్‌ 


శ్లో॥ కణాదామ్నాయప్రామాణ్యం మత్వా ధర్మః స వై యతః । 
నృణామభ్యుదయ శ్రేయః సిద్ధిరిత్ధం ప్రవిచ్య చ ॥ 19 
ప్ర: కణాద = కణాదునియొక్క ఆమ్నాయ = వేదప్రమాణమును, మత్వా = తలంచి, ధర్మః = 
ధర్మము, సః వై = అదియే, యతః = దేనినుండి, దేనివలన, నృణామ్‌ = నరులకు, అభ్యుదయ 
= ఐహికసుఖములు, శ్రేయః = మోక్షము అనునివి, సిద్ధిః = కలుగునో, ఇత్టమ్‌ = ఈ రీతిగ, 
ప్రవిచ్య చ = పరిశీలించి, వివేకించియే. 
తా: కణాదవైశేషికమతముననుసరించి, దేనివలన నరులకు లౌకికసుఖములు, ముక్తి కలుగునో, 
దానిని వివేకించి ధర్మమిదియని చెప్పవలె. ఇదియే తర్మమునకనుకూలించు వేదప్రమాణము. * 
శ్లో ద్రవ్యాణి గుణకర్మాణి సామాన్యజ్బు విశేషకః । 
సమవాయః పదార్థాః షట్‌ చైతేషాం తత్వ్వసంవిదా ॥ 20 
ప్ర: ద్రవ్యాణి = పృథివి, ఆపః, తేజస్‌, వాయువు, ఆకాశము, కాలము, దిక్కు మనస్సు, ఆత్మ 
అను తొమ్మిది; గుణకర్మాణి = సత్త, రజస్‌, తమస్సులను గుణములు, వాని వలన కలుగు 
కర్మలు; షట్‌ పదార్థాః = ప్రత్యక్ష అనుమాన, ఉపమాన, శబ్ద, అర్థాపత్తి, అనుపలబ్టి అను ఆరు 
పదార్థములు లేక ప్రమాణములు; సామాన్యమ్‌ = సర్వసాధారణమైనది, విశేషకః చ = ప్రత్యేకమైనది 
కూడ, ఏతేషామ్‌ = వీనికి, సమవాయః = విడదీయరాని సంబంధము, తత్వసంవిదా = తాత్త్విక - 
జ్ఞానముచేత (తెలియదగినవి). 


తా: ద్రవ్యములు, గుణకర్మలు, పదార్థభేదములు, సామాన్యవిశేషలక్షణములు, వీనికి గల 
విడదీయరాని సంబంధము, ఇవి యన్నియు సూక్ష్మవిచారణద్వారా వివేకించి తెలియదగినవి. ౫ 


శో సాధర్యవైధర్యాభ్యాం స్వస్వోపాధ్యనుశాయినామ్‌ । 
అసజ్ఞానాం ముక్తిరితి ప్రాహ సో౭_పి విరుద్ధవత్‌ ॥ 21 


ప్ర: సాధర్య = సమానధర్మములు, వైధర్యాభ్యాం చ = విరుద్ధధర్మములు గల వానిచేత కూడ, 
స్వస్వ = తమ తమ, ఉపాధి+అనుశాయినామ్‌ = ఉపాధిభిన్నత్వమున, అసజ్ఞానామ్‌ = అసత్‌నుండి 
పుట్టిన వానికి, ముక్తిః = ముక్తి, ఇతి = అని, ప్రాహ = చెప్పెను; సః అపి = అది కూడ, 
విరుద్ధవత్‌ = విరుద్ధమువలెనే (తోచును). 

తా : శరీరములు, వాని వాని ధర్మములు కొన్నిట సమానముగాను, మరికొన్నిట విరుద్ధ 
ధర్మములతోను ఉండి, అవి ముందు లేనివై క్రొత్తగా వచ్చినవై ఉండుట వలన వానికి ముక్తికలుగుట 
యను దానిలో విరోధము తోచును. % 

శ్లో ఆమ్నాయస్య క్రియార్ధత్వాచ్చ్భాస్త్రదృష్టవిరోధతః I 
పునస్తథా ఫలాభావాన్నానర్థక్యం చ జైమినిః ॥ 22 


శ్రీశ్రీ శ్రీవాసుదేవానందసరస్వతీవిరచితమ్‌ 51 


ప్ర: ఆమ్నాయస్య = వేదమంతటికి, క్రియార్ధత్వాత్‌ = కర్మప్రతిపాదనయే అర్ధమగుటవలన, 
శాస్త్రదృష్టవిరోధతః = శాస్తానుసారము సృష్టి ప్రకయములను అంగీకరించక విరోధించుటవలన, 
పునః = మరల, ఫలాభావాత్‌ తథా = ఆత్మసాక్షాత్మారఫలము లేనందువలన నట్లే, నానర్థక్యమ్‌ = 
అనేకత్వము, జైమినిః చ = జైమినిమహర్షి ప్రతిపాదించిన పూర్వమీమాంసాసిద్ధాంతమున కూడా 
కలదు. 


తా : వేదము పూర్తిగా కర్మనే ప్రతిపాదించుచున్నది; సృష్టి ప్రళయములను అంగీకరించుట 
లేదు; కర్మకు ఆత్మసాక్షాత్మారమును ఫలముగా చెప్పుటయు లేదు, అని జైమినిమహర్షి ప్రతిపాదించిన 
పూర్వమీమాంసాసిద్ధాంతము ఏకత్వమునుగాక అనేకత్వమునే చెప్పుచున్నది. * 


శ్లో అవాదీదతదర్థానాం వేదవాదరతో౭_ల్పదృక్‌ I 
కుర్వన్నేవేహ కర్మాణి జిజీవిషేచ్చతం సమాః ॥ 23 
ప్ర: అల్బద్భక్‌ = లోతుగా విచారించనివాడగు, వేదవాదరతః = వేదము చెప్పిన వాని అర్ధములలో 
ఆసక్తిగలవాడు, అతదర్ధానామ్‌ = అనాత్మవాదములను, అవాదీత్‌ = పలుకును; కర్మాణి = 
కర్మలను, కుర్వన్‌ ఏవ = చేయుచునే, ఇహ = లోకమున, శతం సమాః = నూరు సంవత్సరములు 
జిజీవిషేత్‌ = జీవించవలెనని కోరుకొనును. 


తా : వేదవాదాసక్తులు లోతుగా విచారించక అనాత్మవాదము సేయును, కర్మలు చేయుచునే 
లోకమున నూరేండ్లు జీవింపగోరును. % 


శ్లో॥ యావజ్జీవం చాగ్నిహోత్రం జుహోతి చ దహన్తి చ । 
తం యజ్ఞపాతైరిత్యాదిశ్రుతేః సర్వాయుషో నృణామ్‌ ॥ 24 


ప్ర: యావత్‌ జీవమ్‌ = ప్రాణమున్నంతవరకు, అగ్నిహోత్రమ్‌ = అగ్నిహోత్రమున, జుహోతి = 
హవిస్సులను హోమము చేయుచున్నాడు; చ = మరియు, నృణామ్‌ = నరులయొక్క సర్వాయుషః 
= ఆయువంతయు, యజ్ఞపాతైః = యజ్ఞపాత్రలతో, ఇతి ఆది = ఈ మొదలైన, [శ్రుతేః చ = 
వినికిడి వలనను (వేదము వినుటవలన), తమ్‌ = వానిని, దహన్తి చ = (అవసానమున) దహించు 
చున్నారు కూడ. 


తా: ఈ కర్మ్శరతులు జీవించియున్నంత కాలము నిత్యము తమ ఇంటిలోనే అగ్నికుండమును 
నిర్మించి, హోమము చేయుచు, హవిస్సులను దహించుచు యజ్ఞపాత్రలతోనే జీవించుచు, 
తత్సంబంధి శ్రుతివాక్యములను పఠించుచు, వినుచు, కడకు, అవసాన కాలమున, ఆ అగ్నియందే 
దహింపబడుచున్నారు కూడ. % 
శ్లో వ్యాప్తత్వాత్మర్మభిర్లో ష శ్రవణాచ్చా ప్యకర్మణః I 
తచ్చోదనాలక్షణార్థధర్మానుష్టానతో ధ్రువమ్‌ ॥ 25 


52 శ్రీ దత్తపురాణమ్‌ 


ప్ర: కర్మభిః = కర్మలచేత, వ్యాప్తత్వాత్‌ = వ్యాపింపబడినందువలన, అపి చ = మరియు, 
అకర్మణః = కర్మచేయకుండుటకు, దోష(శవణాత్‌ = దోషము చెప్పబడినందువలన, తత్‌ = ఆ 
కర్మను, చోదనలక్షణార్థ = నడిపించు (ప్రేరేపించు) లక్షణము, ప్రయోజనముగల, ధర్మ = 
ధర్మమును, అనుష్టానతః = ఆచరించుటవలన, (ధ్రువమ్‌ = నిశ్చయముగా 


తా : కర్మాచరణ విస్తారముగా చెప్పబడినందున, కర్మచేయకుండుటలో దోషమెంచబడినందున 


కూడ, ఆ కర్మ తప్పనిదై దానికి ధర్మాచరణ సారథిగా నిశ్చయింపబడినది. % 
శ్లో అమృతత్వం భవేన్నృణామితి స ప్రాబ్రవీదిహ । 
పునః పాతాదిశ్రవణాద్భాతీదం జన్మమధ్రువమ్‌ I 26 


ప్ర: అమృతత్వమ్‌ = ముక్తి, నృణామ్‌ = నరులకు, భవేత్‌ = కలుగును, ఇతి = అని, సః = 
ఆతడు, ప్రాబ్రవీత్‌ = నిశ్చయించి చెప్పెను; ఇదం జన్మ = ఈ జన్మ, ఇహ = ఈ లోకమున, 
పునః పాత ఆది = మరల కలుగుట, సంసారదుఃఖము అనునివి, [శ్రవణాత్‌ = చెప్పబడినందువలన, 
అధ్రువమ్‌ = అనిశ్చితముగా, భాతి = ప్రకాశించుచున్నది. 


తా : పునర్జన్మ, పునః కర్మ, చెప్పబడినవి కావున నరులకు అమృతత్వము, ముక్తి అనునవి 
అనిశ్చితములు, సందేహాస్పదములు. ఖః 
శ్లో॥ ఉత్మర్నాదపి మోక్షస్య సర్వోత్మర్షశుతేస్తథా | 
అనావృత్తి శ్రుతేర్చన్థాభావాన్ముక్తస్య చాన్యథా ॥ 27 
ప్ర: మోక్షస్య = మోక్షమునకు, సర్వ+ఉత్మర్లశ్రుతేః = ఇతరపురుషార్ధములన్నిటివలన ప్రతిబంధకము 
చెప్పబడినందున, తథా = అట్లే, అనావత్తిశ్రుతేః = పునరావృత్తిలేనిది మోక్షమనినందువలన, 
బన్గ+అభావాత్‌ = బంధములు లేనందువలన, ముక్తస్య = ముక్తునకు, అన్యథా చ = మరియొక 
విధమున్నూ. 
తా: ధర్మ, అర్థ, కామ, మోక్షములు అను నాలుగు పురుషార్థములలో ధర్మార్థకామములు 
మూడును మోక్షవ్యతిరిక్తములు : ఈ మూడును జీవుని బద్దుని చేయునవే. అర్థకామముల 
నిర్వహణము ధర్మబద్దమైనను, ధర్మాచరణతో సహ ఆ మూడును కర్మబద్ధములు కావున ఫలభోగము 
తప్పనిదే. దాని కారణమున పునఃజన్మకర్మలు కలుగును. మోక్షము అనగా పునరావృత్తిలేనిది. 
పునరావృత్తినుండి తద్రాహిత్యమెట్లు సంభవము? % 
శ్లో పుంసోఇ ప్యపురుషార్థత్వాన్నానాత్మత్వం వివిచ్య చ । 
పజ్బవింశకపుంజ్ఞానాన్ముక్తిర్బన్లో విపర్యవత్‌ ॥ 28 
ప్ర: పుంసః అపి = పురుషులకు గూడ, అపురుషార్థత్వాత్‌ = పురుషార్థవర్తనము లేనందువలన, 
నానా+ఆత్మత్వమ్‌ = శరీరములు వేర్వేరైనందున ఆత్మలును భిన్నములుగ నుండుట యనునది, 


శ్రీశ్రీ శ్రీవాసుదేవానందసరస్వతీవిరచితమ్‌ 53 


వివిచ్య చ = వివేకించియు, పంచవింశక = ఇరువదియైదు, పుంజ్ఞానాత్‌ = తత్త్వముల జ్ఞానము 
వలన, ముక్తిః = మోక్షము, విపర్యవత్‌ = విపర్యముగ, బన్టః = బంధము. 


తా: పురుషులందరు పురుషార్థములను మనసులోనుంచుకొని ప్రవర్తించు వారు కారు. ఇట్లు 
పురుషులలో ఆచారైక్యత లేనందున దైహిక నానాత్వము, దాని వలన ఆత్మయొక్క ప్రత్యగత్వము 
వివేకించవలసినదే. ఇట్లు విపర్యముగ చూచినచో, పంచభూతములు, పంచకర్మేంద్రియములు, 
పంచజ్ఞానేంద్రియములు, పంచేంద్రియవిషయములు, మాయ, శుద్ధవిద్య, మహేశ్వర సదాశివులు, 
మనస్సు, అను యీ ఇరువది యైదు తత్త్వముల జ్ఞానమువలన బంధమే తప్ప ముక్తియెట్లు? * 
శ్లో విరక్తస్యైవ తత్సిద్ధిర్న తు శ్రవణమా(త్రతః | 
అనాదివాసనాదార్యా చ్చనైశ్చిత్తప్రసాదనాత్‌ ॥ 29 

ప్ర: తత్‌ సిద్ధిః = ఆ మోక్షసిద్ది, అనాది = మొదలెటుగరాని, వాసనాదార్యాత్‌ = వాసనలు 
దృఢముగా వ్రేళ్ళూనియున్నందున, శనైః = మెల్లగా, చిత్తప్రసాదనాత్‌ = చిత్తము నిర్మలమగుట 
వలన, విరక్తస్య = వైరాగ్యము కలిగిన వానికి, ఏవ = మాత్రమే, తు = కాని, శ్రవణమాత్రతః = 
శాస్త్రములను వినినందువలన (చదివినందువలన), న = కాదు. 


తా: (ప్రతి వ్యక్తిలోనూ పూర్వజన్మసంస్మారములు గట్టిగా వ్రేళ్ళూని యుండుటవలన, ఆ 
పూర్వజన్మవాసనలకు మొదలెక్కడో తెలియనందువలన, వానిని మెల్లమెల్లగా సాధనల 
ద్వారా మనస్సును వాసనారహితముగ చేసికొనిన రాగద్వేషములను తొలగించుకొని వైరాగ్యము 
గలవారికి మాత్రమే ముక్తి సిద్ధించును; కేవలము శ్రవణ పఠనాదిమాత్రశాస్త్రజ్ఞానవంతులకు 
ముక్తి లభించదు. x 
శ్లో వైరాగ్యాభ్యాసధ్యానాద్యైరత్యన్తపురుషార్థతా । 
ఆత్మజ్ఞాన తత్త్వవిదో దుఃఖాత్యన్తనివర్తనమ్‌ I 30 

ప్ర: వైరాగ్య+అభ్యాస -ధ్యాన +ఆద్యైః = వైరాగ్యముచేత, అభ్యాసము, ధ్యానము మొదలగు వానిచేత, 
అత్యన్త = అధికమైన, పురుషార్థతా = ధర్మార్థకామమోక్షములను పురుషార్థములు ఫలించుట 
కలుగును; ఆత్మజ్ఞాన తత్వవిదః = ఆత్మస త్యత్వజ్ఞాన మును పొంది తత్త్వమునెటిగినవానికి, 
దుఃఖ +అత్యన్త-నివర్తనమ్‌ = దుఃఖము అధికముగా తొలగింపబడుట కలుగును. 


తా : వైరాగ్యముతో, అనాసక్తుడై శాస్తోక్తమైన అభ్యాసములు చేయుచు, ధ్యానాది అంగములు 
గల యోగమార్గము ననుసరించిన వాని ధర్మాచరణము, అర్థకామాది ధర్మాచరణము 
ఫలవంతములగును. ఆత్మజ్ఞానము గల్గిన వానికి అధికముగా దుఃఖము తొలగిపోవును. % 
శ్లో నివృత్తే: ప్యనువృత్తిప్రదర్శనాన్న తు దృష్టతః ॥ 
తచ్చుద్ధిః ప్రత్యాహికక్షుత్పతీకారవదత్ర తు ॥ 31 


54 శ్రీ దత్తపురాణమ్‌ 


ప్ర : నివృత్తేః అపి = మోక్షానుభవము గూడ, ప్రత్యాహిక = దైనందిన, క్షుత్‌ = ఆకలి, తత్‌ శుద్ధిః 
= అది తీరుట వలన కలుగు తృప్తి, ప్రతీకారవత్‌ = ఎప్పటికప్పుడు ప్రతిక్రియద్వారా కలిగిన 
విధముగా, అత్ర తు = ఆ విషయమున గూడ, అనువృత్తిప్రదర్శనాత్‌ = యోగసమాధి కలిగినంత 
కాలమే, అందువలననే, దృష్టతః తు = దర్శనమువలననైతే, న = కాదు. 


తా : ప్రవృత్తినుండి నివృత్తి కలుగుట యనునది కొద్ది కాలము యోగసమాధిస్థితిలో కలిగి మరల 
అనుభవమునకు రాకుండునదియే కావున ఆకలిగొన్నవాడు మరల మరల ఆహారమును సేవించి 
తృప్తి జెందినట్లు, మోక్షానుభవము కోరినపుడెల్ల సమాధిస్థితిని పొందుటే ఉపాయమగును కాని 
ఆత్మదర్శనమొక్కసారి కలిగినందువలన నిల్చిపోవునది కాదు. % 
శ్లో॥ న భవేత్పురుషార్థత్వం తత్రతీకారచేష్టనాత్‌ | 
ఇత్యాహ సాంభ్యోహప్యేతన్మే నేష్టం దృష్టవిరోధతః 11 832 

ప్ర: తత్‌ ప్రతీకారచేష్టనాత్‌ = (పై శ్లోకమున చెప్పబడిన), ఆ ప్రతీకారచర్యగా మాటిమాటికి 
సమాధిని పొంది దుఃఖోపశమనమును కలిగించుకొనుటవలన, పురుషార్థత్వమ్‌ = మోక్షమను 
సర్వపురుషార్థపరమత్వము, న భవేత్‌ = కలుగదు, ఇతి = అని, సాంఖ్య = కపిలమహర్షి 
ప్రతిపాదించిన సాంఖ్యసిద్ధాంతము, ఆహ = చెప్పినది; దృష్టవిరోధతః = ఏకమేవ అద్వితీయం 
(బ్రహ్మ అను అద్వైతదర్శనమునకు మోక్షము అచింత్యమను సాంఖ్యదర్శనము విరుద్దము కావున, 
తత్‌ అపి = ఆ సాంఖ్యముగూడ, మే = నాకు, న ఇష్టం = ఇష్టము కాదు. 


తా : సమాధిస్థితిలో మాత్రమే పొందగలిగిన ఆ ప్రశాంతి యనబడు మోక్షము నిజమునకు 
దుఃఖోపశమనమార్గమే తప్ప మోక్షమనుట పొసగదు, అని మోక్షమిట్లు లేనేలేదని కపిలుని 
సాంఖ్యసిద్ధాంతము కదా. ఇది శ్రీ శంకరుని అద్వైతమునకు విరుద్ధము కనుక ఇదియు నాకు 
సమ్మతము గాదు. % 
శ్లో పుమర్థశూన్యపుంసః స్యాద్ధర్మమేఘసమాధినా I 
క్లేశకర్మవి ముక్తిర్వై తదా జ్ఞానం విముక్తిదమ్‌ ॥ 33 

ప్ర: పుమర్ధశూన్యపుంసః = పురుషార్థములులేని పురుషులకు, ధర్మమేఘసమాధినా = ధర్మమను 
అమృతమును వర్షించు సమాధిచేత, క్లేశకర్మవి ముక్తిః = దుఃఖదాయకమైన కర్మనుండి విముక్తి, 
స్యాత్‌ = అగును, తదా = అట్లు, అప్పుడు, జ్ఞానం వై = జ్ఞానమే, విముక్తిదమ్‌ = ముక్తిని 
ప్రసాదించునది యగును. 

తా: పురుషార్థములు లక్ష్యముగా జీవించని వారికి ధర్మము అనునది ఒక్కటియైనను అమృతమును 


వర్షించి అది కర్మఫలదుఃఖములను తొలగించును. ఆ విధముగా ధర్మాధర్మవిచక్షణజ్ఞానమే వారికి 
ముక్తిని ప్రసాదించును. % 


శ్రీశ్రీశ్రీవాసు దేవానందసరస్వతీవిరచితమ్‌ 55 


శ్లో; సర్వావృతిమలాస్తస్యాకర్మస్య శుక్షకృష్ణకమ్‌ | 
ఇతరేషాం తు త్రివిధం తద్విపాకో ద్వయాత్మకః ॥ 34 
ప్ర: సర్వ = అన్ని విధముల, ఆవృతిమల = ఆవరణముల యొక్క మాలిన్యము, అస్తస్య 
తొలగిపోయినవాని యొక్క అకర్మస్య = కర్మలేనివానియొక్క, తత్‌ = ఆ కర్మయొక్క విపాకః 
ఫలము, ద్వయాత్మకః = రెండు విధములైనది, శుక్షకృష్ణకమ్‌ = శుక్లకృష్ణమార్గములు; ఇతరేషాం 
తు = తదితరులకేమో, (త్రివిధథమ్‌ = మూడు విధములు. 


తా: అన్ని ఆవరణముల మాలిన్యమును త్యజించినవాడు అనగా సంన్యసించినవాడు, వానికి 
కర్మమాలిన్యము అంటదు. కాని ఆ కర్మవలమును మాత్రము శుక్షకృష్ణమార్గములలో 
అనుభవించును. ఇతరులకు ఆ కర్మఫలము ఇష్టం, అనిష్టం, ఇష్టానిష్టం అని మూడు విధములు. * 
శ్లో॥ క్రియాయోగా తన్నివృత్తై తపోజపముఖా (క్రియా । 
సంప్రజ్ఞాతేతరౌ యోగా ధర్మో చిత్తస్య పజ్బు చ ॥ 835 
ప్ర : తత్‌ నివృత్యై = ఆవరణముల నివారణకై, తపః జపముఖా = తపస్సు, జపము మొదలగు 
క్రియలతో కూడిన, క్రియా యోగౌ = కర్మ, యోగము అనునవి రెండు; ఇతరౌ = ఇతరములు 
రెండు, సంప్రజ్ఞాత = సంప్రజ్ఞాతము, యోగా = యోగములు, ధర్మా = రెండు ధర్మములు, 


చిత్తస్య = చిత్తము యొక్క పంచ చ = ఐదైనవియు % 
శ్లో! భువో మూఢక్తిప్రవిక్షి ప్రెకాగ్యవినిరుద్ధకాః | 
తిస్రో బన్ధాయ ముక్షై ద్వే యోగినామీశసేవినామ్‌ ॥ 36 


ప్ర: భువః = భూములు, మూఢక్షిప్త విక్షిప్త+ఏకా(గ్య వినిరుద్ధకాః = మూఢ, క్రిప్త, విక్షిప్త 
ఏకాగ్ర, వినిరుద్ధ్దకములనబడునవి; (వీనిలో), తిస్రః = మూఢ, క్షిప్త, విక్షిప్త అను మూడును, 
బంధాయ = బంధమునకైన భూములు, ద్వే = ఏకాగ్ర, వినిరుద్ధకము లనబడు రెండును, ఈశ 
సేవినామ్‌ = ఈశ్వరసేవకులైన, యోగినామ్‌ = యోగులయొక్క ముక్ష్యై = ముక్తికొరకగునవి. 


తా: ఆవరణముల నివారించుటకై చేయదగిన కర్మలు జపతపాదులు, యోగసాధనలను రెండు 
విధములు. సంప్రజ్ఞాతమునకంటె భిన్నములైనవి. చిత్తసంబంధి యోగధర్మములు రెండిటి 
భూములయిదు. ఇవి: మూఢ, క్షిప్త, విక్షిప్త, ఏకాగ్ర, వినిరుద్ధకములు. వీనిలో మొదటి మూడును 
బంధమును కలిగించునవి కాగా మిగత రెండును బంధముక్తిని కలిగించునవి. షం 
శ్లో శానోగ్రమూఢవృత్వూూనే చిత్తే నిత్రైకరూపిణః । 
స్వరూ పే౭_ వస్థితి ర్థష్ణర్వృత్తిసారూ ప్యమన్యథా 11 37 
ప్ర: శాన్త = శాంతించిన, ఉగ్ర = కామక్రోధాది రజోగుణసంబంధులు, మూఢ = ఆలస్య (భ్రాంతి - 
నిద్రాది తమోగుణసంబంధులునైన, వృత్తి = వృత్తులు లేక వికారములు, ఊనే చిత్తే = లేని 


56 శ్రీ దత్తపురాణమ్‌ 


చిత్తమునందు, నిత్య+ఏకరూపిణః = ఎప్పుడును ఏకాగ్రత గల, ద్రష్టుః = యోగికి, స్వరూపే 
ఆత్మరూపమునందు, అవస్థితిః = నిలిచియుండుట, అన్యథా = మరియొకవిధమున, వృత్తి 
వర్తనమందు, సారూప్యమ్‌ = ఆత్మజ్ఞానియె యుండుట. 


తా : రాజసవికారములు, తామసవికారములు పూర్తిగా శాంతించిన చిత్తము ఏకాగ్రము కాగా, 
అట్టి యోగి ప్రత్యక్ష (అపరోక్ష) అనుభూతితో ఆత్మయందే నిలిచి యుండును. లేదా, ఒకవేళ, 
బహిర్ముఖుడైనను, వాని వర్తనమున ఆత్మజ్ఞానము రూపుదాల్చి యుండును. % 
శ్లో తచ్చుద్ధిసామ్యం కైవల్యం సత్వపుంసోస్తు యోగతః । 
సర్వజ్ఞానం సర్వజయః ప్రకాశావరణక్షయః ॥ 38 

ప్ర: సత్వపుంసోః తు = సత్షగుణమును సాధించినవానికైతే, యోగతః = యోగము కారణముగా, 
తత్‌ శుద్ధి సామ్యమ్‌ = ఆ శుద్ధి సమత్వమైన, కైవల్యమ్‌ = మోక్షము, అనగా, సర్వజ్ఞానమ్‌ = 
సమస్త విశ్వమును గురించిన ఎజుక, సర్వజయః = సంకల్ప సిద్ది, ప్రకాశ+ఆవరణక్షయః = 
ప్రాకృతికమైన సర్వావరణములు తొలగిపోవుట. 


తా: సత్వగుణమును సాధించినవానికి, యోగియెన కారణముగ, ఆవరణశుద్ధిపూర్వక కైవల్యము, 
సర్వజ్ఞత్వము, సర్వజయము, ప్రాకృతికావరణముల ప్రభావము తొలగిపోవుట అనునవి 


సిద్ధించును. % 
శ్లో॥ సిదిలాభః కాయసమృత్తద్ధర్మానాభిఘాతనమ్‌ । 


లా ధ్ర 
దోషబీజక్షయే యోగాత్మైవల్యాస్య కా కథా ॥ 89 
ప్ర : సిద్ధిలాభః = అణిమ, మహిమ, గరిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్యము, ఈశిత్వము, 
వశిత్వము అను అష్టసిద్ధులు లభించుట, కాయసంపత్‌ = భూతభౌతికమైన, ధర్మ+అనభిఘాతనమ్‌ 
= ధర్మములచేత బాధింపబడకుండుట, దోషబీజక్షయే = దోషబీజము నశించుటచేత, యోగాత్‌ 
= యోగమువలన, కైవల్యస్య = మోక్షప్రాప్తియనుట, కా కథా = చెప్పవలెనా? 
తా : అణిమాది అష్టసిద్ధులు లభించుట, శరీరము తనధర్మములైన పాంచభౌతికతవలన 
బాధింపబడకుండుట, దోషవీజమేలేని శుద్ధసత్వస్వరూపుడైన యోగికి మోక్షము సిద్ధించుననుట 
సహజోక్తి x 
శ్లో॥ ఇతి చక్షుఃశవాః ప్రాహ నేదం దోషశ్రుతేర్వరమ్‌ । 
అథాతో బ్రహ్మజిజ్ఞాసేత్యుపక్రమ్య యతో౭_స్య చ ॥ 40 


ప్ర: ఇతి = అని, చక్షుఃశవాః = శేషుడు, ప్రాహ = చెప్పెను, ఇదమ్‌ = ఇది, దోషశ్రుతః 
“బ్రహ్మైవ సన్‌ బ్రహ్మాపి ఏతి”, అను (శ్రుతిదోషము కంటె, న వరం = మేలైనది కాదు; అథ 


శ్రీశ్రీ శ్రీవాసుదేవానందసరస్వతీవిరచితమ్‌ 57 


సాధనసంపత్తిని సేకరించిన తరువాత, అతః = అక్కడనుండి, బ్రహ్మజిజ్ఞాసా = బ్రహ్మమును 
తెలియు కోరిక, ఇతి = అని, ఉపక్రమ్య = ప్రారంభించి, యతః = యెందువలన, బ్రహ్మసూత్ర 
సిద్ధానచర్చయో, అస్య చ = దాని విషయము గూడ. 


తా: ఇట్లని శేషుడనును. ఇది దోషశ్రుతికంటె మిన్నయేమున్నది? అథాతో బ్రహ్మజిజ్ఞాసా అని 
ప్రారంభించు బ్రహ్మసూత్రముల సిద్ధాంతచర్చ కూడ. % 


శ్లో జన్మాద్యుపాధేరాత్మానౌ గుహావిష్టా ప్రదర్వ చ | 
తదైక్యార్థం శమాద్యుక్వా తతల్సిద్ధ్యర్థం (క్రియాదికమ్‌ ॥ 41 
ప్ర: జన్మ+ఆది = జన్మతో మొదలగు, ఉపాధేః = శరీరమువలన, గుహావిష్టా = హృదయమున 
ప్రవేశించియున్ను ఆత్మానౌ = జీవాత్మ పరమాత్మలను, ప్రదర్వ చ = ప్రదర్శించియును, 
తత్‌ +ఐక్యార్ధమ్‌ = ఆ రెండిటి ఏకత్వసాధనకై, శమాది = శమము, దమము, తితిక్ష ఉపరతి, 
శ్రద్ద, సమాధానములనబడు షడ్దుణసంపత్తి సాధ్యములని, ఉక్వా = చెప్పి, తత్‌ సిద్ధ్యర్ధమ్‌ 
దానిని సాధించుటకు, క్రియా+ఆదికమ్‌ = అన్నిటిని సాధించుటకు యజ్ఞాది కర్మకాండను, 


శ్లో పునః కామ్యక్రియాకర్తుర్విఫలం చార్చిరాదినా । 
ప్రదర్వాసకృదావృత్వా (శ్రవణాదేః పరాత్మనోః ॥ 42 
ప్ర: పునః చ = మరలను, అర్చిః ఆదినా = అర్చిరాదినా తత్ర్రథితేః అని ప్రమాణీకరింపబడినట్లు, 
కామ్యక్రియాకర్తుః = కామ్యకర్మలయొక్క విఫలమ్‌ = అశాశ్వతత్వము వలని ఆ యా ఫలముల 
అశాశ్వతత్వమును, ప్రదర్య = నిరూపించి, అసకృత్‌ ఆవృత్యా = పదే పదే తజచుగా, పరాత్మనోః 
= జీవాత్మ పరమాత్మల యొక్క (గురించి), (శ్రవణ+ఆదేః = (శవణము, కథనము, పఠనము, 
మననము అనబడు సాధనలవలన, 
శ్లో విజ్ఞానాత్పురుషార్ధత్వం పూర్వోత్తరమలక్షయః । 
ఇతరస్యాప్యసంశ్తేషో యావదారబ్ధమీక్షితుః ln 483 
ప్ర: విజ్ఞానాత్‌ = విశేషజ్ఞానము ద్వారా, పురుషార్థత్వమ్‌ = పురుషార్థపర్యవసానముగా మోక్షము, 
పూర్వ+ఉత్తరమలక్షయః = సంచితప్రారబ్దాది కర్మఫలపాపము నశించుట, ఇతరస్య అపి = 
పుణ్యకర్మల పుణ్యఫలమున్నూ, యావత్‌ = ఎంతలో, ఆరబ్ధమ్‌ = మొదలగునో, (అంతలో), 
ఈక్షితుః = సాక్షిమాత్రుడైన జ్ఞానికి, అసంశ్లేషః = అంటకుండుట (భోగము లేకుండుట). 


తా (శో. 41-48): జన్మతో ఉపాధి లభించినందువలన, ఆ శరీరమున హృదయమున కొలువై 
యున్న జీవాత్మ పరమాత్మలొక్కటైన స్వస్వరూపమును దర్శించుటకు, ఆ ఐక్యతను సాధించుటకు 
శమాది షద్దుణసంపత్తిని ముందుగా సాధించవలెనని చెప్పి, అందుకై యజ్ఞాది కర్మకాండ 
ఆవశ్యకతను ప్రతిపాదించి, మరల ఆ కామ్యక్రియల ఫలము అశాశ్వతమని నిరూపించి, శ్రవణ 


58 శ్రీ దత్తపురాణమ్‌ 


మననాది సాధనల వలన తజచుగా జీవాత్మ పరమాత్మల గురించి విశేషజ్ఞానమును సంపాదించుట 
ద్వారా తురీయపురుషార్థమైన మోక్షము, పాపపుణ్యకర్మఫలనాశమున్ను, ఈ జన్మలో చేసిన కర్మలు 


కూడ, సాక్షిమాత్రుడైన జ్ఞానికి భుక్తము కాకుండుట చెప్పబడినవి. * 
శ్లో శబ్బాదనావృత్తిరితి బ్రాహ్మణేనోపసంహృతమ్‌ । 
ప్రమాణయుక్తిత స్వైతేః స్వస్వపక్షో దృఢీకృతః ॥ 44 


ప్ర: శబ్బాత్‌ = నస పునరావర్తతే” అని శబ్దము, అనగా, నోటిమాటగా చెప్పబడినది 
(నైయాయికులంగీకరించిన ప్రమాణము), అనావృత్తిః = పునరావృతము కానిది, ఇతి = అని, 
బ్రాహ్మణేన = వ్యాసునిచేత, ఉపసంహృతమ్‌ = ఉపసంహరించబడినది; ప్రమాణయుక్తితః తు = 
అనుకూలమైన [శ్రౌత(ప్రమాణముతోనేమో, ఏతేః = వీనియొక్క స్వస్వపక్షః = తమ తమ పక్షము, 
దృఢీకృతః = పటిష్టముగ చేయబడినది. 


తా : నైయాయికులంగీకరించిన శబ్ద ప్రమాణము వ్యాసునిచే తిరస్మరింపబడినది. తమకు 
అనుకూలమైన [శ్రుతి ప్రమాణముతో ఎవరికి వారు తమ వాదమును గట్టీగా వినిపించుచున్నారు. * 
శ్లో ఇతరేం ప్యమృతత్వం చ బహుధా దర్శయన్యహో! । 
ఈశస్యాభావమన్యత్వం సర్వజ్ఞత్వాది కేచన ॥ 45 
ప్ర: కేచన = కొందరు, ఇతరే అపి = ఇతరులు కూడ (శూన్యవాదులు), ఈశస్య = ఈశ్వరుని 
యొక్క అభావమ్‌ = లేకపోవుటను, సర్వజ్ఞత్వ+ఆది - సర్వజ్ఞత్వము మొదలైనవానిని, చ = 
మరియు, అమృతత్వమ్‌ = మోక్షమును, అన్యత్వమ్‌ = కర్మల ననుసరించి ఫలముండుటను, చ 
= కూడ, బహుధా = అనేకవిధముల, దర్శయన్ని = దర్శించుచున్నారు, అహో = జెరా! 


తా : బౌద్ధమాది కొన్ని ఇతర దర్శనములు దేవుడు లేడని శూన్యవాదము చేయుచునే, కర్మ- 
ఫలానుభవము తప్పదనుచు, సర్వజ్ఞత్వసిద్ధి, మోక్షసిద్ధి కలవని నమ్మబలుకును. ఏమాశ్చర్యము! 
శ్లో కేచిత్రధాన ప్రాధాన్యం కేచిదీశస్య చోభయోః । 
అగ్రేః ణూన్సద సత్మేచిత్మేచిదారమృవాదినః [| 46 

ప్ర: కేచిత్‌ = కొందరు, ప్రధాన = ప్రధానముయొక్క ప్రాధాన్యమ్‌ = ప్రాముఖ్యతను, కేచిత్‌ = 
కొందరు, ఈశస్య = ఈశ్వరుని యొక్క (ప్రాముఖ్యత), చ = మరియు, ఉభయోః = ప్రధానము, 
ఈశ్వరుడు, ఇద్దరియొక్క ప్రాముఖ్యతను, కేచిత్‌ = కొందరు, అగ్రే = కారణమూలముగా, అణూన్‌ 
= అణువులను, సత్‌+అసత్‌ = సత్తు అసత్తు అనువానిని, కేచిత్‌ = కొందరు, ఆరంభవాదినః = 
ఈశ్వరుడే పరమకర్తయని సిద్ధాంతీకరించువారు. 


తా : కొందరు సాంఖ్యవాదులు సత్త్వరజస్తమో గుణములు సమతౌల్యస్థితిగల ప్రధానము లేక 
ఆద్యా ప్రకృతియొక్క ప్రముఖతను చెప్పగా, మరికొందరు, ఈశ్వరుడే సర్వప్రధానుడను పాతంజల 


శ్రీశ్రీశ్రీవాసుదేవానందసరస్వతీవిరచితమ్‌ 59 


సిద్ధాంతమును చెప్పుదురు. కొందరు రెండిటిని అంగీకరింతురు. కొందరు అణువాదులు 
పరమాణువే సర్వాధారమందురు. కొందరు సత్తు అనుచు ఉనికి అనునదే మూలము, దానినుండి 
అసత్తు కలిగినదని శాశ్వత, అశాశ్వత తత్త్వమును వివరింతురు. మరియును కొందరు ఈశ్వరుడే 
పరమకర్తయనియు, ప్రకృతి నిమిత్తకర్త యనియు వాదింతురు. % 


శ్లో; పరిణామపరాః కేచిద్వివర్రమతయో౭ పరే । 
ఏవం విప్రతిపతౌ మే దౌర్మనస్యమభూ[త్పభో! ॥ 47 
ప్ర: కేచిత్‌ = కొందరు, పరిణామపరాః = క్రమపరిణామమే సృష్టియని వాదించువారు, అపరే 
= మరికొందరితరులు, వివర్తమతయః = ఉభయదోషములను (అనగా గుణవికారము, 
పరిణామము అను వానిని) పరిహరించుటకు, జగత్తు బ్రహ్మమునకు రూపాంతరమే యను 
వివర్తవాదులు, ఏవమ్‌ = ఈ విధముగ, విప్రతిపత్తౌ = పరస్పర విరుద్ధవాదములలో, మే = 
నాకు, దౌర్మనస్యమ్‌ = దుఃఖము, అభూత్‌ = అయినది, ప్రభో! = ఓ ప్రభూ! 
తా: కొందరు సృష్టి క్రమపరిణామ ఫలితమను పరిణామవాదులు; కొందరు సృష్టి గుణవికారము 
అనగా, ఈ రెండిటి పరిహరించు వివర్తవాదులు జగత్తు బ్రహ్మరూపాంతరమందురు; ఇట్టి 
ఏకాభిప్రాయమునకు తావులేని వాదములన్నియు తెలిసికొన్న మీదట నా కీ దుఃఖము కలిగినది, 
ప్రభూ! * 
శ్లో॥ ఏతేషాం కతమః (్రేయాజ్భవః పన్థా౭. భయ ప్రదః । 
సుగమో మేం౭_ద్య కృపయా సంప్రదర్భయ సద్దురో! i 48 
ప్ర: సద్దురో = ఓ సద్దురు!, ఏతేషామ్‌ = వీనిలో, కతమః = యేది, అభయట్రదః = భయమును 
తొలగించు, శివః పన్ఫా = సుఖకరమైన మార్గమగు, శ్రేయాన్‌ = గశ్రేయస్మరమైన, సుగమః = 
సులభసాధ్యమైనదో, మే = నాకు, అద్య = ఇప్పుడు, కృపయా = దయతో, సంప్రదర్శ్మయ = 
తెలియజెప్పుము. 
తా: ఓ సద్దురూ! ఇన్ని మార్గములలో యేది అభయటప్రదమో, సులభసాధ్యమో, శివంకరమో, 
మోక్షప్రదమో నా కిప్పుడు దయతో తెలియజెప్పుము. జ 
శ్లో భిక్షాచర్యం మే దయాలో యదర్థం 
తప్తం యత్నాత్సత్తపో మే యదర్ధమ్‌ | 
దైవాదాప్తం ప్రార్థయే త్వాం తదర్థం 
దుఃఖాఢ్యం వీక్ష్యైహికా ముష్మికార్థమ్‌ I 49 
ప్ర: దైవాత్‌ = దైవవశమున, మే = నాకు, యదర్ధమ్‌ = ఏ ప్రయోజనసాధనకై, భిక్షాచర్యమ్‌ = 
సన్న్యాసము, ఆప్తమ్‌ = ప్రాప్త్రమైనదో, యదర్ధమ్‌ = ఏ ప్రయోజనమునకై, యత్నాత్‌ = ప్రయత్న 


60 శ్రీ దత్తపురాణమ్‌ 


పూర్వకముగ, మే = నా యొక్క సత్‌+తపః = ఉత్తమమైన తపస్సు, తప్తమ్‌ = తపించబడినదో, 
ఐహికదుఃఖాధ్యమ్‌ = సంసారదుఃఖముతో గుర్తింపుగలదానిని, వీక్ష్య = చూచి, ఆముష్మికార్థమ్‌ 
= ఆత్మోద్ధారకమైన, తదర్ధమ్‌ = ఆ ప్రయోజనమును, దయాలో = ఓ దయామయా, త్వామ్‌ = 
నిన్ను ప్రార్థయే = ప్రార్థించుచున్నాను. 

తా: ఓ దయామయా! దైవవశమున నాకు సన్న్యాసము లభించినది. అట్లే తపస్సు చేయుటయు 
ఒనగూడినది. దుఃఖభూయిష్టమైన సంసారమును, దానినుండి విడుదలకై ఆత్మజ్ఞానమును 
పరిశీలించి నా కీ సంన్యాసము, తపస్సు కలుగుటలో ఉద్దిష్ట ప్రయోజనమేమియో, ఆ ఆత్మార్థమును 
నాకు ప్రసాదించుడు. ఖు 

శో ఇన్టియోత్సం సుఖం తుచ్చమాగమాపాయిధర్మకమ్‌ I 
కోం వశం క్షణికం విద్వానిచ్చేదిహ పరత్ర చ॥ 50 


ప్ర: ఇ్టియ+ఉత్గం సుఖమ్‌ = ఇంద్రియముల వలన కలుగు సుఖము, తుచ్చమ్‌ _ హీనమైనది, 
ఆగమాపాయిధర్మకమ్‌ = జననమరణమూలకమైన అపాయమును కలిగించునది, క్షణికమ్‌ = 
క్షణకాలముండి పోవునది, (ఇట్టి దానిని), ఇహ = ఈ లోకమున గాని, పరత్ర చ = మరియొక 
లోకమున గాని, కః విద్వాన్‌ = ఏ జ్ఞాని, అవశమ్‌ = అవశుడై, ఇచ్చేత్‌ = కోరుకొనును? 

తా: ఇంద్రియసుఖములు క్షణికములు, హేయములు, జననమరణాది కర్మపరిపాకమునకు 
ఫలములు, ఇట్టి సుఖములను విద్వాంసుడెవడు తెలిసి తెలిసి ఇహపరముల నెక్కడగాని 
కోరుకొనునంత అవశుడగును? షం 


ఇతి శ్రీమద్దత్తపురాణే సార్ధత్రిసాహస్ర్యాం త్రికాజ్ఞిమణ్ణితాయాం సంహితాయాం 
వాసుదేవ్యాం ప్రథమాష్టకే ద్వితీయో౭_ ధ్యాయః I 


ఓమ్‌ శం 


61 


శ్రీః 
ప.ప. శ్రీవాసుదేవానందసరస్వతీవిరచితమ్‌ 


ఆదత్తపఫురాణమ్‌ 


ప్రథమాష్టకము - తృతీయాధ్యాయము 


శ్లో ఏతా యాః సద్గిరః శ్రుత్వా శ్రీదతో భగవాన్‌ ప్రభుః । 
దయాలుర్ణయనీయం తమభినన్యాం ౭ హ సాదరమ్‌ ॥ 1 
ప్రతిపదార్థం : యాః ఏతాః సద్దిరః = ఇట్టి యీ మంచి మాటలను, శ్రుత్వా = విని, దయాలుః 
ప్రభుః = దయగల ప్రభువైన, భగవాన్‌ శ్రీదత్తః = శ్రీ దత్తభగవానులు, సాదరమ్‌ = ఆదరముతో, 
అభినన్స్య = వానిని అభినందించి, దయనీయం తమ్‌ = జాలిగొలుపుచున్న వానిని ఉద్దేశించి, 
ఆహ = పలికెను. 
తాత్సర్యం : వాని జాలి మాటలను విని, ఆ మాటలలోని ఆంతర్యమెంత ఉత్తమమో భావించి, 
దయగల ప్రభుపాదుడు తొలుత వాని నభినందించి, శ్రీదత్తభగవానుడు సాదరముగ వానితో 
నిట్లనెను. ౫ 
శ్లో సమ్యగ్వవసితా బుద్ధిస్తత్వజిజ్ఞాసయా తవ । 
సమీచీనః కృతో౭. యం తే ప్రశ్నోం తోం వహితః శృణు I 2 
ప్ర: తవ బుద్ధిః = నీ వివేకము, తత్ప్వజిజ్ఞాసయా = సర్వాధారసత్యమును తెలిసికొనవలెనను 
కోరికతో, సమ్యక్‌ = బాగుగ, వ్యవస్థితా = పరిణతి చెందినది; అయం తే కృతః ప్రశ్నః = నీచేత 
చేయబడిన ఈ ప్రశ్నము, సమీచీనః = అడుగ దగినది; అతః = అందువలన, అవహితః = 
సావధానుడవై, శృణు = వినుము. 
తా: సర్వమూలకసత్యము నెబుగవలెనను కోరికతో జ్ఞానోన్ముఖుడవైన నీ వివేకము చక్కగా 
వికసించినది. కనుక నీ వడిగిన ప్రశ్న సరియైనది. అందువలన సావధానుడవై వినుము. % 
శ్లో; యావన్న జాయతే సాక్షాదీశ్వరాత్సమనుగ్రహః । 
సచ్చాస్త్రం సద్గురుశ్చాపి తావల్లభ్యః కృతో నృణామ్‌ ॥ 8 
ప్ర: యావత్‌ = ఎంతకాలమునకు, సాక్షాత్‌ = నేరుగా, ఈశ్వరాత్‌ = పరమాత్మునినుండి, 


62 శ్రీ దత్తపురాణమ్‌ 


సమను[గ్రహః = అందుకవసరమైన అనుగ్రహము, జాయతే = కలుగునో, తావత్‌ = అంతకాలము 
వరకు, నృణామ్‌ = నరులకు, సత్‌శాస్త్రమ్‌ = తమకు దగిన శాస్త్రము, అపి చ = మరియు, స 
గురుః = తమకు దగిన గురువు, న లభ్యః కృతః = లభించకుండును. 


తా: పరమాత్ముని అనుగ్రహము నేరుగా కలుగనంతవరకు నరులకు తమకు సరియైన శాస్త్రముగాని, 
గురువుగాని లభించుట జరుగదు. x 


శ్లో; ఈశ్వరారాధనధియా స్వధర్మాచరణాత్సతామ్‌ । 
ఈశప్రసాదస్తద్రూపః సులభశ్చాత్ర సద్దురుః ॥ 4 
ప్ర : సతామ్‌ = సత్సురుషులకు, ఈశ్వర+ఆరాధన-ధియా = ఈశ్వరుని ఆరాధించుచున్నాను 
అను బుద్ధితో, స్వధర్శ+ఆచరణాత్‌ = తమ ధర్మమును ఆచరించుట కారణముగా, ఈశ్వరప్రసాదః 
తద్రూపః = ఈశ్వరప్రసాదరూపమైన, సద్దురుః = సద్గురువు, అత్ర = వారి విషయమున, 
సులభః చ = అప్రయత్నముగనే లభించును. 


తా: సత్పురుషులకు తాము తమ తమ నిత్యనైమిత్తికకర్శ్మలన్నిటిని ఈశ్వరార్పణముగ ఈశ్వరారాధన 
బుద్ధితో చేసినట్లయిన, వారి విషయమున అప్రయత్నముగనే ఈశ్వరప్రసాదముగ సద్గురువు 
లభించును. ణః 
శ్లో సద్దురోః సంప్రసాదోః స్య ప్రతిబన్ధక్షయస్తతః I 
దుర్భావనాతిరస్కారాద్విజ్ఞానం ముక్తిదం క్షణాత్‌ ॥ ర్‌ 
ప్ర: అస్య = అట్టివానికి, ప్రతిబన్టక్షయః = మోక్షమున కాటంకమైన పాపము నశించుట, తతః 
= ఆ కారణముగ, దుర్భావనాతిరస్మారాత్‌ = సంశయము, భావరాహిత్యము, విపరీతభావన 
అనబడు దుర్భావనలను తిరస్మరించుటవలన, క్షణాత్‌ = వెంటనే, ముక్తిదం విజ్ఞానమ్‌ వ 
ముక్తిప్రదమైన విశేషజ్ఞానము, అనునివి, సద్గురోః = సద్దురువుయొక్క సంప్రసాదః = శ్రేయోదాయక 
మైన అనుగ్రహఫలము. 
తా: అట్లు సద్గురువు లభించిన వానికి పాపనాశము, దుర్భావనలు నెట్టివేయబడుట, వీని వలన 
విశేషమైన జ్ఞానము తద్ద్వారా సద్యోముక్తి, ఇవి సద్గురుని ప్రసాదముగ లభించునవి. _ * 
శ్లో తస్మాత్వమిహ ధన్యోం సి యతస్తే బుద్ధిరీదృశీ 1 
అతో ప్యనపగామీహ సంప్రాప్తో స్మి యదృచ్చయా ॥ 6 
ప్ర: తస్మాత్‌ = ఆ కారణముగా, త్వమ్‌ = నీవు, యతః = ఏ కారణమువలన, తే బుద్ధిః = 
వివేకము, ఈదృశీ = ఇట్టిదాయెనో, ఇహ = లోకమున, ధన్యః = ధన్యుడవు, అసి = అయి 
యున్నావు; అతః అపి = అందువలనను, ఇహ = ఇచట, అనపగామీ = అవినాశినైన, (అహం 


శ్రీశ్రీ శ్రీవాసుదేవానందసరస్వతీవిరచితమ్‌ 63 


= నేను), యదృచ్చయా = నా యంతట నేను, సంప్రాప్తః = వచ్చిన వాడను, అస్మి = అయి 
యున్నాను. 

తా : నీవు వివేకివైనందువలన ధన్యుడవైతివి. ఆ కారణమున అవినాశినైన నేను స్వేచ్చగా వచ్చి 
యున్నాను. % 

శ్లో! స్వాత్మవిజ్ఞానేన ముక్తిర్న పదార్థవివేకతః । 
బ్రహ్మవిత్సరమాష్నోతి పదం తన్నైవ కర్మఠః ॥ 7 

ప్ర: స్వ+ఆత్మవిజ్ఞానేన = తనదైన ఆత్మను గురించిన విశేషజ్ఞానముచేత, ముక్తిః = ముక్తి, 
పదార్థవివేకతః = పదార్థవివేచనవలన, న = కాదు; బ్రహ్మవిత్‌ = బ్రహ్మజ్ఞాని, పరం పదమ్‌ = 
పరమపదమును, ఆప్నోతి = పొందుచున్నాడు; తత్‌ = అది, కర్మఠః న ఏవ = కర్మిష్టి కాడు. 

తా : ఆత్మజ్ఞానముచేత మాత్రమె ముక్తి. పదార్థవివేచనవలన కాదు. (బ్రహ్మజ్ఞాని పరమపదమును 
పొందుచున్నాడు, కర్మిష్టి కాదు. % 


శ్లో శోకం తరత్యాత్మవిన్నో క్షణికాకనివృత్తిమాన్‌ । 
అద్వితీయాత్మద్రష్టేహాభయం వినతి నేతరః ॥ 8 


ప్ర : ఆత్మవిత్‌ = ఆత్మజ్ఞాని, శోకమ్‌ = దుఃఖమును, తరతి = దాటును, క్షణికాక = క్షణికమైన, 
నివృత్తిమాన్‌ = ఉపశమనమును కోరువాడు, న = కాదు; అద్వితీయ +ఆత్మద్రష్టా = అఖండాత్మ 
దర్శనము గలవాడు, ఇహాభయమ్‌ = సంసారదుఃఖభయములేని స్థితిని, వినతి = పొందుచున్నాడు, 
న ఇతరః = అన్యుడు కాడు. 
తా: ఆత్మజ్ఞానికి దుఃఖము కలుగదు. తన దుఃఖములనుండి తాత్మాలికోపశమనములను పొందగోరు 
వాని దుఃఖము తీరదు. అఖండాత్మద్రష్టకు అభయము లభించును. అన్యులకు కాదు. 
శ్లో రసలాభాత్సరానన్టీ భవతీతరథా న తు । 
కర్ళత్వాదివిహీనస్య విభోర్నిత్ష్యైకరూపిణ:ః ॥ 9 
ప్ర : రసలాభాత్‌ = సారగ్రహణమువలన, రసంహ్యేవాయం లబ్బ్వా౭_౭_నన్టీ భవతి యను 
వాక్యార్థము ననుసరించి అఖండైకత్వసారగ్రహణమువలన, ఆనన్టీ = ఆనందించినవాడు, భవతి 
= అగుచున్నాడు, ఇతరథా తు = వేరు పద్ధతిలోనైతే, న = కాదు; కర్తృత్వ+ఆది = కర్తృత్వము 
మొదలగునవి, విహీనస్య = లేనటువంటి, విభోః = సర్వవ్యాపకుడైన, నిత్య+ఏకరూపిణః = 
సదా అఖండపూర్షుడైన వానికి 
శ్లో జగదారమృకత్వం నో ఘటతేం స్యాక్రియస్య హి | 
పరిణామో౭ పి న సతో నిరంశస్యావికారిణః ॥ 10 
ప్ర: అస్య అక్రియస్య హి = అట్టి కర్మయే లేని వానికి, జగత్‌+ఆరంభకత్వమ్‌ = సృష్టికి కర్తగా 


64 శ్రీ దత్తపురాణమ్‌ 


ప్రారంభించువాడగుట, నో ఘటతే = సంభవించదు; నిరంశస్య = అంశలుగా భాగింపరాని 
అఖండైకరూపునకు, అవికారిణః = నిర్వికారునకు, పరిణామః అపి = మార్పుల పరంపర 
యనునది కూడ, సతః = ఉనికియే తానైన వానికి, న = లేదు. 


తా : 8వ శ్లోకంలో చెప్పబడిన అఖండాత్మద్రష్టకు సారగ్రహణముచే ఆనందము కలుగును, 
మరియొక విధమున కాదు. (క్రియాకర్తత్వము లేని ఏకరూపియైన వ్యాపకునకు జగత్తు 
నారంభించుట సృష్టి చేయుట యనునది ఉండదు కదా. అల్లే, అవిభక్తనిర్వికారపూర్ణుడు మార్పులకు 
లోనగుట, ఆ కారణమున నామరూపగుణాది లక్షణములను భిన్నవిభిన్నములుగ పరిణామ- 


ఫలముగా పొందుట యనునది కూడ అసంభవమే. % 
శ్లో నాణవోం_గగ్రేం విద్యమానాః ప్రభవో జగదుద్భవే I 
తేషాం సర్వాత్మసంయోగే ప్రథిమా౭ నుపపత్తితః ॥ 11 


ప్ర: అగ్రే = మొదట, అవిద్యమానాః అణవః = లేని అణువులు, జగత్‌+ఉద్భవే = ప్రపంచపు 
పుట్టుకయందు, తేషామ్‌ = వాని యొక్క సర్వ+ఆత్మసంయోగే = అన్ని ఆత్మల కలయికలో, 
ప్రథధిమా = వైశాల్యము, అనుపపత్తితః = ఉద్భవించుట వలన, న ప్రభవః = కలుగదు. 
తా: అణువాదులు చెప్పిన అణువులు ప్రపంచపు పుట్టుకకు ముందు లేవు, సమస్త మొక్కటే 
అఖండాద్వయతత్త్వము కనుక. సృష్టియైన తరువాత ఆ అణువులు ప్రభవించుట జరుగదు. 

శ్లో॥ నాప్యసత్మర్తృ తస్యాగ్రేః ప్రామాణ్యాచ్చాప్యసమృవాత్‌ I 

జడం ప్రధానమప్యేకం న క్షమం జగదుద్భవే 11 12 

ప్ర: అసత్‌+కర్ఫ అపి = అసత్తునకు గూడ, (అనగా లేనిదానికి లేక అశాశ్వతమైన దానికి), 
కర్తయనువాడు, న = లేడు, తస్య అగ్రే = అంతకు ముందు, అప్రామాణ్యాత్‌ = ప్రమాణము 
లేనందువలన, అపి చ = కూడ, అసంభవాత్‌ = అసంభవమైనందువలన, జగత్‌+ఉద్భవే = 
ప్రపంచపు పుట్టుక విషయమున, ఏకం జడం ప్రధానం అపి = ఒక ప్రధానమను అచేతన 
పదార్థము కూడ, న క్షమమ్‌ = సమర్థము కాదు. 


తా: సృష్టి విషయమున, తొలుత నొక అసత్తు కలదనుటకు ప్రమాణము ఎట్లుండును? ఆ 
అసత్తునకు కర్తయొకడుండుటెట్లు? అసత్‌ అనగా “లేనిది” అని అర్ధము కదా. లేక ఆ అసత్తు 
తరువాత నొక సృష్టికర్త కలడనుటెట్లు? సృష్టికి మూలమైన ప్రధానమనునది యొకటి కలదనుట 
మాత్రము పొసగునా? ఆ ప్రధానము అచేతనము కదా. దానినుండి చేతన ఎట్లు సృష్టియగును? 
ఇట్లు అదియు అసమర్ధమే. * 


శ్లో సృజతీవ తదాత్మైకః స్వైకాంశాదూర్లనాభివత్‌ । 
లీలాకైవల్యమస్యేదం లోకవత్సమదర్శినః I 13 


ప్ర: తత్‌ = ఆ కారణమున, ఆత్మా ఏకః = అవికృతమైన ఆత్మ, స్వ = తనదైన, ఏకాంశాత్‌ = 


శ్రీశ్రీ శ్రీవాసుదేవానందసరస్వతీవిరచితమ్‌ 65 


ఒక్క అంశమువలన, ఊర్ణనాభివత్‌ = సాలీడు విధముగా, ఇదమ్‌ = ఈ, లీలాకైవల్యమ్‌ = 
క్రీడారూపమైన కేవలత్వము, అస్య = దానియొక్క సమదర్శినః = అవిరుద్ధరూపముగా 
(గహించువారికి, లోకవత్‌ = లోకముగా, సృజతి+ఇవ = సృష్టించుచున్నదానివలె. 


తా : పైన చర్చించిన రీతిలో, విచారించిన, అవికృతాత్మయే, సాలీడు తనలో నుండియే తన 
గూడును సృష్టించుకొన్న విధముగా, తన ఒక్క అంశముతో లోకమును సృష్టించినట్లు తోచును. 
ఇట్లే లోకము, ఆత్మ సమమని దర్శించువారికి ఒక క్రీడాకైవల్యము యేర్చడినది. ఖు 
శ్లో యభథైకస్యాపి పుంసోం నః స్వష్నావేశాత్‌ క్షణాన్తరే । 
సత్యవద్భాతి నానాత్వం బోధే సర్వం విలీయతే ॥ 14 

ప్ర: యథా = ఏ విధముగా, ఏకస్య అపి పుంసః = ఒక్కడేయైన వ్యక్తికి, స్వప్న+ఆవేశాత్‌ 
స్వప్పస్థితి కలిగినందువలన, అన్న = తన లోపల, నానాత్వమ్‌ = అనేకత్వము, సత్యవత్‌ = 
నిజము అనిపించునట్లు, భాతి = ప్రకాశించుచున్నదో, బోధే = మెలకువ కలిగనంతనే, క్షణాన్తరే 
= ఒక్క క్షణములోనే, సర్వమ్‌ = అంతయు, విలీయతే = వానిలోనే కలిసి పోవుచున్నదో, 


శ్లో తథా? త్మనోం నాదిమాయావేశాదేకస్య చాప్యయమ్‌ । 
మిథ్యాభ్రమః ప్రబోధేం యమేకః స్వాత్మైవ శిష్యతే ॥ 15 


ప్ర: తథా = ఆ విధముగా, ఆత్మనః = ఆత్మకు, అనాది = మొదలెజుగని, మాయా = మాయయొక్క 
ఆవేశాత్‌ = స్థితికలుగుటవలన, ఏకస్య చ అపి = ఒక్కనిదే యైనను, అయమ్‌ = ఈ, మిథ్యాభ్రమః 
= లేనిది ఉన్నట్లు అనిపించు భ్రాంతి, ప్రబోధే = ఆత్మజ్ఞానము కలుగుటలో, అయం ఏకః 
స్వ+ఆత్మా ఏవ = ఒక్కటైన ఈ తన ఆత్మ మాత్రమే, శిష్యతే = మిగులును. 

తా: ఒకే వ్యక్తి స్వప్నావస్థలో తనయందే ఎన్నిటినో భిన్నభిన్నవస్తువులను, సంఘటనలను, 
వ్యక్తులను చూచి అవి యథార్థమనియే భావించినను, ఆ వ్యక్తి ఆ స్వష్నావస్థనుండి జాగ్రదవస్థలోనికి 
మేల్మొనిన వెంటనే అన్నియు మాయమై తానొక్కడే మిగిలినట్లు, ఆత్మజ్ఞానము గలవానికి 
మాయక్రమ్మినందువలన, లోకభ్రాంతి కలుగును. ఐనను ఆ భభ్రాంతినుండి మేల్ళొని ఆత్మయే 


తానని, లోకము (భ్రాంతి యని తెలియును. % 
శ్లో భాతీదం స్వాన్తరాదర్శదృశ్యవన్మాయయా బహిః । 
స్వప్నవజ్ఞాతమివ తత్పబుద్ధః స శివోః స్వహమ్‌ ॥ 16 


ప్ర: స్వ+అన్తః = తన లోపల, ఆదర్భదృశ్యవత్‌ = అద్దములోని దృశ్యమువలె, మాయయా = 
మాయచేత, స్వప్పవత్‌ = స్వప్నమువలె, జాతం ఇవ = పుట్టినదివలె, ఇదమ్‌ = ఇది (ప్రపంచము), 
భాతి = ప్రకాశించుచున్నది; తత్‌ = అది, ప్రబుద్ధః = మేల్మొన్నదై, సః శివః అహం అస్మి = ఆ 
శివుడను నేను అయియున్నాను (అని తెలియవచ్చును). 


తా: అద్దములో దృశ్యము ప్రకాశించినట్లు, తనలోనే స్వప్నము ప్రకాశించి, ఆ స్వప్నజగత్తు 


66 శ్రీ దత్తపురాణమ్‌ 


మాయ ఉపసంహరింపబడగా, నిద్ర మేల్కొన్నవాడు తనను తానే సమస్తాధారునిగా తెలిసికొన్న 
వాడైనట్లు, ఆత్మజ్ఞాని 'శివో౭_హమ్‌” అను జ్ఞానముతో మెలగును. % 


శ్లో ఏవం (శ్రద్దాభక్తియుక్తః సంశయం యో విభావయేత్‌ | 
దేవసద్దురుభక్తోః స్య కుతోఃయం శిష్యతే (భ్రమః ॥ 17 
ప్ర: ఏవమ్‌ = ఈ విధముగా, యః = ఎవడు, (శద్ధాభక్తియుక్తః = శ్రద్ధ్దాభక్తులు కలిగిన, 
దేవసద్దురుభక్తః = దేవసద్దురు భక్తుడు, సంశయమ్‌ = సంశయమును, విభావయేత్‌ = మాపు- 
కొనునో, అస్య = అట్టివానికి, అయం భ్రమః = ఈ లోకభ్రమ, కుతః శిష్యతే = ఎందులకు 
మిగిలియుండును? 


తా: ఈ విధముగా దేవ గురువులయందు శ్రద్ధాభక్తులు గలిగి సంశయమును మాపుకొనునో 
అట్టివానికి ఈ లోకము సత్యమను భ్రమ ఎందుకు మిగిలియుండును. అనగా, మిగిలియుండదు, 
అని భావము. 
శ్లో॥ అనాదిస్వప్ప(భమోం యం న స్వయం వినివర్తతే | 
కిన్తు స్వదైవయోగాప్రదేవాచార్యప్రసాదతః ॥ 18 

ప్ర: అయం = ఈ, అనాది = మొదలెజుగరాని, స్వప్న భమః = కల నిజమని భావించు 
భ్రాంతి, స్వయం = తనంత తాను, న వినివర్తతే = తొలగిపోదు, కిన్తు = కాని, స్వ = తన 
యొక్క దైవయోగ+ఆప్త = దైవానుగ్రహముచే పొందబడిన, దేవ+ఆచార్య = దైవము యొక్కయు, 
గురువు యొక్నయు, ప్రసాదతః = అనుగ్రహము కారణముగా, (వినివర్తతే = తొలగిపోవును). 


తా: ఈ లోకభ్రాంతికి మొదలెప్పుడో తెలియరాదు. అది తనంత తాను తొలగిపోదు కూడ. 
కాని దైవమనుగ్రహించినప్పుడు గురువనుగ్రహించగా, ఆ ఇద్దరి అనుగ్రహముల కలయికకు 
ఫలముగా ఈ లోకభ్రమ తొలగిపోవును. % 
శ్లో శుత్యా యుక్యానుభూత్యా చ యత్సత్యం తద్రృవీమి తే। 
ఆత్మా వా ఇదమగ్రేం భూన్నాన్యత్మిజ్సి త్మథ ఇ్పన 11 19 

ప్ర: శ్రుత్యా = వేదముచేత, యుక్తా = తర్మవాదముచేత, అనుభూత్యా = అనుభవముచేత, చ 
= కూడ, యత్‌ సత్యమ్‌ = ఏది సత్యమో, తత్‌ = దానిని, తే = నీకు, బ్రవీమి = చెప్పుచున్నాను: 
ఇదమ్‌ = ఈ దృశ్యమాన సృష్టికి, అగ్రే = పూర్వము, ఆత్మావా = ఆత్మయే, అభూత్‌ = ఉన్నది, 
కించిత్‌ = కొంచెమైనను, కథంచన = ఎట్లయినను, అన్యత్‌ = ఆత్మకానిది, న = లేదు. 

తా : (శ్రుతి ప్రమాణమున, తర్క ప్రమాణమున, అనుభవ ప్రమాణమున కూడ యేది సత్యమో 
దానిని నీకు చెప్పుదును. ఈ కనబడుచున్న ప్రపంచసృష్టికి పూర్వము ఆత్మమాత్రమే ఉన్నది, 
ఆత్మకానిదేదైన అల్పముగనైన యేరీతిగనైన లేనే లేదు. వ 


శ్రీశ్రీశ్రీవాసుదేవానందసరస్వతీవిరచితమ్‌ 67 
శ్లో ఈక్షణాదినా శుద్ధసత్వమాయాముపా శ్రితః 
ర్వజ్ఞత్వాదిలక్ష్మాం_ భూన్నిమిత్తం వ్యష్టధీశ్వరః I 20 
ప్ర: సః = ఆత్మ ఈక్షణ+ఆదినా = చూచుట మొదలగు వానిచే, శుద్ధసత్వ్వమాయామ్‌ = 
రజస్తమోగుణరహితమైన శుద్ధసత్వగుణప్రసారితమాయను, ఉపాగ్రితః = ఆగ్రయించినవాడై, 
సర్వజ్ఞత్వ+ఆది = సర్వజ్ఞత్వము, వ్యాపకత్వము, శక్తిమత్వము అను, లక్ష్మా = లక్షణములు 
గలవాడుగా, వ్యష్టి+అధీశ్వరః = ప్రత్యగ్‌ వ్యక్తిగా, నిమిత్తమ్‌ = కారణభూతుడైన నిమిత్తకర్తగా, 
అభూత్‌ = ఆయెను. 


స 
స 


తా: ఆత్మ శుద్ధసత్వమాయనాశ్రయించి ఇంద్రియవ్యాపారములతో, సర్వజ్ఞత్వ, సర్వవ్యాపకత్వ, 
సర్వశక్తిమత్వాది లక్షణములతో, ప్రత్యగాత్మరూపుడై నిమిత్తకర్తయగుచున్నాడు. % 
శ్లో; ఉపాదానం తామసీం చ దధానః పాబ్బుభౌతికమ్‌ । 
అయం తత్పదవాచ్యో౭ భూత్సరం బ్రహ్మాత్ర లక్ష్యకమ్‌ ॥ 21 
ప్ర: తత్‌ పదవాచ్యః = ఉపనిషత్తులచే తత్‌ అను పదముచే చెప్పబడిన, అయమ్‌ = ఈ ఆత్మ, 
తామసీమ్‌ = తమోగుణప్రధానమైన, పాంచభౌతికమ్‌ = పంచ భూతములతో కూడిన, ఉపాదానమ్‌ 
= శరీరమును, దధానః చ = ధరించిన వాడు గూడ నగుచు, అత్ర = సృష్టి విషయమున, 
లక్ష్యకమ్‌ = లక్ష్యమైన, పరం (బ్రహ్మా = పరబ్రహ్మగా, అభూత్‌ = ఆయెను. 
తా: ఉపనిషత్తులు తత్‌ అను పదముతో యే తత్త్వమును సూచించినవో ఆ అనిర్వాచ్య సత్త ఈ 
సృష్టికి లక్ష్యరూపమైన పరంబ్రహ్మగా అయినది. అట్లగుటలో తమోగుణాత్మకమైన పంచభూతముల 
కలయికతో ఒక శరీరమును ధరించినది. % 
శ్లో ధృత్వా మలినసత్వాం చ జీవోం_జ్ఞత్వాదిలక్షణః | 
అభూత్వంపదవాచ్యోః త్ర కూటస్థబ్రహ్మలక్ష్యకమ్‌ / 22 
ప్ర: మలినసత్తామ్‌ = కామక్రోధాది మలినముల కాలవాలమైన శరీరమును, ధృత్వా = ధరించి, 
జీవః = జీవుడు, అజ్ఞత్వాదిలక్షణః = అజ్ఞానమువలన అహంకారాది లక్షణములు గలవాడై, 
అత్ర = సృష్టియందు, త్వం పదవాచ్యః = “నీవు, అను పదముతో చెప్పదగిన, కూటస్థబ్రహ్మ = 
ప్రత్యగ్‌ బ్రహ్మ, లక్ష్యకమ్‌ = అనదగినవాడుగా, అభూత్‌ = ఆయెను. 
తా : కామక్రోధాది మాలిన్యము గల ఉనికిని ఉపాధిగా ధరించి, అహంకారవాచ్యుడగుచు 
జీవుడు, ప్రత్యగ్‌ బ్రహ్మభూతుడై త్వం (నీవు) పదవాచ్యుడైనాడు. % 
శ్లో శక్తిః పరా౭_స్వతగ్హా౭ స్య జగదేవం తతో భవత్‌ । 
వివర్తన్యాయత ఇదమవశం రజ్ఞుసర్పవత్‌ ॥ 23 
ప్ర: అస్య = ఈ ఆత్మయొక్క అస్వతనా = తనకు తాను స్వతంత్రవ్యవహారము లేనిదైన, 


68 శ్రీ దత్తపురాణమ్‌ 


పరాశక్తిః = పరాశక్తి, వివర్తన్యాయతః = ఒక రూపమునకు హాని లేకుండ వేరొకటిగా కన్పడు 
వివర్తన్యాయము ననుసరించి, రజ్జుసర్పవత్‌ = త్రాడు పాముగా కన్పడునట్లు, అవశమ్‌ = అదుపు 
దప్పి, ఇదం జగత్‌ = ఈ జగత్తు, ఏవమ్‌ = ఆ విధముగ, తతః = దానినుండి, అభవత్‌ = 
సంభవించెను. 


తా: ఆత్మకు గల పరాశక్తి అస్వతంత్రయై, వివర్తన్యాయమున త్రాడు పాముగ తోచునట్లు, ఈ 


జగత్తు ఈ రీతి కనబడునట్లు చేయును. % 
శ్లో॥ అత్ర గుప్తెశ్వరీ శక్తిః సర్వవస్తునియామికా । 
అన్యోన్యధర్మసాజ్యర్యాద్విప్లవో: స్య న చేద్ధి సా॥ 24 


ప్ర: అత్ర = ఈ పాంచభౌతికప్రపంచమున, సర్వవస్తునియామికా = అన్ని వస్తువుల స్వరూప 
స్వభావములను నిర్ణయించునట్టి, ఐశ్వరీ శక్తిః = ప్రభుత్వ సంబంధి శక్తి, గుప్తా = నిక్షిప్తమై 
యున్నది, సా = ఆ శక్తి, న చేత్‌ హి = లేనట్లయితే, అన్యోన్య ధర్మసాంకర్యాత్‌ = వివిధ వస్తు 
ధర్మముల కలయికవలన, అస్య = దానియొక్క, విప్లవః = సంఘర్షణ, నాశము (కలుగును). 


తా: ఈ పాంచభౌతికప్రపంచమున ప్రభుతవహించి ఈశ్వరునిశక్తి నిక్షిప్తమై యుండి, సర్వ 
వస్తువుల స్వరూపస్వభావములను నియంటత్రించుచున్నది. ఆ శక్తియే లేకున్నచో, విభిన్న 
వస్తుధర్మముల మధ్య సాంకర్యము వలన సంఘర్షణ లేర్పడి, ఆ కారణమున ఈ పాంచభౌతిక 
సృష్టి నశించిపోవును. క 
శ్లో ప్రకృత్యధీనచేష్టస్య జీవస్యాపి పుమర్థతా । 
శాస్త్రదృ స్టేన్దియార్జోత్ధ్ణరా గద్వేషావశత్వతః I 25 
ప్ర: ప్రకృతి+అధీన = ప్రకృతికి లొంగియుండు, చేష్టస్య = కార్యకలాపములు గల, జీవస్య అపి 
= జీవునకు గూడ, శాస్త్రదృష్ట్యా = శాస్త్రీయమైన అవగాహనతో, ఇన్టియార్ధ = ఇంద్రియముల 
విషయముల వలన, ఉత్స = పొడసూపిన, రాగద్వేష = కోరిక, ద్వేషము ఇత్యాది వికారముల 
చేత, అవశత్వతః = కట్టుబడియుండుట కారణముగా, పుమర్థతా = పురుషార్థముల ప్రసక్తి 
తా: జీవుడు ప్రకృతికి బద్దుడు. కావున ఇంద్రియవిషయములందు ఆసక్తి, కోరిక, అది 
లభించనప్పుడు దుఃఖము, ద్వేషము ఇత్యాది వికారములకు లోనగుట సహజము. దీనిని 
శాస్త్రీయమైన పద్ధతిలో విచారించి అర్థము చేసికొని, ఈ వికారములకు నివారణోపాయముగా 
ధర్మార్థకామమోక్షములు అనబడునవి పురుషార్థములుగా చెప్పబడినవి. వ 
శ్లో ప్రపజ్బస్తదభావో౭_ స్మిన్నధ్యారో పాపవాదతః । 
ప్రపజ్బోపశమే శాన్తే శివేం_ద్వైతే కథం న్విమౌ ॥ 26 
ప్ర: అస్మిన్‌ = ఆత్మయందు, అధ్యారోప+అపవాదతః = లేనిదాని నున్నట్లు చూపుటచేత, అట్లు 


శ్రీశ్రీ శ్రీవాసుదేవానందసరస్వతీవిరచితమ్‌ 69 


చూపబడిన భ్రమ నుపసంహరించి కొనుట వలనను, ప్రపంచః = ప్రపంచపు అస్తిత్వము, 
తత్‌+అభావః = ఆ ప్రపంచపు నాస్తిత్వము (కలుగుచున్నవి); ప్రపంచ+ఉపశమే = ప్రపంచము 
ఉపశమించినది కాగా, శాన్తే = నానాత్వము విలీనమై, అద్వైతే = ఒక్కటేయైన, శివే = శివునియందు, 
ఇమౌ = ఇవన్నియు, కథం ను = ఎట్లుండును? 


తా: అధ్యారోపప్రక్రియవలన ఆత్మయందు ఈ ప్రపంచపు నానాత్వవికారము యేర్ప్చడుచున్నది. 
ఆ భ్రమ తొలగిపోగా ప్రపంచభ్రాంతి లుప్తమగును. ఇట్లే లోకభ్రాంతి ఉపశమించి, నానాత్వము 
అను వికారము శాంతించగా ఒక్కటిగా యున్న శివుని యందు ఇంక ఈ ప్రపంచమెట్లుండును? ౫ 
శ్లో బన్ధమోక్షౌ తథా జీవసర్వేశ్వరభిదావపి 1 
కోశోపాధిపరిత్యాగాన్న జీవో నాపి చేశ్వరః ॥ 27 
ప్ర: బన్ధమోక్షౌ = సంసార బంధములును మోక్షమును తథా = అదే రీతి, జీవసర్వేశ్వరభిదౌ 
అపి = జీవుడు, సర్వేశ్వరుడు అనబడు వారిద్దరును గూడ, కోశ = అన్నమయాది కోశములను, 
ఉపాధి = వివిధ ప్రాణి శరీరములను, పరిత్యాగాత్‌ = వదలినందువలన, జీవః = జీవుడు, న = 
లేడు, ఈశ్వరః అపి న = ఈశ్వరుడున్ను లేడు. 
తా: ఈ శరీరమును ధరించి, అన్నమయాది కోశముల నాశ్రయించి యున్నంతవరకే సంసార 
బంధములు, అట్లే జీవుడు, దేవుడు అను రెండు పేర్లు. ఆ ఉపాధిని, కోశమును విడిచినచో 
జీవుడు లేడు, దేవుడున్నూ లేడు. % 
శ్లో స్వస్వరూపే పరిజ్ఞాతే న బన్లో నాపి మోక్షణమ్‌ । 
బన్గమోక్షప్రకారం తే వక్ష్యే సంక్షేపతః శృణు ॥ 28 
ప్ర: స్వ స్వరూపే పరిజ్ఞాతే (సతి) = తనదైన ఆత్మరూపదర్శనము కలిగినది కాగా, బన్దః న = 
బంధము లేదు, మోక్షనం అపి = ముక్తియును, న = లేదు; తే = నీకు, సంక్షేపతః = క్లుప్తముగా, 
బన్గమోక్షప్రకారమ్‌ = బంధము లేర్పడుట, ముక్తి కలుగుట అను క్రమమును గూర్చి, వక్ష్యే = 
చెప్పుదును, శృణు = వినుము. 


తా: ఆత్మజ్ఞానము కలిగినంతనే బంధమోక్షములు అప్రస్తుతములగును. ఆ బంధము లెట్లు 
కలుగునో, వానినుండి మోక్షమెట్లు కలుగునో వివరింతును, వినుము. స 


శ్లో సచ్చిత్సుభాత్మకో౭_ ప్యాత్మాః ద్వితీయోః జో జరో౭_ మరః 1 
స్వాశ్రయా యా స్వవిషయా స్వమాయా౭సౌ తయా భృశమ్‌ ॥ 29 
శ్లో స్వాభావికస్వరూపాత్స ప్రచ్యుతో౭_ నాత్మతాం గతః | 
దేహ్యాద్యనాత్మని ప్రాప్తాశేషానర్థః సుదుఃభితః ॥ 30 
ప్ర: ఆత్మా = ఆత్మ, అద్వితీయః = తానుగాక వేరొకటిలేక తాను మాత్రమే ఉన్నది, అజః = 


70 శ్రీ దత్తపురాణమ్‌ 


పుట్టుక (మొదలు) అనునది లేనిది, ఏదేని కారణము వలన కలుగనిది, అజరః = ముసలితనము 
లేనివాడు, అమరః = నాశము లేనిది, సత్‌+చిత్‌+సుఖ+ఆత్మకః అపి = సత్‌, చిత్‌, ఆనందము 
లనునవే తానైనది ఐనను, స్వవిషయా = తనదేయైనది, స్వాశ్రయా = తననే ఆశ్రయించినది, 
యా స్వమాయా = తన మాయయేదియో, తయా = ఆ మాయచేత, అసౌ = ఆత్మ, భృశమ్‌ = 
మిక్కిలి, స్వాభావిక = తనకు స్వభావమైన దానినుండి, స్వరూపాత్‌ = తన రూపమునుండి, 
ప్రచ్యుతః = తప్పి జారినవాడై, సః = ఆ ఆత్మ, అనాత్మతాం గతః = ఆత్మకానివాడాయిను, దేహాది 
= శరీరమాదిగాగల, అనాత్మని = ఆత్మకానివానియందు, ప్రాప్త = పొందబడిన, అశేష = 
మిగులు లేని, అనర్థః = ప్రయోజనరాహిత్యము గలవాడై, సుదుఃఖితః = ఎంతయో దుఃఖముల 
పాలాయెను. 


తా: ఆత్మ అద్వితీయుడు, అజుడు, అమరుడు, వయోవృద్దుడు కానివాడు, అయినను తనదేయైన 
మాయచేత తన స్వభావమును రూపమును కోల్పడి అనాత్మగా మారి దేహాది లక్షణధారియై 
అనర్థములలో చిక్కి దుఃఖముల పాలాయెను. 2 
శ్లో॥ అవిద్యాకామకర్మాద్యైరిష్టప్రాప్తిం చ సాధనైః । 
కాంక్షన్నరిష్టనాశం చాలభమానో౭_ మృతం భృశమ్‌ 11 31 
ప్ర : అవిద్యాకామకర్మ+ఆద్యైః = అజ్ఞానమువలన కామకర్మలు మొదలగు, సాధనైః = 
సాధనములతో, ఇష్టప్రాప్తిం చ = తన కోరికలు తీరుటనున్ను, అరిష్టనాశం చ = తన బాధలు 
తీరుటనున్ను, కాంక్షన్‌ = కోరుచు, భృశమ్‌ = మిక్కిలి, అమృతమ్‌ = దుఃఖనాశకమైన అమృతానంద 
స్థితిని, అలభమానః = పొందలేనివాడై, 
శ్లో; ఆకృష్యమాణో రాగాద్యైర్మకరాద్యైరివార్డవే | 
మోముహ్యమానో మర్తాదినానాయోనిషు సంసరన్‌ ॥ 32 
ప్ర: అర్జవే = సముద్రమున, మకర +ఆద్యైః ఇవ = మొసళ్ళు మొదలగు వానిచే వలె, రాగ+ఆద్యైః 
= రాగద్వేషాది మనోవికారములచేత, ఆకృష్యమాణః = ఆకర్షింపబడినవాడై, మోముహ్యమానః 
= బాగా మోహము జెందుచున్నవాడై, మర్య+ఆది = మనుషాది, నానా = అనేకములైన, 
యోనిషు = మాతృగర్భములందు, సంసరన్‌ = తిరుగుచు. 
శ్లో కథజ్బిద్దెవయోగేన లబ్ధ్వా జన్నోత్తమం యదా ॥ 
నిత్యనైమిత్తికశ్రౌతకర్మభిః స స్వనుష్టితైః ॥ 33 
ప్ర : కథంచిత్‌ = ఎట్లో, దైవయోగేన = దైవానుగ్రహముచే, సః = ఆతడు, ఉత్తమం జన్మ = 
ఉత్తమజన్మమును (కర్మార్హమైన జన్మమును), లబ్బ్వా = పొంది, యదా = ఎప్పుడు, 
నిత్యనైమిత్తికశ్రౌతకర్మభిః = నిత్యము ప్రాణిమనుగడకై చేయదగిన కర్మలచేత, ఏదేని యొక 


శ్రీశ్రీ శ్రీవాసుదేవానందసరస్వతీవిరచితమ్‌ 71 


ప్రయోజనమునకై చేయు కర్మలచేత, వేదవిహిత కర్మలచేత, సు+అనుస్టితైః = చక్కగా అనుష్టింప 
బడిన వీనిచే, 
శ్లో; ఈశ్వరార్థం వ్యపగతరాగాద్యన్తర్మలో యతిః । 
దోషదృ ష్ట్రెహికాద్యర్థవిరక్తః సాధనాన్వితః ॥ 34 

ప్ర : సాధన+అన్వితః = ఆ యా సాధనములతో కూడినవాడై, దోషద్భష్ట్వా = దోషదృష్టిచే, 
ఐహిక+ఆది = సాంసారికము మొదలగు, అర్థవిరక్తః = ప్రయోజనముల నాశించక, వ్యపగత = 
తొలగిపోయిన, రాగ+ఆది+అన్తః మలః = రాగద్వేషాది మనోవికారములు గలవాడైన, యతిః = 
భిక్షువు, ఈశ్వరార్థమ్‌ = దేవుని కొరకు, 


తా (శ్లో.31-84): అజ్ఞానమువలన తన కోరికలు తీరుటకు, బాధలు తొలగుటకు, గూడ 
కామ్యకర్మలు చేయుచు ఆనందమును పొందలేక, సముద్రములో మొసళ్ళ వంటి రాగద్వేషాదులు 
గల సంసారసముద్రమున బడి భ్రాంతులలో మునుగుచూ, మరల మరల వివిధ ప్రాణి శరీరములతో 
జన్మించుచు, ఎట్లో దైవానుగ్రహమున ఉత్తమజన్మనొంది నిత్యనైమిత్తిక (శౌతకర్మాచరణతో 
సంస్మారవంతుడై యతియై, ఈశ్వరసాక్షాత్మారమును కోరును. % 
శ్లో బ్రహ్మాత్మభావం బుభుత్సుః ఢ్రద్ధాభకైవ సద్గురుమ్‌ | 
ఉపేత్య విధివత్తస్మాద్వేదాన్త (శవణాదినా ॥ 835 
ప్ర: బ్రహ్మాత్మభావమ్‌ = అహం బ్రహ్మా అను భావమును, బుభుత్సుః = తెలిసికొనగోరినవాడై, 
శ్రద్ధాభక్యా వివ = భక్తిశ్రద్ధలతోడనే, సద్దురుమ్‌ = గురువును, ఉపేత్య = ఆ(శ్రయించి, విధివత్‌ 
= శాస్త్ర విహితముగ, తస్మాత్‌ = ఆ గురువునుండి, వేదాన్త = ఉపనిషత్తుల విజ్ఞానమును, శ్రవణ+ 
ఆదినా = వినుట, చదువుట, మననము చేయుట మొదలగు సాధనలచే, 
శ్లో తత్త్వమస్యాదివాక్యార్థమఖబ్ణెకరసత్వతః । 
విజ్ఞాయ లక్షణావృత్త్యా సోం_ హమస్మీత్యభేదతః i 36 
ప్ర: తత్వమ్‌ = సర్వమూలక సత్యము, నీవు, అసి = అయి యున్నావు, ఆది = మొదలగు, 
వాక్య+అర్ధమ్‌ = వాక్యము యొక్క అర్థమును, అఖజ్జి = అవిభాజ్యమైన, ఏకరసత్వతః = పరమానంద 
రూపమున, లక్షణావృత్యా = వాక్యమునకు అర్థము చెప్పునపుడు వాచ్యార్థము పొసగని 
సందర్భములలో లక్షణావృత్తిచే అర్థము చెప్పు పద్ధతి ననుసరించి, సో౭_హమస్మి అభేదతః ఇతి 
= నేను పరంబ్రహ్మమునే, భేదము లేదు, అని, విజ్ఞాయ = తెలిసికొని, 
శ్లో ప్రతిబస్థక్షయాన్తే తు విముక్తో జ్ఞానబన్థనాత్‌ I 
నివృత్తాజ్ఞానతత్మార్యో జీవన్ముక్తో భవేద్ధవమ్‌ i 37 
ప్ర: ప్రతిబన్ట్షయ +అన్తే = రాగద్వేషాది ఆటంకములు క్షీణించిన తరువాత, అజ్ఞానబన్దనాత్‌ = 


72 శ్రీ దత్తపురాణమ్‌ 


అజ్ఞానమువలన కట్టివేసిన బంధములనుండి, విముక్తః తు = విడుదల పొందినవాడై, నివృత్త = 
విడువబడిన, అజ్ఞాన తత్‌+కార్యః = అజ్ఞానమువలన చేయు కార్యములు గలవాడై, ధృవమ్‌ = 
నిశ్చయముగా, జీవన్ముక్తః = జీవించి యుండగనే ముక్తుడు, భవేత్‌ = అగును. 


తా (శ్లో.35-37): బ్రహ్మాత్మ భావమును తెలియగోరి (శ్రద్ధాభక్తులతో సద్గురువు నాశ్రయించి 
శాస్తోక్షప్రకారము ఆ గురువునుండి ఉపనిషద్విజ్ఞానమును శ్రవణమననాది సాధనలతో, తత్వమసి, 
సోం_ హమస్మి ఇత్యాది మహావాక్యముల అర్థమును లక్షణావృత్తివలన అఖండానందముగ (గ్రహించి, 
అజ్ఞానము తొలగి పోగా, ఆ యా కార్యముల బంధములను తొలగించుకొని జీవన్ముక్తిని 
పొందుచున్నాడు. % 
శ్లో కృతకృత్వేన నాప్తవ్యం (శోతవ్యం వా౭_వశిష్యతే । 
వ్యవహారే౭ పి తద్దృష్టిః ప్రాప్తా చేత్సా చిదన్వయాత్‌ ॥ 38 

ప్ర: కృతకృత్వేన = అద్వయద్శష్టిని సాధించినవానిచే, తత్‌ దృష్టిః = ఆ జీవన్ముక్తుని దృష్టి, 
వ్యవహారే అపి = లోకవ్యవహారమునందు, ప్రాప్తా చేత్‌ = ప్రసరించినచో, చిత్‌+అన్వయాత్‌ = 
జ్ఞానసంబంధి అన్వయమున, ఆప్తవ్యమ్‌ = పొందదగినది, శ్రోతవ్యం వా = వినదగినదిగాని, న 
అవశిష్యతే = మిగిలి యుండదు. 


తా: అద్వయసిద్ధిని పొందినవానికి, ఒకవేళ లోకవ్యవహారములో ద్వయదృష్టి కలిగినను, అది 
జ్ఞానానందవిషయమున పొందదగినదిగాని విని తెలియదగినదిగాని మిగిలియుండదు. x 
శో చేష్టతే యావదారబం తదేహః శుష్మపర్ణవత్‌ 
aa) ® నో ణ 
పరమానన్షపూర్ణోః సౌ ధర్మకర్మవివర్ణితః I 39 
ప్ర: ధర్మకర్మవివర్ణితః = తా నాచరించదగిన ధర్మములుగాని, కర్మలుగాని లేనివాడై, పరమానన్ల- 
పూర్ణః = అఖండానందముతో నిండియున్నవాడైన, అసౌ = ఆతడు, యావత్‌ ఆరబ్ధిమ్‌ = 
ఆరబ్ధకర్మముననుసరించి ఎంతలో ప్రవర్తించునో, (తావత్‌ = అంతలో) తత్‌ దేహః = వాని 
దేహము, శుప పర్జవత్‌ = ఎండుటాకు విధముగ, చేష్టతే = రాలిపోవును (ఫప్రవర్తించును). 
తా: అట్టివాడు యే ధర్మములకు, కర్మములకు కట్టుబడువాడు కాడు. ఎప్పుడును తటుగుబోని 
ఆనందములో యే లోటు లేకుండువాడు. పుట్టుకతో యే కర్మానుభవము దేహమునకు సిద్ధమైనదో 
అది ముగియగానే వాని దేహము ఎండుటాకు వలె రాలిపోవును. % 
శ్లో; దక్షో జ్ఞోం_ప్యన్యదృష్టా తు బాలోన్మత్తజడోపమః । 
తిష్టత్యేవ స్వరూపే స దివి భిన్న ఘటాభ్రవత్‌ | 40 
ప్ర: దక్షః = సమర్థుడు, జ్జ = జ్ఞాని, అపి తు = అయినప్పటికిని, సః = ఆతడు, అన్యదృష్ట్యా 
= లోకదృష్టితో చూచినచో, బాలః = బాలుడు, ఉన్మత్తః = పిచ్చివాడు, జడ+ఉపమః = చైతన్యమేలేని 


శ్రీశ్రీశ్రీవాసుదేవానందసరస్వతీవిరచితమ్‌ 73 


వస్తువును బోలి, భిన్న = పగిలిన, ఘట = కుండలో, అభవత్‌ = ఆకాశమువలె, స్వరూపే దివి 
= స్వస్వరూపదర్శనమునందు, తిష్టతి ఏవ = నిల్చియే యుండును. 

తా: ఆతడు సమర్భుదైన జ్ఞానియే యైనను, లౌకికదృష్టికి మాత్రము బాలుని వలె, పిచ్చివాని 
వలె, ప్రాణము తెలివి లేని పదార్థమువలె కన్పించుచు, పగిలిన కుండలో ఆకాశమున్నట్లు 
అవిచ్చిన్నముగ అభిన్నముగ తనదైన నిజస్వరూపానందమున లీనమై యుండును. % 

శ్లో త్రిథామస్వేక ఆత్మైవ జేయః స్మృత్యన్వయాచ్చివః । 
గుణేశస్తద్వతీతస్య పునర్జన్మ న విద్యతే 11 41 

ప్ర: త్రథామసు = స్టూలసూక్ష్మకారణ శరీరములనబడు మూడిటను, ఏకః ఆత్మా ఏవ = 
ఒక్కడైన ఆత్మయే, జ్జేయః = తెలియదగినవాడు, స్మృతి+అన్వయాత్‌ = జ్ఞాపకము వలన (నిద్రకు 
ముందున్న నేనే స్వప్నానంతరము జాగృతుడనైతినన్న జ్ఞాపకమువలన), శివః = శివుడు, గుణేశః 
= గుణముల కధికారి, తత్‌ వ్యతీతస్య = ఆ గుణస్టితిని గడచిన వానికి, పునర్జన్మ = మరల 
పుట్టుక, న విద్యతే = కలుగదు. 


తా: ఒకే ఆత్మ స్టూలసూక్ష్మకారణ శరీరములన్నిట తెలియదగినది. ఈ ఆత్మ స్వప్నవిహారియి 
ఇన్నిటి సంచరించునదైనను, ఆ స్వప్నవిహారమునకు పూర్వము, తదనంతరము గూడ నున్న 
గుణవర్తియు తదతీత శివమూర్తియునను స్పృహ, చేతన కలిగినవానికి మరల జన్మించవలసిన 
అవసరము కలుగదు. 


శ్లో; ఆదేహపాతమేవం చేత్స్వాత్మరూపం న వేత్తియః । 
తతః సర్దేషు లోకేషు శరీరత్వాయ కల్పతే I 42 
ప్ర: యః = ఎవడు, స్వాత్మరూపమ్‌ = స్వస్వరూపమును, ఏవమ్‌ = ఇట్లని, ఆదేహపాతమ్‌ = 
మరణించువరకు, న వేత్తి = తెలియకుండునో, తతః = ఆ కారణమున, సర్దేషు = మరల మరల 
జరుగు సృష్టియందు, అనగా, బ్రహ్మకల్పములందు, లోకేషు = మర్యలోక, స్వర్లోక, అధో- 
లోకములందు, శరీరత్వాయ = ఆయా భిన్న భిన్న శరీరధారణమునకై, కల్పతే = యోగ్యు 
డగుచున్నాడు. 


తా: జననమాది దేహాంతమువరకు గల జీవితములో స్వస్వరూపజ్ఞానము కలుగని వానికి ఆ 
కారణమున మరల మరల వివిధ లోకములలో వివిధ శదీరములలో ఎన్ని బ్రహ్మకల్పములైనను 
జన్మింపవలసియుండును. 
శ్లో నోత్రామన్యసవోజ్ఞస్య సుషుమ్హామార్గతో ధ్రువమ్‌ | 
సమేతి సో౭౬మృతత్వం హి తస్వేన్ట్రియమనాంసి తు ॥ 483 
ప్ర: జ్ఞస్య = జ్ఞాని యొక్క అసవః = ప్రాణములు, తస్య ఇంద్రియమనాంసి = వాని ఇంద్రియ 


74 శ్రీ దత్తపురాణమ్‌ 


మనస్సులు, న ఉ(త్మామన్తి = నవద్వారముల వెంట శరీరమునుండి నిష్రమించవు; సఃతు = 
ఆతడేమో, ధ్రువమ్‌ = నిశ్చయముగా, సుషుమ్హామార్గతః = సుషుమ్హామార్గము ద్వారా, అమృతత్వం 
హి = మోక్షమునే, సమేతి = పొందును. 

తా: జ్ఞాని ప్రాణములు, ఇంద్రియములు, మనస్సు, ఇవి వాని నవద్వారముల వెంట శరీరమును 
వదలిపోవు. ఆతడు నిశ్చయముగా సుషుమ్హామార్గమున మోక్షమునే పొందును. * 

శ్లో దిగ్వాతార్మప్రచేతో౭_ శ్వివహ్నీన్లో పేన్టమృత్యుకాన్‌ । 
బ్రహ్మజ్యేశహరీన్యాన్తి నాన్యేషాం మృత్యుగామినామ్‌ ॥ 44 

ప్ర: దిక్‌ = దిక్కులు, వాత = గాలి, అర్క = సూర్యుడు, ప్రచేతః = వరుణుడు, అశ్వి = 
అశ్వినులు, వహ్ని = అగ్నిదేవుడు, ఇన = ఇంద్రుడు, ఉపేన్ట = విష్ణువు, మృత్యుకాన్‌ = 
మృత్యుదేవతలను, బ్రహ్మ = బ్రహ్మదేవుడు, జ్యా = భూమి, ఈశ = ఈశ్వరుడు, హరీన్‌ = 
విష్ణువును, యాన్తి = చేరుచున్నవి, అన్యేషామ్‌ = జ్ఞానులు కానివారైన, మృత్యుగామినామ్‌ = 
మృత్యుమార్గమున పయనించు వారి యొక్క (ప్రాణములు), న = కాదు. % 


శ్లో॥ కాలచక్రమిదం సృష్టం తదర్ధమజరం ధ్రువమ్‌ । 
త్రినేమి ద్వాదశారం చ దామృత్యేనార్మపుత్రకాః ॥ 45 


ప్ర: తదర్ధమ్‌ = ఆ ప్రయోజనసిద్ధికై, ఇదం కాలచక్రమ్‌ = ఈ కాలమను చక్రము, (త్రినేమి 
శీత, ఉష్ణ, మేఘ వలయము లనబడు మూడు వలయములు కలిగినదిగా, ద్వాదశ+ఆరమ్‌ 
పండ్రెండు నెలలు ఆకులుగా, చ = మరియు, అర్మపుత్రకాః = పవలు రాత్రులు అను రెంటియొక్క 
దాంపత్యేన = ఆలుమగల జంటతో, అజరమ్‌ = ప్రాతబదనిది, శక్తినశించనిది, ధృవమ్‌ = 
నిశ్చయముగా, సృష్టమ్‌ = సృష్టించబడినది. 


తా : జ్ఞానులుకానివారికొరకై ఈ కాలచక్రము నిర్మింపబడినది. దీనికి శీత, ఉష్ణ, మేఘ 
వలయములు మూడు చుట్లు, పండ్రెండు నెలలు అనబడు ఆకులు, పవలు రాత్రి అను జంట 
ఆలుమగలై ఈ సంసారమును, కాలమును నిత్యనూతనముగా నిత్యయౌవనముగా నడిపించు 
చున్నది. % 
శ్లో; యత్ర సప్తశతానీమే వింశతిశ్చాస్థితాః ఖలు | 
బన్గ్ధమోక్షప్రకారో౭. యం సంక్షేపేణోదితో మయా ॥ 46 
ప్ర: యత్ర = ఏ కాలచక్రమున, ఇమే = ఈ, సప్తశతాని వింశతిః చ = ఏడువందలపై ఇరువది, 
అస్థితాః ఖలు = కదలుచుండునో, (తత్ర) అయమ్‌ = ఈ, బంధమోక్షప్రకారః = జీవుడు 
బద్దుడు, ముక్తుడు అగు విధానము, సంక్షిప్తేణ = సంగ్రహముగా, మయా = నా చేత, ఉదితః 
= చెప్పబడినది. 


శ్రీశ్రీశ్రీవాసుదేవానందసరస్వతీవిరచితమ్‌ 75 


తా: ఈ కాలచక్రమున రేబవళ్లొక దినముగా, ముప్పది దినములు (శుక్షకృష్ణపక్షములు రెండు) 
ఒక నెలగా, పండ్రెండు నెలలు ఒక సంవత్సరముగా, మొత్తము 720 అంశలు నిరంతరము 
పరిభ్రమించుచుండగా, జీవుడీ కాలచక్రమున బడి బద్దుడెట్లగునో, జ్ఞానియె ముక్తుడెట్లగునో, 
ఈ ప్రకారము సంగ్రహముగా వివరించినాను. * 
శ్లో; మోక్షో జ్ఞానం వినా న స్యాన్న జ్ఞానం సద్గురుం వినా | 
సద్గురుం నేశకృపయా వినా కో౭_పీహ వినతి ॥ 47 
ప్ర: జ్ఞానం వినా = జ్ఞానములేక, న మోక్షః = మోక్షము లేదు, సద్గురుం వినా = సద్గురువు లేక, 
న జ్ఞానం స్యాత్‌ = జ్ఞానము లేదు, ఈశ = ఈశ్వరుని, కృపయా వినా = దయలేక, ఇహ = 
జగత్తులో, క అపి = ఎవరైనను, న సద్గురుం వినతి = సద్గురువును సేవించుట లేదు. 


తా : జ్ఞానములేని వానికి మోక్షము లేదు. సద్గురువు లభించని వానికి జ్ఞానము లభించదు. 
లోకమున నెవ్వరికైన ఈశ్వరకృప లేకున్నచో, ఆ సద్గురు సేవనము, జ్ఞానము, మోక్షము 
లభించవు. % 
శ్లో ఈశప్రసాద ప్రాప్యర్థం సత్త్వశుద్ధ్యర్థమేవ చ। 
నిత్యనైమిత్తికశ్రౌతస్వధర్మానుష్టితిః స్మృతా ॥ 48 

ప్ర: ఈశప్రసాదప్రాప్తి+అర్ధమ్‌ = ఈశ్వరాను గ్రహము సిద్ధించుటకై, చ = మరియు, సత్త్వశుద్ధి+అర్ధం 
ఏవ = సత్తగుణము శుద్ధియగుట కొరకే, నిత్యనైమిత్తికశ్రాత = నిత్యకర్మ, నైమిత్తిక కర్మ, 
వేదవిహితకర్మ అనబడు, స్వధర్శ+అనుష్టితిః = తన ధర్మమును అనుష్టించుట యనునది, స్మృతా 
= భావించబడినది. 

తా : జీవి తనలోని సత్వగుణమును శుద్ధి చేసికొనుటకై స్వధర్మాచరణరూపమైన నిత్యనైమిత్తిక 
శ్రౌతకర్మలు చెప్పబడినవి. సత్వశుద్ధికాకున్న్య వానికి ఈశ్వరానుగ్రహము లభించదు. గ 

శ్లో ద్విపైకదేశమాలబ్ధ్య యథాన్గా ద్విపవేదినః ॥ 
అన్యోన్యం కలహాయన్తే శాస్రాఘో౭ యం తథా౭_ల్పద్భక్‌ 11 49 

ప్ర: ద్విప +ఏకదేశం+ఆలబ్బ్య = ఏనుగు యొక్క ఒక్క భాగమునే (పొంది) తడివి చూచి, యథా 
= యే విధముగా, ద్విపవేదినః = యేనుగు నెతిగిన వారలగుచున్నారో, తథా = ఆ విధముగా, 
అల్పద్భక్‌ = సమగ్రదర్శనములేనివారు, అయం శాస్త్ర+ఓఘః = ఈ శాస్త్రప్రవాహ జ్ఞానము 
గలవారు, అన్యః అన్యమ్‌ = ఒకరొకరిని, కలహాయనే . దోషమెన్నుచూ కలహించుచున్నారు. 
తా : ఏనుగు రూపమునంతయు ఒకేసారి చూచి తెలియలేని (గ్రుడ్డివారు ఆ యేనుగు 
శరీరభాగములలో నేదియో ఒకదానిని తడివి చూచి ఇదియే యేనుగని ఎవడికి వాడే నమ్మి 
వాదించినట్లు శాస్త్రములను ప్రవాహవేగమున చదివి ఎవరికి వారే తాము చదివిన శాస్త్రమే 


76 శ్రీ దత్తపురాణమ్‌ 


సత్యము చెప్పుచున్నదని తమలో తాము కలహింతురు. కావలసినది సమగ్రశాస్త్రవాక్య సమన్వయము 
అని భావము. x 
శ్లో విజ్ఞాయ తత్త్వం భవతా మదుక్తేర్చుధ్వా సదైవోపనిషన్మతం సత్‌ | 
స్టేయం తదాలోచన ఏవ తేన ముక్తిః కృతార్థత్వమిహైవ తేఇస్తు॥ 50 

ప్ర: మత్‌+ఉక్తే = నా మాటల వలన, సత్‌ = ఉత్తమమైన, సత్యమైన, ఉపనిషత్‌+మతం = 
ఉపనిషత్తు బోధించు వివేకమును, బుధ్వా = బుద్ధియందుంచి, తత్వం = సత్యమును, విజ్ఞాయ 
= తెలిసి, సదా = ఎల్లప్పుడు, భవతా = నీ చేత, తత్‌+ఆలోచనః ఏవం = ఆ ఆలోచనయే, 
స్టేయం = స్థిరముకాదగియున్నది, తేన = దానిచే, తే = నీకు, ఇహ ఏవ = ఈ జన్మలోనే, 
కృతార్థత్వం = ధన్యత, ముక్తిః = మోక్షము, అస్తు = అగుగాక! 

తా : ఉపనిషణ్మతమును నీకు బోధించితిని. దానిని తెలిసికొని, సదా బుద్ధిలో నుంచి, ఆ 
యోచనలోనే స్థిరుడవై, ధన్యుడవై ముక్తుడవు గమ్ము. * 


ఇతి శ్రీమద్దత్తపురాణే సార్ధత్రిసాహస్ర్యాం త్రికాజ్ఞిమణ్ణితాయాం సంహితాయాం 
వాసుదేవ్యాం ప్రథమాష్టకే తృతీయాధ్యాయః 


ఓమ్‌ శం 


77 


శ్రీః 
ప.ప. శ్రీవాసుదేవానందసరస్వతీవిరచితమ్‌ 


ఆతదత్తపఫురాణము 


ప్రథమాష్టకము- చతుర్థాధ్యాయము 


శ్లో అయం వాం ౩ పీయ భగవదుపదేశసుధారసమ్‌ । 
శ్రుతిద్వారా నాతితృప్తః పటప్రచ్చ స యతిః పునః ॥ 1 
ప్రతిపదార్థం : అయం భగవత్‌+ఉపదేశసుధారసమ్‌ = దైవము నుపదేశించు అమృతమును, 
శ్రుతిద్వారా = వినికిడివలన, ఆపీయ = ఆమూలాగ్రముగ త్రాగి, న అతితృప్తః = బాగుగా 
తృప్తిపొందనివాడై, సః యతిః = ఆ యతి, పునః = మరల, పప్రచ్చ = అడిగెను. 
తాత్పర్యం : ఈ భగవదుపదేశమను అమృతమును భగవాన్‌ శ్రీదత్తుడు పలుకగా ఆస్వాదించి 
పూర్తిగా తృప్తిలేక ఆ సంన్యాసి మరల ప్రశ్నించెను. % 
శ్లో భగవన్మర్మ కిం కార్యముపాస్యశ్చ క ఈశ్వరః | 
(శుతా హి బహవో త్రేశాః కర్మాణి చ తతః పునః ॥ 9 
ప్ర: భగవన్‌ = ఓ భగవాన్‌ శ్రీదత్త!, ఉపాస్యః= ఉపాసింపదగిన, ఈశ్వరః = ఈశ్వరుడు, కః = 
ఎవడు? కార్యం కర్మ చ = చేయదగిన కర్మయు, కిం = యేమి?, హి = ఏలన, అత్ర = ఈ 
విషయమున, బహవః = అనేకములైన, ఈశాః = ఈశ్వరులు, కర్మాణి చ = కర్మలున్ను, శ్రుతాః 
= వినబడినవి, తతః = అందువలన, పునః = మరల 
తా: ఓ భగవన్‌! చాలమంది ఈశ్వరులను గురించి, చాల కర్మలను గురించి చెప్పగా 
వినుచున్నాము. వీనిలో చేయదగిన కర్మ యేది? ఉపాసింపదగిన ఈశ్వరుడెవడు? ణా 
శ్లో పజ్బావింశతి సంస్మారరూపం కర్మోదితం పరైః । 
అమృతత్వాయాష్టచత్వారింశత్సంస్మారరూపకమ్‌ I 8 
ప్ర : కర్మ = కర్మయనునది, పంచవింశతి = ఇరువదియెదు, సంస్మారరూపం = సంస్మారముల 


78 శ్రీ దత్తపురాణమ్‌ 


రూపము గలదిగా, ఉదితమ్‌ = చెప్పబడినది; అష్టచత్వారింశత్‌ = నలుబదిఎనిమిది, సంస్మ్కార- 
రూపకమ్‌ = సంస్మారరూపముగా, అమృతత్వాయ = మోక్షమునకై, పరైః = ఇతరులచే, (ఉదితం). 


తా : కొందరు మోక్షమును సాధించుటకై ఇరువదియైదు కర్మల నాచరించి సంస్కారము 
పొందవలెనని కొందరనగా, మరికొందరు నలుబదియెన్మిది కర్మల సంస్మారమున మాత్రమే 
ముక్తి సాధ్యమందురు. %* 


శ్లో వ్రతతీర్ధార్చనజపతపోదానాది రూపకమ్‌ । 
సాపేక్షమశ్వవద్యజ్ఞాది శ్రుతేరితి కేచన ॥ 4 


ప్ర : కేచన = కొందరు, వ్రత = వ్రతదీక్షలు, తీర్థ = తీర్ధ సేవనము, అర్చన = దేవతామూర్తి 
పూజ, జప = దేవతాకమంత్రజపము, తపః = దేహేంద్రియములను నియమించుట, దాన = 
యోగ్యులకు దానము చేయుట, ఆది = మొదలుగా, రూపకమ్‌ = రూపముగా గల కర్మలు, 
(శ్రుతేః = వేదము శాసించినట్లు, సాపేక్షమ్‌ = కామ్యముతో, అశ్వవత్‌ = అశ్వమేధాది, యజ్ఞ+ఆది 
= యజ్ఞములు మొదలగునవి, చేయదగును, ఇతి = అని (అందురు). 


తా: కొందరు వ్రతములు చేయుట, తీర్థయాత్రలు సేవించుట, మంత్రజపము, తపస్సు, దానము, 
అశ్వమేధాది కామ్యకర్శలు చేయుట వేదవిహితమందురు. జ 
శో నిర్విఘ్నార్థం హరీశాద్యా దేవా అపి భజన్తి యమ్‌ । 
మరెః స వక్రతుణ్లోం ర్వ ఇతి గాణేశసంమతమ్‌ ॥ ర్‌ 

ప్ర: నిర్విఘ్నార్థమ్‌ = విఘ్నము లేకుండుటకు, హరి+ఈశ+ఆద్యాః = విష్ణువు, శివుడు, 
మొదలుగాగల, దేవాః అపి = దేవతలు గూడ, యమ్‌ = ఎవనిని, భజన్షి = పూజించుచున్నారో, 
సః వక్రతుణ్ణః = ఆ వక్రతుండగణపతి, మర్యాః = మానవులచే, అర్చ్యః = పూజింపదగినవాడు, 
ఇతి = అని, గాణేశసంమతమ్‌ = గణేశుని నమ్మి కొల్పువారి కిష్టమైన మతము. 


తా: చేయు పనులు ఆటంకములు లేక సాగుటకు మానవులు గణేశుని పూజింపవలెనని ఆ 
గణేశభక్తులందురు. ఏలన, (బ్రహ్మ, విష్ణు, శివులును, దేవతలుగూడ వానినే పూజింతురని వారి 
నమ్మిక. % 
శో జగ[త్రష్టాదిహేతుః సా వరా శ్రుత్యుక్తదేవతా | 
గణానాం త్వేతి మన్రేణ స్తుతా గృత్సమదర్శిణా ॥ 6 

ప్ర: గృత్సమదర్శిణా = గృత్సమదుడు అను పేరుగల మహర్షి చేత, గణానాం త్వా ఇతి మన్రేణ 
= గణానాం త్వా అని ఆరంభమగు మంత్రముతో, (శ్రుతి+ఉక్తదేవతా = వేదముచే చెప్పబడిన 
దేవత, స్తుతా = స్తుతింపబడినది, వరా సా = గ్రేష్టురాలైన ఆమె, జగత్‌ = జగత్తుయొక్క సృష్టి 
= సృష్టికి, ఆది హేతుః = తొలి కారణము. 


శ్రీశ్రీ శ్రీవాసుదేవానందసరస్వతీవిరచితమ్‌ 79 


తా: యే దేవతను గృత్సమదమహార్షి గణానాం త్వా అను మంత్రముతో స్తుతించినాడో ఆ 
శ్రేష్టదేవత జగత్‌ సృష్టికి మూలకారణము. % 
శ్లో ఇత్యుక్తం తత్పురాణేం తో గణేశో బ్రహ్మణస్పతిః | 
మహాకవిర్ద్వేష్టరాజః శ్రూయతే మన్రకృచ్చ సః ॥ 7 
ప్ర: తత్‌ పురాణే = ఆ పురాణమునందు, గణేశః = గణపతి, బ్రహ్మణస్పతిః = మంత్రాధిపతి, 
ఇతి = అని, ఉక్తమ్‌ = చెప్పబడినది, అతః = అందువలన, సః = ఆతడు, మహాకవిః = 
మహాకవిగా, జ్యేష్టరాజః = జ్యేష్టరాజుగా, మన్ర్తకృత్‌ చ = మంత్రకర్తగాను, శ్రూయతే = ప్రసిద్ధిగా 
చెప్పబడుచున్నాడు. 
తా: గణేశుడే మంత్రాధిపతిగా పురాణమున చెప్పబడినది. అందువలన ఆతడు మంత్రకృత్‌, 
మహాకవి, జ్యేష్టరాజు అనబడుచున్నాడు. % 
శ్లో మన్రం వదత్యుక్ట్యమేష ప్ర నూనం బ్రహ్మణస్పతిః । 
యస్మిన్నిదాదయః సర్వే దేవా ఓకాంసి చక్రిరే ॥ 8 
ప్ర: ఏష బ్రహ్మణస్పతిః = ఈ బ్రహ్మణస్పతి, మంత్రకర్తయైన గణేశుడు, నూనమ్‌ = నిశ్చయముగా, 
ఉక్ట్యం మన్రమ్‌ = స్తోత్రపరమైన మంత్రమును, ప్రవదతి = ప్రవచించుచున్నాడు, యస్మిన్‌ = యే 
మంత్రము నందు, సర్వేదేవాః = దేవతలందరు, నిద్రా+ఆదయః = నిద్ర మొదలగు, ఓకాంసి = 
గృహములను, చక్రిరే = ఏర్పరచుకొనిరి. 
తా: ఈ మంత్రాధిపతియైన గణపతి నిశ్చయముగా స్తోత్రపరమైన మంత్రమును ప్రవచించు 
చున్నాడు. ఆ మంత్రమున సర్వదేవతలు గృహముల నేర్పరచుకొని అందు నిద్రాణముగ నున్నారు. 
శః స ప్రభుః సర్వతః పాతా యో రేవాన్యో అమీవహా । 
అతో ర్వా౭ సౌ యశ్చతురో వసువిత్పుష్టివర్ధనః | 9 
ప్ర: యః = ఎవడు, రేవాన్‌ = ధనదాతయో, యః =ఎవడు, అమీవహా = రోగనివారకుడో, యః 
చ = ఎవడున్ను, తురః = వేగముగ ఫలమునిచ్చువాడో, వసువిత్‌ = నిధులెటిగినవాడో, పుష్టివర్ధనః 
= పుష్టిని వృద్ధిచేయువాడో, సః = ఆతడు, ప్రభుః = అధికారి, శాసకుడు, సర్వతః పాతా = 
సర్వవ్యాపి, అతః = అందువలన, అసౌ = ఆతడు, అర్హా = పూజింప దగినవాడు. 
తా: ఆ గణపతి ధనదాత, రోగనివారకుడు, వేగముగ ఫలమిచ్చువాడు, నవనిధి జ్ఞానము 
గలవాడు, పుష్టివర్ధనుడు, ప్రభువు, సర్వవ్యాపి, అందువలన పూజింపదగినవాడు. 
శ్లో వక్రతుణ్లోం పి సుముఖః సాధోగనాాపి చోర్వగః 1 
యే౭_ముం నార్చ్బన్తి తే విఘైః పరాభూతా భవన్తి హి ॥ 10 
ప్ర: సః = ఆ గణేశుడు, వక్రతుండః అపి = వంకరయైన తొండము గలవాడైనను, సుముఖః 


80 శ్రీ దత్తపురాణమ్‌ 


= చక్కని మోము గలవాడు, అధః గన్హా అపి = ఎలుకపై నెక్కి తిరుగువాడైనను, ఊర్ధ్వగః చ = 
బ్రహ్మజ్ఞాని కూడ, యే = ఎవరెవరు, అముమ్‌ = ఈ గణపతిని, న అర్చన్తి = పూజింపకుందురో, 
తే = వారు, విఘ్నైః = ఆటంకములతో, పరాభూతాః = అవమానింపబడువారు, భవన్తి హి = 
అగుచునే యున్నారు. 


తా: గణపతి వక్రతుండుడని, మూషకవాహనుడని చెప్పబడినాడు. నిజమునకు, వక్రతుండుడనగా 
కుటిలతను ఖండించువాడు అనియు, అధోగన్లా (మూషకవాహనుడు) అనగా ఈ లోకమున 
అధోగతి గలవానిగా కన్పించుచున్నను, ఆత్మసత్యత్వమున విహరించువాడని అర్థము. ఈ 
సదర్ధమును స్వీకరించి ఆ దేవుని అర్చించని వారికి చేపట్టిన కార్యములకు విఘ్నములు కలిగి, 
అవమానింప బడుదురు. % 
శ్లో; యే దూర్వాజ్మురలాజాద్యైః పూజయన్తి శివాత్మజమ్‌ | 
ఐహికాముష్మికాన్‌ భోగాన్‌ కృత్వా ముక్తిం వ్రజన్తి తే ॥ 11 
ప్ర: యే = ఎవరు, దూర్వా+అంకుర = లేతగరికతో, లాజ = పేలాలతో, ఆద్యైః = మొదలగు 
వానితో, శివ+ఆత్మజమ్‌ = శివుని కుమారుడైన గణపతిని, పూజయన్సి = పూజించుచున్నారో, తే 
= వారు, ఐహిక = ఈ లోకసంబంధి, ఆముష్మ్మికాన్‌ = పరలోకసంబంధి, భోగాన్‌ = భోగములను, 
కృత్వా = అనుభవించి, ముక్తిమ్‌ = ముక్తిని, వ్రజన్తి = పొందుచున్నారు. 
తా : లేతగరికతో, పేలాలు మొదలైన వానితో శివపుత్రుడైన గణేశుని పూజించిన వారికి 
ఇహపరములు రెండిటను భోగములు చేకూరి, ముక్తిని గూడ పొందును. 
శ్లో యస్యోదయాస్తమయసమయే శివాద్యా అపి చాజ్టలిమ్‌ | 
బధ్నన్సి విశ్వసాక్షీ స ప్రత్యక్ష శ్రూయతే రవిః ॥ 12 
ప్ర: యస్య = ఏ సూర్యునియొక్క ఉదయ+అస్తమయ సమయే = ఉదయాస్తమయముల 
వేళలో, శివ+ఆద్యాః అపి చ = శివుడు మొదలగు దేవతలు గూడ, అంజలిమ్‌ = అంజలిని, 
బధ్నన్ని = ఘటించుచున్నారో, సః రవిః = ఆ సూర్యుడు, ప్రత్యక్ష = కట్టెదురనున్న, విశ్వసాక్షీ = 
విశ్వసాక్షి (యని), శ్రూయతే = వినబడుచున్నది. 
తా : సూర్యుడు లోకమునకు సాక్షాత్‌ సాక్షియని చెప్పుదురు. అందుమూలమున శివాది దేవతలు 
గూడ సూర్యోదయ, సూర్యాస్తమయ వేళలందు చేతులు జోడించి నమస్మరింతురు. ఖః 
శ్లో; యదధీనా కాలగతిర్యదధీనాః క్రియాః సమాః । 
యన్మన్తేణ ద్విజత్వాప్తిర్యన్మన్రేణ కృతార్థతా 11 13 
శ్లో లౌకికా౭పి వ్యవహృతిర్యత్రృసాదాత్ర్రవర్తతే I 
స్మర్యతే౭_స్మాద్విశ్వసృష్టిః సవితుః (శూయతేం పి చ ॥ 14 
ప్ర: కాలగతిః = కాలము నడత, యత్‌+అధీనా = దేని వశమైనదో, సమాః క్రియాః = 


శ్రీశ్రీశ్రీవాసుదేవానందసరస్వతీవిరచితమ్‌ 81 


సాంవత్సరిక కార్యకలాపములు, యత్‌+అధీనాః = దేనికి వశమై యున్నవో, యత్‌+మన్రేణ = 
ఏ మంత్రముతో, ద్విజత్వ+ఆప్తిః = బ్రాహ్మణత్వము లభించునో, యత్‌+మన్రేణ = ఏ మంత్రముతో, 
కృతార్థతా = ధన్యత్వమో, లౌకికా = లోకసంబంధమైన, వ్యవహృతిః అపి = వ్యవహారము గూడ, 
యత్‌ =యే మంత్రముయొక్క ప్రసాదాత్‌ = అనుగ్రహమువలన, వర్తతే = కలగుచున్నదో, 
అస్మాత్‌ సవితుః = ఆ సావిత్రి లేక గాయత్రి యనబడు సూర్యమంత్రమునుండి, విశ్వసృష్టిః = 
లోకసృష్టి, శూయతే = వేదోక్తమై వినబడుచున్నది, అపి చ = మరియును, స్మర్యతే = స్మరింప 
బడుచున్నది. 
తా: సావిత్రి లేక గాయత్రి అనబడు మంత్రము సూర్యమంత్రము. ఇది అగ్నా ప్రాస్తాహుతిః 
సమ్యగాదిత్యముపతిష్టతే 1 ఆదిత్యాజ్ఞాయతే వృష్టిర్భ ష్టేరన్నం తతః ప్రజా॥ అని వేదమంత్ర స్కృతి 
ప్రమాణమున సృష్టి మూలకమంత్రమని చెప్పబడుచున్నది. సంవత్సరాధీనమగు కార్యములు, 
బుతువులు, సమస్తముగా గల కాలగతి ఆ సూర్యుని అదీనమున నున్నది. ఆ మంత్రోపాసన 
మూలముననే బ్రాహ్మణత్వము కలిగి మానవుడు ధన్యుడగుచున్నాడు. 

శ్లో జగతస్తస్థుషశ్చాత్మా సూర్యస్తం బహుధా జగుః | 

మూర్తామూర్తం జగత్సర్వం ప్రాణాపానాత్మకం శ్రుతమ్‌ ॥ 15 

ప్ర: జగతః = కదలుచున్న వానియొక్క (జంగమములయొక్క, తస్థుషః చ = కదలనివాని 
(స్థావరముల) యొక్కయు, ఆత్మా = ఆత్మ, సూర్యః = సూర్యుడు; తమ్‌ = వానిని, బహుధా = 
అనేక విధములుగా “ఇంద్ర, మిత్ర, వరుణ” ఇత్యాది నామములతో, జగుః = తెలియుదురు; 
మూర్త+అమూర్తమ్‌ = సాకార నిరాకారమైన, జగత్‌ సర్వం = జగత్తు అంతయు, ప్రాణ+అపాన+ 
ఆత్మకమ్‌ = ప్రాణము, అపానము అను రెండు ప్రధానాంగములు గలదిగా, శ్రుతమ్‌ = 
(ప్రశ్నోపనిషత్తు) చెప్పుచున్నది. 
తా: సూర్యుడు స్థావరజంగమరూపమైన ఈ విశ్వమునకు మూలము. సాకారము నిరాకారము 
నైన ఈ సమస్త జగత్తు ప్రాణ అపానములనబడు వాని ఆధారమున నడచుచున్నదని ప్రశ్నోపనిషత్తు 
వివరించును. అట్టి సూర్యుని ఇంద్రుడని, వరుణుడని, మిత్రుడని, ఇట్లనేక నామములతో 
తెలియుచున్నారు. ఖః 

శ్లో॥ ప్రాణః సూర్యో ౭ పరశ్చన్దస్తయోః సర్వం ప్రతిష్టితమ్‌ | 

శ్రీసూర్యకిరణావే శాచ్చ[న్దస్యాపి చ చన్టతా I 16 

ప్ర: సూర్యః = సూర్యుడు, ప్రాణః = ప్రాణము, చన్టః = చంద్రుడు, అపరః = ఆ రెందవది, 
అనగా అపానము; తయోః = ఆ ఇద్దరి యందు లేక ప్రాణాపానములు రెండిటియందు, సర్వం 
= విశ్వము, ప్రతిష్టితమ్‌ = నిలుపబడి యున్నది; శ్రీసూర్యకిరణ +ఆవేశాత్‌ = సూర్యభగవానుని 
కిరణములు ఆవేశించినందువలన, చన్టస్య = చంద్రునియొక్క చన్టతా అపి చ =చంద్రత్వము 
గూడ. 


82 శ్రీ దత్తపురాణమ్‌ 


తా: ఈ విశ్వమునకు సూర్యుడు ప్రాణము, చంద్రుడు అపానము. వారిద్దరి యందు ఈ జగత్తు 
నిలుపబడినది. సూక్ష్మమెటిగిన, చంద్రుని చంద్రత్వమునకు సూర్యకిరణము లాతనిలో చేరుటయే 
కారణము. కాగా ప్రాణప్రసారము ద్వారముననే అపాన మేర్చడుచున్నదని తెలియదగును. * 
శ్లో అతశ్చన్లో న భిన్నోః స్మాత్స సూర్యః సకలాత్మకః 1 
యం వినా జగదాన్థ్యం హి స దేవః కైర్న పూజ్యతే I 17 

ప్ర: అతః = ఆ కారణమున, చనన్దః = చంద్రుడు, అస్మాత్‌ = సూర్యునికంటె, న భిన్నః = వేరైన 
వాడు కాడు; సూర్యః = సూర్యుడు, సకలాత్మకః = అన్నిటికి మూలమైన వాడు, యం వినా = 
ఎవడు లేక, జగత్‌ = లోకము, ఆన్థ్యం హి = చిమ్మచీకటియో, సః దేవః = ఆ సూర్యదేవుడు, 
కైః = ఎవరిచేత, న పూజ్యతే = పూజింపబడడు? 


తా: అందువలన సూర్యచంద్రులు ఒక్కరే, వేర్వేరు కారు. సూర్యుడు విశ్వమునకు మూలము. 
ఆతడు లేనిచో జగత్తంతయు అంధకారమే. అట్టి సూర్యుని పూజింపని వారెవరు? 
శ్లో తమో ముం (గసతీత్వేష దృష్టవాదో న తాత్త్వికః 1 
తస్మాదృక్తేష్టదో దేవో వరోకశ్చాపరాజితః Il 18 

ప్ర: అముమ్‌ = ఈ సూర్యుని, తమః = తమస్సు, చీకటి, గ్రసతి = (మింగును, ఇతి = అని, 
ఏష = ఈ, దృష్టవాదః = దృష్టవాదము, న తాత్వికః = తత్వసత్యము కాదు, తస్మాత్‌ = అందువలన, 
భక్త+ఇష్టదః = భక్తుల కోరికల నిచ్చు, దేవః = సూర్యదేవుడు, వర = శ్రేష్టుడైన, ఓకః = 
నివాసము, అపరాజితః చ = అపజయమెటుగనివాడు. 


తా: సూర్యుని చీకటి కబళించుట కన్పడుచున్నది కనుక అది సత్యమను వారు దృష్టవాదులు. 
కాని ఈ కన్పడునది సూక్ష్మపరిశీలనలో అసత్యమని తెలియును. కావున అది తత్వసత్యము 
కాదు. కావున సూర్యదేవుడు భక్తులకు కోరినదిచ్చు ఆశ్రయము, వానిని నమ్మినవారికి ఆశాభంగము 
లేదు. % 
శ్లో ఈశావాస్యమిదం సర్వం చక్షోః సూర్యో అజాయత । 
ఇతి శుతిరువాచాతో మహాదేవః పరావరః ॥ 19 
ప్ర: ఈశావాస్యమ్‌ = ఈశ్వరునిచే ఆచ్చాద్యము, ఇదం సర్వమ్‌ = ఇదంతయు, చక్షోః =కంటినుండి, 
సూర్యః = సూర్యుడు, అజాయత = జన్మించెను, ఇతి = అని, శ్రుతిః = వేదము, ఉవాచ = 
చెప్పెను, అతః = ఆ కారణమున, మహాదేవః = శివుడు, పరావరః = (బ్రహ్మాది పరదేవతలలో 
తా: సృష్టియంతయు ఈశునిచే వ్యాప్తమై యున్నది. వాని కంటినుండి సూర్యుడుద్భవించెను, 
అని వేదము చెప్పుటచే మహాదేవుడు శివుడు పరదేవతలైన బ్రహ్మాదులలో శ్రేష్టుడు. % 


శ్రీశ్రీ శ్రీవాసుదేవానందసరస్వతీవిరచితమ్‌ 83 


శ్లో అష్టమూర్తిరసౌ సూర్యో మూర్తిత్వే పరికల్పితః | 
నేత్రం త్రిలోచనస్యైకమసౌ సూర్యస్తదాగ్రితః ॥ 20 
ప్ర: అసౌ సూర్యః = ఈ సూర్యుడు, మూర్తిత్వే = సాకారరూపమున, అష్టమూర్తిః = ఎన్నిది 
మూర్తులు గల, త్రిలోచనస్య = ముక్కంటియొక్క ఏకం నేత్రమ్‌ = ఒక కన్నుగా, పరికల్పితః = 
చేయబడెను; అసౌ సూర్యః = ఈ సూర్యుడు, తత్‌ = దానిని, ఆభ్రితః = ఆశ్రయించిన వాడాయెను. 


తా: ఈశ్వరుడు అష్టమూర్తి క పృథివి, ఆపః, తేజః, వాయుః, ఆకాశము, అను పంచభూతములున్ను, 
సూర్యుడు, చంద్రుడు, పురుషుడు అనునవి వాని అష్టమూర్తులు. ఈశ్వరుడు ముక్కంటి. వాని 
కన్నులలో ఒకదానిని సూర్యుడాశ్రయించినాడు. % 


శ్లో యస్య భాసా సర్వమిదం విభాతీతి శ్రుతేరిమే । 
తమేవ భాన్తమీశానమనుభాన్తి ఖగాదయః ॥ 21 
ప్ర: యస్య = ఎవనియొక్క భాసా = కాంతిచేత, ఇదం సర్వమ్‌ = ఈ విశ్వమంతయు, విభాతి 
= విశేషించి ప్రకాశించుచున్నది, ఇతి = అని, శ్రుతేః = శ్రుతివలన, వేదము వలన (వినుచున్నామో); 
తం భాన్తం ఈశానమ్‌ = ఆ ప్రకాశమానుడైన ఈశ్వరుని, ఖగ+ఆదయః = సూర్యుడు మొదలగు 
వారు, అనుభాన్తి ఏవ = అనుసరించియే ప్రకాశించుచున్నారు. 


తా: ఈశ్వరుడు స్వయంప్రకాశుడు; ఆ ఈశ్వరుని కాంతితోనే యీ జగత్తు వెలుగుచున్నది; 
సూర్యుడాదిగా సమస్తము ఆ స్వప్రకాశుడైన ఈశ్వరుననుసరించియే వెలుగొందుచున్నారు. * 
శ్లో ఈశానః సర్వవిద్యానాం భూతానాం చేతి చ [్రుతేః । 
వేదాదీనామప్యధీశః స బ్రహ్మో కైర్న పూజ్యతే I 22 
ప్ర: సర్వవిద్యానామ్‌ = అన్ని విద్యలకు, భూతానామ్‌ = భూతములకు, జీవులకు, వేద+ఆదీనామ్‌ 
అపి చ = వేదాది శాస్త్రములకు గూడ, సః ఈశానః బ్రహ్మా = మూలమై ఆ ఈశ్వరుడు, కైః = 
ఎవరి చేత, న పూజ్యతే = పూజింపబడడు?, ఇతి = అని, (శ్రుతేః = వేదము వలన (తెలియును). 
తా: అన్ని విద్యలకు, (ప్రాణులకు, వేదాది శాస్తములకు గూడ మూలమైన వాడు ఈశ్వరుడు. 


ఆతడే పరబ్రహ్మ ఆ ఈశ్వరుని పూజించని వారుండరు కదా. % 
శ్లో యస్య సంహారకాలే తు న కిజ్బిదవశిప్యతే 1 
సృష్టికాలే పునః సర్వం స ఏకః సృజతి ప్రభుః ॥ 28 


ప్ర: యస్య = ఏ దేవుని, సంహారకాలే తు = ప్రలయకాలమున నేమో, న కించిత్‌ = ఏ 
కొంచెమైనను, అవశిష్యతే = మిగిలి యుండదో; పునః = మరల, సృష్టికాలే = సృష్టి చేయు 
కాలమున, సర్వమ్‌ = సమస్తమును, సః ప్రభుః = ఆ స్వామి, ఏకః = ఒక్కడే, సృజతి = 
సృష్టిచేయుచున్నాడో. 


84 శ్రీ దత్తపురాణమ్‌ 


తా: ప్రలయకాలము రాగా, ఆ దేవుడే సృష్టినంతయు నాశము చేయుచున్నాడు. మరల 
సృష్టికాలములో తానొక్కడే సమస్తమును సృష్టించుచున్నాడు. % 
శ్లో సూర్యచగ్దమసౌ ధాతా యథాపూర్వమకల్పయత్‌ 1 
ఇతి (శ్రుతెర్మహాదేవః శ్రేష్టాఃర్చ్యః సకలార్చితః I 24 
ప్ర: యథాపూర్వమ్‌ = అంతకు ముందెట్లుండెనో అట్లే, ధాతా = బ్రహ్మ, సూర్యచంద్రమసౌ = 
సూర్యచంద్రులిద్దరను, అకల్పయత్‌ =సృష్టించెను, ఇతి = అని, శ్రుతేః = వేదవాక్యమువలన 
తెలియగా, సకల+అర్చితః = అందరిచే అర్చింపబడిన, శ్రేష్టః = ఉత్తముడైన, మహాదేవః = 
ఈశ్వరుడు, అర్చ్యః = పూజ్యుడు. 
తా: (బ్రహ్మ పూర్వమున్నట్లే సూర్యచంద్రులను కల్పించెనను వేదోక్తివలన మహాదేవుడు 
సర్వపూజితుడని, పూజ్యులలో శ్రేష్టుడని తెలియవచ్చును. % 
శ్లో విశ్వం భూతం భవద్భవ్యం సర్వం రుద్రాత్మకం (శుతమ్‌ । 
మృత్యుజ్ఞయస్తారకోం_ తః స యజ్ఞస్య ప్రసాధనః ॥ 25 
ప్ర: భూతమ్‌ = పూర్వము యేర్చ్పడినది, భవత్‌ = ఇప్పుడు ప్రవర్తించునది, భవ్యమ్‌ = ఇకముందు 
కాలమున యేర్చడబోవునది యగు, విశ్వమ్‌ = ఈ సృష్టి, సర్వమ్‌ = అంతయు, రుద్ర+ఆత్మకమ్‌ 
= రుద్రుని మూలము గలది, అతః = అందువలన, సః = ఆ రుద్రుడు, యజ్ఞస్య = యజ్ఞమునకు, 
ప్రసాధనః = తొలి సాధనము, మృత్యుంజయః = మృత్యువిజేతయైన ఈశ్వరుడు, తారకః = 
దాటించువాడు. 
తా: విశ్వము సృష్టి స్థితి లయల ఆవృతితో మరల మరల రూపుదాల్చి వృద్ధియె రూపుమాసి 
పోవునది. ఇట్టి విశ్వము భూతభవిష్యత్‌వర్తమానములలో ఆవృతమగుచుండును. ఇది ఇట్లు 
రుద్రాత్మకము, మృత్యుంజయము. ఇట్టి రుద్రుడు, మృత్యుంజయుడు యజ్ఞమునకు మూలసాధనమై 
తరింపజేయువాడగుచున్నాడు. x 
శ్లో విషమాక్షోః పి సమదృక్సా౭_శివోం పి శివః స చ। 
వృషసంస్టో౭ ప్యతివృషో గుణాత్మాప్యగుణోం_మలః 11 26 
ప్ర: విషమ+అక్ష్య = బేసి కన్నులవాడు, అపి = అయినను, సమద్భక్సా = అందరియందు 
హెచ్చు తగ్గులు లేని సమానదృష్టి కలిగినవాడు; అశివః అపి = వేషధారణలోను నివాసమందును 
అమంగళముగ తోచినను, సః = ఆతడు, శివః చ = శివుడు, అనగా, శుభంకరుడు గూడ; 
వృషసంస్థః అపి = వృషభవాహనుడైనను, అతివృషః = విధి నిషేధముల కతీతుడు; గుణాత్మా 
అపి = గుణలక్షణము కలవాడైనను (తమోగుణప్రధానమూర్తియినను), అగుణః = గుణము 
లేనివాడు, అమలః = గుణవికార మాలిన్యము లేనివాడు. 


శ్రీశ్రీశ్రీవాసుదేవానందసరస్వతీవిరచితమ్‌ 85 


తా: శివుడు మూడు కన్నులవాడే. కాని వాని దృష్టి అందరి యందు సమానము. వాని నివాసము 
శృ్మశానము, వాని భూషలు సర్పములు, వాని మైపూత బూది. ఇట్లు వాని రూపము శివేతరముగా 
తోచినను, ఆతడు శివంకరుడే, సుఖస్వరూపుడే. వాని వాహనము వృషభమే కాని తాను మాత్రము 
విధినిషేధముల కతీతుడు. తన మూర్తి తమోగుణప్రధానమైనదే, కాని గుణవికారములు లేనివాడు 
కనుక గుణసంబంధము లేనివాడే. % 
శ్లో యదాజ్ఞాముద్వహన్యత్ర శిరసా సాసురాః సురాః | 
అన్నం వాతో వర్ష ఇతీషవో యస్యాస్య విశ్వపాః 27 

ప్ర: అత్ర = ఈ విషయమున, సురాః = దేవతలు, స+అసురాః = రాక్షసులతో కూడి, 
యత్‌ +ఆజ్ఞామ్‌ =యే ఆజ్ఞను, శిరసా = శిరస్సు వంచి, ఉద్వహన్తి = ధరించు చున్నారో, అస్య 
విశ్వపాః = అట్టి విశ్వరక్షకుడు, యస్య = వానియొక్క అన్నమ్‌ = అన్నము, వాతః = వాయువు, 
వర్ష = వర్షము, ఇతి = అని, ఇషవః = బాణములు. 


తా: ఈ విషయమున దేవతలు రాక్షసులు గూడ యే విశ్వరక్షకుని ఆజ్ఞను శిరసావహింతురో, 
ఆ దేవుని రక్షకాస్తములు అన్నము, వాయువు, వర్షము అనునవి. * 
శ్లో భిషక్తమం త్వా భిషజాం శృణోమీతి శ్రుతేరయమ్‌ । 
స్వభక్తసంసారమహారోగహర్తాః పి శజ్మరః | 28 
ప్ర: భిషజామ్‌ = వైద్యులకు, భిషక్తమమ్‌ = ఉత్తమవైద్యుడైన, స్వభక్త = తన భక్తులయొక్క 
సంసారమహారోగహర్తా అపి = సంసారమహారోగమును మాన్సువాడవు కూడ, శంకరః = శివుడు, 
ఇతి = అని, త్వా = నిన్ను గూర్చి, అయమ్‌ = ఈ విషయమును, (శ్రుతేః = వేదమువలన, 
శృణోమి = వినుచున్నాను. 


తా : వైద్యులకే ఉత్తమవైద్యుడు, తన భక్తులను సంసారరోగబాధలనుండి కాపాడు వైద్యుడు 
శివుడు అని నిన్ను గురించి వేదమువలన వినుచున్నాను. %* 
శ్లో శివోం పి శక్తియుక్తశ్చేత్రభుః కార్యాయ నాన్యథా । 
స్వమాయయా వినేశస్య పరస్యానుభవాత్మనః ॥ 29 
ప్ర: శివః అపి = శివుడైనను, కార్యాయ = కార్యనిర్వహణవిషయమున, శక్తియుక్తః చేత్‌ = 
శక్తితో కూడియున్న వాడైనచో, (ప్రభుః = సమర్థుడు, అన్యథా = వేరు విధముగా, న = కాదు; 
స్వమాయయా వినా = తన మాయ లేకుండ, అనుభవాత్మనః = అనుభవమూర్తియెన, పరస్య 
ఈశస్య = పరుడైన ఈశ్వరునకు, 
శ్లో॥ న ఘటేతార్థసమృన్థస్తతో మాయా పరావరా । 
యస్యాః ప్రభావం ప్రవక్తుం శివాద్యా అప్యలం బలమ్‌ ॥ 30 


86 శ్రీ దత్తపురాణమ్‌ 


ప్ర: అర్థసంబంధః = క్రియారూప సంబంధము, న ఘటేత = యేర్చడదు; తతః = అందువలన, 
మాయా = మాయ, పరావరా = పరమత్రేష్టము, యస్యాః = యే మాయయొక్క ప్రభావమ్‌ = 
ప్రభావమును, ప్రవక్తుమ్‌ = చెప్పుటకు, శివాద్యాః అపి = శివాదులైనను, అలం బలమ్‌ = 
శక్తిచాలనివారే. 

తా: శక్తితో గూడి యున్నప్పుడే శివుడు సృష్టికార్యనిర్వహణకై సమర్గుడగును, లేనిచో కాడు. తన 
మాయలేనివాదైతే, శివునకు నృష్టితో క్రియారూపసంబంధము కలుగదు. అప్పుడాతడు 
ఆత్మకేవలుడు. % 

శ్లో వైష్టవీయం మహామాయా సురాసురమునిస్తుతా । 
శయ్యాం దేవమయీం కృత్వా శేతేం సావితి గీయతే ॥ 31 

ప్ర: సురాసురమునిస్తుతా = దేవతలు, రాక్షసులు, మునులు వీరిచేత నుతింపబడిన, వైష్ణవీయమ్‌ 
= విష్ణువునకు చెందిన, మహామాయా = గొప్ప మాయ, దేవమయీమ్‌ = దేవతలతో నిండిన, 
శయ్యాం కృత్వా = పడక నేర్చరచికొని, అసౌ = ఈమె, శేతే = పవళించును, ఇతి = అని, 
గీయతే = చెప్పబడునది. 


తా : వైష్టవమహామాయను దేవతలు, రాక్షసులు, మునులు అందరును స్తుతింతురు. ఈ దేవి 
దేవతలనే శయ్యగా చేసికొని, శయనించి యుండునని చెప్పబడినది. 

శ్లో సర్వే దేవాశ్చ మునయో విషమే యాం స్తువన్తి హి | 

సృష్టిస్థితి వినాశానాం హేతురేకా సనాతనీ ॥ 32 

ప్ర: సర్వే దేవాః మునయః చ = అందరు దేవతలు మునులు కూడ, విషమే = అననుకూల 
పరిస్థితులలో, యాం హి = యే దేవినే, స్తువన్తి = స్తుతింతురో, (సా = ఆమె), సనాతనీ = 
ఆదినెజుగరానిదైనను నిత్యనూతనమైన, సృష్టిస్థితి వినాశానామ్‌ = సృష్టిస్థితిలయలకు, ఏకా హేతుః 
= ఒక్కటైన కారణము. 
తా: ఆ మాయను దేవదానవులు మునులు అందరునూ ప్రార్థింతురు. సృష్టి స్థితి లయలకు 
ఆమె అనాదియైన ఒకే ఒక్క కారణరూపిణి. 


శ్లో॥ విదుషోం పి హటాచ్చేతో మహామోహాయ యచ్చతి । 
అభక్తానాం బన హేతుర్భక్తానాం ముక్తిదా చ సా ॥ 83 
ప్ర: విదుషః అపి = విద్వాంసుడైనను, హఠాత్‌ = అప్రయత్నముగ, తటాలున, చేతః = 
మనోవికారముగలవాడై, మహామోహాయ = ఊహించరాని భ్రాంతిని, యచ్చతి = పొందుచున్నాడు; 
సా = ఆ మాయాదేవి, అభక్తానామ్‌ = తనయందు భక్తిలేని వారికి, బంధహేతుః = 
సంసారబంధములకు కారణమగును, చ = మరియు, భక్తానామ్‌ = తనయందు భక్తి గలవారికి, 
ముక్తిదా = మోక్షదాత్రియగును. 


శ్రీశ్రీ శ్రీవాసుదేవానందసరస్వతీవిరచితమ్‌ 87 


తా: ఆ మాయాదేవి తన భక్తులకు మోక్షప్రదాయిని కాగా భక్తిలేని వారికి సంసారబంధ 
కారణమగును: మహాపండితుడైనను, జ్ఞానియెనను హఠాత్తుగా మనోవికారమును పొంది భ్రమలలో 
మునిగి పోవును. 
శ్లో సర్వేష్వపి హి భూతేషు చేతనేత్యుచ్యతే తతః | 
స్వాత్మారామః శివో ప్యేతాం రత్యర్థమనుధావతి i 34 

ప్ర: సర్వేషు భూతేషు అపి = అన్ని ప్రాణులందును కూడ, చేతనా = చైతన్యము, ఇతి = అని, 
తతః హి = ఆ కారణముననే, ఉచ్యతే = చెప్పబడుచున్నది; స్వ+ఆత్మారామః అపి = 
ఆత్మానందముతో విహరించువాడైనను, శివః = శివుడు, రతి+అర్థమ్‌ = రతికొరకై, అనగా 
ఆనందముకొరకై, తామ్‌ = ఆమెను, ఆ మాయను, అనుధావతి = అనుసరించి పరుగెత్తును. 


తా: ఆ మాయాదేవియే అన్ని ప్రాణులలోని చైతన్యశక్తిగా గుర్తింపబడినది. శివుడు ఆత్మానంద 
కేవలుడే యైనను ఆనందానుభూతికై (రత్యర్థం) ఆమె వెంట పరుగెత్తును. % 


శ్లో; మాయా చతుష్కపర్గా౭ సౌ యువతిర్నిత్యనూతనా । 
సుపేశాశ్చ ఘృతాన్యా౭_దౌ వస్తే౭ స్య వయునాన్యపి ॥ 835 
ప్ర: అసౌ మాయా = ఈ మాయాదేవి, చతుష్మపర్ణా = నాలుగు జడలు గలది, నిత్య నూతనా 
యువతిః = ఎల్లవేళల క్రొత్తగా తోచు యౌవనవతి, సుపేశాః = స్ఫురద్రూపము గలది, చ = 
మరియు, ఆదౌ = మొదట, ఘృత+ఆస్యా = నేయివంటి ముఖము గలది; అస్య = జీవుని 
యొక్క వయునాని అపి = జ్ఞానములను కూడ, వస్తే = కప్పివేయును. 


తా: ఈ మాయ నాలుగు జడచుట్టలు గలది, (కొత్త మాయని యౌవనవతి, స్ఫురద్రూపి, 
ఘృతమువలె సుగంధము, మెజుగు కలిగిన ముఖము గలది. ఈ మాయ జీవుని జ్ఞానమును 
కప్పివేసి భ్రమలో ముంచివేయును. 
శ్లో భక్తిః శ్రద్దా ధృతి హీ శ్రీధీమెధాద్యైశ్చ సత్సు యా। 
తృష్టా౭_ లక్ష్యార్తిఖీనిద్రాతన్హారూ పైరసత్సు చ ॥ 36 
ప్ర: యా = యే మాయాదేవి, భక్తిః = భక్తి, శ్రద్దా = శ్రద్ధ, ధృతి = నిలుకడ, హ్రీ = లజ్జ, శ్రీ 
= భాగ్యము, ధీ = వివేకబుద్ధి, మేధా = అవగాహన, ఆద్యైః = మొదలగు రూపములతో, సత్సు 
చ = సత్పురుషులందును, తృష్ణా = అతి కామము, అలక్ష్య = లెక్కలేనితనము, ఆర్తి = దుఃఖము, 
భీ = భయము, నిద్రా = నిద్ర, తన్దారూపైః = అలసట, బద్ధకము రూపములతో, అసత్సు చ = 
దుర్మార్గులయందును, 
శ్లో॥ క్షణే క్షణే విముహ్యన్తి వశినోం_ ప్యత్ర యోగినః | 
సైషాః నిర్వచనీయార్చ్యా యా హ్యనాదిరజా (శ్రుతా ॥ 87 


గ్త్‌ శ్రీ దత్తపురాణమ్‌ 


ప్ర: అత్ర = ఈ మాయవిషయమున, వశినః అపి = జితేంద్రియులైనప్పటికిని, యోగినః = 
యోగులు, క్షణే క్షణే = ప్రతినిమిషము, విముహ్యన్తి = మోహము జెందుచున్నారు, యా ఏషా 
అనిర్వచనీయా = వర్ణించి చెప్పరాని యే మాయ, అనాదిః = మొదలెజుగరానిదో, అజా = 
పుట్టుక లేనిదో, సా = ఆమె, అర్హా హి (శ్రుతా = పూజింపదగినదిగా చెప్పబడినది. 


తా : జితేంద్రియులైన యోగులు గూడ యీ మాయ విషయమున మాటిమాటికి భ్రమలకు 
లోనగుచునే యున్నారు. ఈ మాయ ఇట్టిదని వర్ణించి చెప్పనలవి కానిది. ఆమెకు పుట్టుక లేదు, 
మొదలు లేదు. పూజ్యురాలని చెప్పబడినది. % 


శ్లో విష్ణోర్దాస్యమసౌ మాయా తదాధారా జడా౭_ధమా । 
ప్రధ్వంసోః స్యా అనాదేశ్చ విష్ణోః పదవిలోచనాత్‌ ॥ 838 
ప్ర: అసౌ మాయా = ఈ మాయ, విష్ణోః = విష్ణువుయొక్క హాస్యమ్‌ = సమ్మోహనశక్తి జడాః 
= తమోగుణావిష్టులు, అధమాః = ఆసురీమార్గమును అనుసరించువారు, తత్‌+ఆధారాః = ఆ 
మాయను ఆశ్రయించువారు; అనాదేః = అనాదియైన, విష్ణోః = విష్ణువుయొక్క పదవిలోచనాత్‌ 
= పాదదర్శనమువలన, అస్యాః చ = ఆ మాయయొక్కయు, ప్రధ్వంసః = నాశము. 


తా: ఈ మాయ విష్ణుసమ్మోహనశక్తి. అసురలక్షణము గల తమోగుణప్రధానులు ఈ 
మాయనాగ్రయించి మోహితులగుచున్నారు. ఈ విష్ణుమాయ విష్ణుపాదాశయము వలననే 
తొలగిపోవును. 


శ్లో॥ దేవానాం పరమో విష్ణురవమో౭ గ్నిరితి (శ్రుతేః | 
అయం విష్ణురజో౭_నాదిరననో విశ్వకారణః ॥ 39 


ప్ర : దేవానామ్‌ = దేవతలకు, పరమః = శ్రేష్టుడు, విష్ణుః = విష్ణువు, అవమః = రక్షకుడు, అగ్నిః 
=అగ్ని ఇతి = అని, (శ్రుతేః = వేదోక్తి అయం విష్ణుః = ఈ విష్ణువు, అజః = జననము 
లేనివాడు, అనాదిః = కాలపరిమితి లేనివాడు, అనన్తః = అంతము లేనివాడు, విశ్వకారణః = 
జగత్తునకు కారణమైనవాడు 


తా: విష్ణువు అగ్నియని దేవతల రక్షకుడని, శ్రేష్టడని, ఆద్యంతములు తెలియరాని విశ్వకర్తయని, 
తనకొక కర్తయెవ్వరును లేనివాడని వేదోక్తి. % 
శ్లో సూరయస్తత్సదం శ్రేష్టం సదా పశ్యన్తి నేతరే । 
వీర్యాణి తస్య కో౭_ప్యత్ర న వేదోరుక్రమస్య చ ॥ 40 
ప్ర: తత్‌ పదం శ్రేష్టమ్‌ = శ్రేష్టమైన వాని స్థానమును, సూరయః = పండితులు, సదా = 
ఎల్లప్పుడు, పశ్యన్తి = చూచుచున్నారు, న ఇతరే = అపండితులు చూడలేరు; ఉరుక్రమస్య తస్య 
= విస్తారమైన పాదక్షేపముగల ఆ విష్ణువుయొక్క (వామనమూర్తియెన త్రివిక్రమపాదక్షేపము), 


శ్రీశ్రీశ్రీవాసుదేవానందసరస్వతీవిరచితమ్‌ 89 


వీర్యాణి = పరాక్రమములను, కః అపి చ = ఎవ్వరును, అత్ర = లోకమున, న వేద = 
తెలియలేరు. 


తా: పండితులు విష్ణుపదమును మరువకుందురు, పామరులు దానిని గుర్తించలేరు. ఆ త్రివిక్రమ 
విష్ణుపాదక్షేపమును తెలిసిన వారు జగత్తులో నెవరును లేరు. ౫ 
శ్లో ప్రాగుత్సాద్య విధిం నాభేర్వేదాన్దత్వా తతో జగత్‌ | 
ఉత్సాదయత్యసావేవ బుద్ధిదీపో ముముక్షురాట్‌ ॥ 41 

ప్ర: అసౌ ఏవ బుద్ధిదీపః ముముక్షురాట్‌ = బుద్ధిని దీపించు ఈ ముక్తిని కోరువారి ప్రభువగు 
ఈ విష్ణువే, నాఖేః = తన బొడ్డునుండి, విధిమ్‌ = బ్రహ్మను, ప్రాక్‌ = ముందుగా, ఉత్పాద్య 
సృజించి, వేదాన్‌ = వానికి వేదములను, దత్వా = ఇచ్చి, తతః = వాని వలన, జగత్‌ 
జగత్తును, ఉత్పాదయతి = సృష్టింప జేయుచున్నాడు. 


తా: ఈ విష్ణువు సృష్టికి వివేకదీపము. సంసారబంధమోక్షమును కోరువారికి ప్రభువు. ఆతడే 
తొలుత (బ్రహ్మను తన బొద్దునుండి సృష్టించి, వానికి వేదముల నిచ్చి, వానిద్వారా విశ్వసృష్టి 
చేయించినాడు. 
శ్లో భీతా ప్యధికృతా అస్మా ఉద్వహన్తి బలిం సురాః । 
మాయయాశ్చన్య్యన్యదత్తం సమాజ ఇవ భూమిపాః ॥ 42 
ప్ర: సురాః = దేవతలు, భీతా+అపి = భయము జెందిన వారైనను, అధికృతాః = అధికారము 
నందు నిల్పబడినవారై, అస్మా = ఆ విష్ణువునకు, బలిమ్‌ = ఆజ్ఞాపాలనరూపమైన విధేయతను, 
ఉద్వహన్తి = నిర్వహించుచున్నారు; భూమిపాః = రాజులు, మాయయా = మాయకు లోబడి, 
అన్యదత్తమ్‌ = ఇతరులచే ఇవ్వబడిన దానిని, సమాజ ఇవ = సామ్రాట్టులవలె, అశ్చన్తి = 
అనుభవించుచున్నారు. 
తా: విష్ణభయమువలన దేవతలు తమ తమ అధికారములు నిర్వహించుచు విధేయులై యున్నారు. 
మాయకు లోనై రాజులు తమకు వేరెవరో ఇచ్చిన అధికారమును చక్రవర్తులమనుచు 
అనుభవించుచున్నారు. 
శ్లో॥ యస్య భ్రూభబ్గమాత్రేణ త్రిలోకీ నశ్యతి క్షణాత్‌ । 
ఇచ్చామాత్రే పునర్దాతే సేశ్వరోత్సద్యతే చ సా ॥ 43 
ప్ర: యస్య = యే విష్ణువు యొక్క భ్రూ భంగ మాత్రేణ = బొమముడి మాత్రము చేత, త్రిలోకీ 
= మూడు లోకముల జగత్తు, క్షణాత్‌ = క్షణములో, నశ్యతి = నశించును; ఇచ్చామాత్రే జాతే = 
సంకల్పమాత్రము చేత, సా = ఆ త్రిలోకజగళత్తు, పునః = మరల, స+ఈశ్వర = ఈశ్వరునితో 
కూడ, ఉత్పద్యతే = సృజింపబడుచున్నది. 


90 శ్రీ దత్తపురాణమ్‌ 


తా: ఆ విష్ణుదేవుని కనుబొమలు ముడివడినచో ముల్లోకములును క్షణములో అంతరించును. 
మరల వాని సంకల్పమాత్రమున ముల్లోకములు ఈశ్వరసహితములై సృజింపబడుచున్నవి. * 


శ్లో॥ య అత్మభూతతచ్చత్రుః స క్రూరో యాత్యధోగతిమ్‌ । 
దురత్యయామపి ఘ్బన్తి మాయాం యద్రూపచిన్తకాః ॥ 44 
ప్ర: యః = ఎవడు, ఆత్మభూత తత్‌+శత్రుః = ఆత్మయే తానైన విష్ణువునకు శత్రువగునో, సః 
క్రూరః = ఆ క్రూరుడు, అధోగతిమ్‌ = క్రిందు దిక్కుగా, యాతి = పతనము చెందును; 
యత్‌+రూపచిన్తకాః = ఆ విష్ణురూపమును (అనగా ఆత్మరూపమును) చింతించువారు, 
దురత్యయాం మాయాం అపి = దాటరాని మాయను కూడ, ఫున్తి = నశింపజేయుచున్నారు. 


తా : విష్ణుదేవుని ద్వేషించి వానికి శత్రువులైన వారు క్రూరమైన ప్రవర్తన కలిగి అధోలోకములకు 
పతనమగుచున్నారు. ఆత్మస్వరూపుడైన ఆ విష్ణువును ధ్యానించువారు దాటరాని మాయనుగూడ 
జయించుచున్నారు. % 


శ్లో॥ అర్వాచీనాః సురాః కేం_పి న విదుర్యం తదుద్భవాః | 
స సర్వజ్ఞో౭ పి చాత్మానం కార్స్యాన్నో వేద వేద వా ॥ 45 
ప్ర: తత్‌+ఉద్భవాః అర్వాచీనాః సురాః = వాని నుండి జనించిన, తర్వాతి వారైన దేవతలు, కే 
అపి = ఎవరైనను, యమ్‌ = ఎవనిని, న విదుః = తెలియరో, సః = ఆతడు, సర్వజ్ఞః అపి = 
సమస్తమెటిగిన వాడైనను, ఆత్మానం చ = ఆత్మ స్వరూపమును గూడ, కార్వ్యాత్‌ = కార్యమగ్నత్వము 
కారణముగా, వేద వా = తెలియునో, నో వేద = తెలియడో. 


తా: ఆ విష్ణువునుండి తరువాత జన్మించిన దేవతలలో యే కొందరైనను ఆ దేవుని తత్త్వ 
స్వరూపము నెబుగరు. ఆ దేవుడైనను సర్వజ్ఞుడైనప్పటికి, కార్యభారమువలన, తన ఆత్మ- 
స్వరూపమును యెటుగునో, యెజుగడదో! ణః 


శ్లో; యస్యైకపాదియం మాయా త్రిపాదస్యామృతం దివి । 
స దేవదేవదేవేశ కథం నార్చ్యస్తివిక్రమః ॥ 46 


ప్ర: ఇయం మాయా = ఈ మాయ, యస్య = యే దేవునియొక్క ఏకపాత్‌= ఒక్క పాదమో, 
అస్య = వానియొక్క త్రిపాత్‌ = మూడు పాదములు, దివి = ప్రకాశ్యమైన, అమృతమ్‌ = 
అమర్యము; సః = ఆ దేవుడు, దేవ = ఇంద్రియములయొక్క దేవఃక అధిష్టానదేవతలయొక్క, 
దేవ = హిరణ్యగర్భునియొక్క ఈశః = ప్రభువు; అట్టివాడు, త్రివిక్రమః = ముల్లోకములాక్రమించిన 
విష్ణువు, కథమ్‌ = ఎట్లు, న అర్చ్యః = పూజింపదగడు? 


తా: ఈ లోకమాయ ఆ విష్ణుదేవుని ఒక్క పాదము. మిగత త్రివిక్రమరూపమైన మూడు పాదములు 


శ్రీశ్రీశ్రీవాసుదేవానందసరస్వతీవిరచితమ్‌ 91 


అమృతమయమైనవి. ఆతడు ఇంద్రియాధిష్టాతలైన దేవతలకు, వారికి మూలమైన హిరణ్యగర్భునకు 
ప్రభువు. అట్టి విష్ణువు పూజ్యుడు కాకుండుటెట్లు? క 
శ్లో ఇతరే*_ప్యగ్నివాయ్యినముఖాన్దేవాన్వదన్తి హి; 
శౌతీకుర్వన్తి తే స్వస్వపక్షం సర్వే౭పి యత్నతః ॥ 47 

ప్ర: ఇతరే అపి = ఇతరులను గూడ, అగ్ని-వాయు +ఇన్ట -ముఖాన్‌ = అగ్ని వాయువు, 
ఇంద్రుడు మొదలైన, దేవాన్‌ = దేవతలను, వదన్తి హి = చెప్పుచునే యున్నారు; తే సర్వే అపి = 
వారందరును, యత్నతః = ప్రయత్నపూర్వకముగా, స్వస్వపక్షమ్‌ = తమ తమ పక్షమును, 
శ్రౌతీకుర్వన్తి = వేదవిహితము చేయుచున్నారు. 


తా: అగ్ని వాయువు, ఇంద్రుడు మొదలైన ఇతర దేవతలను గూడ ప్రముఖముగా చెప్పుచునే 
యున్నారు. ఆ యా దేవతల నారాధించువారు తమ తమ వాదములకు ప్రయత్నపూర్వకముగా 
వేదప్రామాణ్యమును కల్పించుచున్నారు. % 


శ్లో విరాదాది స్థావరాన్తా ఈశ్వరా బహవః శ్రుతాః | 
ఏతేషు కతమో౭ర్బ్యోః త్ర మోక్షసిద్ధిప్రదశ్చ కః ॥ 48 
ప్ర : విరాట్‌+ఆది = విరాట్‌ మొదలు, స్థావరాన్హాః ఈశ్వరాః = కదలని వస్తువులతో సహ 
ఈశ్వరులు, బహవః = చాలామంది, శ్రుతాః = వినికిడి యందున్నారు; ఏతేషు = వీరియందు, 
కతమః = ఎవరు, అర్చ్యః = పూజింపదగినవాడు, అత్ర = ఈ విషయమున, మోక్షసిద్ధిప్రదః చ 
= మోక్షమును సిద్ధింపజేయువారున్ను, కః =ఎవరు? 


తా: విరాట్‌ మొదలు, సన్యశ్వత్థ అర్క వంశాదేః కులదైవతదర్శనాత్‌ అను శాస్త్రోక్తి ననుసరించి, 
స్థావరవస్తుజాలముతో సహ, ఎందరో ఈశ్వరులుగా చెప్పబడుచున్నారు. వీరిలో పూజింపదగిన 
మోక్షదాతయైన దేవత ఎవరు? అనునది ప్రశ్న ఖ్‌ 
శ్లో ప్రతిమాపట్టయన్రేషు జలాగ్వ్యాదిషు వా పునః | 
ఏతేషు కథమీశానో దేవః సాంనిధ్యమృచ్చతి 11 49 

ప్ర: ప్రతిమా పట్టయనై్రేషు = విగ్రహములలోను, చిత్రములలోను, యంత్రములలోను, వా = 
లేక, జల = నీరు, అగ్ని = నిప్పు, ఆదిషు పునః = నీరు, నిప్పు మొదలైన వానిలోనైనను, ఏతేషు 
= వీనియందు, ఈశానః దేవః = ఈశ్వరుడు, కథమ్‌ = ఎట్లు, సాంనిధ్యమ్‌ = చేరికను, బుచ్చతి 
= పొందుచున్నాడు? 

తా : దేవుడైన ఈశ్వరుడు జాతి, లోహాది విగ్రహములలోను, వస్త్రము కాగితము మొదలైన 
వాటిపై నద్దిన ఛాయాచిత్రాదులలోను, బీజాక్షరములు పొదిగిన త్రిభుజి, చతుర్భుజి షడ్భుజి 
మొదలగు యన్రాకారములలోను యే రీతిగా వచ్చి చేరును? % 


92 శ్రీ దత్తపురాణమ్‌ 


శ్లో ఏహ్యేహీత్యస్య చాహ్వానం గచ్చేతి చ విసర్జనమ్‌ । 
ప్రతిమాదౌ స భగవాన్‌ కథమాయాతి గచ్చతి I 50 

ప్ర: ఏహి ఏహి ఇతి = రమ్ము రమ్ము అని, అస్య = ఆ దేవునకు, ఆహ్వానమ్‌ = స్వాగతము 
పలుకుట, గచ్చ ఇతి = పొమ్ము అని, విసర్జనం చ = వీడ్కోల్పుటయును (ఆచారమున కన్పడును,), 
ప్రతిమా ఆదౌ = విగ్రహము మొదలగు వానియందు, సః భగవాన్‌ = ఆ భగవంతుడు, కథమ్‌ 
= ఎట్లు, ఆయాతి = వచ్చుచున్నాడు, గచ్చతి = వెడలిపోవుచున్నాడు? 

తా: ఆచారములో ఆ స్వామికి ఆహ్వానము పలికి విగ్రహము మొదలగు వానిలో ఆవేశించుమని, 
మరల పూజావసానమున వీడ్మొల్పుచున్నాము కదా, విగహాదులలో ఆ భగవంతుడెట్లు 
ఆవేశించును? ఎట్లు తిరిగి విడచి పోవును? గః 


ఇతి శ్రీమద్దత్తపురాణే సార్దత్రిసాహ(స్ర్యాం త్రికాణ్ణమణ్ణితాయాం సంహితాయాం 
తా ® (౮ © 
వాసుదేవ్యాం ప్రథమాష్టకే చతుర్ధాధ్యాయః 


ఓమ్‌ శం 


93 


శ్రీః 
ప.ప. శ్రీవాసుదేవానందసరస్వతీవిరచితమ్‌ 


ఆదత్తపఫురాణమ్‌ 


ప్రథమాష్టకము - పంచమాధ్యాయము 


శ్లో ప్రమన్మహే౭ నుగృహ్హాతు భవానిత్యర్థితః ప్రభుః । 
ప్రత్యువాచాప్యశేషజ్ఞ ఆత్మతత్త్వప్రసిద్ధయే I 1 

ప్రతిపదార్థం : ప్రమన్మహే = యాచించుచున్నాను, భవాన్‌ = తమరు, అనుగృహ్హాతు = 
అనుగ్రహింతురు గాక, ఇతి = అని, అర్థితః = ప్రార్థితుడైన, ప్రభుః = దత్తాత్రేయస్వామి, 
అశేషజ్ఞః = సర్వజ్ఞుడైన ప్రభువు, ఆత్మతత్త్వప్రసిద్ధయే = ఆత్మసత్యస్వరూపజ్ఞానసిద్ధికై, ప్రత్యువాచ 
అపి = బదులాడెను. 

తాత్పర్యం : ప్రభూ! అనుగ్రహించుడని ప్రార్థించిన ఆ బ్రాహ్మణునకు ఆత్మతత్వబోధ సేయుటకై 
సర్వజ్ఞుడైన దత్తాత్రేయ స్వామి ఇట్లనెను. % 


శ్లో యథా కాలత్రయే నాస్తి గుణే సర్పస్తథాః ప్యహేః I 
గుణ ఏవాస్యధిష్టానం తథాహం జగతః ఖలు ॥ 2 


ప్ర: కాలత్రయే = మూడు కాలములలోను, గుణే = త్రాడులో, సర్పః = పాము, యథా = ఎట్లు, 
న అస్తి = లేదో, తథా అపి = అట్లే, అహేః = పామునకు, గుణ ఏవ = త్రాడే, అధిష్టానమ్‌ = 
ఆధారమైన మూలపదార్థము, అస్తి = అయియున్నది; తథా = ఆ విధముగ, జగతః = జగత్తునకు, 
అహం ఖలు = నేనగుదును కదా, (అహంకారమే అధిష్టానము). 


తా: భూతభవిష్యద్వర్తమానాలలో ఎప్పుడు గాని త్రాడులో పాము లేదు. ఆ రెండు వేర్వేరుగనే 
యున్నవి. ఐనను త్రాడును చూచి పాము అను భ్రమ కలుగుచున్నది. అనగా, ఉన్న త్రాడులో 
లేనిపాము కనబడుచున్నది. అట్లే, ఉన్న నాలో (అహంకారభావములో) జగత్తు ఉన్నట్లే 
కనబడుచున్నది. కనుక ఇది భ్రాంతి. % 


94 శ్రీ దత్తపురాణమ్‌ 


శ్లో రూపం రూపం బభూవాయం ప్రతిరూపః స్వమాయయా । 
ఉపమా సూర్యకేత్యాది యం సూక్రకృదవర్ణయత్‌ ॥ 8 
ప్ర: రూపం రూపమ్‌ = త్రాడు రూపమున్నూ పాము రూపమున్నూ స్వ-మాయయా = తన 
మాయచేత, అయం ప్రతిరూపః =త్రాడే పాముగా మారిన రూపముగా, బభూవ = అయినది; 
యమ్‌ = యే క్రమమును, సూత్రకృత్‌ = సూత్రీకరించినవారు, ఉపమా సూర్యక+ఇత్యాది = 
సూర్యుడు, ప్రతిబింబములు అను ఉపమానముతో, అవర్ణయత్‌ = వర్ణించెను. 


తా: త్రాడు కొక రూపము, పాము కొక రూపము, ఈ రూపముల సామ్యము ఉన్నవి. కాగా, ఆ 
సామ్యమే మాయాధారముగా త్రాడే పాము అను భ్రాంతరూపము కలిగినది. సూర్యుడు ఆకాశమున 
నుండగా, భూమిపై నీటిలో లేక అద్దములో ప్రతిబింబము సూర్యునివలెనే ఉన్నట్లు, అని పోలిక 
చెప్పినారు సూత్రకారులు. %* 
శ్లో॥ ఏకం సద్విప్రా బహుధా వదస్తీతి శ్రుతిః పునః । 
ఇన్లో మాయాభిః పురురూపశ్చేతి ప్రాహ సో౭సృహమ్‌ ॥ 4 
ప్ర: ఏకం సత్‌ = ఒక్కటి యున్నది (సత్యమొక్కటి), విప్రాః = పండితులు, బహుధా = అనేక 
విధములుగా, వదన్తి = చెప్పుచున్నారు. ఇతి = అని, శ్రుతిః = వేదోక్తి, పునః = మరల, ఇంద్రః 
= ఇంద్రుడు, మాయాభిః = మాయలతో, పురురూపః = బహురూపి, ఇతి చ = అని కూడ, 
ప్రాహ = చెప్పెను. సః = ఆతడు, అహం అస్మి = నేనై యున్నాను. 
తా: సర్వమూలకసత్యమొక్కటే యనియు, మరల ఇంద్రుడు మాయలతో బహురూపిగా 
నున్నాడనియు, అది నేనే ననియు వేదము చెప్పినది. a 
శ్లో సృష్ట్వోర్ణనాభివదిదం తదను ప్రవిశ్యామ్యహమ్‌ । 
స ఏవ మాయయా భ్రానో జీవః సంసరతీహ హి ॥ ర్‌ 
ప్ర : ఊర్జనాభివత్‌ = సాలీడు వలె, ఇదమ్‌ = ఈ విశ్వమును, సృష్ట్వా = సృష్టించి, అను = ఆ 
సృష్టి తరువాత, అహమ్‌ = నేను, తత్‌ = ఆ సృష్టిని, ప్రవిశ్యామి = ప్రవేశించుచున్నాను; సః 
జీవః ఏవ = ఆ జీవుడే, మాయయా = మాయచేత, (భ్రాన్లః = భ్రమకు లోనై, ఇహ = ఈ 
సంసారమున, సంసరతి హి = సంచరించుచునే ఉన్నాడు. 


తా : సాలీడు తనలో నుండియే పదార్థమును సృష్టించి, దానితో గూడును అల్లుకొని, ఆ గూటిలో 
నివసించురీతి నేను నాలోనుండియే యీ సృష్టిని నిర్మించి, ఆ సృష్టిలోనే ప్రవేశించి జీవుడనై 
యున్నాను. ఇట్లు జీవాహంకారరూవినై యీ ఇంద్రియమోహితుడనై సంసారమందే 
పరిభ్రమిచుచున్నాను. (జీవుడు - దేవుడు అను ద్వంద్వ భ్రాంతిలో పడి తిరుగుచున్నాడు జీవుడు. )* 


శ్రీశ్రీ శ్రీవాసుదేవానందసరస్వతీవిరచితమ్‌ 95 


శ్లో సత్సంసారార్తి నాశార్థం ధర్మసేతూన్‌ బిభర్యహమ్‌ I 
భూతేశ్వరో౭_వ్యయాత్మాపి నిర్మలో౭_జోం_పి సన్నహమ్‌ ॥ 6 


ప్ర: అహమ్‌ = నేను, భూతేశ్వరః = చరాచరభూత ప్రకృతికి ప్రభువునై, అవ్వయ+ఆత్మా అపి = 
కుంటుపడని ఆత్మనై యుండియు, నిర్మలః = వికారములేనివాడనై, అజః అపి సన్‌ = పుట్టుకలేని 
వాడనై యుండి కూడ, సత్‌ = సత్పురుషులయొక్క సంసార+ఆర్తి = మోహభ్రాంతివలని 
దుఃఖమును, నాశ+అర్థమ్‌ = తొలగించుటకై, ధర్మసేతూన్‌ = ధర్మములనబడు వంతెనలను, 
బిభర్మి = నిర్మించుచున్నాను. 


తా: నేను ఈ భూతప్రకృతికి ప్రభువును, సృష్టిక్రియలో శక్తిక్షీణతలేని వాడను, నిర్వికారుడను, 
పుట్టుకయే లేనివాడను. అట్లయినను, జీవులలోని సత్పురుషుల దుఃఖభ్రాంతిని నశింపజేయుటకు 
వంతెనలవంటి వివిధధర్మములను నిర్మించుచున్నాను. న 
శ్లో ధర్మగ్గాన్యోదితే౭_ ధర్మే తన్నివృత్యె సతామపి । 
గుప్రై స్వప్రకృతిం స్థిత్వా సమృవామ్యాత్మమాయయా ॥ 7 

ప్ర: ధర్మగ్గానీ+ఉదితే = ధర్మగ్గానిగా చెప్పబడిన, అధర్మే = అధర్మమునందు, తత్‌ +నివృత్తె =. 
అధర్మనివృత్తికై, సతామ్‌ = సాధుపురుషుల, గుప్ఫె అపి = రక్షణ కొరకు గూడ, స్వప్రకృతిమ్‌ = 
నాదైన ప్రకృతియందు, స్థిత్వా = నిలిచి యుండి, ఆత్మమాయయా = నా మాయచేత, సంభవామి 
= ఉద్భవించుచున్నాను. 


తా: ధర్మగ్గాని యని చెప్పబడిన అధర్మమును తొలగించుటకై, సాధుపురుషుల సంరక్షణకొరకు 
గూడ నా ప్రకృతిని నే నధిష్టించి నా మాయచేతనే నేను అవతరించుచున్నాను. % 


శ్లో విరజో విశదోం_ శోకో విశుద్ధః సర్వకారణః | 
అవ్యకో౭ హమచిన్యో౭ హమననో౭ హం శివోల మలః ॥ 8 


ప్ర : విరజః = మలినము లేనివాడను, అహమ్‌ = నేను, విశదః = ప్రకాశమానుడను, అశోకః 
= దుఃఖములేనివాడను, విశుద్ధః = సమగ్రముగ పరిశుద్ధుడను, సర్వకారణః = అన్నిటికి 
కారణమైనవాడను, అహమ్‌ = నేను, అవ్యక్తః = నామరూపగుణాది లక్షణములతో తెలియరాని 
వాడను, అచిన్యః అహమ్‌ = నేను ఊహకందనివాడను, అహమ్‌ = నేను, అనన్తః = శాశ్వతుడను, 
అమలః శివః = అమలినసుఖస్వరూపుడను. 

తా : నేను మలినములేని ప్రకాశమానుడను కనుక దుఃఖమెజుగను, వికారమెజుగను. నేను 
కారణరూపుడను, వ్యక్తమైన ప్రకృతి లక్షణములు లేనివాడను, కనుక భావమునకైనను స్పష్టపడను, 
శాశ్వతుడను, కారణమలినములేని సుఖస్వరూపుడను. 


96 శ్రీ దత్తపురాణమ్‌ 


శ్లో ఆదిమధ్యాన్తహీనోం హం విభుః సాక్షీ తమః పరః । 
పరమాత్మాహమేవేయం మాయా (బ్రహ్మాదయో౭ మరాః ॥ 9 


ప్ర: అహమ్‌ = నేను, ఆది-మధ్య+అన్తహీనః = సృష్టిస్థితిలయలు లేనివాడను, విభుః = 
విభుడను, సాక్షీ = సాక్షి తమఃపరః = తమోగుణమునకు దూరుడు, అహం ఏవ = నేనే, 
పరమాత్మా = పరమమైన ఆత్మను, (బ్రహ్మ+ఆదయః అమరాః = బ్రహ్మ మొదలగు దేవతలు, 
ఇయం మాయా = ఈ మాయ. 


తా: బ్రహ్మ మొదలు, కొనసాగింపు, ముగింపులేనివాడను, విభుడను, సాక్షిని, తమస్సునకంటె 
వేరైన వాడను. నేనే పరమాత్మను. బ్రహ్మాది దేవతలు మాయలోని వారే. 
శ్లో భూతం భవ్యం భవచ్చాపి మత్తోః న్యన్నేహ కిళ్చున | 
పూజ్యో స్ఫ్వుత్తమదేహస్థః పూజకోం ధమదేహగః ॥ 10 

ప్ర: భూతమ్‌ = పూర్వమున్నది, భవ్యమ్‌ = ముందు రాబోవు కాలమున జరుగునది, భవత్‌+చ+అపి 
= ప్రస్తుతము జరుగుచున్నది, ఇహ = ఈ జగత్తులో, మత్తః = నాకంటె, అన్యత్‌ = వేరైనది, న 
కించిత్‌ (అస్తి) = కొంచెమైనను లేదు; (అహం = నేను), ఉత్తమదేహస్థః = ఉత్తమదేహములో 
ఉన్నవాడనై, పూజ్యః అస్మి = పూజింపదగినవాడను అగుచున్నాను; అధమదేహగః = అధమ 
దేహమున ఉన్నవాడనై, పూజకః = పూజించువాడను, (అస్మి = అగుచున్నాను.) 


తా: భూత భవిష్యత్‌ వర్తమాన కాలములలో ఎప్పుడైనను ఈ సృష్టిలో నేను కానిది మరియొకటి 
యే కొంచెమైనను లేదు. నేనే ఉత్తమదేహములలో పూజలందు కొనుచున్నాను. అధమదేహములలో 
పూజించువాడుగ ఉన్నాను. x 
శ్లో కార్యకారణతా పూజ్యపూజకత్వాది మాయయా । 
మయీదం తాత్సికం నైవం కేవలానుభవాత్మని J 11 


ప్ర: కార్యకారణతా = కార్యము దాని కారణము, పూజ్యపూజకత్వాది = పూజింపబడుట 
పూజచేయుట అను ఈ విధమైన, మాయయా = భ్రాంతిచేత, మయి = నా యందు, ఇదమ్‌ = 
ఈ జగత్తు; కేవల+అనుభవాత్మని = అనుభవము మాత్రమే తప్ప మరేమియులేని నా యందు, 
ఏవమ్‌ = ఈ విధముగా, న తాత్సికమ్‌ = తత్వసత్యము కాదు. 

తా : కార్యకారణసంబంధము, పూజ్యపూజకసంబంధము ఇత్యాదులు మాయాభ్రాంతి. ఈ 
భ్రాంతియే నాలోని జగత్తు. కాని నేను కేవలము శుద్దానుభూతిస్వరూపమైన వాడను. ఇది 
తాత్తికసత్యము. 

శ్లో నిర్మలోం జో ప్యసజ్లోః యం మాయయా పరిమోహితః । 
స్వయంప్రకాశో భూమా౭ పి దేహాద్యాస్థాయ తన్మయః ॥ 12 


శ్రీశ్రీ శ్రీవాసుదేవానందసరస్వతీవిరచితమ్‌ 97 


ప్ర : నిర్మలః = మాలిన్యములేని వాడను, అజః = పుట్టుకలేని వాడను, అసంగః అపి = 
తగులములేని వాడను అయినను, స్వయంప్రకాశః అపి = నాకు నేనే వేరు భూమిక లేకుండ 
ప్రకాశింపగలవాడను అయినను, దేహాది = దేహము, ఇంద్రియములు, ఇత్యాదిని, ఆస్థాయ క 
స్వీకరించి, తన్మయః = అవియే నేనగుచు, భూమా = అనేకముగా నైతిని. 


తా:నేను నిర్వికారిని, అపరిమితుడను, బంధములు లేనివాడను, స్వయంప్రకాశుడను అయినను, 
దేహేంద్రియమనోధర్మముల నావేశించి అనేకరూపినై అవియే నేనుగా మనుచున్నాను. % 
శ్లో స్వాత్మన్యనాత్మధర్నాన్‌ స్వజ్ఞానావృత్యా వహత్యతః । 
కర్భత్వాది బిభర్తీచ్చత్యత్ర భోగాన్‌ పరత్ర చ॥ 13 
ప్ర: స్వాత్మని = ఆత్మపై, అనాత్మధర్మాన్‌ = అనాత్మధర్మములను, స్వజ్ఞానావృత్యా = ఆత్మజ్ఞాన 
ఆవృత్తిచే, వహతి = వహించు చున్నాను, అతః = అందువలన, కర్భత్వాది = కర్భత్వాదులను, 
బిభర్తీ = భరించుచు, అత్ర = ఇచట, పరత్ర చ = పరమున గూడ, భోగాన్‌ = భోగములను, 
ఇచ్చతి = కోరుచున్నది. 


తా: ఆత్మ పై అనాత్మధర్మముల అధ్యాసవలన కర్త తానేయని భావించుచు, ఈ లోకమున, 
పరలోకమున గూడ భోగములను కోరుచున్నది. 

శ్లో జాగరే పరితృపోం యం స్వప్నం తద్వాసనార్దితః । 

స్వాపే తమో౭ భిభూతశ్చ ప్రలయే వాసనామయః ॥ 14 

ప్ర: జాగరే = జాగ్రదవస్థలో (మేల్మొని యుండగా), పరితృప్తః = సంతృప్తిగలవాడనై, 
తత్‌ +వాసనా+ఆర్దితః = ఆ వాసనలచే ప్రభావితుడనై, అయం స్వప్నమ్‌ = ఈ స్వప్నమును 
(కనుచున్నాను), స్వాపే = స్వప్నమున, తమః = తమోగుణముచే, అభిభూతః = ఆక్రమించబడిన 
వాడనై, చ = మరియు, ప్రలయే = ప్రళయకాలమున, వాసనామయః = వాసనలతో నిండినవాడనై 
(యున్నాను. ) 
తా : జాగ్రదవస్థలో తృప్తిగా సుఖించి, ఆ వాసనల ప్రభావముతో ఈ స్వప్నమున బడి 
తమోగుణాధిక్యమున ప్రవర్తింతును. ప్రళయకాలమున వాసనల రూపమున ఈ జగత్తు నా 
యందుండును. 


శ్లో కదాచిద్దెవయోగేన వ్యతిరిక్తం పురత్రయాత్‌ । 
అఖణ్జం సచ్చిదాననమాత్మానం తమసః పరమ్‌ ॥ 15 
ప్ర : కదాచిత్‌ = ఒకప్పుడు, దైవయోగేన = అదృష్టవశాత్తు, పురత్రయాత్‌ = స్టూలసూక్ష్మకారణ 
శరీరములు మూడిటికంటె, వ్యతిరిక్తమ్‌ = వేరయిన, అఖణ్బమ్‌ = ఏకరూపమైన, తమసః పరమ్‌ 


98 శ్రీ దత్తపురాణమ్‌ 


= తమోగుణమున కంటె వేరైన, సత్‌+చిత్‌+ఆనన్దమ్‌ = ఉనికి, జ్ఞానము, ఆనందము ఒక్కటే 
రూపమైన, ఆత్మానమ్‌ = ఆత్మను 
శ్లో॥ అహజ్మారాదిదేహాన్తసాక్షిణం సంస్మరత్యయమ్‌ । 
పరిత్యక్తాఖిలానర్జో భూమా స్వస్తో భవేత్తతః | 16 

ప్ర: అహంకారాది = అహంకారము మొదలు, దేహాన్త = దేహము వరకు గల, అన్నిటికి, 
సాక్షిణమ్‌ = సాక్షిని అయమ్‌ = ఈ ప్రలయకాలస్టితి, సంస్మరతి = వాసనల రూపమున 
గుర్తించుచున్నది, పరిత్యక్త = విసర్జించిన, అఖిల +అనర్థః = కర్భత్వాది అనర్థములను గలవాడనై, 
భూమా = అఖండరూపుడనై, తతః = ఆ కారణముగా, స్వస్థః = నాలో నేను రమించువాడనై, 
భవేత్‌ = అగును. 


తా : దైవవశాన స్థూలసూక్ష్మకారణశరీరముల కతీతమైన, తమోగుణములేని, సచ్చిదానంద 
రూపమైన ఆత్మను, దేహేంద్రియమన-అహంకారాదులకు సాక్షియెన దానిని కర్భత్వాదులులేని 
అఖందరూపుని ప్రలయస్థితిలో సంస్మరించును. x 
శ్లో ఏవం మాయావశాదేతౌ బన్ఫమోక్షావతాత్తికౌ ॥ 
బన్గో౭ పి కల్పితో బద్ధదశాయాం భాతి సత్యవత్‌ ॥ 17 


ప్ర: ఏవమ్‌ = ఈ విధముగా, బంధః అపి = బంధము కూడ, కల్పితః = కల్పింపబడినది, ఏతౌ 
= ఈ రెండు, అతాత్వికా = తత్వసత్యముగాని, బంధమోక్షై = బంధము, మోక్షము అనునవి, 
మాయావశాత్‌ = మాయకు లోబడి, బద్ధదశాయామ్‌ = జీవుడు సంసారబద్దుడై యున్న కాలమున, 
సత్యవత్‌ = సత్యమువలె, భాతి = ప్రకాశించుచున్నది. 


తా: ఈ రీతిగా బంధము కల్పితమే, బద్దుడై జీవుడున్న దశలో సంసారబంధము, దానినుండి 
మోక్షము, రెండును సత్యమువలెనే కన్పించును. కాని ఆ రెండును శాశ్వతసత్యములు కావు. 

శ్లో॥ విజ్ఞానేనైవ తన్నాశశ్చిత్తస్థెర్యాచ్చ తద్భవేత్‌ । 

తదప్యుపాసనాయోగా ౨_మీ సత్మర్మభిర్భవేత్‌ 11 18 

ప్ర : తత్‌ = ఈ బంధము యొక్క నాశః = నాశము, విజ్ఞానేన+ఏవ = విజ్ఞానము చేతనే, తత్‌ 
= ఆ విజ్ఞానము, చిత్తస్టెర్యాత్‌ = దృఢమైన మనోనిశ్చయము వలన, భవేత్‌ = అగును, తత్‌ అపి 
చ = అది కూడ, ఉపాసనాయోగాత్‌ = దేవతోపాసన అను యోగసాధనవలన, సః అపి = 
అదియును, సత్మర్మభిః = సత్మర్మలచేత, భవేత్‌ = అగును. 


తా: బంధము నశించుట విజ్ఞానమువలన సాధ్యము. విజ్ఞానము దృఢనిశ్చయ సాధ్యము. అది 
ఉపాసనవలన సాధ్యము. ఉపాసన సత్మర్మలచే సాధ్యము. % 


శ్రీశ్రీశ్రీవాసుదేవానందసరస్వతీవిరచితమ్‌ 99 


శ్లో కర్మావశ్యకమ[తైవ గ్రాహ్యం కామ్యాది నైవ చ। 
పునః పాత[శ్రుతేశ్చిత్త శుద్ద భావాచ్చ నేతరత్‌ ॥ 19 
ప్ర: అత్ర+ఏవ = బంధనాశము విషయమునను, కర్మ+ఆవశ్యకమ్‌ = కర్మయొక్క అవసరము, 
గ్రాహ్యమ్‌ = (గహింపదగినది, కామ్య+ఆది = కోర్కెలసిద్ధికై కామ్యకర్మలు మొదలైనవి, న ఏవ చ 
= కానే కాదు; పునః పాత = పునర్ణన్మము గూర్చిన, (శ్రుతేః = వేదోక్తివలన, చిత్తశుద్ధి +అభావాత్‌ 
చ = చిత్తశుద్ధిలేమివలన గూడ, న ఇతరత్‌ = మరియొకటి కాదు. 


తా: బంధనాశమునకు సత్మర్మ చెప్పబడినందున కర్మ ఆవశ్యకత తెలియును. కాని కామ్యకర్మలు 
బంధహేతువులే. పునర్జన్మఫలము చెప్పబడినది కాగా చిత్తశుద్ధికి కామ్యకర్మలు ఉపకరించవు. 


కావున సత్మర్మలనగా కామ్యకర్మలు కానివి. % 
శ్లో; హోమావుభౌ పార్వణేష్టీ పబ్బయజ్ఞా యథావిధి । 
చాతుర్మాస్యం చాగ్రయణం దైవం పషిత్యం చ కర్మయత్‌ ॥ 20 


ప్ర: ఉభౌ హోమౌ = ప్రాతఃకాలమున సాయంకాలమున చేయదగునని చెప్పబడిన హోమములు 
రెండు, పార్వణ+ఇష్టీ = పర్వదినములలో చేయదగిన పితృయాగము, పంచయజ్ఞాః = శ్రుతి, 
స్మృతి, సంప్రదాయోక్తములైన అగ్నిహోత్ర, దర్శపూర్ణమాస, చాతుర్మాస్య, పశు, సోమములనబడు 
(శ్రుత్యుక్తములు, దేవపితృబ్రహ్మభూతమనుష్యయజ్ఞము లయిదు సృత్యుక్తములు, అభిగమన, 
ఉపాదాన, ఇజ్య, స్వాధ్యాయ యోగములు అనబడు పంచరాత్రాగమప్రకారసాంప్రదాయిక 
యజ్ఞములు, చాతుర్మాస్యం చ = చాతుర్మాస్యవ్రతమున్ను, అగ్రయణమ్‌ = అన్నగారికి సంబంధించి 
నది, దైవమ్‌ = దేవతలకు సంబంధించినది, పిత్ర్యమ్‌ = పితృదేవతలకు సంబంధించినది, యత్‌ 
కర్మ చ = ఏ కర్మయో 

శ్లో పోష్యాణాం పోషణం జాతేష్ట్రాది నైమిత్తికం తథా । 

స్నానసన్యావన్షనాధ్య ఆచరేత్‌ గృహవాన్‌ ద్విజః ॥ 21 

ప్ర : పోష్యాణామ్‌ = పోషింపదగినవారికి, పోషణమ్‌ = పోషణరూపమైన, జాత +ఇష్టి+ఆది = 
పుట్టిన బిడ్డకు విధిగా చేయదగిన జాతకర్మ మొదలగు, నైమిత్తికమ్‌ = యేదేని యొక నిమిత్తముగా 
చేయు కర్మను, తథా = అట్లే, స్నానసంధ్యావందన +ఆధ్యః = స్నానసంధ్యావందనములచే 
(ప్రముఖుడైన, గృహవాన్‌ ద్విజః = గృహస్థ బ్రాహ్మణుడు, ఆచరేత్‌ = ఆచరించును. 
తా: ఉభయహోమములు, పర్వదినములలో చేయదగిన పితృయాగము, పంచయజ్ఞములు, 
చాతుర్మాస్యాది వ్రతములు అ(గజసంబంధి, దైవసంబంధి, పితృసంబంధి కర్మలను, జాతకర్మాది 
నిమిత్తకర్మలను, స్నానసంధ్యావందనాది నిత్యకర్మలను శాస్తోక్షప్రకారమున గృహస్థబ్రాహ్మణుడు 
చేయవలెను. 


100 శ్రీ దత్తపురాణమ్‌ 


శ్లో స్వవ్రతాచరణాగన్తుసాధనం చ వనీ పునః । 
వర్ణీ తు గుర్వగ్నిసేవావేదాభ్యాసాదికం స్వకమ్‌ ॥ 22 
ప్ర: పునః చ = మరియు, వస్త :ఇ వానప్రస్థాశమము నందున్నవాడు, స్వ = తనదైన, 
వ్రత+ఆచరణ +ఆగన్తుసాధనమ్‌ = వ్రతమునాచరించుట అతిథి, అభ్యాగతసేవయు సాధనములుగా 
గలవాడు; వర్ణీ తు = బ్రహ్మచారియైతే, గురు+అగ్నిసేవా = గురువుల సేవ చేయుట, అగ్ని 
నారాధించుట, వేద+అభ్యాస +ఆదికమ్‌ = వేదమును సాధన చేయుట మొదలుగా గల, స్వకమ్‌ 
= తనకు యోగ్యాచారకర్మలు. 


తా : మరియు వానప్రస్థుడైనవాడు తన వ్రతమును విడువక నియమపాలన చేయుచు వానినే 
సాధనములుగ చేసికొనవలె. బ్రహ్మచారి గురుశుశ్రూష చేయుచు, అగ్నిహోత్రము నారాధించుచు 
వేదము నభ్యసించుచు అనుబంధకర్మలు తనవిగా భావించి నిర్వర్తించవలె. వ 


శ్లో॥ శౌచం భిక్షాం జపం దబ్లీ నిత్యమేకాన్తసేవనమ్‌ । 
పాతివ్రత్యం చిరణ్బీ తు భరృచిత్తానుసారిణీ ॥ 23 


ప్ర: దజ్జీ = భిక్షువు లేక యతి, శౌచమ్‌ = అంతర్భహిఃశుచిని పాటించుట, భిక్షామ్‌ = భిక్షాటన 
చేయుట, జపమ్‌ = జపము చేయుట, నిత్యమ్‌ = ఎల్లవేళల, ఏకాన్తసేవనమ్‌ = ఏకాంతముగా 
నుండుట; చిరణ్జీ తు = ముత్తయిదువ యైతే, భర్తచిత్త+అనుసారిజీ = భర్త మనసు తెలిసి 
ప్రవర్తించునది, పాతివ్రత్యమ్‌ = పతిసేవ వ్రతముగా గలది. 
తా: ఒక యతి దైహికమానసికశుచిని పాటిస్తూ, భిక్షాటనచేసి జీవిస్తూ జపము చేయుచూ 
ఏకాంతాన్ని కోరుకుని జీవించవలె. ఒక ముత్తయిదువ తన భర్తమనసు తెలిసి మసులుకుంటూ 
పతిసేవ వ్రతముగా జీవించవలె. * 
శ్లో॥ విధవా పాలయేచ్ళీలం బ్రహ్మచర్యం వ్యవస్థితా । 
సర్వాశ్రమాధికారస్య బ్రాహ్మణస్య శమాదికమ్‌ ॥ 24 
ప్ర : వ్యవస్థితా = కృతనిశ్చయముతో, విధవా = భర్తను కోల్పోయిన స్త్రీ, బ్రహ్మచర్యమ్‌ = 
బ్రహ్మచర్యమును, శీలమ్‌ = తన శీలమును, పాలయేత్‌ = కాపాడుకొనవలెను; సర్వ+ఆశ్రమ+ 
అధికారస్య = అన్ని ఆశ్రమము లందున్న్య బ్రాహ్మణస్య = బ్రాహ్మణునకు, శమ+ఆదికమ్‌ = 
శమము, దమము ఇత్యాది వానిని (సాధించవలెను). 
తా: విధవ దృఢనిశ్చయముతో (బ్రహ్మచర్యమును పాటించుచూ శీలమును కాపాడుకొన వలయును. 
(బ్రాహ్మణుడు, ఏ ఆశ్రమంలో ఉన్నవాడైనను, శమదమతితీక్షాదులను సాధించవలెను. ఖః 
శ్లో! త్ర్యాశ్రమాధికృతస్యోక్తం శౌర్యాది క్షత్రియస్య చ । 
కృష్యాది ద్వాశ్రమవిశః కర్మాన్యస్య తు సేవనమ్‌ ॥ 25 


శ్రీశ్రీ శ్రీవాసుదేవానందసరస్వతీవిరచితమ్‌ 101 


ప్ర: త్రి+ఆశ్రమ+అధికృతస్య = మూడు ఆశ్రమములను (బ్రహ్మచర్య, గార్హస్థ్య, వానప్రస్థములను) 
ఆశ్రయించిన వానికి, ఉక్తమ్‌ = చెప్పబడినది; క్షత్రియస్య చ = క్షత్రియునకేమో, శౌర్య+ఆది 
శౌర్యము మొదలగునవి; ద్వాశ్రమ = రెండు ఆశమముల, విశః = వైశ్యునకు, కృషి+ఆది 
వ్యవసాయము మొదలైన, కర్మ = కర్మ; అన్యస్య తు = శూద్రునకు, సేవనమ్‌ = సేవకవృత్తి. 


తా: బ్రాహ్మణులకు మూడు ఆ(శ్రమములందును (సంన్యాసము తప్ప) పై శ్లోకమున చెప్పబడిన 
విధులను నిర్వహించుట చెప్పబడినది. క్షత్రియులకు శౌర్యాది ప్రవర్తన కర్తవ్యము. వైశ్యునకు 
వ్యవసాయము, వ్యాపారము ఇత్యాదులు కర్తవ్యములు. శూద్రులకు సేవకధర్మము శాస్రోక్తము. % 
శ్లో కార్యం వర్డెః స్వకర్మైవం స్వవర్ణాశ్రమచోదితమ్‌ । 
కేవలం సత్త్వశుద్ధ్యర్థమీశప్రీత్యై మహా వ్రతైః ॥ 26 

ప్ర: కార్యమ్‌ = ఏదైన ఒక పని, వర్ణెః = నాలుగు వర్ణముల వారిచేతను, స్వకర్మ = తన 
జీవకర్మ, ఏవమ్‌ = అదే విధముగ, స్వవర్ణ+ఆశ్రమ = తన వర్ణము బ్రహ్మచర్యాది ఆశ్రమము 
అను వీనిచే, చోదితమ్‌ = నడుపబడునది; మహావ్రతైః = కర్మను ఒక మహాప్రయోజనము 
కొరకు దీక్షగా చేయువారిచే, కేవలం సత్త్వశుద్ధ్యర్థమ్‌ = సత్త్వగుణము మలినము లేనిదిగా 
చేసికొనుటకై మాత్రమే, ఈశప్రీత్యై = ఈశ్వరప్రీతిగాను చేయబడుచున్నది. 

తా: మానవుడు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర వర్ణముల నాల్గింట ఒక దానికి చెందినవాడై 
యుండును కావున వాని పనులు (కర్మ) వాని వర్ణము, బ్రహ్మచర్యాది నాలుగాశ్రమములో 
వాడున్న ఆశ్రమము, వీనికి సంబంధించి సమాజమున యే కట్టుబాట్లు, నియమములున్నవో 
అవియే మార్గదర్శకములై వానిని నడిపించును, వానిచే ఆ యా కర్మలు చేయించును. * 


శ్లో యస్యాగ్నిహోత్రాదిలుప్తం విధిహీనమథాపి వా । 
ఆసప్తమాంస్తస్య లోకాన్‌ హినస్తీతీరితే యతః ॥ 27 
ప్ర: యస్య = ఎవనికి, అగ్నిహోత్ర+ఆది = నిత్యాగ్నిహోత్రము మొదలైనవి, లుప్తం = లోపించినదో, 
వా = లేక, అథ+అపి = ఉన్నను, విధిహీనమ్‌ = వేదవిహితముగ చేయబడనిదో, తస్య = 
వానికి, ఆసప్తమాన్‌ లోకాన్‌ = ఏడు లోకములను, హినస్తి = క్షీణింపజేయుచున్నాడు, ఇతి 
ఈరితే యతః = అని చెప్పబడినందువలన. 
తా: అగ్నిహోత్రాది కార్యములు చేయనివాడు, లేక, చేసినను శాస్రోక్తప్రకారముగకాక లాంఛనముగ 
చేసిన వాడు, వీరికి ఏడు లోకములలోనూ గతులుండవని చెప్పబడినది కావున (పై శ్లోకమున 
చెప్పబడినట్లు) ప్రతియొక్కడు కార్యకర్తయగుచున్నాడు. % 
శ్లో కర్మవైగుణ్యాదిదోషే లోపాదౌ విధివచ్చ తత్‌ | 
ప్రాయశ్చిత్తం చరేద్విద్వాన్యథావన్నాన్యథా శుచిః ॥ 28 


102 శ్రీ దత్తపురాణమ్‌ 


ప్ర : కర్మవైగుణ్యాదిదోషే = చేయు కర్మగుణములేనిదై సర్వాంగసమగ్రతలేని దోషము గలది, చ 
= మరియు, లోప+ఆదౌ = కర్మచేయుటే లేనిదై, ఇట్టి సందర్భములలో, తత్‌ = ఆ కర్మ, విధివత్‌ 
= దైవికముగ, ప్రాయః+చిత్తమ్‌ = నివారణోపాయములను, యథావత్‌ = శాస్రోక్తముగ, విద్వాన్‌ 
= పండితుడు, చరేత్‌ = చేయును, అన్యథా = ప్రాయళ్చిత్తము చేసికొననిచో, న శుచిః = 
శుద్దుడు కాడు. 


తా: చేయు కర్మలో దోషములుండవచ్చును. దైవికముగ అసలు కర్మయే చేయకపోవచ్చును. 
అట్టితరి పండితుడు శాస్త్రవిధిననుసరించి ప్రాయశ్చిత్తము చేసికొనును. కాకున్న పరిశుద్దుడు కాడు. * 
శ్లో॥ ప్రాయో వినష్టిః సన్ఫానం చిత్తిర్విధ్యపరాధకే । 
ప్రోక్తా వినష్టిసన్ధానం ప్రాయశ్చిత్తిరితీహ హి ॥ 29 
ప్ర: విధి+అపరాధకే = అనుసరించవలసిన విధానమున దోషములు కలిగినపుడు, ప్రాయశ్చిత్తిః 
= ప్రాయళ్చిత్తము, ఇతి = అనగా, ప్రాయః = ప్రాయః అను శబ్దము, వినష్టిః = నాశము అను 
అర్థము గలది, కాగా ప్రాయశ్చిత్తము అనుట కర్ణము విధినిర్వహణలో భంగమైన అంశమును 
ఆ విధితో కలుపుట అని అర్ధము, ఇహ = లోకవ్యవహారమున, ప్రోక్తా హి = చెప్పబడినది కదా. 


తా: శాగస్తోక్తవిధినిర్వహణ ములో భంగమేర్చబడినపుడు ప్రాయశ్చిత్తము చెప్పబడినది. ప్రాయః 
అనగా నశింపు, చిత్తి అనగా కలుపుట. ఇట్లు ప్రాయశ్చిత్తమనగా భంగమైనదానిని మరల ఆ 
విధిక్రమముతో కలుపుటకొరకు చేయునది. % 
శ్లో కర్మప్లవో దృఢో యస్తన్మన్యతే శ్రేయ ఉత్తమః । 
పర్యేతి స పునర్భుత్యుమిత్యుక్తిం సంస్మరేద్చుధః I 30 
ప్ర : యత్‌ కర్మప్లవః దృఢః = యే కర్మప్లవము దృఢమైనదో, తత్‌ = అది, ఉత్తమః శ్రేయః = 
ఉత్తమమైన శ్రేయస్సుగా, మన్యతే = తలంచబడుచున్న్చది; సః బుధః = ఆ వివేకవంతుడు, పునః 
= మరల, మృత్యుమ్‌ = మృత్యువును, పరి+ఏతి (పర్వేతి) = తిరిగి చేరును, ఇతి = అని, ఉక్తిమ్‌ 
= చెప్పబడినదానిని, సంస్మరేత్‌ = స్మరింపదగును. 
తా: కుండ పగిలిపోగా, లోని పెరుగు బైటకు పొర్లినట్లు కర్మ ఫలము ఎవనికి దృఢముగా 
పొర్లిపోవునో వాని కర్మ ఉత్తమకర్మ, శ్రేయః కర్మ అనబడును. వివేకవంతుడు కర్మఫలము 
పొర్లిపోకుండ మిగిలినచో మరల మృత్యుమార్గమున ప్రయాణించునన్న శాస్తోక్తిని స్మరించికొనును. 
శ్లో అగ్నిహోత్రాది హృచ్చుద్ధిద్వారా ముక్ష్యై ప్రచోదితమ్‌ । 
శమాదీన్‌ సాధయే బ్విహ్వాంస్తదనుషనపూర్వకమ్‌ 11 31 
ప్ర: అగ్నిహోత్రాది = అగ్నిహోత్రాదులచే, హృత్‌+శుద్ధిద్వారా = హృదయమును శుద్ధి చేసికొనుట 
వలన, ముక్తి = ముక్తి కొరకు, ప్రచోదితమ్‌ = (కర్మ) నడిపించబడును; విద్వాన్‌ = పండితుడు, 


శ్రీశ్రీ శ్రీవాసుదేవానందసరస్వతీవిరచితమ్‌ 103 


తత్‌ = ఆ కారణమున, అనుష్టానపూర్వకమ్‌ = అనుష్టానముతో కూడ, అనగా ఆచరణతో కూడ, 
శమ+ఆదీన్‌ = శమము, దమము, తితిక్ష ఉపరతి, శ్రద్ధ, సమాధానము అనబడు షడ్గుణ 
సంపత్తిని, సాధయేత్‌ = సాధించవలెను. 
తా: హృదయశుద్ధికొరకు, నిత్యాగ్నిహోత్రవిధులు, తద్ద్వారా మోక్షము; అట్లే శమాది షడ్డుణ 
సంపత్తిసాధన, ఆచరణపూర్వకముగా విద్వాంసునికి విధి నిర్దేశించినది. స 

శ్లో సాధనావధి తత్మార్యముపాత్తపరసాధనః । 

తతః సంన్యస్య శమవాన్‌ భవేన్నైష్కర్యసిద్ధిభాక్‌ i 832 

ప్ర: సాధనావధి = సాధన చేయునంత కాలము, ఉపాత్త = పొందిన, పరసాధనః = ఆంతరంగిక 
సాధనలు గలవాడై, తత్‌ = ఆ విధి, కార్యమ్‌ = చేయదగినది; శమవాన్‌ = శమాదులను 
సాధించినవాడు, తతః = అటు తరువాత, సంన్యస్య = సంన్యసించి, నైష్మర్మసిద్ధిభాక్‌ క 
కర్మరాహిత్యమునకు యోగ్యుడుగా, భవేత్‌ = అగును. 


తా: శమాది షట్సంపత్తిని సాధించువరకును ఆంతరంగికసాధనలు చేయుచు, శమాదులను 
సాధించిన పిదప సంన్యసించి (పండితుడు) కర్మరాహిత్యమునకు సంసిద్ధత గలవాడగును. 
శ్లో ఉపాత్తసాధనో భక్తా సమాసాదితశుద్ధధీః ॥ 
దేవో భూత్వా యజేద్దేవం మాం ప్రత్యగోతిరాస్థితమ్‌ ॥ 38 
ప్ర: భక్తా = భక్తితో, ఉపాత్త = సంపాదింపబడిన, సాధనః = సాధన సంపత్తిగలవాడై, సమాసాదిత 
= చక్కగా పొందిన, శుద్ధధీః = నిర్మలబుద్ధియె, దేవః భూత్వా = దైవీసంపత్తిగలవాడై, దేవం 
మాం ్రత్యగ్దోతిరాస్థితమ్‌ = దత్తాత్రేయుడను వ్యక్తి నామరూపాదులచే గోచరించు దైవ 
స్వరూపుడనైన నన్ను, యజేత్‌ = ధ్యానించును. 
తా: భక్తితో సాధనద్వారా పొందిన నిర్మలబుద్ధియె దైవీసంపద గలిగి దత్తాత్రేయ నామరూపములతో 
ప్రకటమగుచున్న జ్యోతిఃస్వరూపుడనైన నన్ను ధ్యానించును. 
శ్లో॥ సకామాయ గణేశాద్యాః పృథగ్భష్టా చ భావితాః | 
దదాత్యశాశ్వతాన్‌ కామాన్‌ సంసరన్తః క్షుధాదినా ॥ 34 
ప్ర: సకామాయ = కోరికలు దీరుటకై దేవునాశ్రయించువారికొరకు, పృథక్‌ +దృష్ట్యా : 
ద్వయభావముతో, గణేశ+ఆద్యాః చ = గణపతి మొదలగు వారున్ను, భావితాః = భావములో 
రూపమీయబడిరి; క్షుధాదినా = ఆకలి మొదలగు ధర్మములతో, సంసరన్తః = (ప్రవర్తించువారగుచు, 
అశాశ్వతాన్‌ కామాన్‌ = శాశ్వతసుఖమును ఇవ్వలేని కోరికలను, దదాతి = తీర్చుచుందురు. 


తా: లోకములో అత్యధికసంఖ్యాకులు తాత్మాలికసుఖములను పొందగోరువారు. వారి కోరికలు 


104 శ్రీ దత్తపురాణమ్‌ 


తీర్చుటకై ప్రత్యేకనామరూపములతో గణేశునివంటి దేవతామూర్తులు భావింపబడినారు. వారిని 
పూజించుటవలన లౌకికమైన కోరికలు తీరునేగాని శాశ్వతానందము లభించదు. ఆ దేవతా- 
మూర్తులకును మనవలెనే ఆకలిదప్పులు, భార్యాబిడ్డలు భావింపబడిరి. x 


శ్లో అర్చకస్య తపోయోగాదర్చనస్యాతిశాయనాత్‌ । 
అభిరూప్యాచ్చ బిమ్బానాం సాన్నిధ్యం కల్పయన్తి తే ॥ 835 

ప్ర: అర్బకస్య = పూజించువానియొక్క తపోయోగాత్‌ = తపోనిష్థవలన, అర్చనస్య = పూజయొక్క 
అతిశాయనాత్‌ = ఆధిక్యమువలన, చ = మరియు, బింబానామ్‌ = దేవతామూర్తులయొక్క, 
ఆభిరూప్యాత్‌ = సౌందర్యమువలన, తే = ఆ దేవతాప్రతిమలు, సాన్నిధ్యమ్‌ = సన్నిధిని, కల్చ్పయన్ని 
= చేయుచున్నారు. 

తా: అర్చకుని నిష్ట అర్చన ఆధిక్యము, దేవతాప్రతిమ సౌందర్యము, ఈ మూడు అంశముల 
ప్రభావమున ఆ ప్రతిమలో ఆ దేవతాశక్తి నిలిచి ఫలమిచ్చును. 


శ్లో మచ్చిదంశయుతా స్తే తు ఫలదా స్వాధికారతః । 
త ఆయాని పరిచ్చిన్నా గచ్చన్తి చ తతః పునః ॥ 86 


ప్ర:తేతు = ఆ దేవతామూర్తులేమో, మత్‌ = నా యొక్క చిత్‌+అంశయుతాః = చైతన్య 
జ్ఞానాంశగలవారై, స్వ+అధికారతః = తన అధికారమునకు తగిన, ఫలదాః = ఫలమునిచ్చువారై, 
త (తే) = వారు, పరిచ్చిన్నాః = విడిబడినవారై, ఆయాన్ల్తి = వచ్చుచున్నారు, చ = మరియు, తతః 
= అటనుండి, పునః = మరల, గచ్చన్తి = పోవుచున్నారు. 


తా: ఆ దేవతామూర్తులు నా చిదంశలు. తమ తమ పరిమితాధికారమునకు లోబడి వారు 
భక్తులకు వారి వారి పూజాఫలములను ప్రసాదింతురు. మరియు, నా నుండి నా అంశలుగా 
భిన్న భిన్న రూపనామగుణములతో వేరుగా వెలువడి భక్తుల ఆహ్వానము మేరకు వచ్చి, మరల 
వారి విసర్జన లేక ఉద్వాసన మేరకు తరలిపోవుచున్నారు. 
శ్లో గతిస్థిత్యాసనస్వప్న వర్ణితోః హం న తాదృశః | 
ఆత్మాం_ జః సర్వసంసారధర్మకర్మవివర్ణితః 11 837 

ప్ర: అహమ్‌ = నేను, సర్వసంసారధర్శ్మకర్మవివర్ణితః = అన్ని జగద్ధర్శ్మకర్మలను విడచినవాడనై, 
గతిస్టితి + ఆసన -స్వప్ప-వర్ణితః = చలనము, నిలుకడ, కూర్చొనుట, కలగనుట ఇత్యాది యేమియు 
లేనివాడను, ఆత్మా = ఆత్మను, అజః = పుట్టనివాడను, న తాద్భశః = ఆ దేవతామూర్తులను 
పోలినవాడను కాను. 


తా : నేను దేవతామూర్తులకంటె భిన్నమైన వాడను. నాకు పుట్టుకలేదు. కేవలాత్మను. ప్రాకృతికమైన 


శ్రీశ్రీశ్రీవాసుదేవానందసరస్వతీవిరచితమ్‌ 105 


ధర్మములు నాకు లేవు, కర్మాచరణవిధిని షేధములు లేవు, నేను చలనముగాని, నిలుకడగాని, 
కూర్చొనుట, లేచుట, కలగనుట అను ఇట్టి క్రియలుగాని లేనివాడను. నే 
శ్లో ప్రపజ్బోపశమః శాన్తః శివో ద్వైతోః జరో౭.మరః । 
సర్వం సంన్యస్య నిఃసంగైరుపాస్యోం హం మహార్థదః 11 88 

ప్ర: అహమ్‌ = నేను, ప్రపంచ+ఉపశమః = భౌతికవికారములు తొలగినవాడను, శాన్న = 
వికారములు లేని, అద్వైతః = ఒక్కడనైన, శివః = సుఖస్వరూపుడను, అజరః = వృద్ధిలేనివాడను, 
అమరః = క్షయములేనివాడను; సర్వం సంన్యస్య = అన్నిటిని విడిచి, నిఃసంగః = అహంకారాదులతో 
పొత్తులేనివారిచే, ఉపాస్యః = ఉపాసింపదగుదును, మహార్థదః = మోక్షదాతను. 


తా: నాకు పాంచభౌతికవికారములు లేవు. వృద్ధిక్షయములు లేవు. నీవు నేను అను ద్వయబుద్ధి 
లేదు. సుఖస్వరూపుడను. అన్నిటిని విడచి, అహంకారాదుల పొత్తులేని సంన్యాసులకు ఉపాసింప 
దగినవాదను. మోక్షమిచ్చువాడను. 


శ్లో! విముఖాయ క్రియా ప్రోక్తాః చరాయేశ్వరపూజనమ్‌ । 
ముముక్షవే కేవలం మదుపాస్తిస్తూత్తమోత్తమా ॥ 39 


ప్ర : విముఖాయ = పరాకుగా నుండువానికొరకు, క్రియా = శరీరముతో చేయు పనులు, 
అచరాయ = స్థిరమైన చిత్తముగల వానికొరకు, ఈశ్వరపూజనమ్‌ = ఈశ్వరపూజ, ప్రోక్తా = 
చెప్పబడినది; ముముక్షవే =మోక్షమును కోరువానికై, ఉత్తమ+ఉత్తమా తు = అన్నిటికంటె 
యోగ్యమైనది, కేవలం మత్‌+ఉపాస్తిః = నన్ను ఉపాసించుట మాత్రమే. 
తా: పరాకుగా నుండు వానికి పరిచర్యలుగా దైహిక సేవ మేలు చేయును. స్థిరచిత్తునకు 
పూజావిధానము ననునరించుట మేలు. మోక్షకామి మాత్రము నన్ను ఉపానించుటే 
ఉత్తమమార్గముగా శాస్తోక్తి. % 

శ్లో అనుష్టాన ప్రకారో౭_ స్యాః (శవణాదివిధానతః । 

బాహ్యోపచారైరన్యస్యాః క్రియాయాః కారకాదిభిః ॥ 40 

ప్ర: అస్యాః = వానికి, (శ్రవణాదివిధానతః = శ్రవణ మనన పఠన ఇత్యాది విధానముల 
ననుసరించి, అనుష్టాన ప్రకారః = ఉపాసనాపద్ధతి; అన్యస్యాః = ఇతరులకు, బాహ్యోపచారైః = 
ఆవాహన-నస్నాన-నివేదనాది ఉపచారములచేత, కారకాదిభిః = మంత్రతంత్రాదులచేత, క్రియాయాః 
= దైహికకర్మలచేత, 

శ్లో కిళ్చిత్సక్వకషాయాణాం హఠయోగాదియోజనా । 

తదభావేః పి పరయా మద్భక్యా సద్గతిర్భణామ్‌ ॥ 41 
ప్ర : కించిత్‌ పక్వకషాయాణామ్‌ = రాగద్వేషాదులు కొంతగా పండినవారికి, హఠయోగాది 


106 శ్రీ దత్తపురాణమ్‌ 


యోజనా = ఇడా పింగళా లేక సూర్య (హ) చంద్ర(ఠ) నాడుల వెంట ప్రాణప్రసారమును 
నిరోధించుట అనబడు హఠయోగాది యోగములను సూచించుట, తత్‌+అభావే అపి = అవి 
లేకున్నను, మద్భక్యా పరయా = నా యందలి పరమభక్తిచే, నృణామ్‌ = నరులకు, సద్దతిః = 
ఆత్మజ్ఞానము దిశగా ప్రయాణము సాగును. 


తా : నన్నుపాసించువారికి శ్రవణమననాది విధానముల ద్వారా ఉపాసన చేయుట, ఇతరులకు 
మంత్రతంత్రాదులు ఆహ్వానవిసర్జనాది ఉపచారములు ద్వారా సేవించుట, రాగద్వేషాది 
వికారనిరోధములో కొంత ప్రగతి గలవారికి హఠయోగాదుల సాధన, ఇవి కూడ లేనప్పుడు నా 
యందలి అకుంఠితభక్తిద్వారా నరులకు సద్గతి కల్లునని చెప్పబడినది. 
శ్లో; ఏవం కర్మాణి చోపాస్తిః సంక్షేపేణ ప్రదర్శితా | 
నిర్గుణోపాస్తితః సర్వాన్‌ కామానాప్పా౭ మృతో భవేత్‌ ॥ 42 

ప్ర: ఏవమ్‌ = ఈ విధముగా, కర్మాణి = కర్మములు, చ+జఉపాస్తిః = ఉపాసన కూడ, సంక్షేపేణ 
= సంగ్రహముగా, ప్రదర్శితా = వివరింపబడినది; నిర్గుణ+ఉపాస్తితః = నిర్ణణపరబ్రహ్మోపాసన 
ద్వారా, సర్వాన్‌ కామాన్‌ = అన్ని కోరికలను, ఆప్పా = పొంది, అమృతః భవేత్‌ = అమృతమయు 
డగును. 


తా: ఈ రీతి కర్మ, ఉపాసనవిషయములను సంగ్రహరూపమున వివరించినాను. నిర్గుణ- 
బ్రహ్మోపాసన చేయువారు కోరికలను తరించి అమృతమయులగుచున్నారు. 


శ్లో మయ్యాసక్తమనా నిత్యయుక్తో మాం య ఉపాస్త ఇత్‌ | 
(శ్రద్ధావాన్‌ సోః పి మామేతి పునరావర్తతే నసః॥ 483 
ప్ర: మయి = నా యందు, ఆసక్తమనాః = ఆసక్తమైన మనస్సు గలిగిన, నిత్యయుక్తః = నాకై 
చేయు కర్మలతో నిత్యము నాతో కూడియుండువాడు, మామ్‌ = నన్ను ఉపాస్త ఇత్‌ = ఉపాసించు 
వాని వలె, శ్రద్ధావాన్‌ = శ్రద్దాళువై, సః అపి = ఆతడును, మాం ఏతి = నన్ను చేరుచున్నాడు, సః 
= ఆతడు, న పునః ఆవర్తతే = మరల జన్మించబోడు. 
తా: నా యందు ఆసక్తితో నన్నారాధించుచు, కర్మలాచరించుచు, నిత్యము దేహమానసములతో 
నాతోనే ఉండువాడు, నన్ను శాస్రోక్తముగా ఉపాసించు వానివలెనే నన్ను చేరుచున్నాడు. వానికి 
పునర్జన్మ కలుగదు. % 
శ్లో॥ స్టూలాక్షరాల్లిపిజ్ఞానం శిశోరివ పరాత్మనః । 
గురూకార్సాకల్పనయా హృత్‌ స్టైర్యాద్బోధ ఉద్భవేత్‌ I 44 
(ప్ర: శిశోః = బాలునకు, స్థూల +అక్షరాత్‌ = పెద్ద అక్షరములవలన, లిపిజ్ఞానం ఇవ = అక్షర 
రూపము తెలియునట్లు, గురు+ఉక్త = గురువుచే చెప్పబడిన, అర్పా కల్పనయా = పూజా 


శ్రీశ్రీ శ్రీవాసుదేవానందసరస్వతీవిరచితమ్‌ 107 


విధానముచేత, హృత్‌ = హృదయముయొక్క స్టెర్యాత్‌ = నిశ్చలత్వమువలన, బోధః = జ్ఞానము, 
ఉద్భవేత్‌ = కలుగును. 


తా: బాలునకు మొదట పెద్ద అక్షరములు దిద్దబెట్టినందువలన అక్షరరూపము వాని మనసులో 
స్పష్టముగా ముద్ర పడును. అట్లే, గురువు చెప్పిన పూజావిధానమును అనుసరించుట ద్వారా 
హృదయమున దైవరూపభావన స్థిరమై జ్ఞానము కలుగును. ఖః 
శ్లో సతోం మ్వ్యాద్యేః పి బివృస్య ప్రతీతిర్న మలాన్వితే । 

తథాత్మానో న మలినే ప్రతీతిః సా తు నిర్మలా ॥ 45 
ప్ర: సతః = స్వచ్చమైన, అంబు+ఆద్యే అపి = నీరు మొదలగు వానియందు, బింబస్య = 
ప్రతిబింబముయొక్క, ప్రతీతిః = స్పష్టత, మల+అన్వితే = మలినముతో కూడిన దానియందు, న 
= కాదు; తథా = అదే రీతి, ఆత్మనః = ఆత్మయొక్క (ప్రతీతిః = స్పష్టత, న మలినే = మలిన 
మంటిన మనసునందు లేదు; సా తు = ఆ సాక్షాత్మారము, నిర్మలా = మలినము లేనిది. 


తా: నీరు మొదలగు వానియందు మలినము లేకున్న చూచువాని ముఖము సాక్షాత్మరించి 
ప్రతిబింబము స్పష్టముగ దర్శనీయమగును. కాని ఆ నీరు మలినముతో కూడియున్నచో, ముఖము 
ప్రతిబింబసాక్షాత్మారము నొందదు. బింబము నిర్మలమే అట్లే, ఆత్మసాక్షాత్మారము విషయము 
గూడ మలినమనస్కులకు కలుగదు. % 
శ్లో। అతో మద్భజనాత్మామ క్రోధాద్యన్తర్మలక్షతిః I 
మత్రసాదాత్తతశ్చాన్తస్తమోనాశస్తతో: మృతమ్‌ 11 46 

ప్ర: అతః = ఆ కారణమున, మత్‌ = నా యొక్క భజనాత్‌ = పూజ వలన, కామ క్రోధ+ఆది 
= కోరిక, కోపము మొదలగు, అన్తః+మల = మనసులోపలి మలినముయొక్క, క్షతిః = నాశము; 
మత్‌ ప్రసాదాత్‌ = నా అనుగ్రహమువలన, తతః చ = అక్కడి నుండియు, అన్తః+తమః = 
లోపలి తమోగుణము అనుచీకటి, నాశ = నశింపు, తతః = దానినుండి, అమృతమ్‌ = 
అమరత్వము, మోక్షము. 


తా : అందువలన కోరిక దానినుండి కలుగు కోపము మొదలగు మనోమాలిన్యము నా సేవ 
వలన తొలుగును. నా అనుగ్రహము వలన తమోగుణము నశించి, శుద్ధసత్వస్థితి కలిగి మోక్షము 
లభించును. % 
శ్లో ప్రతిష్టాం వినతే యో౭ స్మిన్‌ సో౭ భయో యో౭_న్రరం మయి । 
కరోతి తస్య భీః పూర్వే దేవా అపి భయం యయుః ॥ 47 
ప్ర: యః = ఎవడు, అస్మిన్‌ = ఈ అమృతస్థితియందు, ప్రతిష్టాం విన్దతే = స్థిరత్వమును 


108 శ్రీ దత్తపురాణమ్‌ 


పొందుచున్నాడో, సః = వాడు, అభయః = భయములేనివాడు; యః = ఎవడు, మయి = నా 
యందు, అన్తరం కరోతి = భేద బుద్దిని కలిగి యుండునో, తస్య = వానికి, భీః = భయము, 
పూర్వే = పూర్వకాలమున, దేవాః అపి = దేవతలు కూడ, భయం యయుః = భయమును 
పొందిరి. 


తా: ఆ అమృతస్థితి యందు స్థిరుడైన వానికి భయము లేదు. అట్లు కాక నాకును తదితర 
దేవతామూర్తులకును భేదమెంచువాడు భయమునకు లోనగును. పూర్వము దేవతలు సైతము 
ఇట్లే భేదమెంచి భయమందిరి. % 


శ్లో తస్మాత్‌ త్యక్వాఖి లాన్థర్మాన్మామేహి శరణం యతే । 
మత్రసాదాద్విశుద్దోం తో మోక్ష్యసే శాన్తిమృచ్చసి ॥ 48 
ప్ర: తస్మాత్‌ = ఆ కారణమున, అఖిలాన్‌ ధర్మాన్‌ = అన్ని ధర్మములను, త్యక్వా = విడచి, మామ్‌ 
= నన్ను శరణం ఏహి = శరణు పొందుము, యతే = ఓ యతీ!, మత్‌ ప్రసాదాత్‌ = నా 
అనుగ్రహమువలన, విశుద్ధః = పరిశుద్దుడవై, అతః = అందువలన, శాన్తిమ్‌ = సర్వవికారములు 
శాంతిని, బుచ్చసి = పొందుచున్నావు, మోక్ష్యసే = ముక్తుడవగుచున్నావు. 
తా: అందువలన అన్ని ధర్మములను త్యజించి నన్ను శరణు పొందుము. ఓ యతీ! నా అనుగ్రహము 
వలన పరిశుద్ధుడవై నిర్వికారుడవై ముక్తుడవగుచున్నావు. % 
శో స్వస్త్యస్తు తే మదుక్తేస్వం సారమాధత్స్వ శోధితమ్‌ | 
మద్భక్తేష్వపి యోగోం యం ప్రకాశ్యో యత్నతస్త్వ్వయా ॥ 49 
ప్ర :తే = నీకు, స్వస్తి అస్తు = శుభమగు గాక!, త్వమ్‌ = నీవు, మదుక్తేః = నా మాటలయొక్క 
శోధితం సారమ్‌ = శుద్ధమైన సారమును, ఆధత్స = స్వీకరింపుము; త్వయా = నీ చేత, అయం 
యోగః = ఈ యోగము, యత్నతః = ప్రయత్నపూర్వకముగా, మద్భక్తేషు అపి = నా భక్తులలో 
గూడ, ప్రకాశ్యః = ప్రకాశింపజేయదగినది. 
తా: నా మాటల శుద్ధ సారమును గ్రహించి నీ వీ యోగమును ప్రయత్నపూర్వకముగా నా 
భక్తులలో గూడ ప్రకాశింపజేయుము. నీకు శుభమగు గాక! న 


శ్లో ఇత్యుక్త్వా భగవాన్‌ దతో లీలయా ద్రాక్‌ తిరోదధే । 

స యతిః కృతకృత్యో౭. భూత్తదుక్ష్యర్థవిలోచనాత్‌ ॥| 50 
ప్ర: ఇతి ఉక్వా = ఇట్లు పలికి, భగవాన్‌ దత్తః = దత్త భగవానుడు, ద్రాక్‌ = వెంటనే, లీలయా 
= అప్రయత్నముగ, తిరోదధే = కనరాక పోయెను; తత్‌ = వానియొక్క ఉక్తి+అర్థ = మాటల 
అర్థమును, విలోచనాత్‌ = ప్రత్యక్షము జేసికొనుటవలన, సః యతిః = ఆ యతి, కృతకృత్యః 
అభూత్‌ = ధన్యుడాయెను. 


శ్రీశ్రీ శ్రీవాసుదేవానందసరస్వతీవిరచితమ్‌ 109 


తా : ఇట్లని తెలిపి భగవాన్‌ శ్రీదత్తుడు వెంటనే తటాలున అదృశ్యుడాయెను. ఆ యతి ఆ స్వామి 
మాటల అర్ధమును తజచి చూచి తెలిసికొని ధన్యుడాయెను. * 


ఇతి శ్రీమద్దత్తపురాణే సార్దత్రిసాహగస్రాం త్రికాణ్ణిమణ్ణితాయాం సంహితాయాం 
br) {= (0 6 
వాసుదేవ్యాం ప్రథమాష్టకే పజ్బమో౭_ ధ్యాయః 
ఓమ్‌ శం 


110 


శ్రీః 
ప.ప. శ్రీవాసుదేవానందసరస్వతీవిరచితమ్‌ 


ఆదత్తపఫురాణము 


ప్రథమాష్టకము - షష్టాధ్యాయము 


శ్లో ఇన్లోం మదాయ గుర్వీశవేదాన్తభజనే స్థితః | 
స్వర్గః ద్యాపీతరేషాం తు కథా కా దభ్రవేదినామ్‌ ॥ 1 
ప్రతిపదార్థం : ఇన్టః = ఇంద్రుడు, గురు+ఈశ వేదాన్త భజనే = గురువు, ఈశ్వరుడు, జ్ఞానమును 
సేవించుటయందు, అమదాయ = మదమును తొలగించుటకై, స్థితః = ఉన్నవాడు, ఇతరేషామ్‌ 
= ఇతరులకైతే, స్వర్గే = సర్గమున, కా కథా = ఏమి ప్రస్తావన? 
తాత్సర్యం : గురువును, ఈశ్వరుని, వేదాన్తులను సేవించు వారిని ఇంద్రుడు సమర్థించును. 
కాని అట్టివారుకాని అల్పజ్ఞుల ప్రసంగము నేటికిని స్వర్గమున కలుగదు. % 
శ్లో॥ ఆజీవితం త్రయః సేవ్యా వేదానో గురురీశ్వరః । 
పూర్వం జ్ఞానాప్తయే పశ్చాత్‌ కృతఘ్నత్వనివృత్తయే I 2 
ప్ర: ఆజీవితమ్‌ = జీవించి యున్నంతవరకు, వేదాన్తః = వేదాంతము, అనగా జ్ఞానము, గురుః 
= గురువు, ఈశ్వరః = దైవము, అను, త్రయః = మువ్వురు, సేవ్యాః = సేవింపదగినవారు; 
పూర్వమ్‌ = తొలుత, జ్ఞాన+ఆప్తయే = జ్ఞానమును పొందుటకై, పశ్చాత్‌ = తరువాత, కృతఘ్నత్వ- 
నివృత్తయే = కృతఘ్నత లేకుండుటకు 
తా: వేదాంతవిజ్ఞానమును, గురువును, ఈశ్వరుని జీవించునంత కాలము సేవించవలెను: 
మొదట జ్ఞానసంపాదన కొరకును, ఆపై తనకు లభించిన జ్ఞానమునకు కారణభూతులైనందున 
వారు చేసిన మేలు మరువకుండుటకును. ణా 
శ్లో మహానుశాసనం చేత్ధం మనస్యానీయ తత్రయమ్‌ 1 
సిద్ధేదనేనేతి మత్వా సన్మాహాత్యం యతిర్లగౌ ॥ తి 
జ 


ప్ర: ఇత్టమ్‌ = ఈ విధముగా, మహానుశాసనమ్‌ = మహాత్ముల ఆజ్ఞ, తత్‌ త్రయమ్‌ = ఆ 


శ్రీశ్రీశ్రీవాసుదేవానందసరస్వతీవిరచితమ్‌ 111 


మూడిటిని, మనసి = మనస్సునందు, ఆనీయ = చేర్చి, అనేన = దీనిచే, సిద్ధేత్‌=సిద్ధి లభించును, 
ఇతి మత్వా = అని తలచి, యతిః = యతి, సన్మాహాత్యమ్‌ = శ్రీ దత్తమాహాత్యమును, జగౌ = 
తెలిసికొనెను. 


తా: ఈ మూడిటిని (వేదాన్త, గురు, ఈశ్వర), మనసునందుంచి, వానివలన సిద్ధి లభించునని 


తలచి, మహాశాసనముగా భావించి యతి శ్రీదత్తమహిమను తెలిసికొనును. x 
శ్లో సృష్ట్వేదం మాయయాస్యాన్తర్చహిఃస్టోః భవదత్రిజః I 
గూఢః సాక్షీ జ్ఞానగమ్యః సో వ్యాత్సచ్చిత్సుఖాత్మకః ॥ 4 


ప్ర: మాయయా = మాయచేత, ఇదమ్‌ = జగత్తును, సృష్ట్వా = సృష్టించి, అస్య = జగత్తుయొక్క 
అన్న = లోపల, బహిః = బయట, స్థః = ఉన్నవాడుగా, అత్రిజః = అత్రి మహాముని కుమారుడైన 
దత్తభగవానుడు, అభవత్‌ = ఆయెను; సః = ఆతడు, గూఢః = తెలియని రహస్యముగా, సాక్షీ = 
అన్నిటిని చూచువాడుగా, జ్ఞానగమ్యః = జ్ఞానమారమున తెలియదగిన వాడుగా, చిత్‌ సుఖ+ఆత్మకః 
= చైతన్యసుఖస్వరూపుడుగా, అవ్యాత్‌ = అయినాడు. 
తా: అత్రిమహర్షికుమారుడైన శ్రీ దత్తుడు మాయచేత జగత్తును సృష్టించి, దాని లోపల బయట 
తానే ఉన్నవాడై గూఢముగా సాక్షిగా జ్ఞానమయుడుగా చైతన్యసుఖస్వరూపుడుగా సృష్టిలో 
ప్రత్యగ్రూపిగా మారెను. ఖ్‌ 

శ్లో లీలాత్మనా యో త్రిగృహేఇ వతీర్జో దత్తాఖ్య ఉన్మత్తపిశాచవద్యః । 

బాలో యువా క్వాపి జరన్‌ జటాభృత్‌ క్వచిదృషిర్వక్తపరీక్షితశ్చ I ర్‌ 

ప్ర: లీలాత్మనా = లీలామానుషవిగ్రహుడుగా, యః దత్తాఖ్యః = యే దత్తాత్రేయ నామధేయుడు, 
అత్రిగ్భహే = అత్రిమహర్షిగృహమున, అవతీర్ణః = అవతరించెనో, యః = ఎవడు, ఉన్మత్త = 
పిచ్చివాడు, పిశాచవత్‌ = పిశాచము, బాలః = బాలుడు, యువా = యువకుడు, జరన్‌ = 
వృద్దుడు, వీరివలె, క్వ+అపి = ఎప్పుడైన ఎక్కడైన, క్వచిత్‌ = ఒకానొక, జటాభృత్‌ = జడలు 
ధరించిన, బుషి = బుషి, వ్యక్తపరీక్షితః = వ్యక్తి లక్షణములలో పరీక్షలో ఉత్తీర్ణుడైన వాడు, 

శ్లో॥ త్యాగీ సుభోగీ క్వచిదస్తి సంగీ యోగీ సువాసాః క్వచిదస్తి నగ్నః । 

తుష్టః కృశః పుష్ట ఇహ క్వచిద్యోదణ్లీ చ భిక్షుః క్వచిదస్తి వర్ణ్డీ I 6 

ప్ర: త్యాగీ = సర్వము త్యజించువా వాడు, సుభోగీ = భోగములు చక్కగా అనుభవించువాడు, 
సంగీ = అన్నిటితో సంబంధమున్నవాడు, క్వచిత్‌+అస్తి = ఒకడున్నాడు; యోగీ = ఆత్మానుభవము 
గలవాడు, సువాసాః = చక్కని వస్త్రధారణ గలవాడు, నగ్న = దిగంబరుడు, క్వచిత్‌+అస్తి = 
ఒకడున్నాడు; తుష్టః = నిత్యతృప్తుడు, కృశః = బక్కచిక్కినవాడు, పుష్టః = బలిసిన వాడు, క్వచిత్‌ 
= ఒకడు, యః = ఎవడు, ఇహ = లోకమున, దణ్జీ = సంన్యాసి, భిక్షుః చ = యతియు, వర్ణీ = 
బ్రహ్మచారి, క్వచిత్‌+అస్తి = ఒకడు ఉన్నాడు. 


[12 శ్రీ దత్తపురాణమ్‌ 


శో॥ గ్భహీ వ వర్ణవిరుద్దచేష్టః క్వచిచ్చ వర్ణాశ్రమధర్మయుక్తః | 
న థ అ ణ fer) 
ఇత్యాదయో యస్య విచిత్రచేష్టా దేవర్షిహృద్వాగయనం వ్యతీతాః nn 7 
ప్ర: గృహీ = గృహస్థు, వనీ = వాన ప్రస్థుడు, వర్ణవిరుద్ధచేష్టః = వర్ణాశ్రమధర్మములకు వ్యతిరేకముగ 
(ప్రవర్తించువాడు, వర్ణాశ్రమధర్మయుక్తః = వర్గాశ్రమధర్మముల నాచరించువాడు, క్వచిత్‌ చ = 
ఒకడున్నాడు, ఇతి+ఆదయః = అనునిట్టి, విచిత్ర-చేష్టాః = విచిత్రచర్యలు, దేవ+బుషి = 
దేవతలయొక్క, బుమలయొక్క హృత్‌ +వాక్‌ +ఆయనం = హృదయములయొక్కయు 
వాక్కులయొక్కయు గమనమును, వ్యతీతాః = దాటినవి, యస్య = ఎవనివో, 
శ్లోఃయో భక్తారక్షాక్షణ ఏవ యస్య వై - సేవా స్పృతిర్భోజ్య నివేదనం ధియా । 
పూజాఫలం యో౭ర్పయతీహ దుర్లభం - భక్తస్కృతౌ సన్నిధికృత్‌ క్షణే క్షణే 118 
ప్ర: యః = ఎవడు, భక్తరక్షాక్షణః ఏవ = భక్తులరక్షించుటకుత్సహించునో, యస్య = ఎవని 
యొక్క సేవా వై = సేవయే, స్కృతిః = తలంపు, భోజ్య-నివేదనమ్‌ = తినదగిన పదార్థములను 
నివేదించుట, ధియా = బుద్ధిచే, యః = ఎవడు, దుర్లభం పూజాఫలమ్‌ = కష్టసాధ్యమైన 
పూజాఫలమును, అర్బయతి = అర్చించునో, ఇహ = ఈ లోకమున, (తస్య = వానియొక్క, 
భక్తస్మ్థృతౌ = భక్తుని స్మరణయందు, క్షణే క్షణే = (ప్రతి నిమిషము, సన్నిధికృత్‌ = ప్రత్యక్షమగు 
వాడు. 
శ్లో యస్యాస్తి మాహురే నిద్రా నివాసః సహ్యపర్వతే ॥ 
భాగీరథ్యాం సదా స్నానం ధ్యానం గన్గర్వపత్తనే I 9 
ప్ర: యస్య = ఎవనికి, నిద్రా = నిద్ర, మాహురే = మాహుర్‌ అనే పల్లెయందు; నివాసః = 
నివాసము, సహ్యపర్వతే = సహ్యాద్రిపైన, భాగీరథ్యామ్‌ = గంగలో, సదా = ఎల్లవేళల, స్నానమ్‌ 
= స్నానము, గన్ధర్వపత్తనే = గంధర్వపట్టణంలో, ధ్యానమ్‌ = ధ్యానము. 
శ్లో కురుక్షేత్రే చాచమనం ధూతపాపేశ్వరే తథా | 
విభూతిధారణం సంధ్యా కరహాటే శియఃపురే I 10 
ప్ర: కురుక్షేత్రే = కురుక్షేతమున, ఆచమనమ్‌ = ఆచమనమున్ను, తథా = అట్లే, ధూతపాపేశ్వరే 
= ధూతపాపేశ్వరమున, విభూతిధారణమ్‌ = విభూతిని ధరించుటయు, శ్రియః పురే = శ్రీపురమున, 
కరహటే = సతారాలోని కరహాడాలో, సంధ్యా = సంధ్యావందనము 
శ్లో భిక్షా విర్థలపుర్యస్య సుగస్థిద్రవ్యధారణమ్‌ I 
భుక్తిః సారపురే సాయం సన్యా పశ్చిమసాగరే ॥ 11 


ప్ర: అస్య = వానియొక్క భిక్షా = భిక్షాటనము, విర్ధలపురి = విర్ణలపురిలో, సుగంధి ద్రవ్యధారణమ్‌ 


శ్రీశ్రీశ్రీవాసుదేవానందసరస్వతీవిరచితమ్‌ 113 


= కస్తూరిగంధమును ధరించుట, భుక్తిః = భోజనము, సారపురే = సారపురమున, పశ్చిమ 
సాగరే = పడమటి సముద్రమున, సాయం సంధ్యా = సాయంకాలపు సంధ్యావందనము. 


శ్లో; స ఏష భగవాన్‌ దత్తః సదా వసతు మే హృది | 
హృద్ధీన్దియాది వ్యాపారే సదా తత్‌స్కృతిరస్తు మే ॥ 12 
ప్ర: సః ఏష భగవాన్‌ దత్తః = అట్టి యీ దత్తభగవానుడు, సదా = ఎల్లప్పుడు, మే హృది = నా 
హృదయమున, వసతు = నెలకొను గాక!, హృత్‌ = హృదయము, ధీ = బుద్ధి, ఇన్టియ+ఆది = 
ఇంద్రియములు మొదలగు వాని, వ్యాపారే = కార్యకలాపమునందు, సదా = ఎల్లపుడు, తత్‌ = 
ఆ దత్తునియొక్క స్కృతిః = స్మరణ, మే అస్తు = నాకు కలుగు గాక! 


తా (శ్లో.5-12): దత్తాత్రేయుడు అత్రిమహర్షి పుత్రుడుగా లీలామానుషవిగ్రహుడై జన్మించినాడు. 
ఆ దత్తభగవానుడు పిచ్చివానివలె, పిశాచము సోకిన వానివలె, బాలునివలె, యువకుని వలె, 
వృద్దునివలె, జడలు ధరించిన బుషిగా ఎప్పుడైన ఎక్కడైన సంచరించుచుండును. ఆతడు సర్వసంగ 
పరిత్యాగి, దేనితోను సంబంధము లేనివాడు, ఆత్మానుభవముగల అవధూత, దిగంబరుడు, యోగి, 
నిత్యతృప్తుడు, సంన్వాసి, యతి, (బ్రహ్మచారి, వర్ణాశ్రమధర్మముల కతీతుడు, దేవర్షి హృదయములకు 
సైతము అందరాని వాడు, అట్టి మహనీయుడైనను ఆతడు భోగివలె చక్కని వస్త్రధారణ చేయును, 
దృఢశరీరుడు, వర్గ్ణాశ్రమధర్మిగా వ్యవహరించును, భక్తుల రక్షించువాడు, వాని నిత్యకృత్యములు 
వివిధ పుణ్యక్షేత్రములలో సాగించును. వానిని పూజించిన వారికి దుర్లభఫలము లభించును. 
సర్వపూజాఫలమును ఆ దత్తప్రభువుకు అర్చించిన భక్తుడు ధన్యుడు. అట్టిస్వామి నా హృదయమున 
సదా వసించి నా దైహిక ఇంద్రియవ్యాపారములన్నిటిలో ఆ ప్రభువు స్మరణ నిల్చుగాక. % 


శ్లో|విజయ! తే జ యతే! జయ! తే యతేరిహ తమో హతమోహతమో నమః । 
హృది కదాయ పదాయ సదా యదా తదుదయో న దయో న వియోనయః 1118 


ప్ర: హే) యతే! = ఓ యతీ!, గూ) అజ! = ఓ అజ!, గూ) విజయ! = ఓ విజయా!, (హే) 
హతమోహతమః = ఓ నశించిన తమోభ్రాంతిగలవాడా!, యతేః = యతి యొక్క తమః = 
తమస్సును, తమోగుణమును, అజ్ఞానమును, జయతే = నశింపజేయు శ్రీదత్తప్రభూ!, కదాయ 
= శాశ్వతసుఖప్రదాలగు, తే = నీ యొక్క పదాయ = పదములకు, సదా = ఎల్లపుడు, నమః = 
నమస్మారము; యదా = ఎప్పుడు, హృది = హృదయములో, తత్‌ = ఆ పాదముల, ఉదయః = 
సాక్షాత్మారము కలుగునో, (తదా = అప్పుడు), న వియోనయః = వివిధయోనులందు జన్మ 
కలుగదు, న దయః = 


తా: ఓ యతీ! ఓ పుట్టుకలేనివాడా! ఓ జగజ్జేతా! ఓ అజ్ఞానవిభ్రాంతి లేనివాడా! నీ భక్తులగు 
యతుల మనస్సుల నావరించు తమోగుణ మాలిన్యమును తొలగించువాడా! శాశ్వతమైన పరమ 


114 శ్రీ దత్తపురాణమ్‌ 


పదమును ప్రసాదించు నీ పాదములకు సదా నమస్మారము. నా హృదయమున నీ పాదములు 
సాక్షాత్మరించి నంతనే నాకు పునర్ణన్మరాహిత్యము కలుగుచున్నది. 


శ్లో ఉదయతేఃనయతేర్ష యతేర్యదా - మనసి కామనికామగతిస్తదా । 
యదుదయో హృదయాౌకసి తే సితే - భవతి యో౭_ వతి యోగివరావరాన్‌ 1114 


ప్ర: యోగివర! = ఓ యోగిశ్రేష్టా!, అనయతే = శిథిలాభ్యాసికానట్టి, యతేః = యతియొక్క 
మనసి = మనస్సున, యదా = ఎప్పుడు, కామ = కోరికలయొక్క నికామగతిః = స్వేచ్చావిహారము, 
న ఉదయతే = కలుగదో, తదా = అప్పుడు, సితే = సత్వగుణాధిక్యముగల, హృదయ+ఓకసి = 
హృదయము అను ఇంటియందు, తే = నీ యొక్క యత్‌+ఉదయః = సాక్షాత్మారమేదియో, (తత్‌ 
= అది), భవతి = సంభవించును; అవరాన్‌ = మందప్రజ్ఞులను, యః =యే సాక్షాత్మారము, 
అవతి = రక్షించునో (అది సంభవించును). 


తా: ఓ యోగివరా! దృఢమైన అభ్యాసము గల యతి మనస్సున స్వేచ్భాకామవిహారము 
కలుగనప్పుడు, ఆ సత్వప్రధానహృదయములో స్స్‌ సాక్షాత్మారము సంభవము. అది మందట్రజ్ఞులను 
గూడ రక్షించును. 


శ్లో; భవతి భావభవోం వభవో యదా - భవతి కామనికామహతిస్తదా । 
భవతి మానవమానవదుత్తమే - భవతిరోధిరతో విరతోత్తమే ॥ 15 


ప్ర: యదా = ఎప్పుడు, భావ = అష్టలక్షణసాత్త్వికభావ భక్తియొక్క భవః = ఉదయము, భవతి 
= కలుగునో, (సః = ఆ భక్తుడు), అవభవః = భవమును తరించిన వాడు; తదా = అప్పుడు, 
కామనికామహతిః = కోరికల పుట్టయగు హృదయగ్రంథియొక్క నికామ = తీవ్రతకు, హతిః = 
చావుదెబ్బ, భవతి = సంభవించును; మానవ = మానవుడైన, మానవత్‌ = మానవంతులలో, 
ఉత్తమే = ఉత్తముడైన, విరత+ఉత్తమే = సర్వోత్తమమైన బ్రహ్మలోకమును తృణీకరించిన, భవ = 
సంసారమును, తిరోధి = తిరస్మరించుటలో, రతః = ఆనందించువాడు, భవతి = అగుచున్నాడు. 


తా: భక్తిలో ఎప్పుడు సాత్పికభావానుభవము కలుగునో అప్పుడా భక్తునకు హృదయగగంధథి 
భేదింపబడినదై, ఆతడు మానవులలో ఉత్తముడై, బ్రహ్మలోకమును సైతము తృణీకరించు నంతటి 
ఆత్మానంది యగును. 


శ్లో॥ తవ సతాం వసతాం మనసా౭ నసా - ప్రపదయోః పదయోరజసాళ్టసా | 
సుసహితః స హితస్తవ తావతా - యదవతారవతా జనతా9 వతా ॥ 16 


ప్ర: అనసా = శకటమును బోలు వేగవంతమైన, మనసా = అభ్యాసవశీకృతమైన మనస్సుచేత, 
తవ = నీ యొక్క సతామ్‌ = సత్పురుషులకు, ప్రపదయోః = ఆశ్రయమైన, పదయోః = 
పాదద్వయమందు, వసతామ్‌ = ఉండునట్టి, రజసా = ధూళిచేత, సుసహితః = కూడినవాడైన, 


శ్రీశ్రీ శ్రీవాసుదేవానందసరస్వతీవిరచితమ్‌ 115 


సః = ఆ భక్తుడు, తవ = నీకు, హితః = ప్రియుడు, యత్‌ = యేది, అవతారవతా 
దశావతారధారియిన నీచే, తావతా = అట్టి, జనతా = జన్మాది భయములనుండి, అంజసా 
సత్యమైన, అవతా = రక్షణయో. 


తా : మనస్సు శకటమువలె వేగవంతమైనది. నిరంతరాభ్యాసముతో దానిని అదుపు జేసి 
సత్పురుషులు నీ పాదరజమునందు నిల్పి ధ్యానింతురు. అట్టి భక్తులు నీకు ప్రియులు. వారిని 
జన్నాది భయములనుండి సత్యముగా రక్షించుట న్‌ అవతారలక్ష్యము. % 


శ్లో కృతఫలం తు విహాయ విహాయసా - సమభజం భజతామజ! తామసాత్‌ | 
మిలతి తారకమత్ర కమత్ర స-త్సదరజో (భ్రమహారి మహారి సత్‌ ॥ 17 


ప్ర: కృతఫలం తు = కర్మఫలమునేమో, విహాయ = విడచి, హే) అజ = ఓ జన్మరహితా!, 
విహాయసా సమభజమ్‌ = ఆకాశము వలె సర్వత్ర వ్యాప్తిగలవాడవగు, (త్వాం = నిన్ను, భజతాం 
= భజించు వారికి, తామసాత్‌ = సంసారతమస్సునుండి, తారకమ్‌ = తరింపజేయువాడైన, 
అత్ర సత్‌ = స్థిత ప్రజ్ఞులయొక్క భ్రమహారి = మోహనాశకమైన, మహారి సత్‌ = అవిద్యాశత్రువైన, 
పదరజః = పాదధూళి, మిలతి = లభించును. 


తా : కర్మ ఫలమును విడచి, నిష్కామకర్మ చేయుచు, సర్వవ్యాపివగు నిన్ను సేవించువారికి, ఓ 
జన్మరహితా! దత్తప్రభూ! సంసారతమస్సును తరింపజేయు స్థిత ప్రజ్ఞులయొక్క పాదధూళి లభించును. 
ఆ ధూళియే వారిని దేహాత్మమోహమునుండి రక్షించి, అవిద్యకు శత్రువై విద్యార్హతను కలిగించును. 


శ్లో తదజరామరకోశవిలక్షణం - సదజ! ధీగుణవేత్తృకలక్షణమ్‌ I 
భువన హేత్వఘహృత్రిపురాధికం - తవ న జాతు పదం కుపురాధికమ్‌ 1118 


ప్ర: (హే అజ =ఓ జన్మరహిత!, అజర+అమర = వార్డక్యము, మరణము (వృద్ధిక్షయనా శములు) 
లేని, కోశవిలక్షణమ్‌ = అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ 
కోశము లైదింటితో కూడిన విశేషలక్షణము గలదానిని, సత్‌ = త్రికాలాబాధమై శాశ్వతమై, 
ధీగుణవేత్త్ర = జాగ్రత్‌ స్వవ్నాది బుద్ధి విశేషములకు సాక్షియైన, కలక్షణమ్‌ = ఆనందరూపియైన, 
భువనహేతు = జగత్మారణు, అఘహృత్‌ = పాపనాశకు, (క్రిపురాధికమ్‌ = స్థూల, సూక్ష్మ, 
కారణదేహములు మూడిటికి అతీతమైన, తవ తత్‌ పదమ్‌ = నీయొక్క ఆ పాదము, జాతు = 
ఎప్పుడును, కుపురాధికమ్‌ = దేహాద్యభిమానాధిక్యము గలది, న = కాదు. 

తా: ఓ జన్మరహిత! శ్రీదత్తా నీవు జన్మజరామరణాది రహితుడవు. పంచకోశాతీతమై త్రికాలాబాధమై 
బుద్ధివికారములకు సాక్షిమాత్రమై జగత్మారణమై పాపనాశకమై దేహత్రయాబాధ్యమైన నీ పదము 
ఒకప్పుడైనను దేహత్రయాభిమాని కాదు. % 

శ్లో వివిధభేదపరం సమ! దృశ్యతే వివిధవేదపరం కమదృశ్య! తే। 
పదమిదం సదు చిద్గనముద్ధియా౭_సదనిదం ప్రజహాత్యఘనుద్ధి యా ॥19 


116 శ్రీ దత్తపురాణమ్‌ 


ప్ర: (హే) సమ! = ఓ వైషమ్యాది దోషరహితా!, (హే) అదృశ్య = ఓ ఇంద్రియాతీతా!, వివిధ 
భేదపరం ఇదమ్‌ = స్వప్రకాశమైన ఈ అపరోక్షరూప ఆత్మ, కమ్‌ = ఆనందరూపమైనది, సదు 
(సత్‌) = కాలాతీతమైన సత్పదార్థము, చిత్‌+ఘనమ్‌ = జ్ఞానానంద ఘనమైనది, తే పదమ్‌ = నీ 
పదము, అఘనుత్‌ హి = పాపనాశకమైనదే, యా = ఏది, ఉద్ధియా = ఉత్కృష్టబుద్ధితో, అసత్‌ 
= దేహాది అసత్పదార్దము, అనిదమ్‌ = అనాత్మను, ప్రజహాతి = నిరాకరించుచున్నది, దృశ్యతే = 

థి గ్ర బ్ర 
అనుభవించుచున్నది. 


తా: ఓ సమదృష్టిగల మహాత్మా! ఓ ఇంద్రియాగోచరా! వివిధవిషయజ్ఞానమునకును వాని 
విభేదములకును అతీతమైన స్వప్రకాశమైన అపరోక్షాత్మానందరూపమైన కాలాతీతమైన సత్పదార్థము 
జ్ఞానానందవిశిష్టమైన నీ పదము పాపనాశకము; అనాత్మను నిరాకరించు ఉత్తమబుద్ధి దానిని 
అనుభవించుచున్నది. ఖః 


శ్లో అజ! నమోం జనమోహనమోహ నః - ప్రియ! నియోజయ తేన యతేన! తే । 
య ఇహ వేదనివేదని వేద వే-త్యజపదం జపదన్తపదం పదమ్‌ ॥ 20 


ప్ర: (హే ప్రియ! = ఓ ప్రియుడా!, (హే) అజ! = ఓ పుట్టుక లేనివాడా!, అజన మోహనమోహ 
= జనమును మోహింపజేయు మోహము లేనివాడా!, యత+ఇన = నియమింపబడిన 
ఇంద్రియములకు ప్రభువైన వాడా!, నః = మమ్ములను, నియోజయ = నియోగింపుము (అనగా, 
విదేహ కౌవల్య మిమ్ము); యః = ఎవడు, వేదనివేదని = కర్మ, జ్ఞాన, వైరాగ్యములను త్రికాండలతో 
కూడి వేదాత్మకమైన స్తోత్రమును, వేద = తెలిసెనో, (సః = ఆతడు), ఇహ = లోకమున, 
జపదన్తపదమ్‌ = జపించువారి హృదయస్థానీయమైన, పదమ్‌ = పరమపదమైన, అజపదమ్‌ 
=[బ్రహ్మ పదమును, వేత్తి = తెలియును. 


తా: ఓ ప్రియమైన నిత్యసత్యస్వరూపా! లౌకికజనులను భ్రమలలో ముంచు మోహమునకు 
లొంగనివాడా!, జితేంద్రియా! ముందే ముచ్చటించబడిన నీ పదమున మమ్ము నియోగించి విదేహ 
కైవల్యము నిమ్ము. కర్మజ్ఞానవైరాగ్యమండితమైన వేదమహాజ్ఞానముతో కూడిన ఈ స్తోత్రము నెవరు 
తెలియుచున్నారో వారు ధ్యానించువారి హృదయములలో నెలకొన్న పరమపదమైన బ్రహ్మపదమును 
తెలిసినవారగుచున్నారు. 
శ్లో॥ ఏవం స్తుత్వా నిజప్రజ్ఞాపరిణామావధీశ్వరమ్‌ I 
మాహాత్యం వక్తుమాజటహే శ్రీదత్తస్య తదీరితః ॥ 21 

ప్ర: ఏవమ్‌ = ఈ విధముగ, నిజ = నాదైన, ప్రజ్ఞా = బుద్ధివిశేషముయొక్క పరిణామ = 
వికాసమునకు, అవధి = పొలిమెరయైన, ఈశ్వరమ్‌ = ఈశ్వరుని, స్తుత్వా = స్తోత్రము చేసి, 
శ్రీదత్తస్య = శ్రీ దత్తాత్రేయునియొక్క, మాహాత్యమ్‌ = మహిమను, వక్తుమ్‌ = చెప్పుటకు, తత్‌+ 
ఈరితః = ఆ ప్రభువు ప్రేరణగలవాదనై, ఆజహ్రే = ప్రయత్నింతును. 


శ్రీశ్రీశ్రీవాసుదేవానందసరస్వతీవిరచితమ్‌ 117 


తా : ఈ రీతి నా బుద్ధి వికసించినంతమేరకు ఈశ్వరుని నుతించి, శ్రీదత్తాత్రేయుని మహిమను 
ప్రవచించుటకు ఆ ప్రభువు ప్రేరణతో ప్రయత్నింతును. 
శ్లో॥ అథ శాజణ్జిల్యనామాసీ దృ హ్మర్షిర్వై మహామునిః । 
వేదవేదాజ్ఞశాస్త్రజ్ఞః స్వాశమోచి తకర్మకృక్‌ | 22 

ప్ర: అథ = కథాక్రమము ఈ రీతి, శాండిల్య నామ = శాండిల్యుడను పేరుగల, బ్రహ్మర్షి వై = 
బ్రహ్మర్షియేయెన, మహామునిః = మహాముని, వేదవేదాంగశాస్త్రజ్ఞః = వేదములను వాని వాని 
ఉపాంగశాస్త్రముతో కూడ అధ్యయనము చేసి తెలిసికొనిన వాడగు, స్వ+ఆశ్రమ+ఉచితకర్శకృత్‌ 
= తానున్న వర్ణాశ్రమధర్మములకు తగిన కర్మనాచరించువాడు, ఆసీత్‌ = ఉండెను. 


తా: కథారంభ మీరీతి - శాండిల్యుడను మహాముని కలడు. ఆతడు బ్రహ్మర్షియే. ఆతడు 
వేదములను, వాని అంగ-ఉపాంగశాస్త్రములను చక్కగ తెలిసినవాడు, తన ఆశ్రమోచిత 
కర్మానుష్టానమున నున్నాడు. * 
శ్లో భక్తా పరమయోపాస్తశ్రీదత్తపదపజ్యజః 
సజ్ఞానగర్భవైరాగ్యోరత్యాధ్యోం పి దైవతః ॥ 283 
ప్ర: పరమయా భక్యా = చెదరనిభక్తితో, ఉపాస్త = ఉపాసింపబడిన, శ్రీదత్తపదపంకజః = 
శ్రీదత్తాత్రేయుని పాదపద్మములు గలవాడు, సజ్ఞాన-గర్భవైరాగ్య = శుద్ధజ్ఞానమూలమైన 
విరాగముతోడి, ఉపరతి+ఆధ్యః అపి = సంన్యాసబుద్ధిగలవాడు అయినను, దైవతః = దైవవశమున, 
శ్లో విద్యామలభమానోం_ సౌ చతుర్వేదేషు తర్మతః । 
భూత్వా భిన్నమతిః స్మృత్వా గురుద్వారా [శ్రుతీరితామ్‌ ॥ 24 
ప్ర: అసౌ = అతడు, విద్యామ్‌ = అపరోక్షసాక్షాత్మారమున కలిగిన జ్ఞానమును, తర్మతః చతుర్వేదేషు 
= నాలుగు వేదములందును తర్శబుద్ధితో, అలభమానః = పొందలేనివాడుగా, భిన్నమతిః భూత్వా 
= చంచలమతియై, (శ్రుతి+ఈరితామ్‌ = వేదోక్తమైన, గురుద్వారా = గురువు నాశ్రయించియే, 
శ్లో విద్యాప్రాప్తిమథర్వాణముపసన్నో మహామతిమ్‌ । 
సోః భివాద్యాహ భగవన్‌! బ్రహ్మవిద్యామధీహి మే ॥ 25 
ప్ర: విద్యాప్రాప్తిమ్‌ = విద్యాలాభమును, అథర్వాణమ్‌ = అధర్వవేదమును, ఉపపన్న = ఉపాసించిన, 
మహామతిమ్‌ = మహాజ్ఞానిని, సః = ఆతడు, అభివాద్య = నమస్మరించి, ఆహ = పలికెను, 
భగవన్‌! = ఓ భగవత్సాదా!, మే = నాకు, బ్రహ్మవిద్యామ్‌ = బ్రహ్మజ్ఞానమును, అధీహి = 
ఉపదేశింపుడు; 
శ్లో వరాం నిగూఢాం శ్రేయోఃవాప్స్యామ్య్యహం యయా । 
శాస్తి స్నిగ్ధం వినీతం హి శ్రీగురుగుహ్యమప్యుత 11 26 


[13 శ్రీ దత్తపురాణమ్‌ 


ప్ర: వరామ్‌ = శ్రేష్టమైనదానిని, నిగూఢామ్‌ = అతిరహస్యమైన దానిని, శాస్తి = ఉపదేశించు 
చున్నదో, స్నిగ్గం వినీతం హి = స్నేహాదిగుణోపేతమై వినయమైనది, శ్రీగురుగుహ్యం అపి ఉత 
= నిశ్చయముగా శ్రీ గురువులుపదేశించదగిన రహస్యవిద్య, యయా = యే విద్యచేత, అహం = 
నేను, శ్రేయః = మోక్షమును, అవాప్సామి = పొందుదునో (ఆ మహావిద్యను) 
శ్లో ఇతి శిష్యేణ సోః థర్వా సంపృష్టః ప్రాహ సోమ్య! తామ్‌ । 
శ్రద్ధాభక్తిధ్యానయోగాదవేహి త్యాగపూర్వకమ్‌ ॥ 27 

ప్ర: ఇతి = ఇట్లని, శిష్యేణ = శిష్యునిచే, సంపృష్టః = చక్కగ అడుగబడినవాడై, సః అథర్వా = 
ఆ అథర్వవేదపండితుడు, ప్రాహ = ఇట్లనెను, సోమ్య! = ఓ శాంతుడా!, త్యాగపూర్వకమ్‌ = 
సర్వసంగపరిత్యాగముచేసిన పిదప, (శ్రద్ధాభక్తిధ్యానయోగాత్‌ = శ్రద్ధతో భక్తితో ధ్యానయోగము 
వలన, తామ్‌ = ఆత్మవిద్యను, అవేహి = తెలిసికొనుము. 


తా (శ్లో.23-27): ఆతడు చెదరని భక్తితో శ్రీదత్తాత్రేయుని పాదపద్మముల నారాధించి 
జ్ఞానవైరాగ్యమోక్షములందు ఆసక్తియున్నవాడే యైనను దైవవశమున వేదవిజ్ఞానమువలన 
చంచలమతియై గురువు నాశ్రయించిమాత్రమే ఆత్మసాక్షాత్మారము సాధ్యమన్న వేదవాక్యమును 
స్మరించి, అథర్వణ వేదజ్ఞానవేత్తయగు మహానుభావుని ఆశ్రయించి, నమస్మరించి, భగవన్‌! నాకు 
బ్రహ్మవిద్యనుపదేశింపుడు; అది సర్వశ్రేష్టము, అతిరహస్యము అయినను, దానివలన నాలో 
వినయాది సుహృల్లక్షణములు కలిగి నేను మోక్షమును పొందునట్లు చేయునది కదా; అని 
వేడుకొనగా, ఆ అథర్వణవేదవేత్త ఆ శిష్యునకిట్లనెను: సాధించి ఆత్మవిద్యను గ్రహింపుము, అని. * 


శ్లో॥ త్రికాలం బాధరాహిత్యం జగద్బాథైకసాక్షికమ్‌ । 
సత్యత్వమస్య విజ్లేయం బ్రహ్మణో విక్రియస్య హి 28 
ప్ర: త్రికాలమ్‌ = మూడు కాలములందును, బాధరాహిత్యమ్‌ = బాధ లేకుండుట, జగత్‌ = 
లోకముయొక్క, బాధ+ఏకసాక్షికమ్‌ = బాధకు ఏకైక సాక్షియగుట, అస్య అవిక్రియస్య బ్రహ్మణః 
= మార్పునకు గురికానిదైన ఆ బ్రహ్మముయొక్క సత్యత్వం హి = సత్యత్వమే, విజ్లేయమ్‌ = 
తెలియదగినది. 
తా: బ్రహ్మము కాలగమనమునకు కట్టుబడినది కాదు. కాని అది జగత్తులో కాలగమనము 
కలిగించు బాధలకు (మార్పులకు) ఏకైక సాక్షి ఏ మార్పులేని బ్రహ్మముయొక్క సత్యత్వము 
విశేషముగ తెలియదగినది. ఖ్‌ 
శ్లో॥ విదితావిదితాన్యత్వం త్రిపుటీపరివర్ణితమ్‌ । 
స్వయంప్రకాశరూపం తద్‌జ్ఞానలక్ష్మాస్య కేవలమ్‌ ॥ 29 


ప్ర: విదిత = ఇంద్రియములు అంతఃకరణము అనువానిచే తెలియబడునది, అవిదిత = జాగ్రత్‌ 


శ్రీశ్రీశ్రీవాసుదేవానందసరస్వతీవిరచితమ్‌ 119 


స్వప్నావస్థల వలన తెలియరానిది, అన్యత్వమ్‌ = ఈ జ్ఞాతాజ్ఞాతములు రెండును కానిది, అను, 
త్రిపుటీ = మూడింటివలన, పరివర్ణితమ్‌ = విడువబడినది, స్వయం(ప్రకాశరూపమ్‌ = తనకుతానై 
వెలుగురూపముగలది, అస్య = వాని, తద్‌జ్ఞానలక్ష్మా = జ్ఞాన లక్షణము, కేవలమ్‌ = మాత్రము. 


తా: ఇంద్రియములకు తెలిసినట్లుండి, జాగ్రత్‌స్వప్నావస్థలలోనూ తెలియరాకుండి, ఈ రెండిట 
తెలిసి తెలియనట్లుండే ఈ మూడు లక్షణములు లేక స్వయంప్రకాశరూపమై అద్వితీయకేవలమై 
యుండుటే ఆ ఆత్మజ్ఞానలక్షణము. % 
శ్లో దేశతః కాలవస్తుభ్యాం పరిచ్చేదో యతో స్య నో। 
విభోరేకస్య చానన్తలక్ష శ్రి సర్వాత్మకస్య చ ॥ 30 

ప్ర: అస్య = వానికి, దేశతః = దేశము వలన, కాలవస్తుభ్యాం = కాలము వలనను, వస్తువులను 
బట్టి, పరిచ్చేదః = విభాగము, నో = లేదు; యతః = ఏ కారణమున, ఏకస్య విభోః = ఒక్కడేయైన, 
ప్రభుత వలన, చ = మరియు, అనన్తలక్ష్మ = అనంత నామరూపములు గల, సర్వాత్మకస్య చ = 
సమస్తమునకు తానే ఆత్మయగుటవలన, (నో = కలుగదో). 


తా: ఆత్మయే జగ[(త్రభువు, కావున వానికి దేశభేదవిభజన లేదు. అనంతత్వము ఆత్మలక్షణము, 
కావున ఆత్మకు భూతభవిష్యద్వర్తమానములని గాని లేక రేబవళ్ళని గాని కాలవిభాగము లేదు. 
అట్లే, ఆత్మ సర్వచరాచరజగద్వ్యాపి యెనది, కావున వస్తుప్రమాణగుణాదిలక్షణములచే పరిచ్చిన్నము 
కాదు. 
శ్లో॥ సత్యం జ్ఞానమనన్తం చేత్యుక్తం తద్రహ్మలక్షణమ్‌ । 
ఇదమేకం చాద్వితీయం యత్సదా భేదవర్ణితమ్‌ ॥ 81 
ప్ర: (బ్రహ్మలక్షణమ్‌ = ఆ బ్రహ్మలక్షణముగా, సత్యమ్‌ = సత్యము, జ్ఞానమ్‌ = జ్ఞానము, అనన్నమ్‌ 
= అంతములేనిది, ఇత్యుక్తమ్‌ = అని చెప్పబడినది; ఏకమ్‌ = ఒక్కటి, అద్వితీయమ్‌ = రెండవదాని 
సంగము లేనిది, యత్‌ = యేది, సదా = ఎల్లప్పుడు, భేదవర్దితం చ = భేదమెజుగనిదియు, తత్‌ 
= అది, ఇదమ్‌ = ఇది (ఈ ఆత్మ) 
తా: బ్రహ్మ సత్యము, జ్ఞానము, అనంతము, అద్వయైకము, అభేద్యము అయినది, అదియే 
ఆత్మ. % 
శ్లో తచ్చబ్దలక్ష్యేం_స్మిన్నోతం ప్రోతం చైతత్తదాశ్రయమ్‌ । 
యస్మిన్‌ జ్ఞాతే సర్వమిదం విజ్ఞాతం భవతి ధ్రువమ్‌ ॥ 32 
ప్ర: తత్‌ శబ్దలక్ష్యే = “తత్వమసి” అను మహావాక్యమున తత్‌ పదమునకు అంతర్గతమైన 
లక్ష్యార్థము, అస్మిన్‌ = ఈ బ్రహ్మమునందు, ఓతం ప్రోతం చ = పడుగుపేకలుగ కలిసియున్నదియు, 
ఏతత్‌ = ఈ జగత్తునకు, తత్‌ = ఆ బ్రహ్మము, ఆశ్రయమ్‌ = ఆధారమైనది; యస్మిన్‌ జ్ఞాతే = 


120 శ్రీ దత్తపురాణమ్‌ 


ఏది తెలియబడగా, ఇదం సర్వమ్‌ = ఈ జగత్తు అంతయు, ధ్రువమ్‌ = నిశ్చయముగా, విజ్ఞాతం 
భవతి = విశేషముగ తెలిసినదే అగుచున్నది. 


తా : ఉపనిషత్తు తత్‌ త్వం అసి అన్నప్పుడు తత్‌ అనుదానికి యే అర్థము ఉద్దేశింపబడినదో, ఆ 
అర్థమైన బ్రహ్మమునందు ఈ జగత్తు పడుగుపేకలుగా అల్లుకొని యున్నది. కావున యీ జగత్తున 
కా బ్రహ్మము ఆధారమైన ఆత్మ. ఇట్టి బ్రహ్మమును గురించిన జ్ఞానము ప్రత్యక్షానుభవమైనప్పుడు 
బాహ్యప్రపంచమంతయు సవిశేషముగ తెలియవచ్చును. 
శ్లో అస్యాభిన్ననిమితో పాదానత్వం చైక్యసిద్ధయే 
ప్రకృత్యధిష్టాతైక్యం చ ప్రతిజ్ఞాతమనేన హి॥ 383 
ప్ర: అస్య = బ్రహ్మముయొక్క ఐక్యసిద్ధయే = ఏకత్వము సిద్ధించుటకై, అభిన్న నిమిత్త+ 
ఉపాదానత్వమ్‌ = తనదైన ప్రాధాన్యమువలన, తనదైన ఉపాధి ప్రాధాన్యమువలనను కారణభూతమైన 
దేహభావన చెప్పబడినందున, ప్రకృతి +అధిష్టాతృ +ఐక్యం చ = ప్రకృతి అధిష్టానమున ఐక్యమై 
యున్నదనియును, అనేన హి = దానిచేతనే, ప్రతిజ్ఞాతమ్‌ = తెలియబడుచున్నది. 
తా: ఆత్మ ప్రాధాన్యము, ఉపాధి ప్రాధాన్యము రెంటికి కూడలి దేహభావన. ఇట్లు ప్రకృతియు 
దానికధిష్టానమైన ఆత్మయు ఏకత్వమున నున్నవని గ్రాహ్యము. 
శ్లో॥ అన్యథా సర్వవిజ్ఞానమేకవిజ్ఞానతః కథమ్‌ । 
సూత్రే ప్రతిజ్ఞాదృష్టాన్తానుపరోధాదితీరితమ్‌ ॥ 34 
ప్ర: అన్యథా = వేరొక విధముగా, సర్వవిజ్ఞానమ్‌ = విజ్ఞానమంతయు, ఏకవిజ్ఞానతః = ఒకే 
విజ్ఞానమువలన, ్రతిజ్ఞాదృష్టాన్త అనుపరోధాత్‌ ఇతి = ప్రతిజ్ఞాదృష్టాన్త అనుపరోధాత్‌ అని, 
సూత్రే = సూత్రమునందు, కథం ఈరితమ్‌ = ఎట్లు చెప్పబడినది? 


తా: పై శ్లోకమున చెప్పినట్లు కాక వేరొక విధముగా ప్రతిజ్ఞాదృష్టాన్త-అనుపరోధాత్‌ అను 
రాత్రమునకు అర్భ్జాన్నయము లోపించును. అది అంగీకారయోగ్యము కావలె ననిన 
మస్తవిజ్ఞానమునకు నొకే కేంద్రస్థానము ఉండి తీరవలె. % 
శ్లో సచ్చిదానన్దెకరసం పరం బ్రహ్మామృతం తు తత్‌ । 
ఆత్మశక్తి ప్రధానః సన్‌ సర్వజ్లో నిఖిలేశ్వరః 11 835 
ప్ర: తత్‌ తు బ్రహ్మా = ఆ తత్‌ అనబడు బ్రహ్మమేమో, సత్‌+చిత్‌+ఆనంద+ఏకరసమ్‌ = 
సత్యము జ్ఞానము ఆనందము అను మూడు ఒక్కటేయైన ఆనందము, పరమ్‌ = ఈ సృష్టి- 
లక్షణములేనిది, అమృతమ్‌ = శాశ్వతము నిర్వికారము అయినది, ఆత్మశక్తిప్రధానః సన్‌ = 
ఆత్మశక్తియే లేక తన శక్తియే ప్రధానమైన దగుచు, సర్వజ్ఞః = సమస్తజ్ఞానాధికారియైన, నిఖిలేశ్వరః 
అఖందప్రభుత గలది. 


స 
స 


శ్రీశ్రీ శ్రీవాసుదేవానందసరస్వతీవిరచితమ్‌ 121 


తా: తత్‌ అని ఉపనిషత్తుచే నిర్దేశింపబడిన ఆ బ్రహ్మము ఈ సృష్టికంటె వేరయినది; నిర్వికార 
సత్యస్వరూపమైనది; సత్‌ చిత్‌ ఆనందములు మూడును ఒక్కటే సుఖస్వరూపమైనది; సర్వశక్తి 
మంతము, సర్వజ్ఞానవంతము, సర్వైశ్వర్యవంతము అయినది. 

శ్లో దేవః సర్వాన్తరాత్మైకో భూతావాసో నిగూఢకః | 

యోగైకగమ్యో యో విశ్వం సృజత్యవతి హస్తి చ ॥ 36 

ప్ర: దేవః = దేవుడు, సర్వ+అన్తరాత్మ+ఏకః = అన్నిటియందు ఒకే ఆత్మయె యున్నవాడు, 
భూత+ఆవాసః = సమస్త సృష్టికి ఆశ్రయమైనవాడు, నిగూఢకః = రహస్యముగా ప్రకాశింపక 
యున్నవాడు, యోగ+ఏక గమ్యః = ఒక్క యోగమార్గమున మాత్రమే చేరదగిన వాడు, యః = 
ఎవడు, విశ్వం = జగత్తును, సృజతి = సృష్టించుచున్నాడో, అవతి = రక్షించుచున్నాడో, హన్తి చ 
= సంహరించుచున్నాడు కూడ, (సః = అతడు). 


తా: ద్యోతకత్వమువలన దేవుడు, అన్నింటికి కేంద్రమైన వాడు, సృష్టికి ఆ(శ్రయమైనవాడు, 
రహస్యముగ నుండి మహిః (ప్రకాశము లేకున్నవాడు, యోగమార్గమున మాత్రమే చేరదగిన 
వాడు, జగత్తును సృష్టించి, రక్షించి, సంహరించువాడు ఆ (బ్రహ్మము. 
శ్లో అన్తర్యామీ చ మాయావీ సతు తచ్చబ్దవాచకః 1 
యో౭ స్మత్ర్రత్యయశబ్దాభ్యాలమృః కామాదిదూషకః ॥ 37 

ప్ర: తత్‌+శబ్దవాచకః సః తు = తత్‌ శబ్దముచే నిర్దేశించబడు ఆ బ్రహ్మమైతే, అన్తర్యామీ = 
సృష్టియందంతట వ్యాపించియున్నవాడు, మాయావీ చ = మాయతో వర్తించువాడు గూడ, యః 
= ఎవడు, అస్మత్‌ ప్రత్యయశబ్ద = 'అహంిఅను శబ్దమునకు, అభ్యాలంబః = ఆధారమైనది, 
కామ+ఆది = కామక్రోధలోభమోహమదమాత్సర్యములకు, దూషకః = దూరముగ నుండు వాడు, 
నిరాకరించువాడు. 


తా;ఆ బ్రహ్మము సర్వవ్యాపి, మాయగైకొని మసలు వాడు, అహం అను జీవార్థవాచకశబ్దమునకు 
ఆధారమైనవాడు, కామాది షడ్వర్గము లేనివాడు. % 


శ్లో తద్వోమవత్సర్వగతమద్వితీయం నిరజ్ఞునమ్‌ । 
సన్మాత్రం నిష్మలం శాన్తమప్రమేయమజం శివమ్‌ ॥ 38 


ప్ర: తత్‌ =ఆ బ్రహ్మము, వ్యోమవత్‌ = ఆకాశము వలె, సర్వగతమ్‌ = అంతట వ్యాపించినది, 
అద్వితీయమ్‌ = ఒకే ఒక్కటైనది, నిరంజనమ్‌ = మాయకు లోబడనిది, సత్‌+మాత్రమ్‌ = 
సత్తాకేవలమైనది, నిష్మలమ్‌ = అవిభాజ్యమైనది, శాన్తమ్‌ = యే వికారము లేనిది, అప్రమేయమ్‌ 
= జన్నాది వికారము లేనిది, అజమ్‌ = జననము లేనిది, శివమ్‌ = సుఖస్వరూపమైనది. 


[29 శ్రీ దత్తపురాణమ్‌ 


తా: బ్రహ్మము ఆకాశమువలె సర్వత్ర వ్యాపించి యేకైకమైనది, మాయకు లోనుగానిది, 
సత్తామాత్రమైనది, అవిభాజ్యము, నిర్వికారము, సుఖస్వరూపమైనది. 
శ్లో అయం త్వం పదవాచ్యోః న్తఃకరణచ్చిన్నబోధకః ॥ 
3 స్ట A శ్‌ 
దేహేన్టియమనః ప్రాణాహంకారేభ్యో విలక్షణ: ॥ 39 

ప్ర: అయం త్వం పదవాచ్యః = ఈ త్వం (నీవు) అను మాటచే సూచింపబడినవాడు, అన్తః- 
కరణచ్చిన్నబోధకః = అన్తకరణముయొక్క అంశను సూచించువాడు, దేహ+ఇంద్రియ-మనః 
ప్రాణ+అహంకారేభ్యః = శరీరము, జ్ఞానేంద్రియములు, మనస్సు, ప్రాణము, అహంకారము 
అనువానితో, విలక్షణ: = విశేషలక్షణములు కలిగిన వాడు. 


తా:త్వం (నీవు) అను మాటచే గుర్తింపబడువాడు అన్తఃకరణపు ఒక పరిమితాంశగలవాడు, 
కర్మజ్ఞానేంద్రియములు పదియును, మనస్సు, ప్రాణము, అహంకారము అనబడు లక్షణములతో 
కూడినవాడు. % 
శ్లో॥ సాక్షీ విశుద్ధః కూటస్థః ప్రత్యక్షంపదలక్ష్యకః । 
ధీదీపో నిర్వికారో ధీవృత్తివ్యాప్యో పి కేవలః ॥ 40 
ప్ర: సాక్షీ = సాక్షి ప్రత్యక్‌ = వేరుగా, త్వంపదలక్ష్యకః = త్వం (నీవు) అనబడు మాటచే 
సూచింపబడువాడు, విశుద్ధః = విశేషముగ శుద్ధమైనవాడు, కూటస్టః = శుద్ధసత్వ ఆవరణముగల 
నిర్వికారజీవాహంకారసాక్షి ధీదీపః = బుద్ధిగా మార్గదర్శియగు వాడు, నిర్వికారః = వికారములు 
లేనివాడు, ధీవృత్తివ్యాప్యః అపి = బుద్ధివ్యాపారములవలన వ్యాప్తమైయున్నవాడే యెనను, కేవలః 
= ఏకమాక్రుడు. 


తా:త్వం (నీవు) అనబడు నాతడు సాక్షి శుద్దుడు, బుద్ధిరూపమున మార్గదర్శియగువాడు, 
నిర్వికారుడు, బుద్ధివృత్తులలో అనేకరూపిగా ఉన్నను ఏకమాత్రుడైన వాడు. 

శ్లో॥ ప్రత్యకృరోక్షాదివైరం తయోర్షిత్వా చిదాత్మతామ్‌ | 

డిం ఇ రా యౌ 

గృహీత్వా లక్షితాం శుద్ధాం భూమైక్యజ్ఞానతో భవేత్‌ ॥ 41 

ప్ర : ప్రత్యక్‌ = ప్రత్యక్షము, పరోక్ష = పరోక్షము, ఆది = మొదలగు, వైరమ్‌ = పరస్పర 
విరోధము, తయోః = వాని మధ్య, హిత్వా = విడిచి, చిత్‌+ఆత్మతామ్‌ = జ్ఞానకేంద్రతను, 
గృహీత్వా = గ్రహించి, భూమ = అపరిచ్చిన్న, అవిభక్త, ఐక్యజ్ఞానతః = ఏకమైన జ్ఞానమువలన, 
లక్షితామ్‌ = లక్షింపబడిన, శుద్దామ్‌ = శుద్ధమైనదిగా, భవేత్‌ = అగును. 


తా : వానియొక్క ప్రత్యక్ష-పరోక్ష-ప్రమాణవైరమును వదలి, వానికి కేంద్రమైన జ్ఞానమును 
గ్రహించి, అఖండజ్ఞానమువలన శుద్ధమగును. 


శ్రీశ్రీ శ్రీవాసుదేవానందసరస్వతీవిరచితమ్‌ 123 


శ్లో॥ వాగ్టీనివృత్యానాప్యా చ ఫలవ్యాప్తిర్నివారితా । 


ఏవమాత్మస్థమాత్మానం యోగేన శ్రవణాదినా ॥ 42 
శ్లో జానాత్యైక్యం స ముక్తః సన్‌ కృతకృత్యోభవేద్దువమ్‌ I 
ఆత్మ విజ్ఞానేన సోమ్య! శోకస్యాన్తం గమిష్యసి ॥ 48 


ప్ర: వాక్‌ = వాక్కు ధీ = బుద్ధి, నివృత్యా = నివారించుట చేత, అనాప్యా చ = పొందకుండుట 
చేతగూడ, ఫలవ్యాప్తిః = వాని వాని ప్రవృత్తి ఫలముల వ్యాప్తి, నివారితా = నివారింపబడినది, 
ఏవమ్‌ = ఈ విధముగ, ఆత్మస్థమ్‌ = ఆత్మయందున్న లేక తనలోనున్న ఆత్మానమ్‌ = తనను, 
ఆత్మను, యోగేన = ఏకాగ్రతతో, శ్రవణాదినా = వ్రవణ పఠన మనన కథనములచేత, ఐక్యమ్‌ 
= ఐక్యతను, ఏకతను; జానాతి = తెలియుచున్నాడు, సోమ్య! =క్ర్ర సౌమ్యుడా!, సః = అతడు, 
ధ్రువమ్‌ = నిశ్చయముగా, ముక్తః సన్‌ = ముక్తుడగుచు, ఆత్మవిజ్ఞానేన = ఆత్మను గురించి 
విశేషజ్ఞానముచేత, కృతకృత్యః = కృతార్థుడు, ధన్యుడు, భవేత్‌ = అగును, శోకస్య అన్తమ్‌ = 
దుఃఖనాశమును, గమిష్యసి = పొందుచున్నావు. 


తా: వాక్కును బుద్దిని పొందకున్నను, నివారించినను, దాని ఫలమును నివారించుట సంభవము. 
ఇట్లు తనలోని ఆత్మను ఏకాగ్రతతో శ్రవణాది సాధనలతో ఏకమేవాద్వితీయం అని తెలిసినవాడు 
ధన్యుడు. ఆతడు దుఃఖమును పొందడు. % 
శ్లో॥ ఇదం (శ్రద్ధత్స్వ మా శోచీః శోకస్యాన్తం గమిష్యసి | 
అత్ర యోగం ప్రవక్ష్యామి యేనాత్మం ౭ శు ప్రసీదతి | 44 
ప్ర: ఇదమ్‌ = దీనిని, శ్రద్ధత్స్వ = (శ్రద్ధతో తెలియుము, మా శోచీః = విచారించకుము, శోకస్య 
అన్తమ్‌ = దుఃఖనాశమును, గమిష్యసి = పొందుచున్నావు; అత్ర = ఈ సందర్భమున, యోగమ్‌ 
= యోగమును గూర్చి, ప్రవక్ష్యామి = చెప్పుచున్నాను, యేన = దేనిచేత, ఆత్మా = మనస్సు, ఆశు 
= వెంటనే, ప్రసీదతి = శాంతిని పొందుచున్నది. 
తా: ఈ చెప్పిన దానిని శ్రద్ధగా తెలిసికొనుము. దీనివలన నీకు మనశ్శాంతి కలుగును, 
దుఃఖము తొలగిపోవును. అందుకు సాధనగా నీకు యోగము నుపదేశింతును. % 
శ్లో; యోగః స్యాత్రత్యగాత్మైక్యమష్టాజ్లాని తస్య తు | 
దేహేన్టియాదౌ విరక్తిర్యమో మిథ్యాత్వవీక్షణాత్‌ ॥ 45 
ప్ర: యోగః = యోగము, ప్రత్యక్‌ = జీవుడు, ఆత్మా = ఆత్మ లేక బ్రహ్మము అను ఈ రెండిటి, 
ఐక్యమ్‌ = కలసి ఒకటేయైన స్ధితి, స్యాత్‌ = అగును; తస్య = యోగమునకు, అష్ట+అంగాని = 
ఎనిమిది అవయవములు; దేహ = శరీరము, ఇంద్రియ ఆదౌ = ఇంద్రియములు అను ఈ 
మొదలగు వానియందు, విరక్తిః = ఆసక్తిని విడచుట, యమః = యమము అనగా అహింస, 


124 శ్రీ దత్తపురాణమ్‌ 


అస్తేయము, బ్రహ్మచర్యము, దయ ఆర్జవము, క్షమ, ధృతి, మితాహారము, శౌచము అను వీనిని 
పాటించుట, మిథ్యాత్వవీక్షణాత్‌ = జగత్తునందున్న అశాశ్వతత్వమును పరిశీలించుటవలన, 
శ్లో స్వాత్మతత్వే౭_ నురక్తిర్నియమః సత్యత్వనిశ్చయాత్‌ । 
బాహ్యార్థాదాసీన్యతో౭_ న్తర్హష్టిస్థాపనమాసనమ్‌ 11 46 

ప్ర: స్వ = తనదైన, ఆత్మతత్వే = ఆత్మసత్యత్వమున, అనురక్తిః =అనురాగము, నియమః = 
నియమము, సత్యత్వనిశ్చయాత్‌ = ఆత్మసత్యత్వము నిశ్చయముగ తెలియుటవలన, బాహ్య+అర్థ 
= లౌకికమైన, ఇంద్రియసంబంధమైన విషయములందు, బెదాసీన్యతః = ఉదాసీనత, అనాసక్తి 
కలుగుటవలన, అన్తర్‌ +దృష్టి-స్థాపనమ్‌ = అంతర్ముఖత్వము, లోచూపును సాధించుట, ఆసనమ్‌ 
= ఆసనము, కూర్చొను భంగిమ 


తా: యోగమనగా జీవుడు బ్రహ్మము లేక ఆత్మ కలిసిన స్థితి. ఈ యోగసాధనలో ఎనిమిది 
అంశములున్నవి : దేహేంద్రియ విరక్తి, యమము, ఆత్మసత్యత్వనిశ్చయము, ప్రాపంచిక సుఖ- 
దుఃఖముల పట్ల ఉదాసీనత, స్థిరాసనమున కూర్చుండి దృష్టిని అంతర్ముఖము గావించుట. * 
శ్లో॥ పూరశ్చిదన్వయాదానం కుమృకస్తత్‌ స్థిరీకృతిః । 
రేచకో మాయికత్యాగః ప్రాణాయామస్తిధోదితః ॥ 47 

ప్ర: పూరః = పూరము లేక పూరకము అనబడు, చిదన్వయాదానమ్‌ = జ్ఞానాన్వయ గ్రహణము 
(కేవలము ఊపిరి పీల్చుట కాదు); కుంభకః = కుంభకము అనబడునది, తత్‌ = దానియొక్క 
స్థిరీకృతిః = ఆ జ్ఞానాన్వయస్వీకారమును సుస్థిరమగునట్లు చేయుట (కేవలము పీల్చుకొన్న గాలిని 
ఊపిరితిత్తులలో నిలిపి యుంచుట కాదు); రేచకః = రేచకము అనబడునది, మాయికత్యాగః = 
నామరూపములను వదలివేయుట, (అని యిట్లు) ప్రాణాయామః = ప్రాణాయామము అనబడునది, 
త్రిధా = మూడు విధములుగా, ఉదితః =చెప్పబడినది. 


తా : ప్రాణాయామము అనునది మూడు అంశముల సమన్వయము : ఊపిరి పీల్చుట, పీల్చిన 
గాలిని కొంతవ్యవధివరకు నిలిపి యుంచుట, మరల ఆపై ఆ గాలిని మెల్లగా వదలివేయుట 
అను ప్రక్రియలను పూరక, కుంభక, రేచకములుగా చెప్పుదురు. అయితే, పూరకమనగా ప్రాణముతో 
బాటు జ్ఞానమును లోనికి స్వీకరించుట, ఆ స్వీకరింపబడిన జ్ఞానమును లోన అట్లే నిలిపి యుంచుట, 
ఆ జ్ఞానమాధారముగ నామరూపాది వ్యక్తిగతలక్షణములను వదలివేయుట. ఒకటి, భౌతిక ప్రక్రియ; 
రెండవది బౌద్ధికప్రక్రియ. రెండును యోగాంగము. % 
శ్లో ప్రత్యాహారో గోస్వభావదృష్ట్వార్థాసక్యభావద్భక్‌ I 
ధారణా స్వాత్మనిష్టా స్యాద్వీతదుర్భావనం దృఢా॥ 48 
ప్ర: ప్రత్యాహారః = ప్రత్యాహారము అనబడు యోగాంగము, గోస్వభావ దృష్టార్థ+ఆసక్తి + 
అభావదృక్‌ = ఇంద్రియముల స్వాభావికవిషయాసక్తిలేని దృష్టి ధారణా = ధారణ యనబడు 


శ్రీశ్రీ శ్రీవాసుదేవానందసరస్వతీవిరచితమ్‌ 125 


యోగాంగము, దృఢా స్వ+ఆత్మ = తన ఆత్మయందు దృఢమైన, వీతదుర్భావనమ్‌ = వీడిపోయిన 
దుర్భావనలతోడి, నిష్టా = నిష్ట విశ్వాసము, స్యాత్‌ =అగును. 

తా : ప్రత్యాహారమనబడు యోగాంగము ఇంద్రియవిషయములలో స్వాభావికమైన ఆసక్తి 
లేకుండుట; ధారణ యనగా, తన ఆత్మ విషయమున గల అపోహలు సంశయములు తొలగిపోగా 
కలిగిన దృఢవిశ్వాసము, అంతియే తప్ప నాభిదేశమున గాని ఇతరత్ర శరీరభాగములందుగాని 
చిత్తము నేకాగ్రముగ నిలుపుట మాత్రమే కాదు. ఖ్‌ 

శ్లో॥ ధ్యానం బ్రహ్మాహమస్మీతి దృక్రవాహో౭_న్యవర్దనాత్‌ । 
దేహాత్మవత్సరాత్మత్వదృక్‌ సమాధిర్షి సుస్థిరా 11 49 

ప్ర: ధ్యానమ్‌ = ధ్యానము అనబడు యోగాంగము, అన్యవర్దనాత్‌ = వేరొక భావమునకు 
తావులేని, బ్రవ్మా+అహం +అస్మి+ఇతి = బ్రహ్మము నేను అయి యున్నాను అను, దృక్‌+ప్రవాహః 
= దర్శనపు వెల్లువ; దేహ+ఆత్మవత్‌ = దేహమిహలోక కేంద్రకమయిన రీతి, పర+ఆత్మత్వ దృక్‌ 
= దేహాతీతమైన ఆత్మయొక్క ఉనికిని దర్శించుట, సుస్థిరా హి = అచంచలమైనదే, సమాధిః = 
సమాధియనబడు కడపటి యోగాంగము. 


తా: ధ్యానమను యోగాంగమున, నేనే బ్రహ్మస్వరూపుడను అను ఒకే భావము, వేరొక భావమునకు 
తావులేకుండ, ప్రవహించుచుండును. లోకవర్తనమునకు కేంద్రము దేహమైనట్లే, పారలౌకిక 
జీవనమునకు కేంద్రము ఆత్మ అను దర్శనము ప్రత్యక్షమగుట, అది నిశ్చలమగుట అను ప్రక్రియకు 
సమాధి యని పేరు. % 


శ్లో పరిపక్వకషాయాణాం యోగోం_ యం శీఘ్రముక్తిదః | 
కిక్చిత్సక్వకషాయాణాం యోగోం_ యం శీఘ్రముక్తిదః ॥ 50 


ప్ర: అయం యోగః = ఈ యోగము, పరిపక్వ = బాగుగా పండిన, కషాయాణామ్‌ = 
విరాగులకు, శీఘ్రముక్తిదః = వేగముగ మోక్షమిచ్చునది; అయం యోగః = ఈ యోగము, 
కించిత్‌ = కొంచెము, పక్వ = పండిన, కషాయాణామ్‌ = విరాగులకు, శీఘ్రముక్తిదః = వేగమే 
ముక్తినిచ్చునది. 


తా: ఈ అష్టాంగయోగము చిక్కని వైరాగ్యముగల సాధకులకు అనతికాలములోనే ముక్తిని 
ప్రసాదించగా, వైరాగ్యమింకను చక్కగ పండక, వృద్ధిలో నున్న వారికి సైతము త్వరలోనే ముక్తిని 
ప్రసాదించును. గా 
ఇతి శ్రీమద్దత్తపురాణే సార్థత్రిసాహగస్ర్యాం త్రికాజ్ఞమణ్ణితాయాం సంహితాయాం 
వాసుదేవ్యాం ప్రథమాష్టకే షష్ట్రాం_ధ్యాయః 
ఓమ్‌ శం 


ని వ్రు ప్ర ి——— 


126 


శ్రీః 
ప.ప. శ్రీవాసుదేవానందసరస్వతీవిరచితమ్‌ 


ఆదత్తపఫురాణము 


ప్రథమాష్టకము - సప్తమాధ్యాయము 


శ్లో ద్వే విరూపే విభోరత్రాక్షేశోత్సాదనమాత్మనా I 
అహింసా సత్యం యథార్థసద్వాగన్యార్థనిస్పృహా I 1 
ప్రతిపదార్థం : విభోః = ప్రభువైన ఆత్మకు, విరూపే = పోలికలేనిదైన (స్థావరజంగమాత్మక), 
అత్ర = ఈ జగత్తున, ద్వే = రెండు, ఆత్మనా = తనచేత, స్వయముగ, అక్లేశ+ఉత్సాదనమ్‌ = 
కష్టమును కలిగించకుండుట, (అనునది), అహింసా = అహింస యనబడును; యథార్థ సత్‌+వాక్‌ 
= ఉన్నదున్నట్లు ప్రసన్నముగా చెప్పుట, అన్య+అర్థనిస్సృహా = యథార్థమునకు భిన్నమగు 
విషయమును గుర్తించకుండుట, (అనునది), సత్యమ్‌ = సత్యము అనబడును. 
తాత్పర్యం : ఈ జగత్తు స్థావరజంగమనామరూపలక్షణములతో విభక్తమైనది. కావున ఇది 
అఖండమైన ఆత్మకు పోలిక లేనిది. అట్టి ఆత్మకు వికారము కలిగించునదేదిగాని హింస 
యనబడును. అట్టి హింసను కలిగించకుండుటే అహింస. అట్లే, ఆత్మస్వరూపమే సత్‌, చిత్‌, 
ఆనందముల సమైక్యము, అనగా ఉనికి, జ్ఞానము, ఆనందము అనువాని ఏకత. ఇదియే ఆత్మ 
సత్యత్వము. ఈ సత్యత్వమును చాటి చెప్పు వాక్కు సద్వాక్‌. అది ప్రసన్నమైనది. దానికి విపరీత 
భావనయందాసక్తి ఉండదు. ఇట్టిది సత్యము అనబడునది. % 
శ్లో అస్తేయం బ్రహ్మచర్యం స్యాత్‌ సదా మైథునవర్ణనమ్‌ । 
దయా భూతానుగ్రహో౭ తైకరూపత్వం సదార్దవమ్‌ ॥ 2 
ప్ర: అస్తేయమ్‌ = దొంగిలించకుండుట, సదా = ఎల్లప్పుడు, మైథున = స్తీ సంభోగం, వర్ణనమ్‌ 
= లేకుండుట, బ్రహ్మచర్యమ్‌ = బ్రహ్మచర్యము; దయా = దయ, భూత+అనుగ్రహః = సమస్తమున 
అనుగ్రహము; అత్ర = వానియందు, ఏకరూపత్వమ్‌ = సమదృష్టి, (అనునది), ఆర్జవమ్‌ = 
ఆర్జవము, స్యాత్‌ = అగును. 


శ్రీశ్రీ శ్రీవాసుదేవానందసరస్వతీవిరచితమ్‌ 127 


తా: అస్తేయమనగా దొంగిలించకుండుట; స్త్రీ సాంగత్యమును పూర్తిగా విడచుట యను 
(బ్రహ్మచర్యము; సమస్తభూతములందును అనుగహముంచుట యను దయ; వాని అన్నిటి 
విషయమున కల్మషములేని వైఖరి యను ఆర్జవము; * 
శ్లో క్షమా? ప్రియాదిసహనం ధృతిర్నాశేః ప్యవిక్రియా I 
మితాహారో హితస్నిగ్ధచతుర్ధాంశోన భోజనమ్‌ ॥ 3 
ప్ర : అప్రియా+ఆది-సహనమ్‌ = తనకు సుఖసంతోషముల నివ్వని విషయముల పట్ల 
ఓర్పువహించుట, క్షమా = క్షమా అనబడు గుణము; నాశే అపి = భార్యాబిడ్డల వియోగములో 
గాని ధననష్టము సందర్భములోగాని, అవిక్రియా = శోకము లేకుండుట, ధృతిః = ధృతి; 
చతుర్థాంశోన- హిత-భోజనమ్‌ = నాలుగు ముద్దలు మాత్రము భుజించుట, మితాహారః = 
మితాహార మనబడును. 


తా: తనకిష్టములేని వాని పట్ల, ఓర్చియుండుటకు క్షమ యని పేరు. భార్యబిడ్డలు గతించినను, 
ధననష్టము జరిగినను దుఃఖపడక నిర్వికారుడై యుండుట ధృతి యనబడును. నాలుగు ముద్దలు 
మాత్రమే తినియుండుట మితాహారము. % 


శ్లో మృజ్జలాభ్యాం బహిఃశౌచం ధ్యానమన్తర్యమా ఇమే | 
తపః కృచ్చైర్ణేహశుద్ధిస్తోషో దైవాప్తతోషణమ్‌ 11 4 
ప్ర: మృత్‌ జలాభ్యామ్‌ = మట్టితో నీటితో, బహిః (శౌచం) = వెలుపలి శుచి; ధ్యానమ్‌ = 
ధ్యానము (శ్రీదత్తధ్యానము), అన్న-యమా = అన్తఃకరణశుద్ధి, అను, ఇమే = ఇవి, శౌచమ్‌ 
శౌచమనునవి; కృద్ణైః = బాధకలిగించువానితో, దేహశుద్ధిః = శరీరమును శుద్ధిచేయుట యనునది, 
తపః = తపస్సు; దైవ+ఆప్త = దైవానుగహమున పొందిన దానితో, తోషణమ్‌ = సంతోషించుట, 


o 

0 
o 
రే 


తోషు = సంతోషము. 

తా: మట్టితో నీటితో దేహమును పైపైన శుభ్రము చేసికొనుట అనునది బహిఃశౌచము అనబడును; 
అట్లే, శరీరమును కష్టపెట్టు భంగిమలలో ఏకాగ్రదైవధ్యానము తపస్సు; అట్లుకాక, సుఖాసనమున 
మనశ్చాంచల్యమును కట్టడి చేయుట ధ్యానము; దైవానుగ్రహము వలన తనకు లభించిన దానిని 
మహాప్రసాదముగ తృప్తితో స్వీకరించుటకు పేరు తోషము. ఖః 

శ్లో॥ ఆస్తిక్యం వేదవిశ్వాసో విచారః శ్రవణం (శ్రుతేః । 
దానం స్వార్ధార్చణం పాత్రే పూజా విష్టా కృతార్చణమ్‌ ॥ ర్‌ 

ప్ర : వేదవిశ్వాసః = వేదమునందు నమ్మకము, ఆస్తిక్యమ్‌ = ఆస్తిక్యము; (శ్రుతేః = వేదము 
యొక్క, (శవణమ్‌ = వినుట, విచారః = విచారమనబడును; స్వ+అర్థ =తన ధనమును, లేక 
స్వార్థభావమును, పాత్రే = యోగ్యునియందు, అర్బణమ్‌ = అర్పించుట, దానం = దానము; 
విష్టా = విష్ణువునందు, కృత +అర్పణమ్‌ = అర్చించుట, పూజా = పూజ. 


128 శ్రీ దత్తపురాణమ్‌ 


తా : వేదమును నమ్ముటే ఆస్తికత్వము. వేదమును వినుటయే వేదవిచారము. తనది అను 
భావమును, అట్టి భావముతో సంపాదించిన ధనమును యోగ్యునకు ఇచ్చివేయుటయే దానము. 
విష్ణువునకు కర్మ అర్చించునదే పూజ. 
శ్లో! కుకర్మలజ్ఞా ప్రీర్చుద్ధిః (శ్రద్దా వేదోక్తకర్మసు I 
విధివద్విష్ణుపర్వైకాద శ్యుపోషణకం వ్రతమ్‌ ॥ 6 

ప్ర : కుకర్మ = చెట్టపనులు చేయుటయందు, లజ్ఞా = సిగ్గుపడుటయే, హ్రీః = హ్రీ యనబడునది; 
వేదోక్తకర్మసు . వేదవిహితకర్శలందు, శ్రద్దా . ఆసక్తియే, బుద్ధిః = వివేకము; విధివత్‌ = 
శాస్రోక్తముగా, విష్ణుపర్వ+ఏకాదశీ = విష్ణుదేవుని పవిత్రకాలమైన ఏకాదశినాడు, ఉపోషణకమ్‌ 
= నిరాహారముగ విష్ణువు నుపాసించుట అనునది, వ్రతమ్‌ = వ్రతమనబడును. 


తా : చెడ్డపనులకు దూరముగ నుండుట హ్రీ లేక సిగ్గు, వేదకర్మలలో ఆసక్తియే బుద్ధి లేక 
వివేకము; ఏకాదశి వంటి తిథులను పుణ్యదినములుగ పరిగణించి నిరాహారముగ విష్ణువును - 
పాసించుటయే వ్రతము. 
శ్లో! వేదావిరుద్ధగుర్వాప్తమ న్రాభ్యాసో జపస్రిధా | 
వాచికోం_సన్మానసః సన్‌ రహస్యో మధ్యమో జపః ॥ 7 
ప్ర: వేద+అవిరుద్ధ = వేదమునకు విరుద్ధము కానిది, గురు+ఆప్త = గురువునుండి పొందబడిన, 
మన్ర+అభ్యాసః = మంత్రమును అభ్యసించుట అనునది, జపః = జపము అనబడునది, అది, 
త్రిధా =మూడు విధములు; వాచికః = ఇతరులకు వినబడునట్లు పలుకబడిన జపవిధానము, 
అసత్‌ = అధమఫలము నిచ్చునది; మానసః = మనస్సులోనే మౌనముగ చేయు జపము, సన్‌ = 
ఉత్తమఫలమిచ్చునది; రహస్యః = మంత్రము స్పష్టముగ వినరాకుండ అస్పష్టముగ ఉచ్చరించునది, 
మధ్యమః జపః = మధ్యమ ఫలమిచ్చు జపము. 
తా: గురువునుండి ఉపదేశము పొందిన వేదవిరుద్ధము కాని మంత్రమును జపించుట మూడు 
విధములు : బిగ్గరగా అందరకూ వినబడునట్లు జపించటం అధమ పద్ధతి. దీని ఫలము గూడ 
అధమమే. పెదవుల కదలికయైన లేకుండ మనసులో జపించుట ఉత్తమపద్ధతి. ఫలము గూడ 
ఉత్తమమే. పెదవులు కదలించుచు మంత్రము నస్పష్టముగ ఉచ్చరించుచు రహస్యము జెప్పుచున్నట్లు 
జపించుట మధ్యస్థం, ఫలమున్నూ 
శ్లో దశైతే నియమా అష్టాసనాని స్వస్తికం త్విదమ్‌ । 
జానూర్వన్తః పదౌ కృత్వా సమాజ్లేనోపవేశనమ్‌ I 8 


ప్ర: ఏతే దశ = ఈ పదియును, నియమాః = నియమములు; ఆసనాని = ఆసనములు, అష్ట 
= ఎనిమిది, ఇదమ్‌ = ఇది, స్వస్తికమ్‌ = స్వస్తికాసనము, జాను+ఊరు+అన్తః = మోకాళ్ళు 


శ్రీశ్రీశ్రీవాసుదేవానందసరస్వతీవిరచితమ్‌ 129 


తొడలు మధ్య, పదౌ కృత్వా = పాదాగ్రములనుంచి, సమ+అంగేన = శరీరము సమముగ 
నుండునట్లు, ఉపవేశనమ్‌ = కూర్చుండుట. 


తా: ఈ పై శ్లోకములలో చెప్పబడిన పదియును నియమములనబడును. ఆసనములు ఎనిమిది 
విధములు. మోకాళ్ళకు తొడలకు మధ్య పాదాగ్రముల నుంచి, శరీరము నిటారుగ నుండునట్లు 
కూర్చుండుటకు స్వస్తికాసన మని పేరు. 
శ్లో; గోముఖం దక్షగుల్ఫో౭ న్యపృష్టపార్శ్వే పరో౭ న్యథా ॥ 
స్వాన్యోరుపాద విన్యాసాద్వీరాఖ్యం చాథ పద్మకమ్‌ i 9 

ప్ర: దక్షగుల్బః = కుడిపాదపు చీలమండను, అన్యప్పష్టపార్శ్వే = రెండవదైన ఎడమ పాదపు 
మడమ ప్రక్కన, పరః = రెండవదానిని, అన్యథా = మొదటిదాని పార్వ్వమున, (ఉంచినచో) 
గోముఖమ్‌ = గోముఖాసనమేర్చడును; స్వాని = తమవైన, కుడి ఎడమ, ఊరు = తొడల 
సన్నిధిలో, పాదవిన్యాసాత్‌ = పాదముల నుంచుటవలన, వీర+ఆఖ్యమ్‌ = వీరాసనము అనబడునది; 
అథ చ = అటుపైనను, పద్మకమ్‌ = పద్మాసనము. 


తా: కుడి చీలమండను ఎడమపాదము ప్రక్కన, ఎడమదానిని కుడిదాని ప్రక్కన ఉంచినచో అది 
గోముఖాసన మగును. కుడి ఎడమ తొడల సన్నిధిలో ఎడమ కుడి పాదముల నుంచుట వీరాసన 
మనబడును. ఇక పద్మాసన విధానము: 
శ్లో పృష్టతో వ్యస్తపాణిభ్యాం వ్యస్తోరున్థాంఘ్రిధారణమ్‌ I 
అన్యోన్యగుల్భయోగేన జానుస్థకరపల్లవైః ॥ 10 

ప్ర: పృష్టతః = వెనుకనుండి, వ్యస్తపాణిభ్యామ్‌ = చాచిన రెండు చేతులతో, ఊరుస్థామ్‌ = 
తొడలపై, వ్యస్త = ఉంచబడిన, అంఘై = పాదములను, ధారణమ్‌ = పట్టుకొనుట; అన్య+అన్య 
గుల్భ = ఒండొరులు కలసిన చీలమండలు, జానుస్థ = మోకాళ్ళ పైనున్న కరపల్లవైః = చేతులతో, 
యోగేన = కలయుటచేత (పద్మాసనము). 


తా:పై శ్లోకముతో అన్వయమున, పద్మాసన విధానము : వెనుకకు చాచిన రెండు చేతులతో 
తొడలపై పెట్టబడియున్న పాదములను పట్టుకొని, మోకాళ్ళపై నున్న చేతులతో పెనసిన 
పాదాగ్రములను కలుపుట పద్మాసనము. 
శ్లో॥ సింహాసనం వ్యాత్తవక్రం పూజ్యం నాసాగ్రదృష్టికమ్‌ । 
యోనిమేడ్రోర్వస్థగుల్భం సిద్ధం భ్రూమధ్యదృగ్వరమ్‌ | 11 

ప్ర: వ్యాత్తవక్రమ్‌ = తెరువబడిన నోరు, నాసా+అగ్ర దృష్టికమ్‌ = ముక్కుచివర నిలువబడిన 
దృష్టి గలది, పూజ్యమ్‌ = గౌరవనీయమైనది, సింహాసనమ్‌ = సింహాసనము; యోని మేడ్ర+-ఊర్థ్వస్థ 
= బీర్దములకు క్రిందుగ రెండంగుళములు స్థానమున నొకటియు, లింగమునకు పైభాగమున 


130 శ్రీ దత్తపురాణమ్‌ 


వేరొకటియు, గుల్బమ్‌ = రెండు చీలమండలను లేక మడమలను (నిల్పి), (భూమధ్య = రెండు 
కనుబొమల మధ్య, దృక్‌+వరం = దృష్టిని (నిల్చుట), సిద్ధమ్‌ = సిద్ధాసనము. 


తా: నోరు తెరచి, దృష్టిని నాసాగ్రమున నిలిపి యుంచిన, అది సింహాసనము. బీర్దములకు 
క్రిందుగ యోనిదేశమున ఒక కాలి మడమను, లింగమునకు పైగా వేరొక మడమను ఉంచి, 
కనుబొమల నడుమ దృష్టిని కేంద్రీకరించుట సిద్ధాసనము. 


శ్లో మాయూరం దండవద్యోమ్ని భూహస్తం నాభికూర్చరమ్‌ 1 
భద్రం స్యాత్సీవనీపారయుక్కరాత్తాంఘ్రిగుల్భకమ్‌ ॥ 12 
ప్ర: భూహస్తమ్‌ = చేతులను భూమిపై నాన్ని, నాభికూర్చరమ్‌ = బ్రొద్దును త్రాకుచున్న మోచేతులతో, 
దండవత్‌ = కర్రవలె, వ్యోమ్ని = గాలిలో శరీరమును నిల్చిన, మాయూరమ్‌ = మయూరాసన 
మగును; సీవనీపార్వయుక్‌ = శిశ్నముపై చర్మమునకు ప్రక్కన తగిలియున్న కర+ఆత్త = చేతితో 
పట్టుకొనిన, అంఘ్రి = పాదముయొక్క గుల్చకమ్‌ = మడమగలది, భద్రమ్‌ = భద్రాసనము, 
స్యాత్‌ = అగును. 


తా: భూమిపై చేతుల నాన్చి, మోచేతులు బొడ్డును తాకునట్లుంచి, శరీరమును కర్రవలె నిటారుగా 
గాలిలో నిల్పినచో, అది మయూరాసన మగును. లింగమును తాకుచున్న పాదము మడమను 


వెనుక నుండి చాచిన చేతులతో పట్టుకొని యున్నచో, అది భద్రాసనము. ఖ్‌ 
శ్లో॥ స్యాదాసనజయాత్సర్వజయో* శక్తా శవాసనమ్‌ । 
సార్థత్రిహస్తో దేహో౭._యం గుదమేగ్రాన్తమధ్యకః ॥ 13 


ప్ర: అశకౌ = కదలిక లేకుండుటయందు, శవాసనమ్‌ = శవాసనము; అయం దేహః = ఈ 
శరీరము, సార్ధత్రిహస్తః = మూడున్నర హస్తములు అనగా మోచేతి నుండి మధ్యవేలి వరకు గల 
కొలత (18 అంగుళములు లేక 24 అంగుళులు) ఒక హస్తముగా 63 అంగుళముల పరిమాణము 
గలది, గుదమేడ్ర +అన్తమధ్యకః = గుదమునుండి మేఢ్రమూలమువరకు గల (ప్రదేశము 
మధ్యభాగమైనది; ఆసనజయాత్‌ = సుఖాసనమున దీర్శకాలముండుటవలన, సర్వజయః = 
అంతయు జయము, స్యాత్‌ = అగును. 


తా: దేహమును కదలిక లేకుండుట యుంచుట శవాసనము. ఈ దేహము మూడున్నర హస్తముల 
ప్రమాణము. దీనికి గుదము లింగము మధ్యభాగమే కేంద్రకము. ఆసనమున దీర్హకాలము సుఖముగ 
నుండుటను సాధించిన వానికి ఇక ఆ పై ప్రయత్నమంతయు విజయవంతమే అగును. 


శ్లో తతో నవాబ్లులం కన ఆనాభేరుద్గతా అతః । 
ద్వాసప్తతిసహస్రాణి ముఖ్యా నాద్యశ్చతుర్దశ ॥ 14 
ప్ర: తతః = అటనుండి, నవ+అంగులమ్‌ = తొమ్మిదంగుళములు, ఆనాభేః+ఉద్గతా = బొద్దు 


శ్రీశ్రీశ్రీవాసుదేవానందసరస్వతీవిరచితమ్‌ 131 


పర్యంతముపైన, కన్దః = బొడ్దుత్రాడు, అతః = అటనుండి, ద్వాసప్తతిసహ(స్రాణి = డెబ్బది 
రెండు వేలు, ముఖ్యాః =ముఖ్యమైన, నాడ్యః = నాడులు, చతుర్దశ =పదియు నాలుగు. 
తా: పై శ్లోకమున చెప్పబడిన గుదమేఢ్ర మధ్యప్రదేశమునుండి తొమ్మిదంగులములు 
నాభిపర్యంతము పైకి బొద్దుత్రాడు (కందు); అక్కడనుండి డెబ్బదిరెండువేలు నాడులు. అందు 
ముఖ్యమైనవి పదునాలుగు. 

శ్లో ఏతాసాముత్తమాస్తిస్ర ఆసామేకాప్యనుత్తమా 

పిజ్ణలా దక్షనాసాన్హా సూర్యేశా దినసంజ్ఞితా ॥ 15 

ప్ర: ఏతాసామ్‌ = వానిలో, ఉత్తమాః = ఉత్తమ నాడులు, తిస్ర = మూడు, ఆసాం అపి = ఆ 
మూడిటిలో కూడ, ఏకా = ఒకటి, అనుత్తమా = సర్వోత్తమము, దక్షనాసాన్లా = కుడి ముక్కుపుటము 
వరకు గల, దినసంజ్ఞితా = దినము అను సంజ్ఞగల, సూర్య+ఈశా = సూర్యుడు అధిష్టాన 
దేవతయైన, పింగలా = పింగళ యను పేరుగల నాడి. 


తా: ఆ పదునాలుగు నాడులలో ఉత్తమములు మూడు. ఆ మూడిటిలో గూడ, ఒకటి సర్వోత్తమము. 
అది కుడిముక్కుపుటము వరకు వ్యాప్తమైనది. దానికి దినము అని సంకేతనామము. దాని 
కధిష్టానదేవత సూర్యుడు. ఈ నాడి పేరు పింగళ. 
శ్లో! ఇదాపి వామనాసాన్హా నిట్సంజ్ఞా చపా సుఖా । 
సుషుమ్లా బ్రహ్మరంధ్రాన్తా కాలభోక్ర్యమృతత్వదా i 16 

ప్ర: ఇడా+అపి = ఇడా యను నాడి కూడ, వామనాసాన్లా = ఎడమముక్కుపుటమువరకు 
వ్యాపించిన, నిట్‌ సంజ్ఞా = రాత్రి సంకేతమైన, చంద్రపా = చంద్రుడు అధిష్టానదేవతగా గల, 
సుఖా = సుఖమిచ్చునాడి; బ్రహ్మరంధ్రాన్లా = బ్రహ్మరంధ్రమువరకు గల, సుషుమ్లా = సుషుమ్హా 
యను నాడి, కాలభోక్రీ = కాలమును భోగించు (భుజించు), అమృతత్వదా = అమరత్వము 
నిచ్చునది. 


తా : ఎడమముక్కుపుటమువరకు వ్యాపించి యున్న నాడి ఇడా. దీనికి సంకేతము రాత్రి, 
అధిష్టానదేవత చంద్రుడు. ఇది సుఖదము. బ్రహ్మరంధ్రము వరకు వ్యాపించియున్న నాడి పేరు 
సుషుమ్హా. ఇది రేబవళ్ళ సంకేతరూపమైన కాలమును భోగించునది లేక భుజించునది. కావున 
ఈ నాడి అమృతత్వమును ప్రసాదించునది. % 


శ్లో తన్మూలే కుటిలా శక్తిర్మోక్షవిఘృ(ప్రదా౭_ సతామ్‌ I 
నాభ్యూర్థం ప్రాణోం ధో౭ పానః సమానో నాభిమణ్జలే | 17 
ప్ర: తత్‌+మూలే = సుషుమ్ధానాడియొక్క పాదులో, అసతామ్‌ = అభ్యాసములేని వారికి, 
మోక్షవిఘ్నప్రదా = మోక్షసాధనలో విఘ్నమును కలిగించు, కుటిలా-శక్తిః = కుండలినీశక్తి 


132 శ్రీ దత్తపురాణమ్‌ 


(యున్నది), నాభి+ఊర్ధ్వమ్‌ = బొడ్డు పైగా, ప్రాణః = ప్రాణవాయువు, అధః = క్రిందుగా, 
అపానః = అపానవాయువు, నాభిమండలే = బొడ్డు పరిసరములందు, సమానః = సమాన 
వాయువు, 
శో చరత్యుదానః కణ్ణే చ వ్యానః సర్వశరీరగః 
త్వగాదిషు చ నాగాద్వాస్త్రస్రోః గ్నిర్నాభిమధ్యగః ॥ 18 

ప్ర: కంఠే చ = కంఠభాగమున నేమో, ఉదానః = ఉదానవాయువు, సర్వశరీరగః = శరీరమంతట 
వ్యాపించి, వ్యానః = వ్యానమనబడు వాయువు, త్వక్‌+ఆదిషు చ= చర్మము మొదలగు వానియందు, 
నాగ+ఆద్యాః = నాగము మొదలుగా గల వాయువులు, త్రి+అస్రః = త్రిభుజాకారముగల, 
అగ్నిః = అగ్ని నాభిమధ్యగః = నాభిమధ్యకేంద్రమున, చరతి = ఉన్నవి. 


తా: సుషుమ్జా నాడి పాదులో కుండలినీశక్తి చుట్టగా చుట్టుకొని యున్నది. ఈ శక్తి మోక్షమును 
కోరు వారికి, అభ్యాసము లోపించినందువలన, విఘ్నకారకమగును. నాభికి పైపైన ప్రాణవాయువు, 
కంఠభాగమున ఉదానవాయువు, శరీరమంతటను వ్యాపించి వ్యానవాయువు అను యీ 
పంచప్రాణములు కాక, చర్మము మొదలగు అవయవములలో, అనగా రక్తము, మాంసము, 
ఎముక, శిరలు అనబడు రక్తనాళములలో నాగము, కూర్మము, కృకరము, దేవదత్తము, 
ధనంజయము అనబడు ఉపప్రాణములును చరించుచుండును. నాభీకేం[ద్రమున త్రిభుజాకారముగా 
అగ్ని యున్నది. % 
శ్లో నృణాం వృతో విహజ్లానాం చతురస్రచతుప్పదమ్‌ । 
కృత్వాగ్నేరూర్ద్వమమ్ఫో౭_న్నం ప్రాణో౭_ధస్ల్టో ధమత్యముమ్‌ ॥ 19 

ప్ర: నృణామ్‌ = నరులకు, విహంగానాం వృత్త = పక్షులయొక్క వర్తనము, చతురస్రః చతుప్పదమ్‌ 
= సమముగా నాలుగు పాదములు గలది, కృత్వా = చేసి, అగ్నే ఊర్ధ్వమ్‌ = నాభీమధ్య త్రికోణాగికి 
పైగా, అంభః = నీరు, అన్నమ్‌ = అన్నం, అధస్థః = క్రిందుగా, ప్రాణః = ప్రాణవాయువు, 
అముమ్‌ = దానిని, ధమతి = ఊదును, జ్వలింపజేయును. 

తా : నాలుగు పాదములు సమముగా చేసి పక్షులకువలె ఊర్ద్వగమనముతో నాభీ మధ్యగత 
త్రికోణాగ్నికి పైగా అన్నము నీరు ఉండగా, క్రిందనుండి ప్రాణవాయువు దానిని ప్రజ్వలింపజేయుచు 
ఊదును. ఇది జఠరాగ్ని అన్నమును పచనము చేయు విధానము. * 

శ్లో స దీప్తోఃన్నం పచేదజ్లే వ్యానం సారస్య యచ్చతి । 
నిశ్వాసోచ్చాసకృత్రాణో౭_పానో విణ్మూత్రహాపకః ॥ 20 

ప్ర: సః = ఆ జఠరాగ్ని, దీప్తః = రగిలినదై, అన్నమ్‌ = అన్నమును, అంగే = దేహమున, పచేత్‌ 
= పక్వము చేయును; వ్యానమ్‌ = వ్యానము అను వాయువు, సారస్య = ఆ పక్వాన్నసారమును, 
యచ్చతి = సర్వాంగములకు చేర్చును; నిఃశ్వాస = బైటకు వదలు గాలి, ఉత్‌+శ్వాస = లోపలకు 


శ్రీశ్రీశ్రీవాసుదేవానందసరస్వతీవిరచితమ్‌ 133 


పీల్చు గాలి, వీనిచే, కృత్‌ = చేయబడినది, ప్రాణః = ప్రాణము, విణ +మూత్రహాపకః = మూత్రాది 
విసర్జనక్రియలో తోడ్పడునది, అపానః = అపానవాయువు. 


తా : జరరాగ్ని రగిలి అన్నమును పచనము చేయగా, వ్యానము అనబడు వాయువు ఆ పక్వాన్న 
సారమును సర్వాంగములకు చేర్చును. శ్వాసరూపమున శరీరము లోనికి బైటకు ప్రసరించు 
చుండునది ప్రాణవాయువు. శరీరము నందలి విసర్జనములను బైటకు నెట్టివేయునది అపాన 
వాయువు. 
శ్లో ఉదానోం_ జ్లోన్నయనకృత్సమానః శోషణాదికృత్‌ । 
తథోద్గారోస్మీలనక్షుత్త న్దావ్యాప్తికరాః పరే ॥ 21 

ప్ర: ఉదానః = ఉదానవాయువు, అంగ+ఉత్‌+నయనకృత్‌ = వాక్కు మొదలైన వానిని శరీరములో 
పైకి వ్యాపించునట్లు ఎగద్రోయు వాయువు; సమానః = సమాన వాయువు, శోషణ+ఆది కృత్‌ = 
లోపలకు పీల్చుట మొదలగు క్రియలు, ఉన్మీలన = విప్పారుట, క్షుత్‌ = తుమ్ముట, తనా = 
అలసటతో ఆవులించుట, వ్యాప్తి = శరీరమును సమోష్టముగ, కరాః = చేయు వాయువులు, పరే 
= ఇతర నాగ, కూర్మ, కృకర, దేవదత్త, ధనంజయ వాయువులు. 


తా: ఉదానవాయువు వాక్కు మొదలగు వానిని శరీరమున పైకి వ్యాపించునట్లు ఎగద్రోయునది; 
సమానవాయువు లోపలకు పీల్చుట వాంతులు మొదలగువానియందుపకరించగా, కూర్మమను 
వాయువు కనుజిప్పలు మూయుట తెజచుట చేయుట కుపకరించును; కృకరమను వాయువు 
తుమ్ముటలోను, దేవదత్తమను వాయువు ఆవులించుటకును, ధనంజయమను వాయువు శరీరమును 
తగినంత ఉష్ణముగా సమముగా ఉంచుటకు సహకరించును. 


శ్లో చలే ప్రాణే చలం చిత్తం నిశ్చలే నిశ్చలం తయోః । 
నష్ట ఏకతరే నాశో ద్వయోరపి స యోగతః ॥ 22 

ప్ర: చలే ప్రాణే = ప్రాణవాయువు (శ్వాస) సాగుచుండగా, చలం చిత్తమ్‌ = మనస్సు చంచలముగ 
నిలుకడ లేనిదిగా (నుండును); తయోః = ఉచ్చ్వాసనిఃశ్వాసలు, నిశ్చలే = నిలిచిపోగా, నిశ్చలమ్‌ 
= మనస్సు కదలక నిలచును; యోగతః = యోగమువలన, సః = ఆ శ్వాసప్రక్రియ, ఏకతరే = 
ఉచ్చ్వాసగాని నిఃశ్వాసగాని రెండింటికిని, నాశః = నశింపు కలుగును. 

తా : ఉచ్చాసనిఃశ్వాసలు శరీరంలో సాగుచుండగా, మనస్సు చంచలంగా ఉంటుంది; అవి 
నిల్చిపోతే మనస్సు నిశ్చలమవుతుంది. ఈ రెండు శ్వాసలలో యే ఒక్కటి ఆగిపోయిననూ, రెండున్నూ 
ఆగిపోవును. ఈ ప్రక్రియ యోగంలో సాధించవచ్చు. % 


శ్లో న జ్ఞానం జీవతి ప్రాణే మనస్యపి లయం నయేత్‌ | 
ద్వయం గచ్చతి మోక్షం స యోగీ నాన్యః కథజ్బున ॥ 23 


134 శ్రీ దత్తపురాణమ్‌ 


ప్ర: ప్రాణే = ప్రాణమునందు, జ్ఞానమ్‌ = జ్ఞానము (చేతన), న జీవతి = క్రియాశీలము కాదు; 
మనసి అపి = మనస్సునందు కూడ, లయం నయేత్‌ = (జ్ఞానము) నిష్కియమై నశించును; 
ద్వయమ్‌ = ప్రాణము, మనస్సు, రెండును, మోక్షం గచ్చతి = మోక్షమును పొందును; సః = ఈ 
స్థితిని సాధించినవాడు, యోగీ = యోగియే, కథంచన = యే విధమునను, న అన్యః = యోగి 
కానివాడు కాడు. 


తా: ప్రాణమున జ్ఞానము, గుర్తింపు కొనసాగదు. మనస్సునందు కూడా జ్ఞానము అణగిపోవును. 
మనఃప్రాణములు రెండును మోక్షము నొందును. దీనిని సాధించినవాడే యోగి యనబడును. 
మరెట్లయినను యోగి కానివాడు దీనిని సాధించలేడు; దీనిని సాధించనివాడు యోగియు కాలేడు. 
శ్లో నాత్యశ్నతోం_ నశ్చతోం పి సుప్తస్రైష న జాగ్రతః । 
యుక్తచేష్టాహారని ద్రాగతేర్యోగో భవేత్సుఖః I 24 

ప్ర: అతి+అశ్నతః = అధికముగా ఆహారమును తీసికొనుట వలన, అనశ్నతః అపి = ఆహారమును 
తీసికొనకుండుటవలన గూడ, న = కాదు, సుప్తస్య = నిద్రాళువునకు, ఏషః = ఈ యోగము, న 
= కాదు; జాగ్రతః= మెలకువ గలిగిన వాడై, యుక్త = తగిన, చేష్టా = కార్యములు, ఆహార = 
ఆహారస్వీకారము, నిద్రా = నిద్ర, వీనిని, గతేః = కలిగియున్న వానికి, యోగః = యోగము, 
సుఖః = సుఖము, భవేత్‌ = అగును. 


తా: మితమెజుగని తిండిపోతునకు, పూర్తిగా నిరాహారియెన వానికి, నిద్రాళువునకు ఈ యోగము 
పొసగదు. జాగరూకుడై తగినంత ఆహారము తీసికొనుచు, (అనగా కుక్షిలో సగభాగమును 
అన్నముతోను, ఒక నాల్గవ భాగమును నీటితోను, మరియొక నాల్గవ భాగమును గాలితోను 
నింపునది యుక్తాహారము), తగుమాత్రపు నిద్రతోను, తగిన చేష్టలతోను (సద్విషయ శ్రవణ 
పఠన మననాదులతో) ప్రవర్తించువాడు యోగమును సుఖముగ సాధించును. 
శో క్షారామ్లతిక్తకటురూక్షకదన్నశాక - 

స్ర్రగ్భుధ్వభాబ్‌ న లభతే£కుశలోః స్య సిద్ధమ్‌ I 

శుణ్బీసితాసుమనశాలిసదన్నముద్గ- 

చక్షుష్యశాకఘృతదుగ్గసదమ్బు పథ్యమ్‌ ॥ 25 
ప్ర: క్షార = ఉప్పు, ఆమ్ల = పులుపు, తిక్త = చేదు, కటు = కారము, రూక్ష = ఒగరు, కదన్న 
= పాసిన అన్నము, శాక = పాడైన కూర, స్త్రీ+అగ్ని+అధ్వభాక్‌ = మైథునమున వీర్యస్థలనమైన 
వాడు, అకుశలః = అభ్యాసము తెలియని వాడు, అస్య = యోగముయొక్క సిద్ధిమ్‌ క సిద్ధిని, న 
లభతే = పొందడు; శుంఠీ = సొంటి, సితా = చక్కెర, సుమన = గోధుమ, శాలి = వరి, సదన్న 
= నివ్వరి, యవలు, చామలు మొదలగు ధాన్యముల అన్నము, ముద్ద = పెసలు, చక్షుష్యశాక = 
హితవైన కూరలు, ఘృత = నెయ్యి, దుగ్ధ = పాలు, సదంబు = మంచి నీరు, ఇవి, వథ్యమ్‌ . 
ఆరోగ్యకరమైన ఆహారము. 


శ్రీశ్రీశ్రీవాసుదేవానందసరస్వతీవిరచితమ్‌ 135 


తా: ఉప్పు. పులుపు, చేదు, కారము, ఒగరు రుచులు గల ఆహారమున్నూూ పాసిన అన్నము 
కూరలున్నూ మైథున ప్రియత్వమున్నూ కలిగి, అభ్యాసకుశలుడు కాని వానికి యోగము సిద్ధించదు. 
యోగ సిద్ధిని పొందగోరువాని ఆహారమున సొంటి, చక్కెర, గోదుమ, వరి, నివ్వరి, యవలు, 


చామలు ఇత్యాది ధాన్యముల అన్నము, పెసరపప్పు, హితవైన కూరలు, నెయ్యి, పాలు, 
మంచినీరు, ఇవి ఉపయోగించవలె. ఇవి ఆరోగ్యకరము. 
శ్లో దైవీసమ్పత్స్వధర్మస్టో నిశ్చినో గురుసేవకః | 
సద్దేశే మఠికామధ్యే రక్షితే నిరుపద్రవే ॥ 26 
శ్లో భక్తేష్టదేవం నత్వాం 9౩ దౌ సూపవిష్టః సుదిజ్యుఖః 
కుశాజినాంశుకే ష్వేవ ప్రాణాయామాన్‌ సమభ్యసేత్‌ I 27 
ప్ర: దైవీసంపత్‌ = దైవీసంపదతో గూడి, స్వధర్మస్థః = స్వధర్మపాలనచేయువాడై, నిళ్చిన్లః = యే 
విచారము లేనివాడై, గురుసేవకః = గురువును సేవించువాడై, సత్‌+దేశే = సమతలప్రదేశమున, 
మరఠికామధ్యే = చిన్నకుటీరమధ్యమున, రక్షితే నిరుపద్రవే = యే భయంకర విషయములు లేని 
నిర్ణనప్రదేశమున, భక్యా = భక్తితో, ఇష్టదేవమ్‌ = ఇష్టదేవతను, ఆదౌ = మొదట, నత్వా = 
నమస్కరించి, సు+ఉపవిష్టః = సుఖాసనమున కూర్చుండి, సుదిబ్ముఖః = తూరుపు దిక్కును 
చూచుచు, కుశ = దర్భాసనమున, అజిన = చర్మము, అంశుకేషు ఏవ = వస్తములపైన మాత్రమే, 
ప్రాణాయామాన్‌ = ప్రాణాయామములను, సమభ్యసేత్‌ = చక్కగా సాధన చేయవలెను. 


తా: శమము, దమము, తితిక్ష ఉపరతి, (శ్రద్ధ, సమాధానము అను ఈ యారు దైవీగుణములతో 
గూడి, తనదైన వర్ణాశ్రమధర్శ్మములను పాలించుచు, చింతలేనివాడై, గురువును సేవించువాడై, 
ప్రశాంతమైన పరిసరములలో యేర్పరచుకొనిన చిన్నికుటీరమున, సమతలప్రదేశమున దర్భలను 
పరచి దానిపై జంతుచర్మమును వస్త్రమును పరచి, ఆ ఆసనముపై తూరుపుదిక్కుగా మరలి 
సుఖాసీనుడై, తన ఇష్టదేవతను తొలుత నమస్మరించి, పూరక కుంభక రేచకములను మూడు 


విధములైన ప్రాణాయామప్రక్రియలను అభ్యసించవలెను. ఖ్‌ 
శ్లో చాన్టేణాపూర్య వాయుం షట్‌దశమాత్రం హనుం హృది 1 
కృత్వా చతుఃషష్టిమాత్రం కుమృయిత్వా విరేచయేత్‌ ॥ 28 
శ్లో శనైః కుంభార్థకాలేన పశ్చాదాకర్షితోదరః । 
త్యజేత్సూర్యేణాథ తేన పీత్వాన్యేన తథా పునః ॥ 29 


ప్ర: వాయుమ్‌ = గాలిని, షట్‌దశమాత్రమ్‌ = పదునారుమాత్రల కాలము, చంద్రేణ = ఎడమ 
ముక్కుపుటముతో, ఆపూర్య = నింపి (పీల్చి, హనుమ్‌ = ఆ అగ్నిప్రేరకవాయువును, హృది 
కృత్వా = హృదయమున నుంచి, చతుఃషష్టిమాత్రమ్‌ = అరువది నాలుగు మాత్రల కాలము, 


136 శ్రీ దత్తపురాణమ్‌ 


కుంభయిత్వా = వదలక పూరించి యుంచి, శనైః = మెల్లగా, కుంభార్థకాలేన = కుంభించి 
యుంచిన అరువది నాలుగు మాత్రలలో సగమైన ముప్పదిరెండు మాత్రల కాలమున, పశ్చాత్‌ 
= ఆ తరువాత, ఆకర్షిత+ఉదరః = కడుపును లోనికి లాగి పట్టినవాడై, సూర్యేణ = 
కుడిముక్కుపుటము నుండి, విరేచయేత్‌ = వదలవలెను; అథ = ఆ తరువాత, తేన = ఆ 
కుడిముక్కుపుటము నుండి, పీత్వా = గాలిని పీల్చి, పునః = మరల, తథా = అట్లే, అన్యేన = 
రెండవదానితో, త్యజేత్‌ = విడువవలెను. 


తా: ఎడమముక్కునుండి పదునారు క్షణముల కాలము ప్రాణవాయువును హృదయము నిండ 
పీల్చి, అరువది నాలుగు క్షణముల కాలము అట్టే పట్టియుంచి, ముప్పది రెండు క్షణముల 
కాలములో మెల్లగా ఆ గాలిని కుడిముక్కునుండి వదలవలెను. అట్లే మరల కుడిముక్కుతో పీల్చి, 
పట్టియుంచి, మరల మెల్లగా ఎడమముక్కుతో వదలవలెను. ఇట్లు పూరక, కుంభక, రేచకములు 
అనబడు మూడు (ప్రాణాయామ క్రియలు సాధన చేయవలెను. * 
శో పజ్బర్థ్యాహన్యహన్యశీత్యన్తె స్తిసనమసుయామకైః । 
త్రిమాసోర్టం ప్రాణజయః సిద్ధేక్కేవలకుమృకః ॥ 30 
ప్ర: పంచర్భా = అయిదు అయిదుగా పెంచుతూ, అహని అహని = దినదినము, అశీతి+అనైైః 
= ఎనుబది పర్యంతము, త్రిసంధ్యమ్‌ = ఉదయ, మధ్యాహ్న సాయం సంధ్యలలో, అసుయామకైః 
= ప్రాణాయామములతో, త్రిమాస+ఊర్ద్వమ్‌ = మూడు మాసములకు పైబడిన కాలములో, 
కేవలకుంభకః = కుంభక[క్రియ యొక్కటి, ప్రాణజయః = ప్రాణమును వశము జేసికొనుట, 
సిద్ధ్వేత్‌ = సిద్ధించును. 


తా: ప్రతిదినము అయిదయిదు క్షణముల వ్యవధిని పెంచుకొనుచు ఎనుబది క్షణముల పర్యంతము 
ఉదయ, మధ్యాహ్న సాయంకాల సంధ్యల మూడిటను ప్రాణాయామక్రియలను మూడు 
మాసములకు పైబడిన కాలము సాధన చేసినచో కుంభకప్రక్రియ యొక్కటి వశమగును. 
శ్లో ధ్యేయోఇత్ర తారో హృదీక్ష్యం భ్రూమధ్యే చేన్దుమణ్జలమ్‌ । 

దార్యా లాఘవాయాజ్ఞముత్ళ స్వేదేన మర్దయేత్‌ | 31 
ప్ర: అత్ర = కుంభకక్రియలో, తారః = ప్రణవము, హృది+ఈక్ష్యమ్‌ = హృదయములో చూడదగినదై, 
ధ్యేయః = ధ్యానించదగినది; చ = మరియును, భ్రూమధ్యే = కనుబొమల నడుమ, ఇందుమండలమ్‌ 
= చంద్రమందలము, (ఈక్ష్యం = చూడదగినది). దార్హ్యాయ = దేహపటుత్వమునకై, లాఘవాయ 
= లఘుత్వమునకై, అంగమ్‌ = శరీరమును, ఉత్గ = బైటకు వచ్చిన, స్వేదేన = చెమటతో, 
మర్దయేత్‌ = మర్దించవలెను. 


తా: ఈ కుంభక క్రియలో హృదయములో సాధకుడు ప్రణవమును దర్శించవలెను, భ్రూమధ్యమున 
చంద్రమండలమును దర్శించవలెను. దేహము లావెక్కకుండ నుండుటకును, బలముగ 


శ్రీశ్రీ శ్రీవాసుదేవానందసరస్వతీవిరచితమ్‌ 137 


నుండుటకును, సాధకుని శరీరమునుండి స్రవించిన చెమటను ఆ శరీరమునందే ఇంకిపోవునట్లు 


మర్దన చేయవలెను. % 
జ శుద్ధ్వై క్రియాళ్చిత్రకుమ్భాః సిద్ధ్యై ము ద్రాశ్చ కీర్తితాః | 
ప్రాణాయామైరుభే తేపి సాధ్య ఆరోగ్యమప్యుత ॥ 32 


ప్ర: శుద్ద = దేహము కఫవాతపిత్తవిపరిణామములనుండి శుద్ధి యగుటకై, క్రియాః = ధౌతి 
మొదలగు క్రియలు, చిత్రకుంభాః = అష్టవిధ కుంభకప్రక్రియలు, సిద్ద = సిద్ధి లభించుటకై, 
ముద్రాః చ = త్రిఖండా, సర్వసంక్షోభిణీ, సర్వాకర్షిణీ, సర్వఖేచరీ ఇత్యాది దశముద్రలు, కీర్తితాః 
= ప్రశంసించబడినవి, ఉభే తే౭_పి = శుద్ధి, సిద్ధి అను రెండును, ప్రాణాయామైః = మూడు 
ప్రాణాయామ ప్రక్రియలచేత, ఉత = మరియు, ఆరోగ్యం అపి = ఆరోగ్యము కూడ, సాధ్యః = 
సాధింపనగును. 


తా: శరీరమున గల కఫము, వాతము, పిత్తము ఇత్యాది తత్వముల ప్రకోపము కలుగకుండి 
శుద్దిని సాధించుటకు సాధనలుగా ధౌతి మొదలగు క్రియలు, వివిధరీతుల కుంభకములు 
చెప్పబడినవి. ప్రాణాయామమువలన మంచి ఆరోగ్యము కలుగును. ప్రాణాయామమువలన 
శుద్ధి, సిద్ధి రెండును కలుగుటకై దశముద్రలు కూడ సాధనలో ముఖ్యములని (ప్రశంసింపబడినవి. 
శ్లో॥ సమాసీనో యతాస్యోం నః ప్రాణం దక్షిణయా త్యజేత్‌ | 

సారం లగతి హృత్మణ్ణకపోలావధ్యసౌ యథా ॥ 8383 
ప్ర: సమాసీనః = సుఖాసనమున గూర్చున్నవాదై, యత+ఆస్యః = నోటిని మూసియుంచిన 
వాడై, అన్న ప్రాణమ్‌ = లోనున్న, ఊపిరిని, దక్షిణయా = కుడిముక్కుపుటముచేత, త్యజేత్‌ = 
విడువవలెను, యథా = యే విధముగా, అసౌ = ఆ వాయువు, హృత్‌ కంఠ కపోల+అవధి = 
హృదయము, కంఠము, కపోలముల వరకు, సారమ్‌ = శబ్దముతో, లగతి = వచ్చి చేరునో 
(తథా = అట్లు). 
తా: సుఖాసనమున కూర్చుండి, నోరు మూసియుంచి, లోనున్న ఊపిరిని కుడి ముక్కుద్వారా 
విడువవలెను. ఈ క్రమములో ఆ వాయువును హృదయము, కంఠము, కపోలముల నిండుగా 
సశబ్దముగా పూరించవలెను. 

శ్లో లోహకారస్య భస్రావచ్చక్యాశ్వాపూర్య రేచయేత్‌ । 

వామాం మధ్యానామికాభ్యాం ధృత్వా జాతే శ్రమే విధేః ॥ 34 
ప్ర: లోహకారస్య = కమ్మరివాని, భస్తావత్‌ = కొలిమితిత్తిని వలె, శక్యా = బలముగా, ఆశు = 
త్వరత్వరగా, ఆపూర్య = నిండించి, రేచయేత్‌ = విడువవలెను; వామామ్‌ = ఎడమ 
ముక్కుపుటమును, మధ్య+అనామికాభ్యామ్‌ = నడిమి వేలు, ఉంగరపు వేలు, ఈ రెండిటితో, 
ధృత్వా = నొక్కిపట్టి, విధేః = ప్రాణాయామ విధియొక్క (శ్రమే జాతే = శ్రమ తొలగిపోగా, 


138 శ్రీ దత్తపురాణమ్‌ 


శ్లో॥ పీత్వా ప్రాణం కుమృయిత్వా ధృత్వాబ్లుస్టేన దక్షిణామ్‌ । 
వామయా రేచయెన్మన్లం తధథాం థ ప్రాగ్వదాచరేత్‌ I 35 
ప్ర: ప్రాణం = గాలిని, పీత్వా = బల్చి, కుంభయిత్వా = పూరించి, దక్షిణాం = కుడిముక్కు 
పుటమును, అంగుష్టేన = బొటనవేలితో, ధృత్వా = నొక్కి పట్టి, మనం = మెల్లగా, వామయా = 
ఎడమ ముక్కుపుటముతో, రేచయేత్‌ = వదలవలెను; అథ = పిమ్మట, తథా = అదేరీతి, ప్రాగ్వత్‌ 
= ముందటివలెనే, ఆచరేత్‌ = చేయవలెను. 


తా : కమ్మరివాని కొలిమితిత్తిని ఆతడెట్లు వేగముగా ఆడించి దానిలో గాలిని నిండించి విడచునో 
అదేరీతి విడువవలెను. ఎడమముక్కును నడిమివ్రేలు, ఉంగరపుట్రేలు రెండిటితో నొక్కిపట్టి 
ప్రాణాయామవిధిలో గాలిని పూరించి, బొటనవ్రేలితో కుడిముక్కును నొక్కిపట్టి మెల్లగా గాలిని 
వదలవలెను. మరల అదేరీతి ముందటి వలెనే చేయవలెను. 
శ్లో! ద్వినాడ్యభ్యాసాద్యామార్థం శక్తిమార్గం దదాత్యరమ్‌ । 
భ[స్తేయం సర్వదోషఘ్నీ రుక్పాపఘ్యుపి సిద్ధిదా I 36 

ప్ర: ద్వినాడీ = ఇడా పింగళా నాడులు రెండిటనూ ప్రాణాయామమును, యామ+అర్థమ్‌ = 
యామములో, అనగా మూడు గంటల కాలములో సగమును, అనగా ఒకటిన్నర గంటసేపు, 
అభ్యాసాత్‌ = సాధనచేయుటవలన, అరమ్‌ = వేగముగ, శక్తిమార్గమ్‌ = శక్తికి మార్గమును, 
దదాతి = ఇచ్చుచున్నది; ఇయం భస్తా = ఈ భస్రియను ప్రక్రియ, సర్వదోషఘ్నీ = అన్ని 
దోషములను హరించునది, రుక్‌ పాపఘ్నీ = రోగమును పాపమును పోగొట్టునది, సిద్ధిదా అపి 
= సిద్ధిని ప్రసాదించునది కూడ. 


తా: ఇడా పింగళ యను రెండు నాడుల ద్వారా ప్రతిదినము ఒక గంటన్నర కాలము 
ప్రాణాయామమును సాధన చేయుటకు ఫలముగా కుండలినీశక్తికి వేగముగ ప్రవహించుటకు 
మార్గమేర్చడుచున్నది. ఈ భస్తియను ప్రక్రియ అన్ని దోషములను, రోగమును, పాపమును 
హరించి, సిద్ధిని ప్రసాదించును. 
శ్లో శిశ్ననాభ్యన్తస్థకన్దం సతి వజ్రాసనె పదౌ । 

ధృత్వా దృఢం ప్రపిడ్యారం భస్తాం సిద్ధాసనస్థితః | 837 
వ శిశ్న నాభి+అంతస్థ = లింగమునకును నాభికిని మధ్యగల, కందమ్‌ = కందమును, 
జ్రాసనే సతి = వజ్రాసనమున నుండగా, పదౌ = పాదములను, దృఢమ్‌ = గట్టిగా, ధృత్వా = 
ట్టి, ప్రపీడ్య = నొక్కి అరమ్‌ = వేగముగా, భస్తామ్‌ = భస్రియను క్రియను, సిద్ధాసనస్థితః = 
సిద్దాసనమున కూర్చుండి, 


a) 
శ్లో సమాకుజ్బితనా భిర్హాక్కుర్యాచ్చక్తిశ్చలత్యతః । 
యామార్దాభ్యాసతో ధైర్యాన్మధ్యనాడ్యా సముద్గతా ॥ 38 


జల ళు 


శ్రీశ్రీ శ్రీవాసుదేవానందసరస్వతీవిరచితమ్‌ 139 


ప్ర: సమాకుంచితనాభిః = బొడ్డును చక్కగా లోనికి ముడుచుకొని, ద్రాక్‌ = వెంటనే, కుర్యాత్‌ 
= చేయవలెను; అతః = అందుమూలమున, శక్తిః = కుండలిని, చలతి = కదలును; ధైర్యాత్‌ = 
ధైర్యము బట్టి, యామార్థ = ఒకటిన్నర గంటసేపు, అభ్యాసతః = సాధనచేయుటవలన, మధ్యనాడ్యా 
= సుషుమ్జానాడితో, సముద్దతా = పైకి బాగుగా లేచిన దగును. 


తా: లింగమునకు నాభికి మధ్యగల కందము అను భాగమును, సాధకుడు వజ్రాసనములో 
నుండి, పాదములు గట్టిగా పట్టి నొక్కి వేగముగ భస్తియను క్రియను చేయవలెను. సిద్ధాసనమున 
కూర్చుండి, నాభిని బాగుగ కుంచించి, వెంటనే భస్తిని చేయవలెను. దానివలన కుండలిని 
కదలును. ధైర్యముగా ఒక గంటన్నర కాలము ఇట్లు సాధన చేసినచో, ఇడా పింగళ నాడుల 
మధ్యగల సుషుమ్జా నాడి మార్గమున ఊర్జ్వ్యగమనముతో కుండలినీ ప్రసారము జరుగును. 
శ్లో ఊర్చాకృషా భవేత్కిజ్బిచ్చక్తిర్నాడీముఖం త్యజేత్‌ I 

తతః స్వతో వ్రజత్యూర్ధ్వం ప్రాణో తస్తాం విచాలయేత్‌ ॥ 39 
ప్ర: శక్తిః = కుండలిని, ఊర్ధ్వ+ఆకృష్ణా = పైకి లాగబడినదిగా, కించిత్‌ = కొంచెము, భవేత్‌ = 
అగును, నాడీముఖమ్‌ = నాడీద్వారమును, త్యజేత్‌ = విడచును; తతః = అటనుండి, స్వతః = 
తనంత తానుగా, ఊర్జ్వమ్‌ = పై దిక్కుగా, వ్రజతి = సాగును; అతః = ఆ కారణమున, ప్రాణః 
= ప్రాణము, ఊపిరి, తామ్‌ = ఆ కుండలినీశక్తిని, విచాలయేత్‌ = కదలించవలెను. 


తా : కొంచెముగా పైకిలాగబడిన కుండలినీశక్తి నాడీద్వారమును విడిచిపెట్టును. ఇక అక్కడనుండి 
తనకు తానుగా పైకి సాగును. అందువలన సాధకుడు ప్రాణాయమప్రక్రియతో కుండలినిని 
కదిలించవలెను. % 
శ్లో చాలనాత్సర్వసిద్యాప్తిర్మణ్ణలాద్యోగినో నతు। 
రుగ్య్యో భయం యమాచ్చాపి నేతోః న్యన్నాడిశోధనమ్‌ ॥ 40 
ప్ర: యోగినః = యోగికి, మణ్జలాత్‌ చాలనాత్‌ = నలుబది దినముల పర్యంతము కుండలినీ 
శక్తిని కదిలించినందువలన, సర్వసిద్ధి ఆప్పిః = అన్ని సిద్ధులు లభించును, రుగ్భ్వః = రోగముల 
వలని, భయమ్‌ = భయము, న తు = లేదు; యమాత్‌ చ అపి = యమమువలన కూడా, ఇతః 
= ఇక్కడనుండి, అన్యత్‌+నాడి-శోధనమ్‌ = మరియొక నాడీశుద్ధి, న = లేదు. 
తా: యోగి నలుబది దినములు కుండలినీశక్తిని కదలించుటను సాధనచేసినచో, 
రోగభయముండదు; అన్ని సిద్దులు లభించగలవు. ఇక ఇక్కడినుండి మరియొక నాడీశుద్ధి అనునది 
యమమువలన గూడ కలుగదు. 
శ్లో॥ చాలితాయామపి ప్రాణో బద్దా చేద్రసనా సుఖమ్‌ । 
ప్రజత్యూర్థ్వం సిద్ధిపూర్వం రాజయోగపదప్రదః ॥ 41 


140 శ్రీ దత్తపురాణమ్‌ 


ప్ర: చాలితాయాం అపి = కదలించబడిన కుండలినీశక్తియందైనను, ప్రాణః = శ్వాస, బద్దా చేత్‌ 
= కట్టుబడియున్నదైనచో, రసనా = ఆనందమయమైన, సుఖమ్‌ = సుఖమును, సిద్ధిపూర్వమ్‌ = 
సిద్ధికి ముందుగా, రాజయోగపదప్రదః = రాజయోగపదవిని ప్రసాదించునదై, ఊర్జ్వమ్‌ = పైకి, 
వ్రజతి = కదలుచున్నది. 


తా : కుండలినీశక్తిని కదలించినదైనను, శ్వాస దానియందు కట్టుబడి యున్నచో, సిద్ధికి మునుపే 
రాజయోగస్థితిని ప్రసాదించునదై పైకి బ్రహ్మానందము దిక్కుగా సాగును. 


శ్లో జిహ్వామూలశిరాం ఛిత్వా రోమమాత్రం ప్రవర్థయేత్‌ I 
పథ్యా సైన్థవచూర్జెర్గాం చాలయేద్దోహయేత్స్పునః I 42 
ప్ర: జిహ్వామూల = నాలుక మొదలులో గల, శిరామ్‌ = నరమును, ఛిత్వా = కోసి, రోమమాత్రమ్‌ 
= వెంట్రుకవాసిగా, ప్రవర్ధయేత్‌ = ముందుకు చాచవలెను; పథ్యా = హరీతకీ (దానిమ్మ), 
సైన్ధవచూరెః = సైంధవలవణపు పొడి, వీనితో, గామ్‌ = నాలుకను, పునః = మరల, దోహయేత్‌ 
= పిండవలెను, సాగదీయవలెను, చాలయేత్‌ = కదిలించవలెను, ఆడించవలెను. 


తా : నాలుక మొదలులో అతికియున్న నరమును కోసి, వెంట్రుకవాసిగా ముందుకు చాచవలెను; 
అటుపై దానిమ్మ సైంధవలవణపు పొడి కలిపి ఆ నాలుకపై పూసి మెల్లగా సాగదీసి, కదలించవలెను. 


శ్లో దినే దినే ఛేదనాద్రై స్తధ్వగా వర్ధతే కలా । 
షణ్మాసాదితి జిహ్వాధః శిరాబన్లో వినశ్యతి ॥ 43 


ప్ర: దినే దినే = ప్రతిదినము, ఛేదన+ఆద్యైః = కోయుటయు, ఆపై దానిమ్మ సైంధవలవణ 
చూర్ణములు పూసి నాలుకను సాగదీయుటయు అను క్రియలచేత, త్రి+అధ్వగా = భ్రూ 
మధ్యమునకు, కలా = నాలుక, వర్ధతే = సాగును; షట్‌+మాసాత్‌ = ఆరునెలలలో, జిహ్వా+అధః 
= నాలుక మొదలులో గల, శిరాబన్టః = నరముతో బంధము, వినశ్యతి = పూర్తిగా తెగిపోవును, 
ఇతి = అని 


తా : ప్రతిదినము పై జెవ్పినట్లు స్వల్పమాత్రముగా కోయుచు, నాల్మను దానిమ్మ 
సైంధవలణచూర్ణములతో దోహదముచేయుచు మెల్లగా చాచుటవలన, నాలుక మొదలులో 
నరముతోగల అతుకు పూర్తిగా ఆరునెలలలో తెగిపోయి, నాలుక పొడవుగా చాచుటకు వీలగుచు 


(భ్రూమధ్యమునందుకొనును. (ఈ నాల్మను చాచుట నోటి లోపలనే కాని బైటకు కాదు.) * 
శ్లో ముద్రా స్యాత్‌ ఖేచరీ త్రధ్వే యోజితా వాజ్య్ముఖీ కలా। 
రసాస్వాదో౭ మృత ప్రాప్తి స్తతః ప్రాణమనోజయః ॥ 44 
ప్ర: త్రధ్వే = భూమధ్యమున, యోజితా = చేర్చబడిన, వాజ్యుఖీ కలా = వాగ్గిశాప్రసారియైన 
జిహ్వ ఖేచరీ = ఆజ్ఞాచక్రమునందు సంచరించు, ముద్రా = ముద్రగలది, స్యాత్‌ = అగును; 


శ్రీశ్రీ శ్రీవాసుదేవానందసరస్వతీవిరచితమ్‌ 141 


తతః = అందువలన, అమృత ప్రాప్తిః = అమృతము లభించుట, రస +ఆస్వాదః = సుఖానుభవము 
కలుగుట, ప్రాణ-మనః-జయః = ప్రాణము మనస్సుల జయము. 


తా: వాగ్దిశగా ప్రసరించు జిహ్వ ఆజ్ఞాచక్రసంచారియగు ఖేచరీముద్ర గలది. అందువలన 
అటనుండి అమృత ప్రాప్తియు, ఆనందానుభవమున్ను కలిగి ప్రాణముపైన, మనస్సుపైన జయము 
కలుగును. % 
శ్లో సహృజ్ఞిహ్వా చరత్యస్య ఖే కదాపి స్పృశస్తి నో। 
విషార్తిరుగ్దరాక్షుతృజ్ణి ద్రాతన్హామృతి క్రియాః I 45 
ప్ర: అస్య సహృత్‌ జిహ్వా = ఈ దయగల జిహ్వ, ఖే = ఆజ్ఞాచక్రమున, చరతి = సంచరించును, 
కదా అపి = ఒకప్పుడైనను, విష+ఆర్తి = విషమువలన భీతి, రుక్‌ = రోగము, జరా = 
ముదుసలితనము, క్షుత్‌ = ఆకలి, తృట్‌ = దప్పి, నిద్రా = నిద్ర, తనా = అలసట, మృతి = 
మరణము, క్రియాః = అను ఇట్టి కార్యములు, నో స్పృశన్తి = తాకవు. 
తా: ఈ జిహ్వ సహృదయముతో ఆజ్ఞాచక్రమునందు సంచరించును. విషమువలన భయము, 
రోగము, వార్ధక్యము, ఆకలిదప్పులు, అలసట, నిద్ర మృత్యువు అను ప్రకృతిసహజక్రియలు 
ఎప్పటికిని తాకనైన తాకవు. 
శ్లో బీన్లుః స్రాశ్లేషితస్యాపి న క్షరత్యూర్థ్వమేతి సః। 
చలితశ్చేద్యోనిము ద్రాబద్దో ముక్తః స భోగ్యపి 11 46 
ప్ర: స్రీ+ఆశ్లేషితస్య+అపి = స్తీచేత కౌగిలింపబడిన వానికైనను, బిన్దుః = ఒక చుక్కయైన, న 
క్షరతి = స్థలనము కాదు; సః = ఆతడు, యోనిము ద్రాబద్ధః = యోనిముద్రను పట్టినవాడు, 
భోగీ+అపి = భోగియైనను, చలితశ్చేత్‌ = రేతస్సు చలించినను, ఊర్జ్వం ఏతి = పైకి 
బ్రహ్మరంధ్రమునకు చేరును. 


తా: యోనిముద్రను బట్టి స్రీకౌగిలిలో ఉన్న భోగికైనను (పై శ్లోకమున చెప్పబడినట్టి వాని 
విషయమును, కొంచెమైన రేతస్సు స్థలనము కాదు, వాని రేతస్సు చలించినను, అంతర్ముఖమై 
ఊర్ధ్వగతితో బ్రహ్మరంధ్రమునకు చేరును. ణ్‌ 
శ్లో। సుధాన్తః ప్రవతీన్లోస్తాం గ్రసత్యర్శస్తతో జరా । 
అధఃశీర్నోర్థ్వపాత్తి ష్టేద్బహ్వాహారః శనైః శనైః ॥ 47 

ప్ర: శనైః శనైః = మెల్ల మెల్లగా, సుధా = అమృతము, ఇన్లోః అన్తః = అంగిలినుండి లోపలకు, 
(స్రవతి = స్రవించును; తామ్‌ = దానిని, అర్మ = అగ్ని తతః = అక్కడనుండి, (గ్రసతి = తినును; 
జరా = జీర్ణక్రియ, అధః శీర్ష = తలక్రిందుగ, ఊర్థ్వపాత్‌ = పాదములు పైగ, బహు+ఆహారః = 
అమితాహారియై, తిష్టేత్‌ = నిలచును. 


142 శ్రీ దత్తపురాణమ్‌ 


తా: అమృతము బ్రహ్మరంధ్రమునుండి మెల్లమెల్లగా అంగిలి లోపలకు ప్రవహించును. దానిని 
అటనుండి జఠరాగ్ని భుజించును. జీర్ణక్రియ తలక్రిందులు, పాదములు పైకి కాగా అమితాహారి 
యగును. x 


శ్లో యామమాత్రం తతః సిద్ధిర్యస్తేయం కరణీష్టదా । 
వలీపలితవేపఘ్నీ మృత్యుహన్రీ సుధాప్రదా ॥ 48 
ప్ర: తతః = ఆ కారణమున, యామమాత్రమ్‌ = మూడు గంటల కాలము, ఇయమ్‌ = ఈ 
ప్రక్రియ, కరణీ = చేయబడినది కాగా, సిద్ధిః = సిద్ధి, వ్యస్తా = విపరీతము; ఇష్టదా = ఇష్టము 
లిచ్చును; వలీపలితవేపఘ్నీ = జుత్తు నెజుపును, శరీరకంపమును తొలగించునది, మృత్యుహన్రీ 
= మృత్యువును నశింప జేయునది. సుధాప్రదా = అమృతత్వమును ప్రసాదించునది (అగును). 


తా: ఊర్ద్వరేతస్మమగు యీ ప్రక్రియను మూడుగంటల కాలము (ప్రతిదినము సాధన చేయగా, 
ఆ కారణమున విపరీతసిద్ధి లభించును: ఇష్టకామ్యసిద్ధి కలుగును, జుత్తు తెల్లబడదు, శరీరములో 
ఒణుకు పుట్టదు, మృత్యువే ఉండదు, అమృతత్వము లభించును. x 
శ్లో॥ యోనిస్థవామగుల్ళో నా కరాత్తప్రసృతాన్యపాత్‌ । 
కుమృం కుర్యాత్స్పునర్వుస్తం క్షయగుల్మాదిరుగ్రయః I 49 

ప్ర: యోనిస్థ = యోనిప్రదేశమున నుంచబడిన, వామగుల్భః = ఎడమమడమ గలవాడై, 
కర+ఆత్త = చేతపట్టుకొని, ప్రసృత = చాచబడిన, అన్యపాత్‌ = కుడిపాదముగల, నా = పురుషుడు, 
పునః = మరల, వ్యస్తమ్‌ = విపరీతమైన, కుంభమ్‌ = కుంభకప్రక్రియను, కుర్యాత్‌ = చేయదగును; 
(తద్ద్వారా), క్షయ = క్షయరోగము, గుల్మ = గుల్మము, ఆది = మొదలగు, రుక్‌ = రోగముల, 
లయః = నశింపు (జరుగును). 


తా : తన యోనిప్రదేశమున పురుషుడు తన ఎడమమడమను పట్టి, కుడిపాదమును చేతబట్టి 
చాచి పట్టి, మరల విపరీతస్థితిలో కుంభక(ప్రక్రియను చేసినచో, క్షయ, గుల్మము మొదలగు 
రోగములు తొలగిపోవును. ఖః 
శ్లో పూర్వవ(త్రసృతం పాదం కృత్వోరౌ కృతకుమృకః । 
క్లేశహీనో జ్ఞానవాన్‌ చ నాభౌ ప్రాణధృతేరరుక్‌ | ర్‌0 

ప్ర: పూర్వవత్‌ = ముందటివలెనే, ఊరౌ = తొడపై, ప్రసృతం పాదం కృత్వా = పాదమును 
చాచియుంచి, కృతకుంభకః = కుంభక ప్రక్రియను చేసినవాడు కాగా, క్లేశహీనః = బాధలు 
లేనివాడు, జ్ఞానవాన్‌ = జ్ఞానము గలవాడు, చ = మరియు, నాభౌ = నాభియందు, ప్రాణధృతేః 
= ప్రాణమును ధరించినందువలన, అరుక్‌ = రోగము లేనివాడు (కాగలడు). 


తా: ముందటి వలెనే, పాదమును తొడపై చాచి యుంచి, కుంభకప్రక్రియను సాధించిన వానికి 


శ్రీశ్రీశ్రీవాసుదేవానందసరస్వతీవిరచితమ్‌ 143 


బాధలుండవు, రోగములుండవు, జ్ఞానము కలుగును. ఈ కుంభకమున ప్రాణవాయువును 
నాభియందు నిల్చ్బవలె. 
శ్లో మనోజయశ్చ నాసాగ్రే పాదాజ్లుష్టేం జ్ఞలాఘవమ్‌ । 

(భ్రూమరధ్యే చామృత ప్రాప్తిరారోగ్యం తున్గపార్వ్వయోః || 51 
ప్ర: నాసాగ్రే = ప్రాణమును నాసాగ్రమున నిల్పినచో, మనోజయః = మనస్సు నిశ్చలమగును; 
చ = మరియు, పాద+అంగుష్టే = కాలి బొటనటేలిపై (నిల్పినచో), అంగలాఘవమ్‌ = శరీరము 
తేలికయగును; (భ్రూమరధ్యే = కనుబొమల మధ్య నిల్చిన, అమృత ప్రాప్తిః = అమృతలాభము, చ 
= మరియు, తున్దపార్వయోః = ఉదరమునను, ఇరుడొక్కలయందును (నిల్సిన), ఆరోగ్యమ్‌ . 
ఆరోగ్యము. 


తా: ప్రాణమును నాసాగ్రమున నిల్పిన, మనస్సు నిశ్చలమగును; కాలిబొటన వేలిపై నిల్చిన, 
శరీరము తేలికపడును; కనుబొమలమధ్య నిల్పిన అమృతము లభించును; పొట్టపై, డొక్కలపై 
నిల్చిన ఆరోగ్యము లభించును. 

శ్లో విషజ్వరాన్తస్తు దన్తే వాయుపానాచ్చ జిహ్వయా । 

శ్రమతృడ్వాధిదాహాన్తః కల్యాణీవాక్సుధాశనమ్‌ ॥ 52 

ప్ర: దన్తే = ప్రాణమును దంతమున నిల్చిన, విషజ్వరాన్తః = విషజ్వరము తొలగును, జిహ్వయా 
= నోటితో, వాయుపానాత్‌ చ = గాలిని పీల్చుటవలన గూడ, శ్రమ = అలసట, తృట్‌ = కోరిక, 
వ్యాధి = రోగము, దాహ = దప్పి, అన్న = నశించును; కల్యాణీవాక్‌ తు = మంగళకరమైన 
వాక్కున్ను, సుధా+అశనమ్‌ = అమృతపానము. 
తా: ప్రాణమును కుంభకసమయమున, దన్తములలో మనస్సు నేకాగ్రము చేసినచో విషజ్వరము 
శమించును. నోటితో గాలిని పీల్చినచో, శ్రమ, కోరిక, వ్యాధి, దప్పి తొలగిపోవును. అమృతపానము 
కలిగి, మంగళకరమైన వాక్కు కలుగును. 

శ్లో స్వాస్యేగ్నా దీప్తేఃబ్గసాదే నాడీశుద్దావనామయే । 

ద్య En థి 

నాదః స్ఫుటత్వే సుదృష్ట్యోః సిద్ధిర్చిన్లా జితే సతి ॥ ర్‌తి 

ప్ర: స్వ+ఆస్యే = తన ముఖమందు, అగ్నౌ = అగ్ని దీప్తే (సతి) = వెలిగినది కాగా, నాడీశుద్దా 
= నాడీశుద్ధియందు, అజ్ఞసాదే = శరీరపు అలసట, అనామయే = ఆరోగ్యవంతముకాగా, నాదః 
= నాదము, స్ఫుటత్వే = స్పష్టమై, సుదృష్టోః = చక్కని కంటి చూపు, బిన్లా జితే సతి = రేతస్సు 
జయింపబడగా, సిద్ధిః = సిద్ధి కలుగును. 
తా: తన ముఖమున అగ్ని వెలుగగా, నాడీశుద్ధితో శరీరము అలుపులేక ఆరోగ్యవంతమై, 
నాదము స్పష్టమై, చూపు చక్కబడి, రేతస్సు జయించి సిద్ది కలుగును. 


144 శ్రీ దత్తపురాణమ్‌ 


ఇతి శ్రీమద్దత్తపురాణే సార్షత్రిసాహస్రాం త్రికాణ్ణమణ్ణితాయాం సంహితాయాం 
అ ® (౮ © 
వాసుదేవ్యాం ప్రథమాష్టకే సప్తమోధ్వాయః । 


ఓమ్‌ శం 


145 


శ్రీః 
ప.ప. శ్రీవాసుదేవానందసరస్వతీవిరచితమ్‌ 


ఆదత్తపఫురాణము 


ప్రథమాష్టకము - అష్టమాధ్యాయము 


శ్లో ఇదం (శ్రేష్టం భజేత్తస ఫ్ర సద్పుత్మనలకుమకః | 
న తస్య దుర్లభం క్‌ కెరపీహ హి ॥ 1 
ప్రతిపదార్థం : ఇదం శ్రేష్టమ్‌ = ఈ శ్రీదత్తస్వరూపమును, (యః = ఎవడు), భజేత్‌ = ధ్యానించునో, 
తస్య = వానికి, కేవలకుంభకః = కుంభకము మాత్రము, సిద్ధ్వేత్‌ = సిద్ధించును; తస్య = వానికి, 
దుర్లభమ్‌ = అసాధ్యమైనది, కించిత్‌ = కొంచెమును, న = లేదు, సః = ఆతడు, ఇహ = 
లోకమున, కైః అపి = ఎవరిచేతనైనను, అజేయః హి = జయింపరానివాడే. 
తాత్సర్యం : ఈ శ్రీదత్తరూపము ఆరాధనకు ఉత్తమము. దీనిని ధ్యానించిన వానికి కుంభకము 
సంపూర్ణముగ సిద్ధించును. వానికి అసాధ్యమేదియు కాదు. ఆతడు లోకమున అందటకును 
అజేయుడే యగును. % 
శ్లో॥ దేహే పాదాది మూర్గాన్తే స్థితా లోకాశ్చతుర్దశ । 
హృత్సంయమాత్తత్ర తత్ర తత్తల్లోకవిదీరితా I 2 
ప్ర: పాద+ఆది = పాదములు మొదలు, మూర్ధ+అన్తే = శిరస్సు వరకు గల, దేహే = దేహమున, 
చతుః+దశ = పదునాలుగు, లోకాః = లోకములు, స్థితాః = నిలచియున్నవి; హృత్‌+సంయమాత్‌ 
= హృదయమున సంయమమును సాధించినందువలన, తత్ర తత్ర = ఎడనెడ, తత్‌+తత్‌+లోకవిత్‌ 
= ఆ యా లోకములను గురించిన జ్ఞానము, ఈరితా = చెప్పబడినది. 
తా: పాదాది శీర్షపర్యంతము గల సమస్తదేహమున పదునాలుగు లోకములు నిలచి యున్నవి. 
హృదయమున ఏకాగ్రధ్యానము చేయుటచే, అట్టి సాధకునకు కొండొకచో ఆ యా లోకముల 
జ్ఞానము కలుగును. % 
శ్లో అర్థజ్ఞానం తారకాయాం నాసాగ్రే చేన్హలోకవిత్‌ । 
తదధో వహ్నిలోకస స్య చక్షుషోః సర్వలోకవిత్‌ I 8 


146 శ్రీ దత్తపురాణమ్‌ 


ప్ర: తారకాయామ్‌ = కంటికనీనికయందు, అర్థజ్ఞానమ్‌ = అర్థజ్ఞానము, చ = మరియు, 
నాసా+అగ్రే = ముక్కుకొసన, ఇన్టలోకవిత్‌ = ఇంద్రలోకజ్జత; చక్షుషోః = కన్నులయందు, 
వహ్నిలోకస్య తత్‌ అధః = వహ్నిలోకమునకు క్రిందుగా, సర్వలోకవిత్‌ = సర్వలోకముల జ్ఞానము 
కలుగును. 

తా : కంటికనీనికయందు ఏకాగ్రదృష్టితో ధ్యానము చేసినచో, అర్థజ్ఞానము కలుగును; 
నాసాగ్రమునందైనచో, ఇంద్రలోకజ్ఞత కలుగును. కన్నులయందలి వహ్నిలోకమునందైనచో, ఆ 
ఇంద్రలోకమునకు క్రిందుగ ఉన్న అన్ని లోకముల జ్ఞానము కలుగును. % 

శ్లో॥ శ్రోత్రే చ యమలోకస్య తత్పార్వ్వే నైర్భతస్య విత్‌ | 
పృష్టే వరుణలోకస్య వాయులోకస్య చ (శుతౌ ॥ 4 

ప్ర: (శోత్రే = చెవియందు, యమలోకస్య = యమలోకజ్ఞానము, చ = మరియు, తత్‌ పారే క 
దాని ప్రక్కన, నైర్భతస్య విత్‌ = నిర్భతిలోకపు జ్ఞానము; పృష్టే = వీపునందు, వరుణలోకస్య న 
వరుణలోకజ్ఞానము, చ = మరియు, (శ్రుతౌ = వినికిడియందు, వాయులోకస్య = వాయులోక 
జ్ఞానము. 

తా: చెవియందేకాగ్రధ్యానదృష్టి నిల్పినచో యమలోకజ్ఞానమున్నూ, దాని ప్రక్కన నిల్పినచో 
నిర్భతిలోకజ్ఞానము, వీపున నిల్పినచో వరుణలోకజ్ఞానమున్నూూ వినికిడియందు నిల్పినచో 
వాయులోకజ్ఞానము కలుగును. % 


శ్లో కట్టే కుబేరలోకస్య వామేక్టి శివలోకవిత్‌ । 
దక్షే పరమలోకస్య బ్రహ్మలోకస స్య మూర్డ్ని విత్‌ ॥ ర్‌ 


ప్ర: కట్టే = కంఠమునందు, కుబేరలోకస్య = కుబేరలోకజ్ఞానము, వామేక్టి = ఎదమకంటి- 
చూపునందు, శివలోకవిత్‌ = శివలోకజ్ఞానము, దక్షే = తుడికంటిమాపువండు, పరమలోకస్య = 
విష్ణులోకజ్ఞానము, మూర్ష్ని = శిరస్సునందు, బ్రహ్మలోకస్య విత్‌ = బ్రహ్మలోకజ్ఞానము కలుగును. 
తా : కంఠమున ధ్యానదృష్టి నేకాగ్రము చేసిన వానికి కుబేరలోకజ్ఞాత, ఎదమకంటిచూపునందు 
శివలోకజ్జత, కుడికంటిచూపునందు విష్ణులోకజ్జత, శిరస్సునందు బ్రహ్మలోకజ్ఞత కలుగును. 
శ్లో! తత్తజ్ఞన్తుధ్వనౌ తత్తద్భూతజ్ఞానం చ కర్మణి 
ప్రాగ్జాతివిచ్చాన్యచిత్తే స్ఫుటం తచ్చిత్తవృత్తివిత్‌ | 6 


ప్ర: తత్‌ తత్‌ జన్తుధ్వనౌ = ఆ యా జంతువులుచేయు ధ్వనులయందు, కర్మణి చ 
కర్మలయందును, తత్‌ తత్‌ భూతజ్ఞానమ్‌ = ఆ యా ప్రాణుల జ్ఞానము, ప్రాక్‌ జాతి విత్‌ = 
రాబోవు జన్మల జ్ఞానము, అన్యచిత్తే = ఇతరుని మనస్సునందు, స్ఫుటమ్‌ = స్పష్టముగా, తత్‌ 
చిత్తవృత్తివిత్‌ = ఇతరుని మనోవృత్తుల జ్ఞానము. 


శ్రీశ్రీ శ్రీవాసుదేవానందసరస్వతీవిరచితమ్‌ 147 


తా: ఆ యా జన్తుధ్వనులయందు ఏకాగ్రధ్యానముచేత ఆ యా ప్రాణుల గురించి తెలియును, 
వాని కర్మలయందైనచో, వాని రాబోవు జన్మల జ్ఞానము కలుగును. ఇతరుని మనస్సునందు 
నిల్పినచో, స్పష్టముగా వాని మనస్సు పోకడలు తెలియును. 
శ్లో సూర్యేనోర్లోకభజ్ఞానం ధ్రువే తద్గతిదర్శనమ్‌ 1 
స్వార్ధే పురుషవీర్యే మారుత్యాదిబలస్య విత్‌ ॥ 7 
ప్ర: సూర్య +ఇన్ఫ్వోః = సూర్యచంద్రులయందు, లోకభజ్ఞానం = లోకముల దోషజ్ఞత, ధ్రువే = 
ధ్రువునియందు, తత్‌+గతిదర్భనమ్‌ = లోకగతి దర్శనము, స్వార్ధే = తనదైన, పురుషవీర్యే = 
రేతస్సునందు, మారుతి+ఆది బలస్య = మారుతి మొదలగు వారి బలముయొక్క, విత్‌ = జ్ఞానము 
శ్లో కాయరూపే౭_ప్యదృశ్యస్య కాయవ్యూహస్య నాభితః | 
అతీతానాగతజ్ఞానం స్యాద్ధర్మాధర్మయోర్లలే 11 8 
ప్ర: కాయరూపే = శరీరరూపము నందు, అదృశ్యస్య అపి = కనరానిదైన, కాయవ్యూహస్య = 
శరీరనిర్మాణజ్ఞానము, నాభితః = నాభియందైనచో, అతీత+అనాగతజ్ఞానమ్‌ = గడిచిపోయిన 
కాలము, రానున్న కాలము, వీని జ్ఞానము, గలే = మెడయందు, ధర్మ+అధర్మయోః = ధర్మ 
అధర్మముల జ్ఞానము, స్యాత్‌ = కలుగును. 


తా: అదృశ్యముగ నున్న శరీరనిర్మాణమును గురించి కూడ శరీరరూపమునందు ధ్యానదృష్టి 
నేకాగ్రము చేయుటచే తెలియవచ్చును. నాభియంద్రు దృష్టి నిల్చిన భూతభవిష్యత్మాలముల జ్ఞానము 
కలుగును. మెడపై దృష్టి నిల్పిన ధర్మాధర్మములు తెలియవచ్చును. 

శ్లో క్రుత్త ఎ్రోకాశః కూర్మనాద్యాం స్టె్యే తారేచ సిద్ధిదృక్‌ I 

కాయఖే ఖగతిస్తత్త త్సిద్ధయస్తత్ర తత్ర చ॥ 9 

ప్ర: కూర్మనాడ్యామ్‌ = కూర్మనాడియందు, కుత్‌ తృట్‌ నాశః = ఆకలిదప్పుల నాశము; స్టె్యే = 
స్థిరత్వమునందు, చ = మరియు, తారే = కంటికనీనికయందు, సిద్ధిదృక్‌ = సిద్ధిదృష్టిని, కాయఖే 
= శరీరము నందుంచిన, ఖగతిః = ఆకాశగమనము, తత్‌ తత్‌ సిద్ధయః =ఆయా సిద్దులు, 
తత్ర తత్ర చ = అణువు మొదలగు వాని యందును. 


తా: కూర్మనాడియందు ఏకాగ్రము చేసిన, ఆకలిదప్పులు మాయును; కంటికనీనికయందును 
స్థెర్యము నందును అయినచో, సిద్ధిదృష్టి; శరీరమునందు ఆకాశగమనము; అణువాదుల 
యందైనచో, అణిమాది సిద్దులు కలుగును. 


శ్లో ప్రత్యాహారస్వాహరణమర్థచారీ గవాం బలాత్‌ । 
ఆత్మాన్వయేన దృష్టిశ్చ ఫలత్యాగశ్చ కర్మణః I 10 
ప్ర: ప్రత్యాహారః తు = ప్రత్యాహరము అనబడు యోగాంగమనగా, అర్థచారీ గవామ్‌ = 


148 శ్రీ దత్తపురాణమ్‌ 


విషయములందు సంచరించు ఇంద్రియములను, బలాత్‌ = బలవంతముగా, ఆత్మాన్వయేన = 
ఆత్మకనుసంధానముతో, కర్మణః = కర్మయొక్క దృష్టిః చ = ఆచరణవైఖరియున్ను, ఫలత్యాగః చ 
= కర్మఫలమును నిరాకరించుటయు. 
తా: ప్రత్యాహారమనగా విషయములలో పరిభ్రమించు ఇంద్రియములను బలవంతముగా ఆత్మతో 
అనుసంధానము చేయుటయున్ను, ఇంద్రియకర్మలను నిష్మామవైఖరితో ధర్మాచరణదృష్టితో 
నిర్వహించుటయున్నూ కర్మఫలమును తా ననుభవించుటకు నిరాకరించుటయు. 

శ్లో వైరస్యం చేన్దియార్థేషు ప్రతిమర్మ చ హృత్‌స్థితిః 1 

ప్రత్యాహారః పజ్బాధైవం ధారణాపి చ పజ్బధా ॥ 11 

ప్ర: ఇన్టియ +అర్థేషు = ఇంద్రియవిషయములలో, వైరస్యమ్‌ = అనాసక్తత, చ = మరియు, 
హృత్‌ స్థితిః = హృదయ స్థితి, ప్రతిమర్శ చ = పటిస్టమైనదియున్నూ, ప్రత్యాహారః = ప్రత్యాహారము, 
పంచధా = ఐదు రీతులు, ఏవమ్‌ = ఇట్లే, ధారణా అపి చ = ధారణ యున్ను, పంచధా = ఐదు 
విధములు. 
తా: ఇంద్రియవిషయములలో అనాసక్తత, పటిష్టమైన హృదయస్థితియు, ప్రత్యాహారము అనబడును. 
ఇది ఐదు విధములు. ఇట్లే ధారణ యను నదియు ఐదు విధములు. 


శ్లో; హృత్రాణధారణా హృద్ధీధారణా౭_ ధ్యాత్మధారణా I 
తన్మూర్తిధారణా క్షాదౌ హార్దఖే౭_ న్యఖధారణా ॥ 12 
ప్ర: హృత్‌ ప్రాణధారణా = హృదయమున ప్రాణమును నిల్పుట, హృత్‌ +ధీ ధారణా = 
హృదయమున బుద్ధిని నిల్పుట, అధ్యాత్మధారణా = (శోత్రాది ఇంద్రియముల నిల్పుట, 
తత్‌మూర్తిధారణా = ఆ శ్రీదత్తుని రూపమును నిల్పుట, క్షా+ఆదౌ = భూమి మొదలుగా గల 
పంచభూతములందు, హార్దఖే = హృదయాకాశమున, అన్యఖధారణా = ఇతర తత్త్వ్వములను 
నిల్చుట. 


తా: ఐదు విధముల ధారణ : హృదయమున ప్రాణధారణ, బుద్ధిధారణ, ఇంద్రియధారణ, 
శ్రీదత్తుని మూర్తిధారణ, పంచభూతధారణ. షు 
శ్లో; వజ్రాబ్ముశధ్వజాబ్దాజ్బయు[గ్రక్తాబ్దాభపత్తలమ్‌ । 
నఖమాణిక్యభాధ్వస్తభక్తహార్దతమస్తతిమ్‌ I 13 

ప్ర: వజ+అంకుశ ధ్వజ+అబ్ద+అంకయుక్‌ = వజ్రాయుధము, అంకుశము, ధ్వజము, పద్మము, 
ఈ గుర్తులతో కూడిన, రక్త+అబ్దాభ = ఎట్జతామరకాంతిగల, పద్‌+తలమ్‌ = పాదముల ప్రదేశము 
గల, నఖమాణిక్యభా = కాలిగోళ్ళమాణిక్యకాంతితో, ధ్వస్త = తొలగించబడిన, భక్తహార్దతమః 
+తతిమ్‌ = భక్తుల హృదయమందలి తమోగుణసమూహము గలవానిని, 


శ్రీశ్రీ శ్రీవాసుదేవానందసరస్వతీవిరచితమ్‌ 149 


శ్లో గూఢగుల్భం కూర్మపృష్ణోల్లసత్సాదో పరిస్థలమ్‌ 1 
పరిపుష్టసుజజ్లోరుం విశాలజఘన స్థలమ్‌ ॥ 14 
ప్ర : గూఢగుల్భమ్‌ = దాచి యుంచిన మడమలు గలవానిని, కూర్మపృష్ట+ఉల్లసత్‌ = తాబేలు 
మూపువలె ప్రకాశించు, పాదోపరిస్థలమ్‌ = పాదపు పై ప్రదేశముగలవానిని, పరిపుష్ట = బొద్దుగా 
బలముగా గల, సుజంఘ+ఊరుమ్‌ = చక్కని క్రీగాళ్ళును, తొడలును గలవానిన్‌, విశాలజఘనస్థలం 
= విశాలమైన కటిప్రదేశము గలవానిని 


శ్లో పృథుశ్రోణిం చ కాకుత్సం చారునాభిం దలోదరమ్‌ । 


కపాటవక్షసం దీర్ధమారసలోరగవద్భుజమ్‌ ॥ 15 
శ్లో సుచిహ్నచిహ్నితకరం కమ్బుకణ్యం స్మితాననమ్‌ । 

సైగ్వ్రధావల్యయుక్తాక్షం చలత్సిజబ్గజటాధరమ్‌ 11 16 
శ్లో చగకాన్తం ప్రభం కృష్ణ భ్రూరశ్శశ్రుకనీనికమ్‌ I 

భావశుద్ధద్విజాకీర్ణం ప్రసన్నముఖపజ్బజమ్‌ ॥ 17 
శ్లో సిద్ధాసనసమాసీనం వరాభయదసత్మరమ్‌ । 

క్షణేక్షణేం పి సదృక్తస్మృతిగామినమీశ్వరమ్‌ 11 18 
శ్లో అను గ్రహాఖ్యహృత్‌ స్థేన్దుజ్ఞాపితస్మితచస్దికమ్‌ । 

సదా౭ ఖణ్జసమాధిస్థం దత్తాత్రేయం దిగమ్చరమ్‌ ॥ 19 
శ్లో; ఆసేచనకమూర్తిం తం సదా౭_౭_పాదాద్ధృదాముఖమ్‌ I 

ధ్యాయేత్సమాహితో యోగీ నివృత్తాఖిలవృత్తికః | 20 


ప్ర: పృథుశ్రోణిమ్‌ = విశాలమైన నడుముప్రదేశము గలవానిని, చ = మరియు, కాకుత్సమ్‌ = 
సూర్యవంశపువాడును, చారునాభిమ్‌ = అందమైన నాభిగలవానిని, దల+ఉదరమ్‌ = పలుచని 
పొట్టగలవాడును, కపాటవక్షసమ్‌ = కపాటమువలె విశాలమైన వక్షముగలవానిని, 
దీర్హమాంసల +ఉరగవత్‌+భుజమ్‌ = పొడవైన, బలిసిన, పామువలె నున్న భుజములు గలవానిని, 
సుచిహ్నచిహ్నితకరమ్‌ = మంచి సాముద్రికచిహ్నములు గల అరచేతులు గలవానిని, కంబుకంఠమ్‌ 
= శంఖమును బోలిన మెడగలవానిని, స్మితాననమ్‌ = నగుమోము గలవానిని, స్నైగధావల్యయుక్త+ 
అక్షమ్‌ = నిర్మలమైన తెల్లనికన్నులుగలవానిని, చలత్‌ పింగజటాధరమ్‌ = కదలుచున్న పసుపుడాలు 
ఎజుపురంగుగల జడలను ధరించిన వానిని, చ[నకాన్తమ్‌ = చంద్రునివలె ఆకర్షణగల, ప్రభమ్‌ 
= కాంతిగల వానిని, కృష్ణభ్రూః = నల్లని కనుబొమలు గలవాడును, అశ్మశ్రు = మసకగాని, 
కనీనికమ్‌ = కనుగ్రుడ్డు గలవానిని, భావశుద్ధద్విజాకీర్ణమ్‌ = హృదయమువలె మాలిన్యములేని 
పలువరుసను చిక్కగ గలవానిని, ప్రసన్నముఖపంకజమ్‌ = ప్రశాంతమైన పద్మమువలె శోభగల 


150 శ్రీ దత్తపురాణమ్‌ 


ముఖముగలవానిని, సిద్ధాసనసమాసీనమ్‌ = సిద్ధాసనమున సుఖముగ కూర్చున్నవానిని, 
వర+అభయద = వరములను అభయమును ప్రసాదించు, సత్‌ కరమ్‌ = శుభమైన చేయి 
గలవానిని, క్షణే క్షణే అపి = ప్రతిక్షణమును, సత్‌+భక్తస్మృతిగామినమ్‌ = నిజమైన భక్తుల 
మనస్సులలో నిల్చియుండువానిని, ఈశ్వరమ్‌ = ప్రభువైన వానిని, అనుగ్రహ+ఆఖ్య = అనుగ్రహము 
అని పేరుగల, హృత్‌స్ట = పహృదయమందున్న, ఇందుజ్ఞాపిత = చంద్రుని తలపించు, స్మితచస్దికమ్‌ 
= నవ్వు వెన్నెల గురియు వానిని, సదా = ఎల్లప్పుడు, అఖజ్జసమాధిస్థమ్‌ = చెదరని (నిర్వికల్ప) 
సమాధి యందుండు వానిని, దత్తాత్రేయం దిగంబరమ్‌ = దిగంబరుడైన దత్తాత్రేయుని, సదా = 
ఎల్లప్పుడును, తమ్‌ = వానిని, ఆ ప్రభువును, ఆపాదాద్ధదాముఖమ్‌ = పాదముల నుండి 
శీర్షము వరకును గల, ఆసేచనకమూర్తిమ్‌ = నిత్యతృప్తుడెన ఆనందమూర్తిగలవానిని, నివృత్త +అఖీల 
వృత్తికః = తొలగింపబడిన సమస్తవ్యాపారములుగలవాడైన, యోగీ = యోగి, సమాహితః = 
ఏకాగ్రత గలవాడై, ధ్యాయేత్‌ = ధ్యానింపదగును. 


తా (శ్లో.13-20): శ్రీదత్తప్రభువు నిత్యతృప్తుడు, దిగంబరుడు, నగుమోముతో ప్రసన్నరూపము 
గలవాడు. మడమలు కనరాకుండ సిద్ధాసనమున కూర్చున్నవాడు. వాని పాదములపై భాగము 
తాబేలుమూపువలె నుండగా, వాని పిక్కలు తొదలు పుష్టిగా నుండును. వాని నడుము, విశాలమైనది. 
వాని నాభి అందమైనది, పొట్ట పలుచనైనది, జొమ్ము విశాలమైనది, వాని భుజములు పొడవుగా 
బలిసిన పాములవలె నున్నవి. వాని అరచేతులలో మహాపురుషసాముద్రిక చిహ్నములున్నవి. 
అందమైన వాని మెడ శంఖము వంటిది. వాని కన్నులు తెల్లగ నిర్మలమై యున్నవి. కదులుచున్న 
పసుపు ఎజుపు కలిసిన రంగుతో నున్న జడలు గట్టి శిరోజములు గలవాడు. వెన్నెలవలె తెల్లనివాడు. 
నల్లని కనుబొమలు, తెల్లని కనుగ్రుడ్లు, మలినములేని పలువరుసతో, ప్రసన్నమైన ముఖవర్చస్సుతో, 
వరదముద్రను, అభయముద్రను పట్టిన హస్తములు గలవాడు. భక్తుల మనస్సులలో అనుక్షణము 
నిల్చియుండువాడు. ఈ ప్రసన్నప్రభుమూర్తిని సర్వసంగ పరిత్యాగియైన యోగి ఏకా(గతతో 
ధ్యానింపదగును. 
శ్లో ఇదం తు సగుణధ్యానం స్వేచ్చోపాత్తచిదాత్మనః ॥ 

నిర్గుణం కేవలం హాస్యం సచ్చిత్సఖమయం పరమ్‌ ॥ 21 
ప్ర: ఇదం తు = ఇదియేమో, స్వేచ్చా+ఉపాత్త = ఇష్టపూర్వకముగా సంపాదించబడిన, చిత్‌+ఆత్మనః 
= ఆత్మజ్ఞానముగల వానియొక్క, సగుణధ్యానమ్‌ = గుణము, నామరూపములు గల 
మూర్తిధ్యానమునకు సంబంధించినది; నిర్గుణమ్‌ = నామరూపగుణమూర్తిమత్వములేని దాని 
ధ్యానము, పరమ్‌ = నామరూపగుణాతీతమైనది, సత్‌+చిత్‌+సుఖమయమ్‌ = ఉనికి, జ్ఞానము, 
సుఖము ఒకే ఒక్కటియైన, కేవలమ్‌ = కేవలాత్మధ్యానము, హాస్యమ్‌ = ఆనందమయము. 


తా: ఇష్టపూర్వకముగా ఆత్మజ్ఞానమును పొందిన భక్తుడు ఆ ఆత్మను సగుణసరూపమూర్తిగా 


శ్రీశ్రీశ్రీవాసుదేవానందసరస్వతీవిరచితమ్‌ 151 


భావించి ధ్యానించుట సగుణధ్యానము. కేవలాత్మను, లోకాతీతమైన దానిని, ఆనందమే ఉనికి, 
జ్ఞానముగా పరిణమించిన దానిని యే మూర్తిని భావించక ధ్యానించుట నిర్గుణధ్యానము. 
శ్లో ధ్యాతృధ్యానధ్యేయరూపః సమాధిః సవికల్చ్పకః । 
జీవాత్మపరమాత్మైక్యావస్థా (త్రిపుటివర్ణితా ॥ 22 
ప్ర: ధ్యాతృధ్యానధ్యేయరూపః = ధ్యానము, ధ్యానయోగ్యమైన వస్తువు లేక లక్ష్యము, ధ్యానము 
చేయువాడు అను మూడు వేర్వేరుగా గుర్తింపబడు స్థితిలోనిది, సవికల్పకః సమాధిః = సవికల్ప 
సమాధి, జీవాత్మపరమాత్మైక్య+అవస్థా = జీవుడు దేవుడు ఒక్కటేయెన స్థితి, త్రిపుటివర్దితా = 
ధాతృధ్యానధ్యేయములు మూడు వేర్వేరు రూపములతో ఉండనిది, అనగా, ఒకే రూపమైన 
నిర్వికల్పసమాధి. 
తా: ధ్యానము చేయువాడు, ధ్యానము అను క్రియారూప ప్రయత్నము, ధ్యానమునకు యోగ్య 
లక్ష్యము అను మూడును వేర్వేరుగా అనుభవమునకు వచ్చు స్థితి సవికల్పసమాధి యనబడును. 
దీనికి విపరీతముగా ఈ మూడును కలిసి ఒకే ఒక్క రూపముగా అనుభవమునకు వచ్చు స్థితిలో 
ధ్యేయపరమాత్మ, ధ్యాతజీవాత్మ కలిసిపోయిన ధ్యానరూపము నిర్వికల్పసమాధి యగును. * 
శ్లో పరిపూర్ణాననరూపా శుద్ధచిద్రూపికా పరా। 
పశ్చాత్‌ స్మృత్యనుమే యాత్మార్థవృత్తయ ఇహానుగాః ॥ 23 
ప్ర: పశ్చాత్‌ = సమాధి తరువాత, స్మృతి + అనుమేయ+ఆత్మార్థవృత్తయః = జ్ఞప్తినుండి తెలియదగిన 
ఆత్మసంబంధి వృత్తులు, పరిపూర్ణానందరూపాః = పూర్తిగా ఆనందరూపమైనవి, శుద్ధచిత్‌+రూపికాః 
= నిర్మలమైన జ్ఞానరూపమైనవి, పరాః = అతీంద్రియములైనవి, ఇహ+అనుగాః = ప్రస్తుతమునకు, 
జాగ్రత్‌స్థితిలోని లోకానుభవములలో అనుసరించి వచ్చును. 
తా: సమాధి చాలించిన తరువాత, సాధకుడు మరల వాస్తవ ప్రపంచపు జాగ్రదావస్థలో కూడ, 
సమాధిస్థితిలో పొందిన అతీంద్రియానందానుభూతి నిర్మలజ్ఞానరూపమున, ఆత్మజ్ఞానస్మృతిగా 
అనుభవమునకు వచ్చును. 
శ్లో అన్తర్లీనసహృత్రాణో౭_పశ్యన్నచలదృగ్బహిః । 
ముద్రేయం వైష్ణవీ శూన్యా శూన్యలక్ష్మపదప్రదా ॥ 24 
ప్ర: అన్తర్లీన = లోలోపల, సహృత్‌+ప్రాణః . హృదయముతో కూడిన ప్రాణము గలవాడై, 
అచలద్భక్‌ = చలించని దృష్టిగలవాడై, బహిః = వెలుపల, అపశ్యన్‌ = చూచుచు, ఇయమ్‌ = 
ఇది, వైష్టవీముద్రా = వైష్టవీముద్ర, శూన్యా = శూన్యమైనది, శూన్యలక్ష్మపదప్రదా = శూన్య 
నిర్వచనపదమును ప్రసాదించునది. 
తా: లోలోపల హృదయమునందు ప్రాణమునిల్పి చలించక టిప్పవాల్చక లోకమును చూచు 
చుండుట వైష్టవీముద్ర. ఇది అలోకము, అనిర్వచనీయస్థితి. 


152 శ్రీ దత్తపురాణమ్‌ 


శ్లో తద్వాన్‌ దృఢాసనో దక్షకర్ణే రుద్ధబిలో ధ్వనిమ్‌ । 
త్రిగ్రన్ధిభేదం శృణుయాత్సుసూక్ష్మం స సమాధిభాక్‌ ॥ 25 
ప్ర: తత్‌+వాన్‌ = పై జెప్పబడిన వైష్ణవీముద్రయందున్న వాడై, దృఢాసనః = స్థిరముగ కూర్చున్నవాడై, 
దక్షకర్ణే = కుడి చెవియందు, రుద్ధబిలో = కర్ణరంధ్రమును మూసినవాడై, ధ్వనిం త్రిగన్టిభేదమ్‌ = 
బ్రహ్మవిష్ణురుద్రగ్రంథుల మూడిటిని భేదించు ధ్వనిని, సుసూక్ష్మమ్‌ = చాలా సూక్ష్మమైన దానిని, 
శృణుయాత్‌ = వినదగును; సః = అట్టివాడు, సమాధిభాక్‌ = సమాధియందున్న వాడగును. 
తా : వైష్ణవీముద్రయందు స్థిరాసనముననుండి షణ్ముఖీముద్ర యనబడు స్థితిలో కుడిచెవి 
రంధ్రమును మూసి త్రిమూర్తుల పేరున గల గ్రంథులను భేదించు సూక్ష్మధ్వనిని వినువాడు 
సమాధియందున్నవాడే యగును. 
శ్లో అర్జోన్మీలితదృ్భక్‌ స్వస్తో నాసాగ్రాక్షో వశీ భజేక్‌ । 
లీనార్మేన్దుః పరం తత్వం తద్భాహ్యాన్తరవర్దితమ్‌ ॥ 26 
ప్ర: అర్థ+ఉన్మీలితదృక్‌ = సగము తెజిచియున్న కన్నులుగలవాడై, స్వస్థః = ఆత్మారాముడై, 
నాసాగ్ర+అక్ష్య = ముక్కుకొసపై చూపు, నిల్పినవాడైన, వశీ = యోగి, లీన+అర్మ+ఇన్దుః = 
ఉచ్చ్వాస నిఃశ్వాసలు లేనివాడై, పరం తత్త్వమ్‌ = పరతత్త్వమును, తత్‌ = దానికి, బాహ్య+ 
అన్తరవర్ణితమ్‌ = లోపల వెలుపల అనునవిలేని సర్వవ్యాపియగు దానిని, భజేత్‌ = ధ్యానించును. 
తా: సగము తెజిచియున్న కన్నులతో తన ముక్కుకొసన చూపు నిల్చి, శ్వాసలేనివాడై, యోగి 
పరతత్వ్వమును అనంతాత్మచైతన్యముగా ధ్యానించును. 
శ్లో ఏవమభ్యాసయోగేన ఖేచరీముద్రయాపి చ । 
మనః స్థిరీభావరూపా౩ వస్తా సిద్ధేన్మనోన్మనీ ॥ 27 
ప్ర: ఏవమ్‌ = ఈ విధముగా, ఖేచరీముద్రయా అపి చ = ఖేచరీముద్రతో గూడ, అభ్యాస 
యోగేన = అభ్యాసపూర్వకయోగముచేత, మన+ఉన్మనీ = చలించు మనస్సు వేగమును, మనః 
స్థిరీభావ = మనస్సును నిశ్చలము చేయు, రూప = లక్షణము గల, అవస్థా = స్థితి (కలుగును). 
తా: ఈ విధముగా అభ్యాసముతో యోగముద్వారా, ఖేచరీముద్రద్వారా కూడ, చంచలమైన 
మనస్సును నిశ్చలము జేయు స్థితి సాధ్యమగును. వ 
శ్లో శక్తిమధ్యే మనః కృత్వా శక్తిం చాపి మనోగతామ్‌ । 
మనసా మన ఆలోక్య యోగీ నిత్యం సుఖీభవేత్‌ ॥ 28 
ప్ర : శక్తిమధ్యే = శక్తికేంద్రమున, మనః కృత్వా = మనస్సును నిల్పి, శక్తిం చ+అపి = శక్తిని 
గూడ, మనోగతామ్‌ = మనస్సునందున్న దానిని జేసి, మనసా = మనస్సుచేత, మనః = మనస్సును, 
ఆలోక్య = చూచుచు, యోగీ = యోగి, నిత్యమ్‌ = ఎల్లప్పుడు, సుఖీభవేత్‌ = సుఖముగ నుండును. 


శ్రీశ్రీ శ్రీవాసుదేవానందసరస్వతీవిరచితమ్‌ 153 


తా: శక్తి కేంద్రమున మనసును నిల్పి, మనసులో శక్తిని నిల్పి, మనస్సుతో మనస్సును చూచి, 
యోగియైన వాడు సదా సుఖించును. 
శ్లో; ఆకాశమధ్య ఆత్మానమాత్మన్యాకాశమేవ చ | 
కృత్వాః.9౨.కాశమయం సర్వం చినయేన్న కిమప్యతః I 29 

ప్ర : ఆకాశమధ్యః = ఆకాశమధ్యమందున్న వాడై, ఆత్మని = తనలో, ఆత్మానమ్‌ = తనను, 
ఆత్మను, చ = మరియు, ఆకాశమ్‌ = ఆకాశమును, ఏవ = మాత్రము, కృత్వా = నిల్పి, సర్వమ్‌ 
= సమస్తమును, ఆకాశమయమ్‌ = ఆకాశమైయున్నదానిగ, చిన్తయేత్‌ = ధ్యానింపదగును, న 
కిం+అపి+అతః = అంతకుమించి మరేమియు కాదు. 


తా : ఆకాశముమధ్య తానుండి, యోగి తనలో తనను ఆకాశమును మాత్రమే నిల్పి, సర్వము 
ఆకాశమే యని ధ్యానింపవలెను. ఆకాశముకంటె మరిదేనినైన కాదు. ౫ 
శ్లో॥ బాహ్యచిన్లా న కర్తవ్యా తథైవాన్తరచిన్తనమ్‌ । 
పరిత్యజ్యాఖిలాం చిన్లాం చిన్మయం భావయేత్సరమ్‌ i 30 
ప్ర: బాహ్యచిన్లా = వెలుపలి విషయముల గురించిన ఆలోచన, న కర్తవ్యా = చేయరాదు; 
తథా+ఏవ = అట్లే, అన్తరచిన్తనమ్‌ = లోని ధ్యానమును, పరిత్యజ్య = విడిచిపెట్టి, అఖిలాం 
చిన్లామ్‌ = చిన్తనంతయు, చిన్మయం పరం = జ్ఞానమయుడైన పరాత్పరుని, భావయేత్‌ = 
ధ్యానించవలెను. 


తా: వెలుపలి విషయముల గురించి గాని, లోపలి మనోవృత్తుల గురించి గాని, చింతించుట 
పూర్తిగ మాని, జ్ఞానమయుడైన పరముని ధ్యానించవలెను. 


శ్లో యోగేనేత్థం లీయమానం మనో బ్రహ్మణి లీయతే । 
కర్పూరో౭_గ్నావివాబ్దా చ లవణం ఖ ఇవాన్యఖే ॥ 81 


ప్ర: ఇత్థమ్‌ = ఈ రీతి, యోగేన = యోగముచే, లీయమానం మనః = లయమగు మనస్సు, 
బ్రహ్మణి = బ్రహ్మమునందు, లీయతే = లయమగును, కర్పూరః = కర్పూరము, అగ్నౌ = 
అగ్నియందు, అబ్బౌ = నీటియందు (సముద్రము నందు), లవణమ్‌ = ఉప్పు, ఇవ = వలె, చ = 
మరియు, ఖః =ఆనందము, అన్యఖే = బ్రహ్మానందమున, ఇవ = వలె 

తా: కర్పూరము అగ్నియందు కరిగినట్లు, నీటియందు ఉప్పు కరిగినట్లు, లౌకికసంతోషము 
బ్రహ్మానందమున కలిసినట్లు, యోగముచే పై జెప్పిన రీతిలో లయమైన మనస్సు బ్రహ్మము 
నందు లయమగును. % 


శ్లో జేయం సర్వప్రతీతం చ తజ్‌జ్ఞానం మన ఉచ్యతే | 
మనోలయో జ్ఞానవస్తుపరిత్యాగాత్తతో౭_ మృతమ్‌ ॥ 82 


154 శ్రీ దత్తపురాణమ్‌ 


ప్ర: జ్జేయమ్‌ = తెలియదగిన, సర్వప్రతీతం = సర్వప్రసిద్ధమైన, తజ్‌జ్ఞానమ్‌ = ఆ జ్ఞానము, 
మనః ఉచ్యతే = మనస్సు అనబడినది, చ = మరియు, జ్ఞానవస్తుపరిత్యాగాత్‌ = జ్ఞానమున 
కాధారమైన వస్తువును త్రోసివేసినపుడు, మనోలయః = మనస్సు నశింపు, తతః = దానివలన, 
అమృతమ్‌ = అమరత్వము. 

తా: మనస్సు అనునదే సర్వవిషయములలో సిద్దమగు జ్ఞానరూపమని తెలియదగినది. 
మనస్సునుండి ఆ జ్ఞానవస్తువులను త్రోసివేసినచో మనస్సు నిశ్చలమై నశించును. ఆ మనోలయము 
వలన అమరత్వ మబ్బును. 


శ్లో యోగో జ్ఞానం చ మనసో నాశస్య ద్వౌ క్రమౌ పరౌ । 
యోగో హద్ధత్తిరోధో౭_ త్ర జ్ఞానం సమ్యగవేక్షణమ్‌ I 33 
ప్ర: యోగః = యోగము, జ్ఞానం చ = జ్ఞానమున్నూ మనసః = మనస్సుయొక్క, నాశస్య = 
నాశముయొక్కయు, ద్వౌ = రెండు, క్రమౌ = పద్దతులు, పరౌ = ఒకదానికొకటి విరుద్దమైనవి; 
యోగః = యోగము, హృత్‌+ధృత్‌+తిరోధః = హృదయపు ధృతి అంతర్జానమగుట, అత్ర = ఆ 
స్థానమున, జ్ఞానమ్‌ = జ్ఞానము, సమ్యక్‌ ఆవేక్షణమ్‌ = చక్కగా, సమగ్రముగా, ప్రత్యక్షమగుట. 
తా : యోగములో పరస్పరవిరుద్ధమైన రెండు పద్ధతులున్నవి. మనస్సు నశించుట, అనగా 
మనసుకెక్కిన లౌకికఇంద్రియబద్ధత లేకుండుట, అందువలన జ్ఞానము ్రత్యక్షసత్యమగుట. 
శ్లో చిత్తవృత్తినిరోధస్తు మనఃస్పన్లోపశాన్తిదః 
మనఃస్పన్లోపశాన్యా౭ యం సంసారః ప్రవిలీయతే ॥ 834 
ప్ర : చిత్తవృత్తినిరోధః తు = మనస్సుయొక్క వ్యాపారములను నిలువరించుటయేమో, మనః 
స్పంద+ఉపశాన్తిదః = మనస్సుయొక్క స్పందనలను శాంతపరచును; మనఃస్పంద +ఉపశాన్యా 
= మనస్పందనలు శాంతించుట చేత, అయం సంసారః = ఈ సంసారము, (ప్రపంచము, 
ప్రవిలీయతే = అంతర్జానమగును. 


తా : చిత్తవృత్తులను నిలువరించుట అనగా మనస్సు ఇంద్రియవ్యాపారములకు ప్రతిస్పందించక 
శాంతముగ నుండుట. మనస్సు ప్రశాంతమగుటచేత ఇంద్రియజ్ఞానరూపమైన ప్రపంచము రూపు 
మాసిపోవును. 


శ్లో శాస్త్రసజ్జ్ఞనసమృర్మవైరాగ్యాభ్యాసయోగత:ః । 


ధైర్వేణ చాస్యయా పూర్వవాసనాతానవాధ్ధఠాత్‌ ॥ తర్‌ 
శ్లో॥ సద్భక్యా భగవద్ద్వానాచ్చిరమేకాన్తమోదితాత్‌ । 
అఖేదమనిలాభ్యాసాత్పరతత్వెకచిన్తనాత్‌ ॥ 36 


శ్లో॥ ఓజ్బారోచ్చారణాద్దీర్ధం ఘబ్జికాక్రమణాద్గవా | 
శక్తిసళ్బాలనాత్రాణమనఃస్పన్లోనిరుధ్యతే | 837 


శ్రీశ్రీశ్రీవాసుదేవానందసరస్వతీవిరచితమ్‌ 155 


ప్ర: శాస్ర్రసజ్ఞనసంపర్మ = శాస్త్రములు చదివినందువలన, సజ్ఞనులతో స్నేహమువలన, వైరాగ్య 
= రాగద్వేషములు లేకుండుటవలన, అభ్యాసయోగతః = సాధనవలన, యోగమువలన, ధైర్యేణ 
చ = ధైర్యముచేతనున్నూ ఆస్యయా = ఆసనస్థితిచేత, పూర్వవాసనాతానవాత్‌ = పూర్వవాసనలు 
సన్నగిల్లుటవలన, హఠాత్‌ = సూచనలేకుండ, సద్భక్యా = శుద్ధమైన భక్తిచేత, భగవత్‌+ధ్యానాత్‌ 
= భగవంతుని ధ్యానించుటవలన, చిరమ్‌ = చాలకాలము, ఏకాన్తమోదితాత్‌ = ఏకాన్నము 
నాస్వాదించుటవలన, అఖేదమ్‌ = చింతలేకుండ, అనిలాభ్యాసాత్‌ = ప్రాణాయామమును సాధన 
చేయుటవలన, పరతత్త్వ+ఏకచిన్తనాత్‌ = పరతత్వ్వమును ఏకాగ్రముగ ధ్యానించుటవలన, గవా 
దీర్ధం ఓంకార+ఉచ్చారణాత్‌ = నోటితో ఓంకారమును చాలాసేపు ఉచ్చరించుటవలన, ఘజ్టికా 
క్రమణాత్‌ = ఘంటానాదమును వినుటవలన, శక్తి సంచాలనాత్‌ = కుండలినీశక్తిని కదలించుట 
వలన, ప్రాణ = ప్రాణముయొక్కయు, మనః = మనస్సు యొక్కయు, స్పందః = ప్రతిస్పందన, 
కదలిక, నిరుధ్యతే = నిలువరింపబడును. 


తా: శాస్ర్రఠనంవలన, సజ్ఞనసాంగత్యంవలన, రాగద్వేషములను త్యజించుటవలన, యోగము 
వలన, ధైర్యముతో, ఆసనస్థితి వలన, పూర్వవాసనలు సన్నగిల్లుటవలన, యే సూచన లేకుండ, 
భక్తిచేత, దైవధ్యానంవలన, చిరకాలము ఏకాన్తము నానందించుటవలన, యే క్లేశములు లేకుండ 
ప్రాణాయామమును సాధన చేయుటవలన, పరతత్త్వమును ఏకాగ్రబుద్ధితో ధ్యానించుట వలన, 
చాలకాలము ఓంకారమును పలుకుటవలన, ఘంటానాదమును వినుటవలన, కుండలినీ శక్తిని 
కదలించుటవలన, ప్రాణముయొక్క మనస్సుయొక్క స్పందనలు నిలిచిపోవును. 
శ్లో ఇతరత్రన కర్తవ్యా మనోవృత్తిర్మనీషిణా 1 
ఉక్తాభ్యాసేన విజేయం తద్విష్టోః పరమం పదమ్‌ ॥ 838 
ప్ర: మనీషిణా = పండితునిచేత, ఉక్త+అభ్యాసేన = చెప్పబడిన సాధనతో, తత్‌ విష్ణోః =ఆ 
విష్ణుదేవునియొక్క పరమం పదమ్‌ = (శ్రేష్టతమమైన స్థానము, విజ్లేయమ్‌ = తెలియదగినది; 
మనోవత్తిః = మనోవ్యాపారము, ఇతరత్ర = వేరు విషయములలో, న కర్తవ్యా = చేయరాదు. 
తా: మనస్సును వేరు ప్రాపంచికవిషయములలో చొరబడ నివ్వరాదు. పండితులు సూచించిన 
సాధనలతో ఆ విష్ణుని సర్వోత్తమానుభవమును తెలియదగియున్నది. 
శ్లో ద్వాదశాజ్లులపర్యన్తం నాసాగ్రే విమలామ్శరే । 
సంవిద్దశి ప్రశామ్యన్యాం హృత్రాణస్పన్టరోధనమ్‌ ॥ 39 
ప్ర: నాసాగ్రే = నాసాగ్రమున, విమలాంబరే = నిర్మలాకాశమున, ద్వాదశాంగులపర్యన్తమ్‌ = 
పన్నెండంగులములవరకు, సంవిత్‌ +దృశి = పరమాత్మ దర్శనములో, ప్రశామ్యన్యామ్‌ = పూర్తిగా 
లగ్నమై యున్నదానియందు, హృత్‌ ప్రాణస్పందరోధనమ్‌ = హృదయస్పందన, ప్రాణస్పందన 
నిలువరించుట. 


156 శ్రీ దత్తపురాణమ్‌ 


తా : నాసాగ్రమున, ద్వాదశాంగులపర్యన్తము గల దహరాకాశమున పరమాత్మ దర్శనములో 
లగ్నమై యున్న దృష్టియందు హృదయ ప్రాణముల స్పందనను నిలువరించుట. 


శ్లో॥ భూమధ్యే తారకాలోకనాదశాన్త ఉపాగతే । 
కేతనే చేతనే బద్ధే హృత్రాణస్పన్షరోధనమ్‌ ॥ 40 
ప్ర: భ్రూమధ్యే = కనుబొమల మధ్య, తారకా+ఆలోకనాదశ+అన్తే = తారకను చూచుదశలో, 
ఉపాగతే = వచ్చి చేరినదైన, చేతనే బద్దే = చైతన్యమునందు కట్టుబడియున్న, కేతనే = 
భ్రూమధ్యభాగమున, హృత్‌ +ప్రాణస్పందరోధనమ్‌ = హృదయ ప్రాణముల కదలికలను 
నిలువరించుట. 


తా: కనుబొమల మధ్య భాగమున కనీనికలను నిల్పి చూచు స్థితిలో పొందిన చైతన్యమునందు 
నిల్చి యున్న భూమధ్యభాగమున హృదయ ప్రాణముల కదలికలను నిలువరించుట. 


శ్లో ఓమిత్యేవ యదుద్భూతం జ్ఞానజ్జేయాత్మకం శివమ్‌ | 
విభావయెన్నిర్వికల్పస్తేన ప్రాణో నిరుధ్యతే 1 41 
ప్ర: ఓం+ఇతి+ఏవ = ఓం అని మాత్రమే, యత్‌+ఉద్భూతమ్‌ = ఉద్భవించినదైన, 
జ్ఞానజ్జేయాత్మకమ్‌ = తెలిసినది, తెలియదగినది అనువాని సారమైన, శివమ్‌ = శివుని, నిర్వికల్పః 
=నిర్వికల్చ సమాధిలో నున్నవాడై, విభావయేత్‌ = ధ్యానించవలెను, తేన = దానిచే, ప్రాణః = 
ప్రాణము, నిరుధ్యతే = నిలువరింపబడును. 
తా : శివుడు తెలియదగిన జ్ఞానస్వరూపుడు, ఓంకారము వాని సంకేతము. అట్టి శివుని నిర్వికల్ప 
సమాధిలో ధ్యానించుటచేత ప్రాణము నిలువరింపబడును. % 
శ్లో చిరకాలం ధియైకాన్తం వ్యోమసంవేదనాద్దృఢమ్‌ I 
నిర్వాసనమనోధృత్యా సుఖాత్రాణో నిరుధ్యతే ॥ 42 
ప్ర: చిరకాలమ్‌ = చాలకాలము, ధియా = బుద్ధిచే, ఏకాన్నమ్‌ = ఏకాన్నమున, వ్యోమసంవేదనాత్‌ 
= దహరాకాశజ్ఞానమువలన, దృఢమ్‌ = నిశ్చలమైన, నిర్వాసన = వాసనలు, సంస్కారములు 
లేని, మనోధృత్యా = మనస్సుయొక్క బలముచే, సుఖాత్‌ = సుఖముగా, ప్రాణః = ప్రాణము, 
నిరుధ్యతే = నిలువరింపబడును. 
తా : ఏకాన్నములో చిరకాలము దహరాకాశజ్ఞానమును బుద్ధి నుంచుటచేత పూర్వజన్మల వాసనలు 
లేకుండ నిశ్చలమైన మనోబలముచే సుఖముగా ప్రాణమును నిలువరించదగును. 
శ్లో॥ ఇత్యథర్వోదితో యోగః సంక్షేపేణాత్ర దర్శితః । 
విశేషాభ్యాసాపేక్షాయాం మూలే సమ్యగ్విలోక్యతామ్‌ i 483 
ప్ర: ఇతి = ఇట్లని, అథర్వ+ఉదితః = అథర్వవేదముచే చెప్పబడిన, యోగః = యోగము, 


శ్రీశ్రీ శ్రీవాసుదేవానందసరస్వతీవిరచితమ్‌ 157 


సంక్షేపేణ = క్లుప్తముగా, అత్ర = ఇక్కడ, దర్శితః = వివరించబడినది; విశేష+అభ్యాస +అ పేక్షాయాం 
= విశేషముగా అభ్యసించుట ద్వారా, మూలే = మూలమునందు, సమ్యక్‌ = బాగుగా, విలోక్యతామ్‌ 
= దర్శింతురు గాక! 


తా : ఇంతవరకు అథర్వవేదమున చెప్పబడిన యోగమును క్లుప్తముగా వివరించితిని. 
అభ్యాసవిశేషముచే మూలమున చక్కగ దర్శింపగలరు. 
శ్లో లీనః సపఇృవిపలద్విపలం బ్రహ్మర[న్లగః । 
ci బ్బ సఐలం (బ్రవ్మారగ్ధి 
ప్రాణః ప్రాణాయామ ఏష వర్ధమానస్తతః పరః ॥ 44 
ప్ర: ప్రాణః = ప్రాణము, సపంచ విపలత్‌+విపలమ్‌ = ఐదు క్షణముల, లీనః = కలిసిపోయినదై, 
బ్రహ్మరంధ్రగః = బ్రహ్మరంధ్రమును చేరినది కాగా, ఏషః వర్ధమానః ప్రాణాయామః = ఇది 
వృద్ధియగుచున్న ప్రాణాయామము, తతః = అటనుండి, పరః = వేరైనది. 
శ్లో! ప్రత్యాహారః పలైః పజ్బువింశత్యా౭_నిగ్ట్రియార్థవిత్‌ । 
ధారణా పబ్బనాడీభిర్యానం షష్టిఘటీమితమ్‌ ॥ 45 
ప్ర: ప్రత్యాహారః = ప్రత్యాహారము, పజ్బావింశత్యా పలైః = ఇరువదియెదు క్షణముల కాలము, 
అనిగన్టియ+అర్థవిత్‌ = ఇంద్రియవిషయముల జ్ఞానములేనిది; ధారణా = ధారణ, పంచనాడీభిః 
= పంచనాడులతో; ధ్యానమ్‌ = ధ్యానము, షష్టిఘటీమితమ్‌ = అరువది గడియల కాలము 
ప్రమాణము. 


శ్లో సమాధిర్వ్వాదశదినసాధ్యః పరమదుర్లభః । 
వాసనాజాలహా ధర్మమేఘః సర్వకృతాన్తకృత్‌ i 46 

ప్ర: సమాధిః = సమాధి, ద్వాదశదినసాధ్యః = పండ్రెండు దినములు సాధన చేయదగినది; 
పరమ దుర్లభః = సాఫల్యము కష్టసాధ్యము, వాసనాజాలహా = పూర్వజన్మసంస్మారములను 
హరించునది, ధర్మమేఘః = ధర్మమేఘము, సర్వకృతాన్తకృత్‌ = అన్ని కర్మల ఫలమును 
నశింపజేయునది. 

తా (శో 44-46): ప్రాణవాయువును ఐదు క్షణములు (బ్రహ్మరంధ్రమున లీనము జేసిన, అది 
వర్ధమాన ప్రాణాయామమ్బు; దానికంటె వేరైన ప్రత్యాహారమున ఇరువదియైదు క్షణములు ఇంద్రియ 
విషయజ్ఞానము కలుగదు; ఐదు నాడులతో ధారణ, అరువది గడియలు ధ్యానము, పండ్రెండు 
దినముల సాధన సమాధికి ప్రమాణము. సమాధి కష్టసాధ్యమే కాని దానిచే పూర్వవాసనలు 
నశించును, కర్మఫలము లన్నియు నశించును, అమృతము జాలువారును. % 


శ్లో యమేన దశధా నూనం దశధా నియమేన చ । 
అసనాద్యేన షట్మేన యోగో ష్టాంగోః యముచ్యతే I 47 


158 శ్రీ దత్తపురాణమ్‌ 


ప్ర: యమేన = యమముచే, దశధా = పది విధములుగా, నూనమ్‌ = నిశ్చయముగా, నియమేన 
చ = నియమముచే, దశధా = పది విధములుగాను, ఆసన +ఆద్యేన = ఆసనము మొదలగునవి, 
షట్మేన = ఆరింటితోను, యోగః = యోగము, అష్టాంగః = ఎనిమిది అంగములుగలదిగా, 
ఉచ్యతే చెప్పబడుచున్నది. 

తా: పది రీతుల యమము, పది రీతుల నియమము, ఆసనము, ప్రాణాయామము, ప్రత్యాహారము, 
ధ్యానము, ధారణ, సమాధి అను ఎనిమిది అంగములతో కూడినది యోగము అని చెప్ప 
బడుచున్నది. 


శ్లో ఏతేనాష్టాజ్ఞయోగేన మనోనాశేన యోగిరాట్‌ | 
వాసనాతానవేనాశు తత్వజ్ఞానేన ముచ్యతే ॥ 48 


ప్ర: ఏతేన అష్టాంగయోగేన = ఈ అష్టాంగయోగముతో, మనోనాశేన = మనస్సు నశించగా, 
యోగిరాట్‌ = యోగిరాజు, వాసనాతానవేన = వాసనలు క్షీణించుటచేత, ఆశు = వెంటనే 
(కలిగిన), తత్వజ్ఞానేన = పరతత్వజ్ఞానముచేత, ముచ్యతే = ముక్తుడగుచున్నాడు. 


తాః:ఈ అష్టాంగయోగసాధనవలన మనస్సు నశించును, వాసనలు క్షీణించును. కావున యోగిరాజు 
తక్షణమే పరతత్వజ్ఞానము కలిగి ముక్తి నందును. ఖ్‌ 
శ్లో యోగో హృద్ధృత్తిరోధో హీత్యుక్తమత్ర మహర్షిణా । 
పాతజ్ఞులాభిధో యోగః సుఖస్తేనాత్ర సూచితః ॥ 49 

ప్ర: యోగః = యోగము, హృత్‌+వృత్తి = హృదయ లేక మనోవ్యాపారమములను, రోధః హి = 
నిలిపివేయుటయే, ఇతి = అని, మహర్షిణా ఉక్తమ్‌ = మహర్షిచేత చెప్పబడినది; అత్ర = ఈ 
విషయమున పాతంజలాభిధః యోగః = పతంజలి ప్రతిపాదించిన యోగము, సుఖః = సుఖమైనది, 
అని, తేన = ఆ మహర్షిచే, అత్ర = ఈ విషయమున, సూచితః = సూచింపబడినది. 


తా : చిత్తవృత్తినిరోధమే యోగము అని మహర్షిప్రోక్తము. ఈ యోగవిషయమున పతంజలి 


పేరున కీర్తిగాంచిన యోగము సుఖకరమని సూచింపబడినది. ౫ 
శ్లో స హృద్యృత్తినిరోధాఖ్యః సుభోం పి బహుసమ్మతః 
ప్రసజ్లేనేహ సంక్షేపాజ్‌జ్ఞాన సిద్ధ్వర్థముచ్యతే ॥ 50 


ప్ర: సః హృద్‌+వృత్తినిరోధ+ఆఖ్యః = ఆ చిత్తవృత్తినిరోధమని చెప్పబడినది, సుఖః = సుఖమైనది, 
అపి = మరియు, బహుసమ్మతః = చాలమంది అంగీకరించినది; ప్రసంగేన = ప్రసంగవశాత్తు, 
ఇహ = ఇప్పుడు, జ్ఞానసిద్ధి+అర్ధమ్‌ = జ్ఞానము సిద్ధించుకొరకు, సంక్షేపాత్‌ = క్లుప్తముగా, 
ఉచ్యతే = చెప్పబడుచున్నది. 

తా : చిత్తవృత్తినిరోధమని చెప్పబడిన ఆ యోగము సుఖముగా సాధన చేయదగినది, పైగా 


శ్రీశ్రీ శ్రీవాసుదేవానందసరస్వతీవిరచితమ్‌ 159 


అధికసంఖ్యాకులైన సాధకులు అంగీకరించినది. కావున ప్రసంగవశమున ఇక్కడ క్లుప్తముగా 
జ్ఞానలబ్లీకై చెప్పబడినది. x 


ఇతి శ్రీమద్దత్తపురాణే సార్థత్రిసాహగస్ర్యాం త్రికాజ్ఞిమణ్ణితాయాం సంహితాయాం 
వాసుదేవ్యాం ప్రథమాష్టకే అష్టమో౭.ధ్యాయః । 


ఓమ్‌ శం 


160 


శ్రీః 
ప.ప. శ్రీవాసుదేవానందసరస్వతీవిరచితమ్‌ 


ఆదత్తపఫురాణము 


ద్వితీయాష్టకము - ప్రథమాధ్యాయము 


శ్లో ప్రవరేతరహృద్వత్తినిరోధో యోగ ఉచ్యతే | 
సంప్రజ్ఞాతేతరౌ యోగౌ ధర్మా చిత్తస్య పజ్బ చ ॥ 1 
ప్రతిపదార్థం : ప్రవర+ఇతర = సాత్తికములుకాని, హృద్‌+వృత్తి = మనస్సులయొక్క 
వ్యాపారములను, నిరోధః = నిలువరించుట, యోగః = యోగముగ, ఉచ్యతే = చెప్పబడుచున్నది; 
యోగౌ = రెండు యోగములు, సంప్రజ్ఞాత+ఇతరౌ = సంప్రజ్ఞాతయోగము, అసం ప్రజ్ఞాతయోగము 
(అని), చిత్తస్య = మనస్సుయొక్క ధర్మౌ = రెండు ధర్మములు; పంచ చ = అయిదేమో 
శ్లో॥ భువో మూధకిప్రవిక్షిప్రెకాగ్ర వినిరుద్ధకాః । 
తిస్రో బన్ధాయ ముక్తై ద్వే యోగినామీశసేవినామ్‌ ॥ 2 
ప్ర: భువః (పై శ్లోకములోని చివరి పంచ చ అనుదానితో అన్వయము) = భూములయి 
యున్నవి, అవి, మూఢక్షిప్తవిక్షిప్త+ఏకాగ్ర్య వినిరుద్ధకాః = మూఢము, క్షిప్తము, విక్షిప్తము, ఏకాగ్రము, 
వినిరుద్ధకము (అనబడు అయిదు); వీనిలో, తిస్రః = మూడు, బంధాయ = బంధము కలిగించునవి, 
ద్వే = రెండు, ఈశ సేవినామ్‌ = ఈశ్వరుని సేవించు, యోగినామ్‌ = యోగులకు, ముక్తి = 
ముక్తి నిచ్చునవి. 


తా: సాత్వికములు గాని మనోవృత్తులను నిలువరించుట యోగమనబడు చున్నది. సంప్రజ్ఞాతము, 
అసం ప్రజ్ఞాతము అను యోగములు మనోధర్మములతో 1. మూఢము, 2. క్రిప్తము, 3. విక్షిప్తము, 
4. ఏకాగ్ర్యము, ర్‌. వినిరుద్ధకము అనబడు అయిదు రీతులు. వీనిలో మూడు బంధమును 
కలిగించునవి, రెండు ఈశ్వరభక్తులైన యోగులకు ముక్తినిచ్చునవి. % 
శ్లో శాన్తోగ్రమూఢవృత్య్యూనే చిత్తే నిత్యైకరూపిణః | 
A జ్‌, 9. A A స్త 
స్వరూ ఎ౭_వస్థితిర్ధష్ణుర్భత్తిసారూష్యమన్యతః 11 8 


శ్రీశ్రీశ్రీవాసుదేవానందసరస్వతీవిరచితమ్‌ 161 


ప్ర: శాన్త+ఉగ్ర మూఢ వృత్తి+ఊనే చిత్తే = శాన్వము, ఉగ్రము, మూఢము అనబడు మూడు 
విధముల మనోవ్యాపారములులేని చిత్తమునందు, నిత్య+ఏక రూపిణః = సర్వకాలసర్వావస్థలలో 
నిర్వికారముగ ఒకే విధముగ నుండువానియొక్క స్వరూపే = తనదైన రూపమున, అవస్థితిః = 
నిలిచి యుండుట, అన్యతః = అన్యవిధమున, [ద్రష్టుః = చూచువానియొక్క వృత్తి సారూప్యమ్‌ = 
మనో వ్యాపారముల రూపము గలది. 


తా: వైరాగ్యము, క్షమ, బెదర్యము మొదలగునవి శాన్తమనోవృత్తులు. ఆలస్యము, నిద్రాభ్రాన్తులు 
మొదలగా గలవి మూఢ మనోవృత్తులు. కామక్రోధలోభము లాది మనోవృత్తులు ఉ(గ్రములు. ఈ 
మూడు విధముల మనోవృత్తులునులేని చిత్తమున సర్వదా నిర్వికారమైన స్వస్వరూపజ్ఞాన దర్శన 
మందు నిల్చినది, అన్యతః చూచువాని వైఖరి శాన్తమైన దాని ననుసరించి, ఉగ్రమైన ఆ మనోవృత్తుల 
ననుసరించి, మూఢమైన మూఢమనోవృత్తుల కనుగుణముగ స్వరూపజ్ఞానము దర్శనము కలుగును. 
శ్లో క్లిష్టాక్తిష్టఫిదా పజ్బావృత్తయో౭_ త్ర ప్రమాణకాః | 
వేదానుమాన ప్రత్యక్షరూపాద్యథ విపర్యయః ॥ 4 
ప్ర : క్లిష్ట+అక్తిష్టభిదా = క్లిష్టములు, అక్షిష్టములు అను భేదములతో, అత్ర = ఈ మనోవృత్తుల 
విషయమున, ప్రమాణకాః = ప్రమాణములు, పంచవృత్తయః = అయిదు వృత్తులు; వేద = శబ్ద 
ప్రమాణము, అనుమాన = అనుమాన ప్రమాణము, ప్రత్యక్ష = ప్రత్యక్షప్రమాణము, రూప+ఆది 
= అను రూపమున గలవియు, అథ = ఆ పై, విపర్యయః = విపర్యయమను పేరుగల క్లిష్టత లేక 
క్లేశము గల, 
శ్లో మిథ్యాజ్ఞానమతద్రూపప్రతిష్టం క్లేశయుక్తథా । 
శబ్దజ్ఞానానుపాతీ తు వస్తుశూన్యో వికల్చ్పకః ॥ ర్‌ 

ప్ర: మిథ్యాజ్ఞానమ్‌ = లేని దాని గురించిన జ్ఞానము, అతత్‌+రూపప్రతిష్టమ్‌ = అహంకారమును 
ప్రతిష్టించునది. క్లేశయుక్‌ = క్లేశముతో కూడినది, తథా = అట్లే, శబ్దజ్ఞాన +అనుపాతీ = వేదజ్ఞానము 
ననుసరించునదైన, వికల్పకః తు వస్తుశూన్యః = వస్తువు ఆధారముగలేని జ్ఞానము. 

తా : అహంకారము ప్రతిష్టించునది లేనిది ఉన్నట్లు తోచు జ్ఞానము, క్లేశయుక్తము, వస్తువు 
నాధారముగా చేసికొననిదేమో శబ్దము ఆధారముగా తోచునది. మొదటిదాని కుదాహరణ రజ్జుసర్ప 
(భ్రాంతి, అనగా ఉన్న త్రాడుపై లేని పాము రూపము భ్రాంతియై తోచుట. ఇచట, లేని పామున 
కాధారము యథార్థముగ ఉన్న (త్రాడు. రెండవ దాని కుదాహరణ, శశవిషాణము, అనగా 
కుందేటికొమ్ము. ఇచట, కొమ్ములున్న కుందేలు లేనే లేదు. ఐనను వస్తువు ఆధారము లేకుండ 
కుందేటి కొమ్ము భావింపబడినది. ఈ రెండును భ్రాంతులే. ఇదియును ఒక రీతి జ్ఞానమే. * 


శ్లో అభావప్రత్యయాలమ్బా నిద్రా సా తు తమోమయీ | 
అనుభూతా౭_సంప్రమోషః సృతిస్తాసాం నిరోధనమ్‌ ॥ 6 


162 శ్రీ దత్తపురాణమ్‌ 


ప్ర: అభావప్రత్యయ+ఆలంబా = అవిశ్వాసమాధారముగా గలది, తమోమయీ = తమోగుణ 
పూర్ణమైనది, సా తు = అదియేమో, నిద్రా = నిద్ర యనబడునది; అనుభూతా = అనుభవింపబడినది, 
అసంప్రమోషః = నష్టము కానిది, స్కృతిః = జ్ఞప్తి తాసామ్‌ = వాని యొక్క ఆ పంచవృత్తులను 
నిరోధించుట, 
శ్లో॥ వైరాగ్యాభ్యాసతస్తత్ర విరజోవృత్తిహృత్‌స్థితౌ I 
యమాద్యనుష్టానరూపో యత్నో౭ భ్యాసశ్చిరం సతు॥ 7 
ప్ర: వైరాగ్య+అభ్యాసతః = వైరాగ్యము, అభ్యాసము అనువాని వలన; తత్ర = వైరాగ్య అభ్యాసముల 
మధ్య, విరజోవృత్తిహృత్‌ స్థితౌ = రజోగుణవృత్తిలేని, ఉపలక్షణమైన తామసీవృత్తియు లేని, హృత్‌ 
స్థితౌ = హృదయమందు నెలకొన్న యమ+ఆది+అనుష్టానరూపః = యమము మొదలగు 
అష్టాంగయోగానుష్టానరూపమైన, యత్న = ప్రయత్నము, అభ్యాసః = అభ్యాసము అనబడునది. 
సః తు = ఆ అభ్యాసమేమో, చిరమ్‌ = చాలకాలము, 
శ్లో సత్మారసేవితో నిత్యం దృఢః స్యాచ్చాపరాజితః । 
సత్మారాః స్యుర్హహ్మచర్య[శ్రద్దావిద్యాతపోముఖాః ॥ 8 
ప్ర: సత్మారసేవితః నిత్యమ్‌ = నిత్యము, సత్మార్యములను సేవించినవాడు, దృఢః = స్థిరుడై, 
అపరాజితః = ఓటమి నెజుగని వాడై, స్యాత్‌ = ఉండును; సత్మారాః = సత్మార్యములు, బ్రహ్మచర్య 
= బ్రహ్మచర్యము, శ్రద్దా = శ్రద్ధకలిగియుండుట, విద్యా = ఉపనిషద్విజ్ఞానము కలిగి యుండుట, 
తపః = తపస్సు, ముఖాః = ముఖ్యముగా చెప్పబడునవి. 
తా (శ్లో. 6-8): అవిశ్వాసముపై ఆధారపడినది తమోగుణావిష్టమైనది నిద్ర. అనుభవములోనికి 
వచ్చినది, నష్టముకాక నిల్చినది స్మృతి. పై జెప్పిన పంచవృత్తులను నిలువరించుట వైరాగ్యము, 
అభ్యాసము అనువాని వలన సాధ్యము. ఈ వైరాగ్య అభ్యాసములు రెండిటిలో రజోగుణవృత్తియు, 
దాని ఉపలక్షణమైన తమోగుణవృత్తియులేని హృదయమందు స్థిరమైన అనుష్టానరూపమైన 
ప్రయత్నము అభ్యాసము అనబడునది. ఆ అభ్యాసము యమనియమాది అష్టాంగయోగ 
రూపమైనది. ఇది చిరకాలము సత్మార్యములు సేవించిన వానికి స్థిరత్వమును, ఓటమి నెజుగని 
జయమును కలిగించును. సత్మార్యములు అనగా, బ్రహ్మచర్యము, శ్రద్ధ, విద్య, తపస్సు ముఖ్యముగా 
చెప్పబడునవి. % 
శ్లో యాతమానం హృన్మలాన్లో గతైష్యమలనిశ్చయః | 
వ్యతిరేకో హృది లయోత్మ్జెకేన్టియసంజ్ఞకమ్‌ 11 9 
ప్ర: యతమానమ్‌ = మనస్సును నిగ్రహించునది, హృత్‌+మల+అన్తః = చిత్తమలము నశించుట, 
అనగా రాగద్వేషాదులులేక నిర్మలమగుట, గత+ఏప్య మల నిశ్చయః = సమసిపోయిన కోర్మెల 
మాలిన్యము నిశ్చయముగ తెలియవచ్చుట, ఇది, వ్యతిరేకః = వ్యతిరేకచిహ్నము, హృది = 


శ్రీశ్రీశ్రీవాసు దేవానందసరస్వతీవిరచితమ్‌ 163 


మనస్సునందు, లయ+ఉత్మంఠా = లయించిన త్రీవ్రవ్యాకులత, ఏక+ఇన్టియ సంజ్ఞకమ్‌ =ఏకాగ్రతా 
సంకేతము. 


తా: వైరాగ్యమున మొదటి భేదము : రాగద్వేషాది చిత్తమలమును నశింపు జేయునది; రెండవది 
| వ్యతిరేకసంజ్ఞకమైనది : ఇంద్రియలాలసాతీవ్రత నశింపు; మూడవది : మనసున దేనిని 
గురించియైన వ్యాకులపాటు లేకుండుట. 


శ్లో; వశీకారో దృష్టాదృష్టార్థవైతృష్యం చతుర్విధమ్‌ । 
వైరాగ్యమాద్యం పుంజ్ఞప్తేర్ణుణవైతృష్యముత్తమమ్‌ i 10 
ప్ర : దృష్ట+అదృష్ట+అర్ధవైతృష్యమ్‌ = ఐహిక, ఆముష్మిక విషయములలో సంపూర్ణతృప్తి, అని, 
వశీకారః = వైరాగ్యము, చతుర్విధమ్‌ = నాలుగు రీతులు; పుంజ్ఞప్తేః = పురుషుని అవబోధము 
యొక్క గుణవైతృష్యమ్‌ = గుణములలో అనాసక్తత, ఉత్తమమ్‌ = ఉత్తమమైన, ఆద్యం వైరాగ్యమ్‌ 
= ప్రధానవైరాగ్యము. 
తా: ఐహికవిషయములలోను, ఆముష్మికవిషయముననూ విశేషతృప్తి, అనునది నాల్గవ భేదము. 
ఇట్లు వైరాగ్యము నాలుగు విధములు. పురుషావబోధ ప్రక్రియలో గుణరూపభేదముల వితర్మము 
ఉత్తమము. % 
శ్లో స్టూల స్యైకాగ్ర్యం వితర్కో విచారో౭ ల్పస్య చిన్తనమ్‌ । 
ఆనన్షః స్థూలవిషయిసత్త్వప్రత్యక్షవిన్మతేః | 11 
ప్ర: మతేః = బుద్ధియొక్క స్టూలస్య = స్థూలబాహ్యవస్తులక్షణముల గురించి, ఏకా(గ్యమ్‌ = 
నిల్మడతో గూడిన జ్ఞానము, వితర్మ = వితర్మము, విశేషపరిశీలన; అల్ప్బస్య = సూక్ష్మము, 
ఆంతరంగికసత్యముల గూర్చిన, చిననమ్‌ = పరిశీలన, విచారః = విచారము; స్టూలవిషయిసత్త్వ 
ప్రత్యక్షవిత్‌ = స్థూలవిషయముల కాధారమైన సత్త్వగుణాత్మకశక్తిని గురించిన జ్ఞానము, ఆనందః 
= ఆనందము. 


తా : బుద్ధి స్థూలవిషయములలో ప్రవేశించి ఏకాగ్రముగా పరిశీలించి సంపాదించినది వితర్క 
జ్ఞానము. అల్పవిషయములలో సూక్ష్మముగా ప్రనరించి పొందినది విచారజ్ఞానము. 
స్థూలవిషయములు అంగముగా గలిగిన సత్త్వశక్తిని ప్రత్యక్షముగా చూచి పొందిన జ్ఞానము 
ఆనందము. % 
శ్లో పుం స్వెక్యాదస్మితాయో గాత్సాక్షా త్తద్ధానజం త్వితి | 
పరిపక్వాస్తిపు ట్రైతే సంప్రజ్ఞాతస్తదన్వయాత్‌ ॥ 12 
ప్ర: పుంస్వ+ఐక్యాత్‌ = పురుషునితో (బుద్ధి) ఐక్యమగుటవలన, అస్మితా యోగాత్‌ = అస్మిత 
అను పేరుగల యోగమువలన, సాక్షాత్‌ ధ్యానజమ్‌ = అపరోక్షధ్యానజనితమైన యీ అస్మితయను 
యోగము, ఏతే = ఈ వితర్మాది జ్ఞానరూపములు, పరిపక్వాః = పక్వమైనవి కాగా, త్రిపుట్యా = 


164 శ్రీ దత్తపురాణమ్‌ 


త్రిపుటితో, తత్‌ అన్వయాత్‌ = ఆ జ్ఞానమును అన్వయించుట వలన, సంప్రజ్ఞాతః = సంప్రజ్ఞాత 
సమాధి గల వాదగును. 


తా : వ్యక్తిలోని బుద్ధి ఆ వైయక్తిక పురుషనితో అనుసంధానమైనచో, ఆ యోగము పేరు అస్మితా 
యోగము. ఇది అపరోక్షధ్యానజనితము. పైన చెప్పబడిన వితర్మాది జ్ఞానములు పరిపక్వములు 
కాగా, జ్ఞాత, జ్ఞానము, జేయము అను క్రిపుటితో ఆ పరిపక్వజ్ఞానసముదాయమును అన్వయించుట 
వలన సంప్రజ్ఞాతసమాధి సిద్ధించును, అనగా ఆ స్థితిలో కలుగు ఆనందమును తా నాస్వాదించు 
చున్నానను ఎజుక గూడ ఆ యానందముననే లీనము కాగా, గ్రాహ్యగ్రాహక భేదము సమసి 
పోవును. వ 
శ్లో వృత్యభావే విరామస్తత్రత్యయో విరతిః పరా । 
తదభ్యాసాదిః సంస్మారవిశేషః సాత్తికోః పరః 13 
ప్ర : వృత్తి+అభావే = మనోవృత్తులు లేకుండుట, విరామః = విరామము; తత్‌ = ఆ విరామము 
యొక్క ప్రత్యయః = నిళ్చితి, స్థిరత్వము; పరా విరతిః = పరమమైన విరతి (అనాసక్తత); తత్‌ = 
ఆ విరామముయొక్క, అభ్యాస+ఆదిః సంస్మారవిశేషః = అభ్యాసము మొదలగు సంస్మారవిశేషము, 
అపరః సాత్తికః = సాత్తికమైన దొకటి, అసంప్రజ్ఞాతసమాధి. 
తా : చిత్తవృత్తులులేకుండుట విరామ మనబడును. ఆ విరామము స్థిరమైన స్థితి పరమమైన 
విరతి యనబడును. ఆ విరామాభ్యాసముయొక్క ఒకానొక సాత్తికసంస్కారవిశేషమే అసం ప్రజ్ఞాత 
సమాధి యనునది, అనగా శాస్త్రజ్ఞానవాసనాదులు గూడ నశించి, ఇంద్రియముల సంబంధమును 
తెగగోసి, మనస్సు బ్రహ్మమున, స్వస్వరూపమును పొందును. % 
శ్లో; అయం విదేహటప్రకృతిలయానాం భవహేతుకః । 
గోభూతాహజ్బృతిమహత్రకృత్యాత్మాత్మచిన్రకః 11 14 
శ్లో మన్వన్తరాణాం దశకమారభ్యాత్ర విలీయతే । 
దశోత్తరే గుణం నైతి లీనో యో నిర్లుణే పునః ॥ 15 


ప్ర: అయమ్‌ = ఈ, విదేహప్రకృతిలయానామ్‌ = దేహమును విడచి ప్రకృతిలో లీనమైన వారికి, 
భవహేతుకః = పునర్జన్మ హేతువగునది, గోభూత +అహంకృతి = ఇంద్రియాది పాంచభౌతిక 
ప్రకృతి అహంకారము అను, మహత్‌ ప్రకృత్యా = మహత్తు అనబడు ప్రకృతితో, ఆత్మచిన్తకః = 
ఆత్మవిచారముజేసిన, ఆత్మా = ఆత్మ, మన్వన్తరాణాం దశకం ఆరభ్య = మన్వంతరములు పదింటిని 
మొదలుకొని, అత్ర = ఆ మహత్‌ప్రకృతియొక్క మహదహంకారములో, దశోత్తరే గుణమ్‌ = 
ఉత్తరోత్తరము దశగుణముగా, విలీయతే = లీనమగును; యః = ఎవడు, నిర్గుణే = బ్రహ్మమునందు, 
లీనః = లీనమైయున్నవాడో, (సః = ఆతడు), పునః = మరల, న ఏతి = ఈ లోకమునకు 
వచ్చుట లేదు. 


శ్రీశ్రీ శ్రీవాసుదేవానందసరస్వతీవిరచితమ్‌ 165 


తా : పై శ్లోకమున చెప్పబడిన రీతి నిర్గుణపర[బ్రహ్మమున లీనమైన వాడు మరల ఈ లోకమున 
జన్మించుటకు భవ హేతువు లేనివాడగును. కాని దేహమును విడచి ప్రకృతిలో లయమైన వారికి, 
ఇంద్రియాహంకారము మహదహంకారమున లయము కాగా, అట్లు మన్వన్తరదశకముల 
పర్యంతము ఆత్మచింతన చేయుచు ఆత్మసాక్షాత్మారసాధనలో సాగును. % 
శ్లో॥ శ్రద్ధాయత్నకమధ్యాన సమాధి ప్రజ్ఞకాదికాః । 
ఉపాయప్రత్యయో౭ సంప్రజ్ఞాతో న్యేషాం తు యోగినామ్‌ | 16 
ప్ర: అన్యేషాం తు యోగినామ్‌ = ఇతరులైన యోగులకేమో, శ్రద్ధాయత్నక్రమధ్యానసమాధి 
ప్రజ్ఞక+ఆదికాః = శ్రద్ధతో కూడిన ప్రయత్నము, పరిణామఫలక్రమమున ధ్యానము, సమాధి, 
సత్త్వము మొదలగు, ఉపాయప్రత్యయః = ఉపాయములను ఆశ్రయించి పొందిన, అసంప్రజ్ఞాతః 
= అసంప్రజ్ఞాతసమాధి (లభించును). 
తా: నిర్గుణోపాసనద్వారా లభించు అసంప్రజ్ఞాతసమాధి చెప్పబడినది కదా. ఆ మార్గము 
ననుసరించని తదితర యోగులకు శ్రద్ధతో ప్రయత్నము చేయగా క్రమముగా అష్టాంగయోగ 
సాధనఫలముగా అసంప్రజ్ఞాతసమాధి లభించును. % 
శ్లో మృదుమధ్యాద్యుపాయాస్తే నవ తల్సిద్ధయే౬పి చ। 
ఆసన్నతీవ్రవిరతేస్తారతమ్యాత్తథాన్యతః I 17 
ప్ర: తే చ ఉపాయాః = (పై జెప్పబడిన) ఉపాయములున్ను, మృదు-మధ్య+ఆది = మృదు, 
మధ్యమ, తీవ్రములను భేదములతో, తత్‌ సిద్ధయే అపి = ఆ సాధనసిద్ధికై గూడ, తీవ్ర విరతేః = 
తీవ్రవైరాగ్యమునకు, ఆసన్న = లభించునవి, నవ = తొమ్మిది; అన్యతః = వేరువాని విషయమున, 
తారతమ్యాత్‌ = తర-తమ భేదములను బట్టి, తథా = అట్లే (భావించనగును) 
తా: ఆ ఉపాయములు మృదు, మధ్య, తీవ అను భేదములతో తొమ్మిద విధములు కాగా, 
వైరాగ్యతీవ్రత లోని యీ హెచ్చుతగ్గుల కనుగుణముగా వాని సిద్దియందును భేదములుండునని 
భావింపవలయును. x 
11 ప్రణిధానాద్వా పుంవిశెషః స s1 
శ్లో ఈశ్వరప్రణి ద్వా ప విశేషః స ఈశ్వర 
అవిద్యాక్షేశకర్మఫలాశయ వివర్ణితః ॥ 18 
ప్ర: ఈశ్వరప్రణిధానాత్‌ వా = ఈశ్వరప్రణిధానమువలనను, సః ఈశ్వరః = ఆ ఈశ్వరుడు, 
అవిద్యాక్లే శక ర్మఫ లాశయవివర్ణితః పుంవిశేషః = అవిద్య, క్లేశము, కర్మఫలాశయము అను 
లక్షణములు లేని పురుషుడు. 
తా: ఈశ్వరునకు సర్వకర్మలను సమర్పించుటచేత గూడ ఆ అసం ప్రజ్ఞాతసమాధిసిద్ధి లభించును. 
ఈశ్వరుడనగా, అవిద్యకు లోనుగాక, దుఃఖము నెజుగక, కర్మఫలమునందు అపేక్ష లేకుండు 
విశేషపురుషుడు. ఈతడు జీవాహంకారపురుషుడు కాడు. % 


166 శ్రీ దత్తపురాణమ్‌ 


శ్లో సర్వజ్ఞబీజం నిఃశేషమనవచ్చిన్నసద్దురౌ । 
ప్రణవస్తద్వాచకస్తజ్ఞపస్తదర్థస్య భావనమ్‌ ॥ 19 
ప్ర: అనవచ్చిన్నసద్దురౌ = అఖండరూపుడైన సద్దురునియందు, నిఃశేషమ్‌ = ఏమియు మిగిలిపోక 
సమస్తము చేరియున్న సర్వజ్ఞబీజమ్‌ = సర్వజ్ఞుని బీజము, తత్‌ వాచక = వానిని చెప్పునది, 
(ప్రణవః = ఓంకారము, తత్‌ = ఆ ఓంకారముయొక్క జపః = జపము చేయుట, తత్‌ అర్థస్య = 
దాని అర్థముయొక్క, భావనమ్‌ = గ్రహణము, 
శ్లో తతః ప్రత్యక్వచైతన్యజ్ఞానం విఘ్నాత్యయస్తతః । 
వ్యాధిస్యాన భ్రాన్తిదృష్టిప్రమాదాలస్య సంశయాః ॥ 20 
ప్ర: తతః = ఆ జపమువలన, ప్రత్యక్ష్వచైతన్యజ్ఞానం = ప్రత్యగ్రూపము, దాని శక్తిని గూర్చిన 
జ్ఞానము, తతః = దానివలన, వ్యాధిః = రోగము, త్యాన భ్రాన్తిదృష్టిప్రమాద = (భాంతి కలుగుటచే 
దృష్టి కేర్చడిన పొరబాటు, ఆలస్య = ఆలస్యము, సంశయాః = అనిశ్చితి అనబడు, విఘ్నాత్యయః 
= విఘ్నములు లేకుండుట, 


తా: అఖండరూపుడైన సద్దురునియందు బ్రహ్మాది సమస్తదేవతలు నిశ్ళేషముగా చేరి యుందురు. 
అట్టి సర్వజ్ఞసూచకబీజాక్షరము ఓంకారము. ఓమిత్యేకాక్షరం బ్రహ్మ యని అది బ్రహ్మవాచకము. 
sa యు డా 
ఆ యక్షరభావమును తెలిసి, జపించుటవలన ఒక ఉపాస్యదేవతదైన ప్రత్యగ్రూపము, ఆ దేవతాశక్తి, 
వీనిని గూర్చిన జ్ఞానము కలిగి, రోగము, భ్రమ, ప్రమాదము లేక పొరబాటు, ఆలస్యము, 
అనిశ్చితి అనబడు విఘ్నములు లేకుండును. % 
శ్లో భూమ్యలాభమనో స్టెర్యే. విరతిర్యోగఘాతకాః । 
తన్మూలాళ్చిత్తవిక్షే పె దౌర్మనస్య వ్యథాదయః ॥ 21 
ప్ర: భూమ్యలాభమనో స్థెర్యే = గొప్ప లాభమైన మనః స్థిరత్వము నందు, అవిరతిః = వైరాగ్యము 
కలుగకుండుట, యోగఘాతకాః = యోగసాధనలోని విఘ్నములు, తత్‌+మూలాః = ఆ అవిరతికి 
మూలములు, చిత్తవిక్షేపే = మనస్సునకు గల విక్షేపశక్తి, అనగా బైటకు త్రోసివేయు శక్తి, దౌర్మనస్య 
= చెడ్డతలంపులు కలుగుట, వ్యథా = దుఃఖము, ఆదయః = మొదలగునవి. 
తా: మనస్సు స్థిరమగుట గొప్ప లాభము. విఘ్నముల కారణముగా వైరాగ్యము కలుగదు. 
దానికి మూలము చిత్తముయొక్క విక్షేపశక్తి. ఇది వైరాగ్యభావనలను త్రోసి వేయును. దీనికి 
బలము చెడుతలంపులతో దుర్చలమైన మనస్సు. దానికి కారణము మనోవ్యథ మొదలగునవి. * 
శ్లో తన్నాశ ఈశభక్ష్యవ సుఖ్యకిక్షేమిపాపిషు I 
మైత్రీదయా ప్రీత్యు పేక్షాభావనాద్ధతసాదనమ్‌ I 22 
ప్ర: తత్‌+నాశః = వైరాగ్యనాశకమైన వాని నశింపు, ఈశభక్యా+ఏవ = ఈశ్వరునియందు భక్తి 


శ్రీశ్రీ శ్రీవాసుదేవానందసరస్వతీవిరచితమ్‌ 167 


వలననే; సుఖ్యకిక్షేమిపాపిషు = సుఖముగ నున్న వారియందు, క్షేమముగ నున్నవారియందు, 
పాపులయందు, ఈ క్రమమున, మైత్రీ = సుఖులందు మైత్రి, దయా = దుఃఖితులందు దయ, 
ప్రీతి = క్షేమమున్నచో ప్రీతి, ఉపేక్షా = పాపులందు ఉపేక్షా, ఈ యీ, భావనాత్‌ = భావనలు 
కలిగి యుండుటవలన, హృత్‌ = చిత్తముయొక్క ప్రసాదనమ్‌ = శాంతి లభించును. 

తా: వైరాగ్యనాశకవిఘ్నములు నశించుట ఈశ్వరునియందలి భక్తిచేత మాత్రమే సాధ్యము. తన 


చుట్టు గల వారిలోని సుఖులపట్ల స్నేహభావన కలిగియుండుట; దుఃఖితుల యెడ దయగలిగి 
యుండుట; క్షేమముగ నున్నవారి యందు ప్రేమగ నుండుట; పాపులగు వారిపట్ల చూచి చూడనట్లు 


ఉపేక్షాభావముతో నుండుట; అను ఈ వైఖరివలన చిత్తశాంతి లభించును. % 
శ్లో ప్రాణరేచనధృత్యా వా ప్రవృత్తిర్వా౭ ర్థవత్యపి । 
యద్యశోకా వా హృత్పద్మే జ్యోతిష్మత్యథవా హృది [| 23 
శ్లో వీతరాగస్థితే నిద్రాస్వ్పష్నజ్ఞానావలమ్చితే I 
బాఢం ధ్యాయత్యభీష్టం వా స్టూలాద్యణ్వన్తవస్తు వా ॥ 24 


ప్ర: వా = లేక, ప్రాణరేచన ధృత్యా = ప్రాణాయామముచేత; వా = లేక, అర్ధవతి+అపి ప్రవృత్తిః 
= అర్థవంతమైన ప్రవృత్తి, యది అశోకా వా = శోకరహితమైనదైనచో, హృత్‌ పద్మే = హృదయ 
పద్మమున, జ్యోతిష్మతీ = ప్రకటమైన జ్యోతిష్మతి, అథవా = కానిచో, వీతరాగస్థితే = రాగద్వేషాదులు 
లేని, నిద్రాస్వప్నజ్ఞాన +అవలంబితే = నిద్ర, స్వప్న దశలందు జ్ఞానమును బూనియున్న హృది = 
మనసులో, అభీష్టమ్‌ = ఇష్టదేవతామూర్తిని, వా = లేక, స్టూలాది+అణు+అన్త్నవస్తు = 
స్థూలపదార్థమునుగాని, అణువుగా సూక్ష్మమైన వస్తువు పర్యంతము, బాఢమ్‌ = గాఢముగా, 
ధ్యాయతి వా = ధ్యానించు వానిలో గాని, 


తా: సర్వదేవతారూపమైన ఓంకారమును ధ్యానించుట గూర్చి తెల్పిన తర్వాత, విఘ్నములను 
ప్రస్తావించి, వైరాగ్యసాధన, చిత్తశాంతి సాధనలను ప్రస్తావించి, సాకార సగుణాత్మక బ్రహ్మమును 
ధ్యానించుటను గూర్చి వివరింపబడినది. సగుణధ్యానము ఇష్టదేవతామూర్తి భావనతోగాని లేక 
సూక్ష్మస్థూల భేదములతో వస్తుధ్యానము గాని కావచ్చును. అప్పుడు ఆ సాధకుని మనస్సు 
నిర్మలమై యుండవలెను, అందు ధ్యానమూర్తి ప్రకటమై యుండవలెను. ఇది ప్రాణాయామముతో 
కూడ సాధ్యము. దీనిచే చిత్తశాంతి లభించును. % 
శ్లో మణివ ద్లాహ్యగ్రహణ గ్రహీతృస్థవివృత్తిహృత్‌ । 
యా తదజ్ఞునతా ప్రోక్తా సమాపత్తిశ్చతుర్విధా ॥ 25 
ప్ర: గ్రాహ్య-గ్రహణ-[గ్రహీతృస్థ = (గహింపదగిన దానియందు, గ్రహించు కార్యమునందు, 
(గ్రహించువానియందు ఉన్నటువంటి, మణివత్‌ = మణిని పోలిన, వివృత్తిహృత్‌ = ప్రకట 


168 శ్రీ దత్తపురాణమ్‌ 


వ్యాపారములుగల మనస్సు, యా ప్రోక్తా = యేది చెప్పబడినదో, తత్‌ అంజనతా = దాని 
అభివ్యక్తి, చతుర్విధా = నాలుగు విధములగు, సమాపత్తిః = సమగ్రత గలది. 


తా: మనస్సు మణిని పోలినది. అది గ్రహీత, దానికి గ్రహణక్రియాశక్తి యున్నది, అది గ్రాహ్యత 
గల దానిని గ్రహించును. అట్టి మనస్సున చిత్తవృత్తులు ప్రకటమగును. ఇట్టి ప్రకటనము నాలుగు 
రీతులై యుండును. % 
శ్లో॥ సవితర్మాత్ర శబ్దార్థవిద్వికల్సైర్విమి శ్రితా । 
సృతిశుద్దౌ విరూపే వార్జెకభాసాపరానయా ॥ 26 
శ్లో సవిచారాన్యా చ సూక్ష్మార్జోక్తాస్యాః సూక్ష్మకార్థతా । 
ఆప్రధానం తు తా ఏవ సమాధిః స్యాత్సబీజకః ॥ 27 
ప్ర: అత్ర = ఈ నాల్గురీతుల సమాధిలో, సవితర్మ = సవితర్మసమాధి అనునది, శబ్బార్ధవిత్‌ = 
శబ్దార్థములను వేర్వేరుగా తెలిసినది, వికల్పైః విమిశ్రితా = సంశయములతో కలగలసినది; వా 
= లేక, స్మృతి శుద్దా = శుద్ధమై, ధ్యేయవస్తుజ్ఞానములేని, విరూపే = స్వస్వరూపజ్ఞానములేని 
దానియందు, అర్థ+ఏకభాసా = ధ్యేయముతో లీనమైన స్థితి, అపరా = మరియొకటి, అనగా, 
నిర్వితర్మసమాధి; అనయా = ఆ నిర్వితర్మముచేత, అన్యా చ = మరియొకటియేమో, సవిచారా = 
సవిచారసమాధి అనునది, సూక్ష్మ+అర్థ+ఉక్తా = సూక్ష్మవిషయపరిజ్ఞానము కలిగియుండునది; 
అస్యాః = దానియొక్క సూక్ష్మకార్థతా = సూక్ష్మవిషయత్వము, ఆ(ప్రధానమ్‌ = ప్రధానము అనబడు 
ఆద్యాప్రకృతిమూలమైన నిర్విచారసమాధిస్థితి; తా ఏవ సమాధిః తు = అదియే సమాధిస్థితి, 
సబీజకః = సబీజసమాధి, స్యాత్‌ = అగును. 
తా: సమాధిస్థితి నాల్లు విధములు: 1. సవితర్మ 2. నిర్వితర్మ 3. సవిచార, 4. నిర్విచార 
స్థితులు. ఈ నాల్గును సబీజసమాధివిశేషములే, అనగా సాధకుని ప్రాపంచికత స్థూలానుభవ 
సేంద్రియస్థాయినుండి నిద్రాణబీజస్థితికి చేరినవి కాని నశించినవి కావు. ఈ స్థితిలో వానికి 
తాను జ్ఞాతననియు, జ్లేయవస్తువిదియనియు, దాని జ్ఞానము తనకు కలదనియు స్ఫూల ప్రకృతి 
స్థాయిలో స్పృహ యుండదు, కాని సూక్ష్మస్థితిలో ఉండవచ్చును. దానిని ప్రాకృతికలక్షణములతో 
గుర్తించుట సాధ్యము కాదు. అయినను, అది లేనే లేదని చెప్పరాదు. అట్టిది ఈ సబీజసమాధి 
స్థితి. x 
శ్లో నిరూహనస్వాస్ట్రే త్వయ్యాత్మప్రసాదో త్ర బుతంభరా । 
ప్రజ్ఞా శ్రుతానుమానాన్యార్థశేషార్థత్వతో భృశమ్‌ ॥ 28 
ప్ర: నిరూహస్వాస్ట్యే = నిర్విచారసమాధిలో, త్వయి = నీ యందు, ఆత్మప్రసాదః = చిత్తశాంతి, 
అత్ర ప్రజ్ఞా = దానియందు జ్ఞానము, శ్రుత అనుమాన +అన్యార్థ-శేష+అర్ధత్వతః = శ్రుత, 


శ్రీశ్రీ శ్రీవాసుదేవానందసరస్వతీవిరచితమ్‌ 169 


అనుమాన, అన్యార్థ, శేషార్థ (ప్రమాణములు ఆవశ్యకముకాని, బుతంభరా భృశమ్‌ = మిక్కిలిగా 
విశ్వజనీనసార్వకాలికసత్యము. 


తా: నిర్విచారసమాధిలో చిత్తశాంతి కలుగును. దానియందు యెట్టి బాహ్యతార్మికప్రమాణములు 
నిమిత్తముగా అక్కరలేని విశుద్ధవిశ్వజనీనసార్వకాలికజ్ఞానము కలుగును. స 
శ్లో సంస్మారస్తద్భవో హ్యన్యబాధకస్తన్నిరోధనే 
సర్వప్రజ్ఞానిరోధాద్ధి స్యాన్నిర్బీజః సమాధిరుత్‌ ॥ 29 
ప్ర: తత్‌ భవః సంస్మారః = నిర్విచారసమాధివలన కలిగిన సంస్కారము, అన్యబాధకః హి = 
అన్యసంస్మారములకు బాధకము, అనగా, తత్‌ నిరోధనే = ఆ సంస్మారములను అద్దుకొనుటలో, 
హి = ఏలన, సర్వప్రజ్ఞానిరోధాత్‌ = సర్వవిధముల జ్ఞానమును నిరోధించుటవలన, నిర్బీజః ఉత్‌ 
సమాధిః స్యాత్‌ = నిర్బీజమైన సర్వోత్తమసమాధి యగును. 
తా : నిర్విచారసమాధివలన కలిగిన సంస్కారము, ఇంద్రియసంస్మారము, బుద్ధిసంస్మారము, 
ఇత్యాది అంతఃసంస్మారములను నిరోధించును. ఇది మేలే. ఏలయన, సర్వోత్తమస మాధిస్థితియెన 
నిర్బీజసమాధిస్థితి అన్ని విధముల బాహ్యాంతర్నిమిత్తజ్ఞానముల నిరోధమువలన మాత్రమే 
సాధ్యము. ఖః 
శ్లో॥ క్రియా తపోజపేశార్సాః సిద్దెః క్లేశహరాశ్చ తే । 
పజ్బావిద్యాస్మితా రాగోద్వేషశ్చాభినివేశకః ॥ 30 
ప్ర: సిద్ధ్వ = ఆ సమాధి సిద్ధించుటకై, అవిద్యా = అవిద్య, అస్మితా = అహంకృతి, రాగః = 
కోరిక, ద్వెషః = ద్వేషము, అభినివేశకః చ = అభినివేశమున్ను, పంచ = ఐదు, తే = దాని 
యొక్క, క్లేశహరాః చ = క్లేశములను పోగొట్టునవియును, క్రియా = కార్యరూపమున, తపః = 
తపస్సు, జప = మంత్రజపము, ఈశ+అర్వాః = ఈశ్వరార్పణం. 
తా: ఆ సమాధి సిద్ధించుటలో పంచ క్లేశములున్నవి : 1. అవిద్య, 2. అస్మిత, 3. రాగము, 4. 
ద్వేషము, 5. అభినివేశము. వీనికి క్రియారూపమున పరిహారములున్నవి : 1. తపస్సు, 2. 
మంత్రజపము, 3. ఈశ్వరార్చణము జేయుట. ణః 
శ్లో ఆద్యాన్య హేతుర్విచ్చిన్నసుపోదారకృశాః పరే। 
అనిత్యాశుచిదుఃఖానాత్మస్వవిద్యాన్యభావనా I 31 
ప్ర: ఆద్యా = అవిద్య, అన్య = అస్మితాది ఇతర క్లేశములకు, హేతుః = కారణము, విచ్చిన్న = 
విచ్చిన్నస్థితి, సుప్త = నిద్రాణస్థితి, ఉదార = ఉదారస్థితి, కృశాః = క్రీణస్థితి, పరే = వేరైనవి, 
అనిత్య = అశాశ్వతము, అశుచి = అపవిత్రము, దుఃఖ = దుఃఖము, అనాత్మసు = ఆత్మకాని 
వాని యందు, అన్యభావనా = వాని విరుద్ధభావము కలుగుటయే, అవిద్యా = అవిద్య. 


170 శ్రీ దత్తపురాణమ్‌ 


తా: పై శ్లోకమున చెప్పబడిన అహంకార, రాగ, ద్వేష, అభినివేశములకు అవిద్యయే భూమిక, 
కారణము. ఇవి విచ్చిన్న సుప్త, ఉదార, కృశ స్థితులలో నుండును. పూర్తిగా తొలగిపోయిన 
దనుకొన్న విషయము ఇంకను మిగిలియే యుండు స్థితి విచ్చిన్నస్థితి; నేలలో విత్తనంవలె 
అనుకూలతకై వేచియుండేది సుప్తస్థితి; అదుపు చేయకుంటే, ఎగసిపడే స్థితి, ఉదారస్థితి; విత్తనం 
దుర్చలమే, కానీ సజీవమే అయినది కృశస్థితి. అశాశ్వతమైన దానిని శాశ్వతమనియు, అపవిత్రమైన 
దానిని పవిత్రమనియు, దుఃఖమును సుఖమనియు, స్వస్వరూపముకాని దానిని, అనగా 
శరీరాదులను ఆత్మయనియు భ్రమించుట అవిద్య. % 
శ్లో యద్దృగ్దర్శన శక్యోసు తాదాత్యమివ సా౭_స్మితా 1 
స్యాత్సుఖానుశయీ రాగో ద్వేషో దుఃఖానుశయ్యథ ॥ 32 
ప్ర: యత్‌ తు = యేదయితే, దృక్‌ +దర్శన-శక్యోః = దృక్‌శక్తి, దర్శనశక్తి అను ఈ రెండిటి 
యొక్క తాదాత్మ్యం ఇవ = ఒక్కటిగా కలయికవలె (యేర్పడునో), సా = అది, అస్మితా = 
అహంకారము; (ఇది) సుఖ+అనుశయీ = సుఖము నాశ్రయించినదై, రాగః = రాగమగును; 
అథ = పిమ్మట, దుఃఖానుశయీ = దుఃఖమునాశ్రయించినదై, ద్వేషః క ద్వేషము, స్యాత్‌ = 
అగును. 
తా : క్లేశాలలో మొదటిది, సర్వప్రధానమైనది అహంకారం. దీని నిర్వచనం : దృక్‌శక్తి, దర్శనశక్తి 
అను రెండింటి ఏకీభావం. ఇది సుఖంకర వస్తువుల నాశ్రయించి రాగముగను, దుఃఖకారకమైన 
వాని వలన ద్వేషముగను పరిణమిస్తుంది. % 
శో స్వారస్యవాహీ జ్ఞస్యాపి తథారూఢస్తు పశ్చిమః । 
ప్రతిప్రసవహేయా స్తే సూక్షాస్తద్యత్తయః పునః ॥ 33 


ప్ర: జ్ఞస్య+అపి = పండితునకైనను, స్వారస్యవాహీ జ సంస్మారప్రవాహము, తథారూధః తు 
ఆ రీతివ్రేళ్ళూనినదేమో, పశ్చిమః = అభినివేశమనబడు క్లేశము; ప్రతిప్రసవహేయాః సూక్ష్మాః = 
సూక్ష్మమై, జన్మజన్మలకు వెంటదగిలి, పునః = మరల మరల వచ్చునవి, తత్‌ వృత్తయః = ఆ 
అఖభినివేశక్షేశవ్యాపారములు. 

తా: జన్మజన్మలకు వెంటబడి వచ్చిన సూక్ష్మప్రవృత్తుల సమాహారమే సంస్మారముల ప్రవాహమై 
అభినివేశమను క్లేశమును కలిగించును. అనగా, జీవించియే ఉండవలెనను బలమైన కోరికగా, 
తదనుసారి మరణభయముగా కలుగు అనుభవము. ఖః 

శ్లో॥ ధ్యానహేయా మలసమాః క్షేశమూలః క్రియాశయః । 
స్వదృష్టాదృష్టజననవేదనీయో యథాయథమ్‌ ॥ 834 

ప్ర: (పై శ్లోకములోని తత్‌ వృత్తయః = ఆ వ్యాపారములు), ధ్యానహేయాః = ధ్యానముచే 
తొలగింపదగిన, మలసమాః = మాలిన్యముతో సమానమైనవి; క్లేశమూలః = క్లేశములకు 


శ్రీశ్రీ శ్రీవాసుదేవానందసరస్వతీవిరచితమ్‌ 171 


మూలమైన, క్రియాశయః = కర్మ, యథాయథమ్‌ = క్రమముగా, స్వదృష్ట = తనకు తెలిసిన 
ప్రస్తుతపుది, అదృష్ట = తానెజుగని పూర్వపు, జనన = జన్మలదిగా, వేదనీయా = తెలియదగినది. 
తా: అభినివేశమను క్లేశమునకు మూలము కర్మ. ఈ కర్మ జీవి తానెటిగిన ప్రస్తుతపు జన్మ 
సంబంధియు, తానిప్పుడెజుగని పూర్వజన్మానుభవసంబంధియు, అని తెలియవచ్చును. ఈ 
క్లేశవ్యాపారములను ధ్యానముచే తొలగించుకొనవచ్చును. % 
శ్లో సతి మూలే తద్విపాకో జాత్యాయుర్భోగజో౭_ త్ర సః। 
పుణ్యాపుణ్యనిదానత్వాద్ధర్షతాపఫలః స్పృతః I 35 
ప్ర: మూలే సతి = (్లేశరూపమైన) మూలము ఉన్నదగుచుండగా, తత్‌ విపాకః = దాని 
పరిపక్వత, జాతి+ఆయుః+భోగజః = జన్మ, ఆయుర్దాయము, వీని అనుభవమువలన కలుగునది; 
అత్ర = ఈ విషయమున, సః = ఆ పరిపక్వత, పుణ్య+అపుణ్యనిదానత్వాత్‌ = పుణ్యపాపముల 
విచక్షణవలన, హర్షతాపఫలః = సుఖదుఃఖఫలములు కలదిగా, స్మృతః = తలంచబడినది. 
తా: క్లేశమూలము ఉండనే ఉండగా, ఆ కర్మపరిపాకము జన్మకు, ఆయువునకు, జీవితాను- 
భవమునకు సంబంధించినదై యుండును. ఈ కర్మపరిపాకము పుణ్యకర్మ, పాపకర్మ అను విచక్షణ 
వలన వాని వాని ఫలములుగా సుఖములు, దుఃఖములు కలుగునని తలంచబడినది. x 
శ్లో పరిణామతాపసంస్కృతిదుఃఖైర్లుణదోషవైరాచ్చ | 
సర్వం వివేకినామకమేవ హి హేయం త్వనాగతం దుఃఖమ్‌ ॥ 36 
ప్ర : పరిణామతాపసంస్కృతిదుఃఖైః = ఫలస్వరూపముగ లభించు సంస్మారమైన తాపము, 
దుఃఖము అను వీనిచే, గుణదోషవైరాత్‌ చ = గుణమునకు దోషమునకు మధ్య విరోధము వలన 
గూడ, సర్వం తు = సమస్తమును, అనాగతం హి = ఇప్పటికి రానిదైన, దుఃఖమ్‌ = దుఃఖము, 
వివేకినామ్‌ = వివేకముగల వారికి, హేయమ్‌ = సహించరాని, అకం ఏవ = దుఃఖమే. 
తా: పుణ్యపాపకర్శల పర్యవసానముగ లభించు సంస్మారరూపమైన తాపము, దుఃఖము అను 
వాని వలనను, గుణదోషముల పరస్పరవిరోధమువలనను, ఇప్పటికి రానిదైనను, జీవితానుభవ- 
సర్వస్వము దుఃఖమయమేయని వివేకము గలవారికి తెలియును. ఖః 
శ్లో ద్రష్టదృశ్యోర్తేయ హేతుః సంయోగో దృశ్యమత్రతు । 
క్రియా ప్రకాశసమృన్థశీలం భూతేన్టియాత్మకమ్‌ i 37 
ప్ర: ద్రష్ట = అనుభవించువాడు, దృశ్యోః = అనుభవవస్తువు అను ఈ రెండిటియొక్క సంయోగః 
= కలయిక, ఏకీభవనము, హేయహేతుః దృశ్యం తు = విడువదగిన కారణమైన దృశ్యము లేక 
అనుభవము అనునది,భూత +ఇన్టియ + ఆత్మకమ్‌ = పంచభూతములు, కర్శజ్ఞానేంద్రియములు 
వీనితో కూడినదగు, క్రియాప్రకాశ-సంబంధ-శీలమ్‌ = వాని కార్యరూపసంబంధమైన శీలము 
గలది. 


172 శ్రీ దత్తపురాణమ్‌ 


తా: ప్రపంచంలో చుట్టూ గల దృశ్యవస్తువులతో ద్రష్టయైన పురుషునకు తాదాత్మ్యం కలిగినప్పుడు, 
అది వాని అనుభవంగా మారుతుంది. ఈ అనుభవస్థితికి కారణమైనవి పంచభూతాత్మకమైన 
ఇంద్రియముల వ్యాపారములు. % 
శ్లో క్రమాద్భోగాపవర్గార్థం గుణపర్వచతుష్టయమ్‌ 
విశేషసామాన్యలింగమాత్రాలింగాని చేతి హి ॥ 38 

ప్ర: క్రమాత్‌ = క్రమముగ, భోగ+అవపర్గ+అర్థమ్‌ = భోగమునకు పర్యవసాయి పరమార్థము, 
గుణపర్వచతుష్టయమ్‌ = నాలుగు దశల గుణముల అతుకులు, విశేష = విశేషము, సామాన్య 
= సామాన్యము లేక అవిశేషము, లింగమాత్ర = లింగమాత్రము, చ = మరియు, అలింగాని = 
అలింగము, అనునవి, ఇతి హి = అనియే. 


తా : జీవితపు అనుభవాలకొక పరమార్థం ఉన్నది. ఆ దిశగా గుణములు నాలుగు దశలలో 
ఉండును. ఇవి : 1. విశేషము, అనగా గుణములకు ప్రత్యేకము గుర్తింపు లక్షనాలుండి వ్యక్తి 
జీవితాన్ని నిర్వచించే స్థితిలో ఉండే దశ; 2. సామాన్య లేక అవిశేష దశ, అను సూక్ష్మదశ, 
ప్రత్యేకం గుర్తింపు అసాధ్యమయ్యే దశ; 3. లింగమాత్రదశ, గుణములు ఉండిలేనట్లుండే దశ; 
4. అలింగదశ, అనగా గుణములు సమతూకంగా ఉండి ప్రత్యేకం నామరూపాలులేని దశ. * 
శ్లో ద్రష్టా చిన్మాత్రః శుద్దోం పి ప్రత్యయేనానుపశ్యవత్‌ ॥ 
దృశ్యం తు ద్రష్ట్రభోగార్థం కృతార్థస్యాప్యదృశ్యకమ్‌ I 39 

ప్ర : ద్రష్టా = ద్రష్ట, చిత్‌+మాత్రః = బుద్ధి (జ్ఞాన) మాత్రుడు, శుద్ధః అపి = శుద్దుడే, నిర్మలుడే, 
ప్రత్యయేన = కర్తత్వభావన వలన కలిగిన అభిమానము చేత, అనుపశ్యవత్‌ = దృష్టిభేదము 
గలవాడు, దృశ్యం తు = దృశ్యము లేక అనుభవమేమో, ద్రష్ట్రభోగార్థమ్‌ = ద్రష్టయిక్క భోగము 
స్వరూపమైనది, కృతార్థస్య = దృశ్యమువలని పొందదగిన పరిణామలాభమును పొందిన వానికి, 
అదృశ్యకం అపి = ఆ దృశ్యానుభవము అదృశ్యమైనదే. 

తా : ద్రష్ట అనుభవించువాడు. ఆతడు జ్ఞానమాత్రుడు కావున పరిశుద్దుడే. అట్లయినను వానియందు 
కర్ఫత్వభావన యున్నందువలన దృష్టిభేదమేర్చడి తదనుగుణముగా దృశ్యానుభవము కలుగుచున్నది. 
ఈ దృశ్యానుభవమునకు మహాప్రయోజనము ద్రష్టయొక్క క్రమపరిణామము. ఈ ప్రయోజనము 
సిద్ధించిన వానికి దృశ్యము, అనగా అనుభవరూపసంసారము అదృశ్యమై పోవును. % 

శ్లో దృశ్యం తదన్యసామాన్యత్తత్ర కేకే మృతం స్వతః | 
సంయోగః స్వస్వామిశక్తిస్వరూపప్రాప్తిహేతుకః ॥ 40 

ప్ర: దృశ్యమ్‌ = దృశ్యము, అనగా ప్రాకృతికవస్తుభోగము, తత్‌ అన్య = అతడుకాని మిగత 
వారికి, సామాన్యాత్‌ = సాధారణానుభవంలో ఉన్నందున, తత్‌ప్రత్యేకే =. ఒక్కనిలో మాత్రమే, 
స్వతః = ఆత్మానుభవమువలన, మృతమ్‌ = నశించినది; స్వ = ఆ ప్రకృతియొక్కయు, స్వామి = 


శ్రీశ్రీశ్రీవాసు దేవానందసరస్వతీవిరచితమ్‌ 173 


ఆత్మయొక్కయు, శక్తిసంయోగః = శక్తులు రెండిటి కలయిక, స్వరూప ప్రాప్తిహేతుకః = 
ఆత్మరూపజ్ఞానము కలుగుటకు కారణము. 

తా: ప్రకృతి-పురుషుల కలయికయే విశ్వం. ప్రకృతియే దృశ్యం, అనగా అనుభవవస్తువు. 
పురుషుడే ద్రష్ట, అనగా అనుభవించువాడు. ఈ రెండు శక్తుల కలయికయే అనుభవం, అదే 
విశ్వం, నేను వేరు నేననుభవించు వస్తువు వేరు అన్న భావనాదృష్టితో కలయికవలన అనుభవం 
విశ్వరూపందాల్చి కనబడుతుంది. అట్లాకాక, ప్రకృతి-పురుషుల సంయోగం సంపూర్ణమై ఏకాకృతి 
యేర్చడినప్పుడు ఆత్మ లేక పురుషుడే శేషించి ప్రకృతి (దృశ్యం) మాయమైపోతుంది. ఇది ఆ 
యోగికి ప్రత్యేకంగా సిద్ధించిన స్థితి. మిగతవారి కందజకు విశ్వం లేక దృశ్యం లేక ధక్‌ 
పురుషుల దె ద్వైతసిద్ధియే. 


శ్లో అవిద్యా సంయోగహేతుస్తదభావే న సంయుజిః । 
తతో ముక్తదృశేర్మోక్ష ఉపచారో౭ యమాత్తని 11 41 


ప్ర: సంయోగహేతుః = ప్రకృతి పురుషుల శక్తులు వేరుబడి కలయికయే, అవిద్యా = అవిద్య 
అనబడునది; తత్‌+అభావే = ఆ అవిద్య లోపించినప్పుడు, న సంయుజః = కలయిక లేదు; 
తతః = ఆ కారణమున, ముక్తద్భశేః = దృశ్యమును, అనగా ప్రాకృతికానుభవమును విడచిన 
వానికి, మోక్ష = మోక్షము అనునది, అయం ఆత్మని = ఈ ఆత్మలో, ఉపచారః = మాటమాత్రపు 
గుర్తింపు. 

తా: ప్రకృతిపురుషుల ద్వయీభావంలో జీవుడున్నంతకాలము వానికి యీ పాంచభౌతిక విశ్వం 
ప్రత్యేకముగా అనుభూతమగుచున్నది. ఇందుకేమి కారణమనగా, అవిద్య యని సమాధానము. 
ఈ అవిద్య నష్టమైతే, విద్య ప్రకాశిస్తుంది, ఆత్మసత్యత్వం గోచరమై అనాత్మరూప ప్రకృతి అదృశ్యం 
అవుతుంది. ఆ స్థితిని చేరిన యోగికి మోక్షమనునది ఉత్తమాట. అనగా, ఆతడున్న స్థితికి పెట్టుకున్న 
ఒక పేరు మాత్రమే: ఆతడు ఆత్మసత్యత్వాన్నే ఆనందరూపుడై పొందియున్నాడు కదా! % 


శ్లో హానోపాయో౭_ విప్లవా యా వివేకఖ్యాతిరుత్తమా | 
యోగినస్తస్య తు ప్రజ్ఞా సప్తధా ప్రాన్తభూమికా ॥ 42 
ప్ర: అవిప్లవా = అవిచ్చిన్నమైన, ఉత్తమా = ఉత్తమమైన, వివేకఖ్యాతిః = వివేకముదయించుట, 
యా = యేదియో, సా = అది, హానోపాయః = అవిద్యను తొలగించు ఉపాయము; తస్య తు 
యోగినః ప్రజ్ఞా = అట్టి యోగియొక్క జ్ఞానము, సప్తధా = ఏడు విధములయిన, ప్రాన్తభూమికా 
= పరిసరక్షేత్రముగలది. 


తా: ఉత్తమమైన, అవిచ్చిన్నమైన, వివేకముదయించుటచేతనే అవిద్య తొలగిపోవును. యోగులకీ 
ఉత్తమవివేకోదయము ఏడు అంచెలలో కలుగును. అవి ఇవి. 1. ఆధ్యాత్మికజ్ఞానం ఆంతరంగిక 
మను గుర్తింపు; 2. దుఃఖానుభవం కలుగకుండుట; 3. సమాధిస్థితిలో ఆత్మసమస్తత్వమును 


174 శ్రీ దత్తపురాణమ్‌ 


అనుభవించుట; 4. సమాధినుండి వెలువడినప్పుడు గూడ బాహ్యప్రపంచం పూర్వమునకంటె 
భిన్నంగా తోచుట; 5. తనపై ఇంద్రియానుభవాలు, మనస్సు ప్రభావం చూపుటలేదని గుర్తింపు; 
6. సత్వరజస్తమో గుణములు, జన్మసంస్మారములు తననుండి దూరమైనవని తెలియుట; 7. 
సాధకుడు తాను ఆత్మచైతన్యంలో లీనమై అద్వైతస్థితిలోని ఆనందమే తానైన అనుభవాన్ని 
పొందుట. సః 


శ్లో అవివేకాత్‌ జ్ఞానదీప్తిర్యోగాంగైరశుచిక్షయే / 
యమా అహింసాస ద్రహ్మచర్యాస్తేయాపరిగ్రహాః ॥ 43 


ప్ర: యోగాంగైః = యోగాంగములచేత, అశుచిక్షయే = మలినము నశించుటలో, అవివేకాత్‌ = 
వివేకరాహిత్యమునుండి, జ్ఞానదీప్తిః = జ్ఞానము ప్రకాశించుట; అహింసా = అహింస, సత్‌ = 
సత్యవాక్కు బ్రహ్మచర్య = బ్రహ్మచర్యము, అస్తేయ = దొంగిలించకుండుట, అపరి(గ్రహాః = 
అపరి(గహము, అనునవి, యమాః = యమములు. 


తా: యోగమునకు అంగములైన 1. యమ, 2. నియమ, 3. ఆసన, 4. ప్రాణాయామ, 5. 
ప్రత్యాహార, 6. ధ్యాన, 7. ధారణ, 8. సమాధి, అను ఎన్మిదిని సాధన చేయుటచే మాలిన్యము 
నశించి జ్ఞానము ప్రకాశించును. మాలిన్య మనునది మనస్సును గ్రమ్మిన అవిద్య, అజ్ఞానము. 
ఈ యోగాంగము లెన్మిదిలో మొదటిదైన యమమునకు అంగము లయిదు : 1. అహింస, 2. 
సత్యము, 8. బ్రహ్మచర్యము, 4. అస్తేయము, 5. అపరిగ్రహము. x 


శ్లో॥ తే దేశకాలసమయజాత్యచ్చిన్నా మహావ్రతాః । 
లోభకృణ్మోహజాస్తే తు కృతానుమతమోదితాః ॥ 44 


ప్ర: తే = అవి (పైశ్లోకమున వివరించబడిన యమాది అష్టాంగములు, యమములుగా చెప్పబడిన 
అహింసా పంచకము), దేశకాలసమయజాతి+అచ్చిన్నాః = దేశముచేత, కాలముచేత, సమయము 
చేత, జాతిచేత, ఖండింపబడని, మహావ్రతాః = మహావ్రతములు; తే తు = అవియేమో, 
కృత+అనుమత = అనుమతి గలిగి, మోదితాః = ఆనందింపబడిన, లోభకృత్‌ = లోభమువలన 
కల్గిన, మోహజాః = మోహమువలన యేర్పడినవి. 


తా: యమాదులు దేశకాలసమయజాతిభేదమువలన బాధింపబడవు. అనగా, పుణ్యతీర్థములలో 
మాత్రమే అహింసను పాటించవలె అన్యత్ర హింస నిషిద్ధము కాదు; శ్రాద్దాది సమయములలో 
మాత్రము హింసవర్యము; ఒక జాతివారు హింసచేయవచ్చును. వేరొకరు కూడదు; అను నిట్టి 
పరిమితులకు యమాదులు లోబడునవి కావు. అవి సర్వదా సర్వత్ర సర్వులు పాటించవలసిన 
మహావ్రతములు. లోభమోహాదులతో సంబంధమున, సాధకుని అనుమతితో మాత్రమే యీ 
యమములు సాధ్యము. ఫ్లు 


శ్రీశ్రీ శ్రీవాసుదేవానందసరస్వతీవిరచితమ్‌ 175 


శ్లో దుఃఖజ్ఞానానన్తఫలా మృదుమధ్యాధిమాత్రకాః । 
నియమాః శౌచసంతోషదేవభక్తితపాంసి తు ॥ 45 
ప్ర: దుఃఖజ్ఞాన = దుఃఖమును తెలియుట యను, అనన్తఫలాః =అంతులేని ఫలములు గలవి, 
మృదు మధ్య+ఆధి మాత్రకాః = అల్పములు, మధ్యస్థములు, తీవ్రములు అను భేదముగలవి, 
నియమాః తు = నియమములేమో, శౌచసంతోషదేవభక్తితపాంసి = శౌచము, సంతోషము, 
దైవము, భక్తి, తపస్సు అనునవి. 


తా: దుఃఖజ్ఞానము అను అనంతఫలములనిచ్చునవి, అల్పమధ్యమతీవ్రభేదములతో నుండు 
నియమములు అయిదు : 1. శౌచము, 2. సంతోషము, ౨. స్వాధ్యాయము, 4. ఈశ్వర- 
ప్రణిధానము, 5. తపస్సు. % 
శ్లో వితర్మభావనే చిన్యం ప్రతిపక్షవిభావనమ్‌ 1 
స్వాగ్రేః వైరం త్వహింసాయాం సత్యే సిద్ధే ఫలాగమః ॥ 46 
ప్ర : వితర్మభావనే = వితర్మ లేక విరుద్ధ భావము కలిగినప్పుడు, చిన్యమ్‌ = మనసున కలిగించ 
దగినది, ప్రతిపక్షవిభావనమ్‌ = ఆ భావమునకు విరుద్ధమైన భావమును విశేషముగ ప్రతిష్టించుట; 
స్వాగ్రే = తన సన్నిధిలో, అహింసాయామ్‌ = అహింసయందు, అవైరమ్‌ = విరోధభావము 
లేకుండుట, సత్యే సిద్ధే = సత్యము సిద్ధించినప్పుడు, ఫలాగమః = దాని ఫలము లభించుట. 


తా: హింస భావమున మెదిలినప్పుడు, ఆ వితర్మ భావమునకు విరుద్ధముగ అహింసభావమును 
ప్రతిష్టించవలెను. ఇట్లే మిగత వితర్మభావనల విషయము. ఇట్లు వితర్మ విరుద్ధ భావములను 
బలముగ నిల్పుట ఫలవంతమగును, మనసులో రాదగిన భావములే ఉదయించును. అహింసను 
పాటించుటవలన తన ముంగిట ప్రాణులు వైరముతో ప్రవర్తించవు; సత్యవాక్సాలనవలన వాక్‌శుద్ధి 
లభించి ఆతని మాట సత్యమగును. % 
శ్లో వీర్యం వర్ణిత్వేం_ స్తేయేం ర్థాగమో౭ న్యే జన్మవేదనమ్‌ । 
శౌచాత్స్వాబ్గజుగుప్పాన్యాసంసర్గస్వాన్తరాల్లఘు ॥ 47 

ప్ర: వర్ణిత్వే = బ్రహ్మచర్యమునందు, వీర్యమ్‌ = వీర్యము సిద్ధించును, అస్తేయే = పరుల 
సొమ్మున కాసపడనప్పుడు, అర్జాగమః = ధనలాభము, అన్యే = అపరిగ్రహమును పాటించుట 
వలన, జన్మవేదనమ్‌ = జన్మకారణము తెలియవచ్చును, శౌచాత్‌ = శౌచమువలన, స్వాంగజుగుప్పా 
= తన దేహావయవముల పట్ల ఏహ్యభావము, అన్య+సంసర్గసు +అన్తరాత్‌ లఘు = ఇతరులతో 
దైహికసంబంధమునకు మనసులో అల్చ్పత్వభావన. 

తా : బ్రహ్మచర్యనిష్టవలన వీర్యసిద్ధి, అస్తేయమువలన ధనలాభము, అపరిగ్రహము వలన 
జన్మకారణము గూర్చి జ్ఞానము, శాచమువలన తన శరీరముపై చుల్మన భావము, ఇతరులతో 
దేహసంబంధము అల్పమను తలంపు కలుగును. x 


176 శ్రీ దత్తపురాణమ్‌ 


5 A gd 
శ్లో॥ సౌమన స్యన్టియజయహృత్‌ స్టెర్యాత్మదృ్భగర్హతా | 
సంతోషాద్వరసౌఖ్యాప్తిస్తపసో౭_జ్ల్ఞాజ్లిసిద్ధిరుత్‌ i 48 
ప్ర: సౌమనస్య = చిత్తశుద్ది, ఇన్టియజయ = ఇంద్రియప్రలోభములకు లొంగకుండుట, హృత్‌ స్థైర్య 
= స్థిరచిత్తము, ఆత్మదృక్‌+అర్హతా = ఆత్మదర్శన యోగ్యత, సంతోషాత్‌ = సంతోషమువలన, 
వరసౌఖ్య+ఆప్తిః = శ్రేష్టమైన సుఖము కలుగుట, తపః = తపస్సువలన, అంగ+అంగిసిద్ధిః:+ఉత్‌ 
= దేహసిద్ధి, ఇంద్రియసిద్ధియు. 
తా: చిత్తశుద్ది, ఇంద్రియములపై జయము, స్థిరచిత్తము, ఆత్మదర్శనయోగ్యత అనునవి కూడ 
అంతఃశౌచమునకు ఫలముగా కలుగును. సంతోషము సిద్ధించినందువలన ఉత్తమసుఖము, 
తపఃఫలముగా దేహసిద్ధి ఇంద్రియసిద్ధి లభించును. % 
శ్లో స్వాధ్యాయాదిష్టదేవాప్తిః సమాధిర్దేవభక్తితః ॥ 
ఆస్యా స్థిరసుఖం యత్నావిరామాచ్చేషచిన్తయా I 49 
ప్ర: స్వాధ్యాయాత్‌ = స్వాధ్యాయమువలన, ఇష్టదేవ+ఆప్తిః = ఇష్టదేవతానుగ్రహ ప్రాప్తి, దేవభక్తితః 
= దేవతాభక్తివలన, సమాధిః = సమాధిస్థితి, ఆస్యా = ఆసనము, స్థిరసుఖమ్‌ = స్థిరమున్ను, 
యత్న+అవిరామాత్‌ = ఎడతెగని సాధనవలన, శేషచిన్తయా = అవిరళచిన్తనముచేత, 
తా : స్వాధ్యాయనిష్టవలన ఇష్టదేవతానుగ్రహం, దైవభక్తివలన సమాధి, విడువని సాధనవలన, 


నిత్యచింతనవలన ఆసనసిద్ది స్థిరసుఖముగా కలుగును. న 
శ్లో॥ ద్వన్వాభావస్తతోః థాస్వాయామో వాయుగతిక్షతిః | 
రేచకైః పూరకైః కుమ్మెర్డేశకాల ప్రమాణతః I 50 


ప్ర: తతః = దానివలన, ద్వన్ద్వ+అభావః = ద్వయభావము లోపించుట, అథ = అంతట, 
దేశకాలప్రమాణతః = దేశకాలప్రమాణముల ననుసరించి, రేచకైః = రేచకములతో, పూరకైః = 
పూరకములతో, కుంభైః = కుంభకములతో, వాయుగతిక్షతిః = వాయువుయొక్క చలనమును 
నిలుపుటను, ఆస్వాయామః = ప్రాణాయామము నాస్వాదింతుము. 

తా: ఆ కారణమున నేను-నీవు, జీవుడు-దేవుడు, ప్రకృతి-పురుషుడు అను ఇట్టి దయభావము 
లోపించును. అంతట దేశకాలప్రమాణముల ననుసరించి పూరక, కుంభక, రేచక ప్రక్రియలతో 
కూడిన ప్రాణాయామసాధనవలన వాయువుయొక్క శ్వాసయొక్క చలనమును నియంత్రించ 
గలుగుదుము. x 

శ్లో దీర పరివృఢః సూక్ష్మస్రయ ఏతే చతుర్ధకః 1 
బాహ్యాన్తర్విషయాక్షేపీ తతః సత్వావృతిక్షతిః I 51 

ప్ర: త్రయః ఏతే = రేచక పూరక కుంభకములనబడు యీ మూడున్నూ దీర్హః = చాలకాలము 


శ్రీశ్రీశ్రీవాసు దేవానందసరస్వతీవిరచితమ్‌ 177 


నిల్చబడినది, పరివృఢః = నియంక్రించబడినది, సూక్ష్మః = అల్బ్పకాలికము; బాహ్య+అన్తః 
+విషయ+ఆక్షేపీ = దేహము వెలుపలను, లోపలను, ఏవిషయము లేక వస్తువుపైన గాని 
నిల్చబడునది, తతః = దానివలన, సత్త్వ +ఆవృతిక్షతిః = జీవునియొక్క ఆవరణము క్షీణించుట, 
చతుర్ధకః = నాలుగవది. 


తా: రేచక పూరక కుంభక క్రియలు సుదీర్ణకాలము సాగవచ్చును, నిలుపవచ్చును. ఇట్లు 
సాధకునకు తన ప్రాణముపై నియంత్రణ కలుగును. ఇది కాక, నాల్గవది : తనలోని యే 
వస్తువుపైన గాని, తన వెలుపల యే వస్తువుపైగాని తన ప్రాణమును తాను కోరినంతకాలము 
నిల్చగల్లును. ఇందువలన సాధకుని జీవావరణము క్షీణించును. x 
శ్లో; తతో హృద్ధారణాయోగ్యం చిత్తవృత్తానుకారవత్‌ । 
ప్రత్యాహారః స్వార్ధాయోగే తత ఇన్టియవశ్యతా ॥ ర్‌2 

ప్ర: తతః = ఆవరణ క్షయమైన తరువాత, హృత్‌ = మనస్సు, ధారణాయోగ్యమ్‌ = ధారణ 
యను యోగప్రక్రియకు అర్హత గలదగును. చిత్తవృత్త+అనుకారవత్‌ = చిత్తవృత్తిననుసరించి, 
తతః = ఆపై, స్వార్థయోగే = తనదైన విషయచింతలేకుండుటలో, ఇన్టియవశ్యతా = ఇంద్రియములు 
స్వాధీనమగుట, ప్రత్యాహారః = ప్రత్యాహారము. 

తా : ఆవరణక్షయము తరువాత మనస్సు ధారణ అను యోగసాధనకు సిద్ధమగును. ఆపై, 
ఇంద్రియములకు తమదైన విషయము లేవియు లేకుండుటవలన చిత్తవృత్తి ననుసరించి 
ఇంద్రియములు వశవర్తులగును. ఈ యోగాంగమునకు ప్రత్యాహారమని పేరు. * 


జ నాభ్యాదిదేశే హృత్‌స్టైర్యం ధారణాభీష్టచిన్తయా । 
ప్రత్యయికాగ్రతా తత్ర ధ్యానం జ్ఞ వేయం తదేవతు ॥ ర్‌తి 


ప్ర: నాభి+ఆది-దేశే = నాభి మొదలగు యేదేని యొక ప్రదేశమున, హృత్‌ స్టెర్యమ్‌ = చిత్తమును 
స్థిరముగ నుంచుట, అభీష్టచిన్తయా = కోరినదాని గూర్చి లేక ఇష్టదైవమును గూర్చి చింతతో, 
ధారణా = ధారణ యనబడును; తత్ర = అక్కడ, ప్రత్యయ+ఏకాగ్రతా = చింతన ఏకోన్ముఖమగుట, 
తత్‌+ఏవ = అనునదియే, ధ్యానమ్‌ = ధ్యానముగా, జ్ఞేయం తు = తెలియదగినది. 


తా : శరీరములో నాభి మొదలగు ఒక ప్రదేశమున మనస్సును నిశ్చలముగ నుంచి ఇష్టదైవమునో 
వేరొక ఇష్టవస్తువునో తలచుటకు ధారణ యని పేరు. ధారణలో ఈ అభీష్టచిన్తనము ఏకాగ్రమైనచో 


దానికి ధ్యానమని పేరు. ణ్‌ 
శ్లో రూపశూన్యమివార్థెకభాసమబ్గసమాధికః । 
సంయమస్త్రయమేక త్ర ప్రజ్ఞాలోకస్తు తజ్జయాత్‌ ॥ ర్‌4 


ప్ర: రూపశూన్యం ఇవ = రూపమే లేని దానివలె, అర్థ+ఏకభాసమ్‌ = అర్థమొక్కటే ప్రకాశించునది, 


178 శ్రీ దత్తపురాణమ్‌ 


అంగసమాధికః = యోగాంగమైన సమాధి; త్రయమ్‌ = ధారణ, ధ్యానము, సమాధి అను 
మూడున్నుు ఏకత్ర = కలిసినది, సంయమః = సంయమము అనబడునది; తత్‌+జయాత్‌ తు = 
ఆ సంయమ స్థితిని పొందుట వలననే, ప్రజ్ఞా+ఆలోకః = సత్యజ్ఞాన దర్శనం. 


తా: నామరూపాలుగల వస్తువు ఆశ్రయం లేకుండ అర్థం, అనగా సత్యం, తనకు తానుగా 
ప్రకాశించినప్పుడు సమాధిస్థితి కలుగుతుంది. ఇది యోగాంగములెన్మిదిలో నొకటి. కాగా, పై 
జెప్పబడిన యోగాంగములు ధారణ, ధ్యాన, సమాధులు మూటిని కలిపి సంయమము అందురు. 
ఈ సంయమసాధనవలన మాత్రమే స్వస్వరూపజ్ఞానం ప్రత్యక్షమగుట. ఖః 
శ్లో వినియోగస్తస్య భూమిష్వన్తరజ్ఞమిదం త్రయమ్‌ । 
బహిరజ్ఞం త్వబీజస్య సిద్ధిదః క్లేశహృత్‌ స చ॥ ర్‌ర్‌ 

ప్ర: భూమిషు = ఆ యా క్షేత్రములందు, తస్య వినియోగః = దానిని ప్రయోగించుట లేక 
సాధనచేయుట, ఇదం త్రయమ్‌ = ఈ మూడు, అబీజస్య = నిర్బీజసమాధికి, అంతరంగమ్‌ = 
అంతరంగము; బహిరంగం తు = బహిరంగమేమో, క్లేశహృత్‌ = క్లేశమును హరించునది; సః 
చ = అదియును, సిద్ధిదః = సిద్ధిప్రదము. 

తా: ఈ మూడున్నూ నిర్బీజసమాధికి బహిరంగము; సంయమము అంతరంగము. ఈ 
యోగాంగములను ఆ యా క్షేత్రములలో నొకటొకటిగ సాధించి క్లేశమును హరించికొని సిద్ధి 
నొందదగును. % 


ఇతి శ్రీమద్దత్తపురాణే సార్ధత్రిసాహస్ర్యాం త్రికాజ్ఞిమణ్ణితాయాం సంహితాయాం 
వాసుదేవ్యాం ద్వితీయాష్టకే ప్రథమో౭_ ధ్యాయః ॥ 


ఓమ్‌ శం 


179 


శ్రీః 
ప.ప. శ్రీవాసుదేవానందసరస్వతీవిరచితమ్‌ 


ఆదత్తపఫురాణము 


ద్వితీయాష్టకము - ద్వితీయాధ్యాయము 


శ్లో॥ సుషుమ్లాజ్ఞో నరః స్త్రీ వా యువా బాలో జరన్నపి । 
యోగాభ్యాసే ధికారీ స్యాదభ్యాసాత్సిద్ధిభాగపి ॥ 1 
ప్రతిపదార్థం : స్త్రీ = స్త్రీ, వా = లేక, యువా = యువకుడు, బాలః = బాలుడు, జరన్‌+అపి = 
ముదుసలి యైనను, నరః = మానవుడు, సుషుమ్హాజ్ఞః = సుషుమ్లా నాడి సరణిని తెలిసిన వాడు, 
యోగ+అభ్యాసే = యోగసాధనయందు, అధికారీ స్యాత్‌ = అధికారి యగును, అభ్యాసాత్‌ = 
సాధనవలన, సిద్ధిభాక్‌ అపి = సిద్ధిని గూడ పొందును. 


తాత్పర్యం : స్రీయైనను, యువకుడైనను, బాలుడైనను, వృద్దుడైనను, ఈ జాతి, దశ, స్థితి భేదములకు 
లోబడక సుషుమ్లూ నాడిని గుర్తించి దాని సరళిని తెలిసినవాడు ఎవడైనను యోగసాధన చేయుటకు 
అర్హుడగును. అట్లే సాధనవలన సిద్ధిని పొందుటకు గూడ అర్జుడే యగును. * 


శ్లో సర్వే౭_ ప్యాశమిణో వర్ణా యోగాభ్యాసేం ధికారిణః ॥ 
భిక్షుర్విశేషాన్నియతం బ్రహ్మచర్యాది తస్య యత్‌ ॥ 2 
ప్ర: సర్వే ఆగ్రమిణః అపి = అన్ని ఆశ్రమముల వారున్ను వర్ణాః = వర్ణముల వారును 
యోగాభ్యాసే = యోగసాధనయందు, అధికారిణః = అర్హులు, విశేషాత్‌ = విశేషముగా, భిక్షుః 
= సంన్యాసి, బ్రహ్మచర్యాది = బ్రహ్మచర్యము మొదలగు, యత్‌ నియతమ్‌ = ఏది శాస్త్రబద్ధమో, 
(తత్‌ = అది), తస్య = వానికి, 
శ్లో॥ యతేర్యస్యోదరే భిక్షోర్యోగాభ్యాసేన జీర్యతే । 
గృహిణా దత్తమన్నం స తం తారయతి నేతరః ॥ త్రి 
ప్ర: గృహిణా = గృహస్థుని చేత, దత్తమ్‌ = ఇవ్వబడిన, అన్నమ్‌ = అన్నము, యస్య యతేః 
భిక్షోః = భిక్షగైకొన్న యే యతియొక్క ఉదరే = కడుపులో, యోగ+అభ్యాసేన = యోగసాధనతో, 


180 శ్రీ దత్తపురాణమ్‌ 


జీర్యతే = జీర్ణించుకొనబడునో, సః = ఆ అన్నము, తమ్‌ = ఆ గృహస్థును, తారయతి = 
తరింపజేయును, న ఇతరః = వేరొకటి కాదు. 


తా : అన్ని వర్ణములవారు, ఆశ్రమముల వారు, యోగసాధన కర్షులే. విశేషముగా, బ్రహ్మచర్యాది 
నియమములను పాటించుచు భిక్షకుడైన సంన్యాసికిచ్చిన అన్నము యేది వానికి భుక్తమగునో, 
ఆ అన్నమిచ్చిన గృహస్థుని ఆ అన్నమే సంసారబాధలనుండి ముక్తుని చేయును. వేరు దానముల 
చేత కాదు. జ 
శో యోగీ యస్య గృహే భిక్షుర్యాతి ధన్యస్తదాశ్రమః । 
స భిక్షుర్యద్దహే భుబ్కే తత్ర భుజ్కే హరిః స్వయమ్‌ ॥ 4 

ప్ర: యస్య గృహే = ఎవని ఇంటిలో, యోగీ = యోగి, భిక్షుః = భిక్షకై, యాతి = వచ్చునో, 
తత్‌ +ఆ(శ్రమః = వానియొక్క గృహస్థాశ్రమము, ధన్యః = ధన్యము, యత్‌ గృహే = యే ఇంటి 
యందు, సః భిక్షుః = అట్టి భిక్షువు, భుంక్తే = భుజించునో, తత్ర = ఆ ఇంటిలో, స్వయం హరిః 
= స్వయముగా విష్ణువే, భుంక్తే = భుజించును. 


తా: యే గృహస్థు యింట భిక్షను స్వీకరించి యోగి భుజించునో, ఆ గృహస్థుని ఆశ్రమము 
ధన్యము. ఆ భిక్షువు భుజించిన చోట స్వయముగ విష్ణువే భుజించిన ఫలము లభించును. ఖః 


శ్లో; యతః పరాజ్యుఖో భిక్షుస్తతో దేవాః పరాబ్ముఖాః । 
తస్మాద్దేయం కిమష్యస్మై దేవర్పిపితృతృప్తిదమ్‌ i ర్‌ 
ప్ర : భిక్షుః = భిక్షువు, యతః = దేనినుండి, పరాబ్ముఖః = విముఖుడగునో, తతః = దాని 
నుండి, దేవాః = దేవతలు, పరాజ్ముఖాః = విముఖులు, తస్మాత్‌ = ఆ కారణమున, తస్మై = 
వానికి, దేవర్సిపితృతృప్తిదం కిం అపి = దేవతలకు, బుషులకు, పితరులకు, సంతోషము 
కలిగించునదేదైనను, దేయం = ఇవ్వదగినది. 


తా : భిక్షువు దేనినుండి పెడమొగమై వెడలునో దానినుండి దేవతలు పెడమొగమగుదురు. 
కావున దేవతలకు, బుషులకు, పితృదేవతలకు తృప్తిని కలిగించునదేదియైన ఆ యోగిభిక్షువునకు 
సమర్పించవలెను. 


శ్లో॥ యతయే౭ న్నం గ్రాసమాత్రమాద్యన్తజలదానయుక్‌ । 
దత్తం చేన్మేరుజలధితుల్యం తదితి హి స్కృతమ్‌ i 6 


ప్ర: గ్రాసమాత్రం అన్నమ్‌ = ఒక్క ముద్ద అన్నము, ఆద్యన్త-జలదానయుక్‌ = నీటితో కూడి 
సమ(గముగ, యతయే = యతికి, దత్తం చేత్‌ = ఇవ్వడినట్లయిన, తత్‌ = అది, మేరుజలధితుల్యం 
= మేరుపర్వతమంత, సముద్రమంత, ఇతి హి = అని యే, స్కృతమ్‌ = తలంచబడినది. 


శ్రీశ్రీ శ్రీవాసుదేవానందసరస్వతీవిరచితమ్‌ 181 


తా: యతికి సమర్పించబడిన అన్నము ఒక్క ముద్దయెనను, నీరు ఒక గ్రుక్కెడైనను, అది 
మేరుపర్వతమంతగా, సముద్రమంతగా భావింపబడును. 


శ్లో; వాసో౭న్నం చ మితం దేయం యతయే సో౭ ధికం యది । 
ఆదత్తే స్తేన ఏవ స్యాత్సాపోః న్నరసలోలుపః ॥ 7 
ప్ర: యతయే = యతికి, వాసః = వస్త్రము, అన్నం చ = అన్నమున్ను, మితమ్‌ = మితముగా, 
దేయమ్‌ = ఇవ్వదగును, యది అధికం ఆదత్తే = ఒకవేళ అధికముగా స్వీకరించినట్లయిన, సః 
= ఆ యతి, అన్నరసలోలుపః = భోజన లంపటుడైన, పాపః స్తేనః = పాపియగు దొంగ, స్యాత్‌ 
ఏవ = కానే యగును. 


తా: యతికి సమర్పించువారు అన్నవస్త్రములను శరీరధారణకవసరమైన మాత్రము సమర్పించ 
వలెను. ఒకవేళ ఆ యతి వానిని అధికముగా స్వీకరించినచో, ఆతడు భోజన ప్రియత్వము వలన 
పాపియై దొంగ యగును. అస్తేయమనునది యతి కాచరణీయమైన యమములలో నొకటి 
కదా. 


శ్లో ధూర్తః శరో యతిర్ఫోగీ శౌచం ధ్యానం విహాయ యః । 
వ్రాత్యవద్వర్తతే సోం_జ్ఞో దుఃఖభాగుభయత్ర హి ॥ 8 
ప్ర: శౌచమ్‌ = బహిరంతః శుచిత్వమును, ధ్యానమ్‌ = ధ్యానమును, విహాయ = విడచి, 
వ్రాత్యవత్‌ = హీనునివలె యః యతిః = యే యోగి, ధూర్తః = ధూర్తుడై, శఠః = మూర్చుడై, 
భోగీ = భోగియె, వర్తతే = ప్రవర్తించునో, సః = ఆ, అజ్ఞః = అజ్ఞాని, ఉభయత్ర = ఇహపరములందు 
రెండిటను, దుఃఖభాక్‌ హి = దుఃఖమును పొందువాడే. 
తా: అంతరంగబహిరంగములలో శుచికాక, ధ్యానమును విడచి, తనవర్ణాశ్రమధర్మములనుండి 
పతితుడై, దుర్దనుడు, మూర్చుడు, భోగపరాయణుడుగా ప్రవర్తించు యతి అజ్ఞాని, ఇహపరములు 
రెండిట చెడినవాడై దుఃఖమును పొందును. 
శ్లో సంన్యాసిత్వం లోకే సుదుర్లభం ప్రాప్య తద్యోం త్ర చ । 
తస్మాత్సచ్యవతే చేద్యాతి చిరం దుర్గతిం స చాన్యత్ర ॥ 9 
ప్ర: లోకే = లోకములో, సుదుర్లభమ్‌ = అతికష్టసాధ్యమైన, సంన్యాసిత్వమ్‌ = సంన్యాసమును, 
ప్రాప్య = పొంది, తస్మాత్‌ = ఆ కారణమువలన, యః = ఎవడు, అత్ర = లోకమున, ప్రచ్యవతే 
చేత్‌ = పతనమైనచో, సః = ఆతడు, అన్యత్ర = పరలోకమున, చిరమ్‌ = చాలకాలము, 
దుర్గతిమ్‌ = పొందరాని గతిని, యాతి = పొందును. 
తా : కష్టసాధ్యమైన సంన్యాసస్థితిని పొంది కూడ, ఆ కారణమువలననే యెవడు లోకవ్యవహారములో 


పతనము చెందునో, అట్టివాడు పరమునుండి కూడ పతనమునే చెందును. దీనిని గడచుటకు 
చాలకాలము అనుభవించవలెను. 


182 శ్రీ దత్తపురాణమ్‌ 


శ్లో విశేషాద్యతినా తస్మాద్యోగాభ్యాసేన చాత్మనః । 
ప్రాక్సిద్ధరూపమాప్తవ్యమధఃపాతో£ న్యథా స్య హి ॥ 10 
ప్ర : తస్మాత్‌ = అందువలన, యతినా = యతిచేత, యోగాభ్యాసేన = యోగాభ్యాసముచేత, 
ఆత్మనః = ఆత్మయొక్క ప్రాక్‌ సిద్ధరూపమ్‌ = బ్రహ్మరూపమును, విశేషాత్‌ = విశేషముగా, 
ఆప్తవ్యమ్‌ = పొందదగి యున్నది, అన్యథా = అట్లుకానిచో, అస్య = వానికి, అధఃపాతః హి = 
అధఃపతనమే. 


తా: పై జెప్పబడిన కారణమువలన యతియైన వాడు యోగాభ్యాసమువలన ఆత్మస్వరూప 
జ్ఞానమును పొందవలెను. కానిచో వానికి అధోగతి తప్పదు. 
శ్లో సత్యోః ద్వైతో౭ పి జీవో౭. యమాత్మాంశోం_ జో ప్యవిక్రయః 
అప్రమేయో౭ వ్యయో౭ చ్చేద్యోః దాహ్యోం క్లేద్యో హ్యశోషకః 
ప్ర: అద్వైతః = అద్వైతము, సత్యః అపి = సత్యమే, అయం జీవః = ఈ జీవుడు, ఆత్మ+అంశః 
= ఆత్మయొక్క అంశము, అజః = జననరహితుడు, అపి విక్రయః = క్రియాశూన్యుడు కూడ, 
అ(ప్రమేయః = శబ్బాది ప్రమాణరహితుడు, అవ్యయః = అవినాశి, అచ్చేద్యః = అఖండైక స్వరూపుడు, 
అదాహ్యః = దహింపరాని వాడు, అక్షేద్యః = తడుపరానివాడు, అశోషకః హి = క్షీణించని 
వాడున్ను. 


తా: ఆత్మ, జీవుడు అనునవి వేర్వేరుగ రెండు లేవు అనునది నిజమే. ఆత్మలో జీవుడొక అంశమే. 
ఆత్మవలెనే జీవుడు కూడ పుట్టుక లేనివాడు, క్రియాశూన్యుడు, తర్మప్రమాణములకు లొంగనివాడు, 
నాశములేని శాశ్వతుడు, అఖండస్వరూపుడు, దహింపబడడు, తడుపబడడు, క్షీణించడు. 
శ్లో స్వాత్మావబోధః స్వారామో ధ్రువో౭ సజ్లోః పి కేవలః | 

మలినో£ భూదవిద్యాంశైర్మలచ్చన్నసువర్ణవత్‌ 11 12 
ప్ర: స్వ+ఆత్మ+అవబోధః = తన ఆత్మయందే జ్ఞానము గలుగువాడు, స్వ+ఆరామో = తనయందే 
తాను విశ్రమించి రమించువాడు, ధ్రువః = శాశ్వతుడు, అసంగః = తగులము లేనివాడు, అపి 
= మరియు, కేవలః = కేవలుడు, అవిద్యాంశైః = అవిద్యలక్షణములచేత, మలచ్చన్న = మట్టితో 
కలసి మురికియైన, సువర్ణవత్‌ = బంగారమువలె, మలినః అభూత్‌ = మలినము గలవాడాయును. 


11 


తా: ఉదయించిన ఆత్మజ్ఞానము గలవాడై, ఆత్మదర్శన మందే ఆనందించువాడై, శాశ్వతుడై, దేని 
ప్రభావమునకు లోబడనివాడై కేవలుడే ఐనను ఆ జీవుడు అవిద్య యను మలినము 
కప్పియున్నందున, మట్టితో కలిసియున్న బంగారమువలె, మలినుడై యున్నాడు. ఖః 
శ్లో యోగోజ్ఞ్వలితవిద్వహ్నా దగ్భ్వా౭_౭_త్మానం స పూర్వవత్‌ | 
స్వరూపం శుద్ధమాప్పోతి హేమాగ్నావివలోహయుక్‌ I 13 


శ్రీశ్రీ శ్రీవాసుదేవానందసరస్వతీవిరచితమ్‌ 183 


ప్ర: అగ్నా = అగ్నిలో, లోహయుక్‌ = లోహముతో కలిసియున్న హేమ ఇవ = బంగారము 
వలె, యోగ = యోగముచేత, ఉత్‌+జ్వలిత = బాగుగ మండించబడిన, విద్‌+వహ్నా = జ్ఞానాగ్నిలో, 
ఆత్మానమ్‌ = తననుతాను, దగ్గ్వా = పుటము బెట్టి, సః = ఆ జీవుడు, పూర్వవత్‌ = ముందటివలె, 
శుద్ధం స్వరూపమ్‌ = మలినములేని తన రూపమును, ఆప్నోతి = పొందును. 


తా: అన్య లోహముతో కలిసియున్న బంగారమును నిప్పులో కరిగించి శుద్ధమైన బంగారమును 
వేరుజేసి పొందినట్లు, యోగాగ్నిలో పుటము బెట్టి అవిద్యను తొలగించి జీవుడు తనను తాను 
శుద్ధిచేసికొని స్వస్వరూపాత్మజ్ఞానమును పొందును. 
శ్లో ఆత్మాస్మీత్యుపగన్తవ్యం న ప్రతీకం యతో న సః । 
కార్యోత్మక్నాదా త్మదృష్టిః ప్రతీకేం జే తు తన్మతిః ॥ 14 

ప్ర: ఆత్మా = ఆత్మ (అహం) అస్మి = (నేను) అయియున్నాను, ఇతి = అని, ఉపగన్తవ్యమ్‌ = 
లక్ష్యముగా చేసికొనవలెను. ప్రతీకమ్‌ = సంకేతమును, న = కాదు, యతః = ఎందువలన, సః 
= ఉపాసకుడు, న = (ప్రతీకము) కాడో, (తతః = అందువలన), ఉత్మర్షాత్‌ = ప్రాభవమువలన, 
ఆత్మదృష్టి = ఆత్మభావన, ప్రతీకే అంకే తు = సంకేతముగా నున్న గురుతు నందేమో, తత్‌+మతిః 
= ఆత్మయను బుద్ది, కార్యా = చేయదగినది. 


తా:నేను ఆత్మను అన్నది లక్ష్యముగా ఉపాసకుడు సాధన చేయవలెను. దేహము, ఇంద్రియములు 
ఇత్యాది పరిమితులు ప్రాపంచికముగ అనుభవములో నున్నను, ప్రాభవములో తాను ఆత్మయే 
తప్ప ఇవేవియు కాను, అనియు, ఉపాసనకై యే దేవతామూర్తి ఎదురుగా నుండునో, ఆ మూర్తి 
సాక్షాత్‌ తాను ఉపాసించు దేవతయే కేవల మొక గుర్తు కాదు, అనియు బుద్ధి నుంచవలె. తన 
దేహేంద్రియాదులు తాను కాక, ఆత్మయే తానైనట్లు, తన ముందున్న ఉపాస్యదేవతాప్రతిమ, ఒక 
సంకేతము కాక సాక్షాత్‌ ఆ దేవతయే అను భావము బుద్ధినుంచవలె. 
శ్లో ఇత్యాత్మాధిగమాభ్యాసాత్సర్వకర్మవి దో బుధః । 
ఆదేహపాతమారబ్ధభోగ ఏవాధికారిణః ॥ 15 

ప్ర: ఇతి = ఇట్లని, ఆత్మ+అధిగమ+అభ్యాసాత్‌ = ఆత్మజ్ఞానమును సాధన చేయుట వలన, 
సర్వకర్మవిదః = అన్ని కర్మల నాచరించువాడు, బుధః = పండితుడు. (సర్వకర్మక్షయో విదః అని 
పాఠాంతరము. అనగా అన్ని కర్మలు నిర్భాధకములైన వాడు పండితుడు, అని అర్థము). అధికారిణః 
= అనుభవించువానికి, కర్తకు, ఆదేహపాతమ్‌ = జన్మించునది మొదలు, ఆరబ్ధ = ఆరంభమైన, 
భోగః ఏవ = కర్మఫలానుభవమే. 

తా: ఆత్మజ్ఞానసాధకుడు ఈ విధముగా (తాను ఆత్మయే అను ఎజుకతో) కర్మలన్నిటిని చేయును 


కావున ఆతడు పండితుడు. వాని కర్మలు అకర్మలుగా మారును. కాగా, వాని జన్మతో అనుభవము 
మొదలైన కర్మఫలము మాత్రము ఆతడనుభవించవలసి యుండును. 


184 శ్రీ దత్తపురాణమ్‌ 


శ్లో॥ చిత్తే గోవృత్తివిలయస్తస్య ప్రాణేఃస్య చాత్మని । 
విద్యాప్రకాశితహృదా స యాత్యాద్యం సుషుమ్హయా 11 16 
ప్ర: చిత్తే = మనసునందు, గో వృత్తి విలయః = ఇంద్రియవ్యాపారములయొక్క విశేషనష్టము, 
తస్య = ఆ చిత్తముయొక్క (విలయః = లీనమగుట), ప్రాణే = ప్రాణమునందు, చ = మరియు, 
అస్య = ఆ ప్రాణముయొక్క (విలయః = లీనమగుటు), ఆత్మని = ఆత్మయందు; విద్యా = 
జ్ఞానముచే, (ప్రకాశిత = వెలుగు నింపబడిన, హృదా = మనస్సుతో, సః = ఆతడు, సుషుమ్లయా 
క సుషుమ్హానాడివెంట, ఆద్యమ్‌ = బ్రహ్మమును, యాతి = చేరును. 


తా: ఆ సాధకుని ఇంద్రియవ్యాపారములు చిత్తమున లీనమగును; ఆ చిత్తము ప్రాణమున 
లీనమగును; ఆ ప్రాణము ఆత్మలో లీనమగును. జ్ఞానసందీప్తమగు మనస్సుతో నతడు సుషుమ్హా 
నాడి వెంట ప్రయాణించి బ్రహ్మమును చేరును. 
శ్లో న శుక్షగత్యపేక్షా౭ స్య విదో రశ్వనుసారిణః । 
నేదం లభ్యం సంసరతో౭_జ్ఞస్య కర్మానుయాయినః I 17 

ప్ర: అస్య విదః = ఆ జ్ఞానికి, శుక్షగతి+అపేక్షా = శుక్లపక్షమున ప్రాణోత్మమణమనియు, 
శుక్లమార్గమున జీవుని ప్రయాణమనియు కోరిక, న = లేదు, (ఎందువలన? అనగా) 
రళ్శి+అనుసారిణః = అతడు సుషుమ్ఞామార్గమును అనుసరించు వాడు; కర్మ+అనుయాయినః 
= కర్మమార్గముననుసరించు, సంసరతః = అవిద్యతో ప్రయాణించు, అజ్ఞస్య = అజ్ఞానికి, ఇదమ్‌ 
= సర్వకారణమైన ఆద్య బ్రహ్మము, న లభ్యమ్‌ = లభించదు. 


తా: అట్టి జ్ఞానికి శుక్షమార్గగమనము కలుగదు. ఏలన, అతడు సుషుమ్హామార్గమున సాగును. 
అట్లుకాక, కర్మబద్దుడై అవిద్యమార్షమున సాగు అజ్లానికి ఈ సర్వకారణమైన ఆద్య(బ్రహ్మము 

ర భా ౧ Ey 
లభించదు. 

శ్లో కృతినో యాన్యర్చిరాద్యైరస్వతన్రాః పరే త్వధః | 

తద్రృమో మాయికే పాదే దత్తలోకే విదో గతిః ॥ 18 

ప్ర: కృతినః = శాస్తోక్తవిధానము ననుసరించి జీవించిన వారు, అస్వతన్రాః = కర్మబద్దులై, 
అర్చిః+ఆద్యైః = అగ్నికార్యము మొదలగువానిచే, యాన్తి = సాగుచున్నారు; పరే తు = అన్యులేమో, 
అధః = అధోలోకముల దిశగా (సాగుచున్నారు), తత్‌ = వారియొక్క భ్రమః = చలనము, గతి, 
మాయికే పాదే = మాయామయస్థానములలో, విదః గతిః = జ్ఞానియొక్క గమ్యము, దత్తలోకే = 
దత్తలోకమునందు. 
తా : శాస్రోక్తవిధిని కర్మాచరణముతో జీవించు నైష్టికులు క్రమముక్తిమార్గమున సాగుచుండగా, 


శాస్త్రవిరుద్ధముగ జీవించు వారు మాయామయమైన అధోలోకములలో మరల మరల పుట్టుచు, 
చచ్చుచు, సుడిబడుచున్నారు. జ్ఞానిమాత్రము శ్రీదత్తలోకమునకు చేరును. 


శ్రీశ్రీశ్రీవాసుదేవానందసరస్వతీవిరచితమ్‌ 185 


శ్లో పూర్వసిద్ధం చిదానన్దెకరసం భూమ నిష్కలమ్‌ । 
స్వరూపం జ్ఞానయోగెన గతో నావర్తతే పునః ॥ 19 
ప్ర: పూర్వసిద్ధమ్‌ = క్రొత్తగా పుట్టినది కాక స్వయం సిద్ధమైయున్న, చిత్‌+ఆనన్ట+ఏకరసమ్‌ = 
జ్ఞానానందనుభవమొక్కటియేయి, భూమ = అఖండమై, నిష్మలమ్‌ = అవిభాజ్యమైన, స్వరూపమ్‌ 
= (తనదైన) ఆత్మరూపమును, జ్ఞానయోగేన = జ్ఞానయోగము చేత, గతః = పొందినవాడు, 
పునః = మరల, న ఆవర్తతే = జనన మరణ చక్రమున బడి తిరుగాడడు. 


తా: స్వయంసిద్ధమైన అఖండ, అవిభాజ్య, జ్ఞానానంద కేవలమైన ఆత్మదర్శనమును జ్ఞానయోగముచే 
పొందిన వాడు మరల జననమరణచక్రమున పరిభ్రమించడు. 
శ్లో సత్యవైకుణ్బకైలాసలోకానామప్యుపర్యయమ్‌ । 
దతాాత్రేయలోకోం స్తి ప్రసిద్లో౭ మృతసంజ్ఞితః I 20 
pir) లు థి ఇ 
ప్ర: సత్యవైకుణ్ఞకైలాసలోకానాం అపి = సత్యలోకము, వైకుంఠము, కైలాసము, అని వీనికంటెను, 
ఉపర్యయమ్‌ = పైనున్న లోకము, దత్తాత్రేయలోకః = దత్తాత్రేయలోకము, అమృతసంజ్ఞితః = 
అమృతలోకమను పేరుతో, ప్రసిద్ధః = ప్రసిద్ధమై, అస్తి = ఉన్నది. 
తా : బ్రహ్మలోకము, విష్ణులోకము, శివుని లోకము, వీని అన్నిటికి మీదుగా దత్తాత్రేయ లోకమున్నది. 
దానికి ప్రసిద్ధముగా అమృతలోకమని పేరు. 
శ్లో న యత్ర రుగ్గరామృత్యుః క్రియాభోగోం పి యత్ర నో । 
మోహావస్మా న చ ద్వైతమగమోో౭ యం సురైరపి ॥ 21 
ప్ర: యత్ర = ఆ అమృతలోకమున, రుక్‌ = రోగము, జరా = ముదుసలితనము, మృత్యుః = 
మరణము, న = లేవు, క్రియాభోగః అపి = కర్మఫలానుభవమున్సు యత్ర = ఎక్కడ, నో = 
లేదో, మోహ+అవస్థా = భ్రమలకు లోనగుట, చ = మరియు, ద్వైతమ్‌ = ద్వయభావము, న = 
లేదు, అయమ్‌ = ఈ లోకము, సురైః అపి = దేవతలకున్ను, అగమ్యః = చేరరానిది. 
తా: ఆ అమృతలోకమున రోగము, వార్ధక్యము, మరణము లేవు, కర్మఫలమును అనుభవించుట 
లేదు, భ్రమపడుట లేదు, ద్వయభావము లేదు. దేవతలు గూడ ఆ లోకమునకు తమ ఇష్టానుసారము 
రాకపోకలు జరుపలేరు. 
శ్లో అధ్యాత్మయోగమార్గేణ లభ్యో౭. యం బ్రాహ్మణేన హి! 
శ్రుత్యామృతం దివీత్యుకో దత్తలోకోః యమేవ సః ॥ 22 
ప్ర: అధ్యాత్మయోగమార్లేణ = ఆత్మ అధిష్టానముగా గల యోగమును మార్గముగా స్వీకరించిన, 
బ్రాహ్మణేన m= బ్రహ్మజ్ఞానిచేత మాత్రమే, అయమ్‌ = ఈ అమృతలోకము, లభ్యః = పొందదగినది, 


186 శ్రీ దత్తపురాణమ్‌ 


శ్రుత్యా = వేదముచే, అమృతం దివి = అమృతలోకము, ఇతి = అని, ఉక్తః = చెప్పబడిన, సః = 
ఆ లోకము, అయం ఏవ దత్తలోకః = ఆ దత్తలోకమే. 
తా: ఈ అమృతలోకము అధ్యాత్మయోగమార్గముననుసరించి బ్రహ్మజ్ఞానమును పొందినవానికి 
మాత్రమే లభించును. ఈ దత్తలోకమునే వేదము అమృతలోకముగా పేర్మొనినది. +. 
శ్లో తల్లోకప్రాప్తయేం థర్వా కృపయా దీనవత్సలః । 
శాణ్దిల్యాయ జగౌ జ్ఞానం పూర్వోక్తం సుగమం స్ఫుటమ్‌ 11 23 
ప్ర: దీనవత్సలః = దయామయుడైన శ్రీ దత్తుడు, అథర్వా శాండిల్యాయ = బ్రాహ్మణుడైన 
శాండిల్యునికై, కృపయా = దయతో, తత్‌ లోకప్రాప్తయే = ఆ అమృతలోకప్రాప్తికొరకు, సుగమమ్‌ 
= సులభార్థముగలదై, స్ఫుటమ్‌ = స్పష్టమైన, పూర్వ+ఉక్తం-జ్ఞానమ్‌ = ముందే చెప్పబడిన 
జ్ఞానమును, జగౌ = బోధించెను. 
తా: దీనులయందు (ప్రేమగల శ్రీదత్తుడు శాండిల్యునకు దయతో ఆ అమృతలోక ప్రాప్తికై 
సులభగ్రాహ్యమై, స్పష్టమైన పూర్వోక్షజ్ఞానమును బోధించెను. 
శ్లో; పునః పప్రచ్చ శాణ్బిల్యో భగవన్నక్షరం త్విదమ్‌ । 
అవిక్రియం పరం బ్రహ్మ సన్మాత్రం నిష్కలం శివమ్‌ ॥ 24 
ప్ర: శాణ్ణిల్యః = శాండిల్యుడు, పునః = మరల, పప్రచ్చ = అడిగెను, భగవన్‌ = ఓ స్వామీ, 
ఇదమ్‌ = ఈ, అక్షరమ్‌ = క్షీణించని, అవిక్రియం = కర్మసంగములేని, నిష్మలమ్‌ = అఖండమైన, 
శివమ్‌ = ఆనందమైన, సత్‌+మాత్రమ్‌ = సత్తామాత్రమైన, పరం బ్రహ్మ = పరమమైన బ్రహ్మము, 
శ్లో జాయతే స్మాత్మథమిదం రక్ష్యతే లీయతే చ తత్‌ | 
సో బ్రవీచ్చణు శాబ్దిల్యారూపస్య బ్రహ్మణో స్య తు ॥ 25 
ప్ర: అస్మాత్‌ = ఆ బ్రహ్మమునుండి, ఇదమ్‌ = ఈ జగత్తు, కథమ్‌ = ఎట్లు, జాయతే = 
పుట్టుచున్నది, రక్ష్యతే = రక్షింపబడుచున్నది, చ = మరియు, లీయతే = లయమగుచున్నది?, సః 


శ్రీ దత్తుడు, అ(బ్రవీత్‌ = ఇట్లనెను, శాణ్ణిల్య! = ఓ శాండిల్య, శృణు = వినుము, అరూపస్య 
= రూపము లేని, అస్య బ్రాహ్మణః తు = ఆ బ్రహ్మమున కేమో 
శ్లో॥ నిష్క్మలం సకలం మిశ్రం త్రీణి రూపాణ్యుపాధితః । 
అఖబ్జం సచ్చిదానన్దం నిష్కలం యన్నిరంజనమ్‌ ॥ 26 


ప్ర: నిష్మలమ్‌ = విభాగము లేనిది, సకలమ్‌ = విభాగము కలది, మిశ్రమ్‌ = విభాగముండియు 
లేనిది, (అని), త్రీణి = మూడు, ఉపాధితః = వ్యక్త శరీరమును అనుసరించి, రూపాణి = 
రూపములు, యత్‌ =ఏది, అఖణ్జమ్‌ = అవిభాజ్యమో, సత్‌+చిత్‌+ఆనన్టమ్‌ = ఉనికి, జ్ఞానము, 
ఆనందములైనదో, నిష్క్మలమ్‌ = అంశలు లేనిదో, నిరంజనమ్‌ = పై తొడుగులు లేనిదో, 


శ్రీశ్రీ శ్రీవాసుదేవానందసరస్వతీవిరచితమ్‌ 187 


శ్లో; శివం సూక్ష్మం సర్వగతమనన్తం విశ్వతోముఖమ్‌ I 
అనిర్దేశ్యం నిష్మలాఖ్యం రూపమస్యోత్తమోత్తమమ్‌ ॥ 27 
ప్ర: శివమ్‌ = శుభకరమైనది, సుఖస్వరూపమైనది, సూక్ష్మమ్‌ = గ్రహించుటకు ఇంద్రియములకు 
అందనిది, సర్వగతమ్‌ = అంతట వ్యాపించినది, అనన్తమ్‌ = ఎల్లలు లేనిది, విశ్వతః ముఖమ్‌ = 
అన్ని దిక్కులను ముఖము గలది, అన్నిటిని చూచునది, విశ్వము ద్వారా ప్రకటమైనది, అనిర్దేశ్యమ్‌ 
= ఇది “ఇది”, “ఇట్టీది” అని వర్ణించరానిది, నిష్మల +ఆఖ్యమ్‌ = నిష్మలముగా చెప్పబడినది, అస్య 
= ఆ బ్రహ్మముయొక్క ఉత్తమోత్తమం రూపమ్‌ = సర్వోత్తమమైన రూపము. 
తా (శ్లో, 24-27): శాండిల్యుడు మరల ఇట్లడిగినాడు : భగవన్‌ శ్రీదత్త! ఈ పరబ్రహ్మము 
క్షీణించనిది, కర్మతో సంబంధములేనిది, అఖండమైనది, సుఖస్వరూపమైనది, సత్తమాత్రమైనది 
కదా, అట్టి ఈ (బ్రహ్మమునుండి ఈ జగత్తు పుట్టుక యెట్లు జరిగినది? దాని రక్షణ యెట్లు 
నిర్వహించబడుచున్నది? మరల అదెట్లు నశించుచున్నది? ఈ ప్రశ్నలకు శ్రీదత్తప్రభువు ఇట్లు 
సమాధానము పలికినాడు : ఓ శాండిల్య! విను. రూపములేని (బ్రహ్మమునకు, అది స్వీకరించు 
శరీరమునుబట్టి (స్థితిని బట్టి) మూడు రూపములున్నవి : 1. నిష్మలరూపము, 2. సకలరూపము, 
3. మిశ్రరూపము. ఏది అవిభాజ్యమైన నిష్మల, నిరంజన, సచ్చిదానంద స్వరూపమో అది శివము. 
సూక్ష్మము, సర్వవాప్తి, అంతములేక విశ్వరూపమై, గుర్తింపరానిదైన నిష్మలమనబడునది ఉత్తమ 
రూపము. % 
శ్లో త్రిగుణా మూల ప్రకృతిర్మాయావిద్యేతి చోచ్యతే I 
శక్తిః సహోత్టా తద్యుకో దేహో౭_సౌ కృష్ణపిజ్ఞలః ॥ 28 
ప్ర: త్రిగుణా = మూడుగుణములు గలది, మూలప్రకృతిః = వ్యక్తప్రకృతికి ఆధారమైన మూల ప్రకృతి, 
మాయా = మాయ, అవిద్య = అవిద్య, శక్తిః = శక్తి, సహోతా = సహోత్సా (సహ+ఉత్ళా) ఇతి చ 
= అని కూడ, ఉచ్యతే = చెప్పబడుచున్నది, తత్‌ +యుక్తః దేవః= దానితో కూడియున్న దేవతయగు, 
అసౌ = అతడు, కృష్ణపింగలః = కృష్ణపింగలుడు. 
తా: మూడు గుణముల (సత్వరజస్తమస్సుల) సమాహారమైన మూలప్రకృతికే మాయ, అవిద్య, 
శక్తి సహోళ్తా యని కూడ పేర్లు. ఆ మూలప్రకృతితో కూడియున్న దేవత కృష్ణపింగళుడు, 
అనగా, నలుపు, ఎజుపు, గోధుమ వన్నెలు కలసిన రంగు గలవాడు. 
శ్లో॥ మహేశ్వరో య ఈష్టే తన్మిశ్రరూపం ప్రకీర్తితమ్‌ । 
సతు జ్ఞానేన తపసా తప్యమానో హ్యకామయత్‌ ॥ 29 
ప్ర: తత్‌+మిశ్రరూపమ్‌ = ఆ కృష్ణపింగళవర్ణములు కలసిన రూపము, మహేశ్వరః 
మహేశ్వరుడుగా, ప్రకీర్తితమ్‌ = కొనియాడబడినది, సః తు = ఆ మహేశ్వరుడేమో, జ్ఞానేన = 


188 శ్రీ దత్తపురాణమ్‌ 


జ్ఞానముతో, తపసా = తపస్సుతో, తప్యమానః = తపించుచున్నవాడై, ఈష్టే = యజ్ఞము చేసెను, 
ఆకామయత్‌ హి = సంకల్పించెను కూడ. 


తా:ఆ కృష్ణపింగళరూపము మహేశ్వరుడుగా కీర్తింపబడినది. ఆతడు జ్ఞానముతో, తపస్సుతో, 
తపించుచున్నవాడై యజ్ఞము చేసి ఇట్లు సంకల్పించినాడు. % 


శ్లో; బహు స్యాం చ ప్రజాయేయమిత్యస్మాత్తపసో౭ భవత్‌ । 
ఓంకారో౭ స్య తిస్రో మాత్రా బుషిచ్చన్ద్టాంసి దేవతాః ॥ 30 

ప్ర: బహు స్యాం చ ప్రజాయేయమ్‌ = అనేకముగా అగుదును, పునరుత్పత్తి చేయుదును, ఇతి 
= అని (పై శోకములోని, అకామయత్‌ = సంకల్పించెను, అను దానితో అన్వయము); అస్మాత్‌ 
= వానినుండి, తపసా = తపస్సుచేత, ఓంకారః = ఓం అను ప్రణవనాదము, అభవత్‌ = 
ప్రభవించెను; అస్య = ఆ ఓంకారమునకు, మాత్రాః = మాత్రలు, అంగములు, తిస్రః = (అ,ఉ,మ్‌ 
అనునవి) మూడు; బుషిచ్చన్గాంసి = గాయత్రీ, జగతీ, త్రిష్టుప్‌ మొదలగు ఛందస్సులు, బుషులు, 
దేవతాః = దేవతలు బ్రహ్మవిష్ణురుద్రాదులు. 


తా : నేను అనేకముగా అగుదును, పునరుత్పత్తి చేయుదును, అని సంకల్పించగా, ఆ కృష్ణపింగళ 
మహేశ్వరునినుండి తపస్సుచేత ఓం అను త్రిమాత్రాయుత ఏకాక్షర ముద్భవించెను. ఆ 
ఓంకారమునకు ఛందస్సులు, బుషులు, దేవతలు ఒనగూడిరి. 
శ్లో॥ బీజాని శక్తయో వర్ణావస్థాస్థానాని చ స్వరాః | 
గుణాగ్నివేదసవనతత్వాత్మానస్త్రయస్త్రయః I 31 

ప్ర : బీజాని = బీజములు, శక్తయః = శక్తులు, వర్ణా-అవస్థా-స్థానాని : వర్ణా = వర్ణములు, 
అవస్థా . అవస్థలు, స్థానాని క స్థానములు, స్వరాః = స్వరములు, చ = మరియు, గుణ-అగ్ని- 
వేదసవన -తత్త్వా-ఆత్మనః : గుణ = గుణములు, అగ్ని = అగ్నులు, వేద-సవన = వైదికయజ్ఞములు, 
తత్వా = తత్త్వములు, ఆత్మనః = ఆత్మలు, త్రయః త్రయః = అన్నియు మూడు 
మూడైనవి. 


తా: ఓంకారమున గల మూడు మాత్రలయిన అ,ఉ,మ్‌ అనువాని విస్తృతమైన ప్రస్తారరూపము 
ఇట్లు చెప్పబడినది - బీజములు శ్రీం హ్రీం క్రీం అను మూడు; శక్తులు ద్రవ్య, జ్ఞాన, క్రియ 
అనునవి మూడు; వర్ణములు రక్త, శ్వేత, కృష్ణ అను మూడు; అవస్థలు జాగ్రత్‌, స్వప్పు నిద్ర 
అను మూడు; స్థానములు నేత్ర, కంఠ, హృదయ మనునవి మూడు; స్వరములు ఉదాత్త, అనుదాత్త, 
స్వరితములు మూడు; సత్వ, రజ, స్తమో గుణములు మూడు; అగ్నులు దక్షిణ, గార్హప్రత్య, 
ఆహవనీయములు మూడు; యజ్ఞములు ఉదయ, మధ్యాహ్న సాయంకాలముల కార్యములు; 
తత్వములు భూ, భువ, స్వ అను మూడు; ఆత్మలు విశ్వ, తైజస, ప్రాజ్ఞ అను మూడు. % 


శ్రీశ్రీ శ్రీవాసుదేవానందసరస్వతీవిరచితమ్‌ 189 


శ్లో తదాఢ్యోం యం జగద్బీజం యత్పరాపరసంజ్ఞకమ్‌ I 
తద్వాచకో సౌ భగవాన్మాయావీ వ్యాపకః పరః ॥ 32 


ప్ర: అయం జగత్‌+బీజమ్‌ = ఈ జగత్తు యొక్క విత్తనము, యత్‌ = ఏది, పర+అపర 
సంజ్ఞకమ్‌ = పరము ఇహము అని గుర్తింపుగలదో, తత్‌ = అది, ఆధ్యః = ఇంతటి సంపన్నమైనది; 
తత్‌+వాచకః = దానిచే చెప్పబడువాడైన, భగవాన్‌ = భగవంతుడు, మాయావీ = మాయతో 
గూడిన వాడు, వ్యాపకః = వ్యాప్తిగలవాడు, పరః = పరుడు, ఇహమునకు అతీతుడు. 


తా: ఈ జగత్తునకు బీజభూతమైనది ఇంతటి సుసంపన్నమైనది. దానినే ఇహము పరము అని 
రెండుగా వ్యవహరించుట. అది భగవంతుని ఉనికిని, లక్షణమును ఉపదేశించును. అట్టి 
భగవంతుడు మాయతోకూడి సర్వవ్యాపకుడైయున్న పరుడు, పరముడు. 


శ్లో॥ సర్వభూతహృదావిష్టో మాయయా క్రీడతీహ సః | 
సృజత్యవతి హన్తీశ స బ్రహ్మా స హరిః శివః ॥ 33 
ప్ర: సః ఈశః = ఆ భగవంతుడు, సర్వభూతహృత్‌+ఆవిష్టః = సర్వసృష్టిలో అంతరాత్మ నధిష్టించిన 
వాడై, ఇహ = ఈ లోకమున, జగత్తులో, మాయయా = మాయతో, (కీడతి = ఆడుచున్నాడు, సః 
= ఆతడు, బ్రహ్మో = (బ్రహ్మమై, సృజతి = సృష్టిచేయుచున్నాడు, సః = ఆతడు, హరిః = విష్ణువై, 
అవతి = రక్షించుచున్నాడు, శివః= శివుడై, హన్తి = చంపుచున్నాడు. 
తా: ఆ ఈశ్వరుడు సృష్టియంతట అంతరంగనిలయుడై యుండి, జగత్తులో మాయతో క్రీడించుచు, 
బ్రహ్మయె సృష్టించుచు, విష్ణువై రక్షించుచు, తానే శివుడై నాశము జేయుచు ఆడుచున్నాడు. 
శ్లో దేవా ఇన్లాదయో భావాః సర్వభూతాని పజ్బా చ । 
స్ఫూలాన్యపి చ సూక్ష్మాణి భౌతికాని స ఏవ హి॥ 34 
ప్ర: దేవాః = దేవతలు, ఇన్దాదయః = ఇంద్రుడు మొదలగు వారు, భావాః = భావములు, 
సర్వభూతాని = అన్ని భూతములు, పృథివ్యాదులు, పంచ చ = అయిదున్ను, స్టూలాని = పెద్దవి, 
అపి చ = మరియు, సూక్ష్మాణి = చిన్నవి, సః ఏవ హి = ఆతడే, ఆ ఈశ్వరుడే, భౌతికాని = 
భౌతికవస్తుప్రాణిజాలమంతయు. 
తా: ఇంద్రుడు మొదలగు దేవతలును, పంచభూతములును, సర్వభావములును, చిన్నవి పెద్దవి, 
ఇంద్రియజ్ఞానమునకు అందునవి అందనివి కూడ, స్థావరజంగము లన్నియు ఆ ఈశ్వరుడే. 
శ్లో తత్వాని జన్తవః సర్వే పురస్తాదచ్యుతః సచ। 
పశ్చాద్దక్షిణతశ్చాపి స ఏవోత్తరతో విభుః ॥ 85 
ప్ర: తత్వాని = తత్త్వములు, జన్తవః = జంతువులు, సర్వే = సమస్తమును, పురస్తాత్‌ = ఎదుట, 


190 శ్రీ దత్తపురాణమ్‌ 


అచ్యుతః = అచ్యుతుడు, విష్ణువు, సః చ = ఆతడున్ను, పశ్చాత్‌ దక్షిణతః ఉత్తరతః అపి చ = 
పశ్చిమ దక్షిణ ఉత్తర దిక్కులందును కూడ, సః ఏవ = ఆతడే, విభుః = వ్యాపించినవాడు. 
తా: తత్వము లిరువది యైదు చతుర్విధ శరీరధారులైన జంతువులు, తూర్పు, పడమర, ఉత్తరము, 
దక్షిణము అను నాలుగు దిక్కుల వ్యాపించియున్నవాడు అతడే. 


తత్వములు ఇరువది యెదు : పంచభూతములు, జ్ఞానేంద్రియములు ఐదు, కర్మేంద్రియములు 
ఐదు, విషయములు శబ్దస్పర్శాదులైదు, మాయ, శుద్ధవిద్య, మహేశ్వర, సదాశివుడు వెరశి ఐదు. 
మతాంతరమున, ప్రధానము, మహత్తు, అహంకారము, పంచభూతములు, జ్ఞానకర్మేంద్రియములు, 
శబ్దాది విషయములు, మనస్సు, పురుషుడు. 

జన్తువులు (శరీరధారులు) : అండజములు, పిండజములు, స్వేదజములు, ఉద్భిజ్యములు 
అను నాలుగు విధములు. 

శ్లో ఉపరిష్టాదధస్తాచ్చ స ఏవ కిల సర్వతః | 

భూతం భవ్యం భవచ్చాపి స ఏవేదం న చేతరత్‌ ॥ 36 

ప్ర: ఉపరిష్టాత్‌ = పై దిక్కున, అధస్తాత్‌ చ = క్రిందు దిక్కున గూడ, సర్వతః = అన్ని దిక్కుల, 
సః ఏవ కిల = ఆతడే, భూతమ్‌ = జరిగిపోయినది, భవ్యం = జరుగనున్నది, భవత్‌ అపి చ = 
జరుగుచున్నది కూడ, ఇదమ్‌ = ఈ జగత్తు, సః ఏవ = ఆతదే, ఇతరత్‌ = మరియొకటి, నచ 
= కానే కాదు. 


తా : అన్ని దిక్కులను వ్యాప్తమైన దేశస్వరూపమున (50266) ఉన్నది కూడ ఆ పరముడే. 
భూతభవిష్యద్వర్తమాన రూపమైన కాలస్వరూపమున ఉన్నది కూడ ఆ పరముడే. దేశకాలద్వయ 
రూపమున ఉన్న ఈ జగత్తు ఆ పరముడే తప్ప వేరు కాదు. 
శ్లో దేవస్యాస్యాత్మక్రీడస్య విభోర్భక్తానుకమ్బినః । 
దత్తాత్రేయాభిధా మూర్తిః సురూపా యా దిగంబరా ॥ 87 
ప్ర : ఆత్మక్రీడస్య = సర్వాత్మయైన, భక్తానుకంపినః = భక్తుల దయజూచువాడైన, విభోః = 
సర్వవ్యాపియెన, అస్య దేవస్య = ఈ దేవునియొక్క దత్తాత్రేయ +అభిధామూర్తిః = దత్తాత్రేయుడను 
పేరుగల మూర్తి, యా = ఏది, దిగంబరా = దిగంబరమైనదో, (సా = అది), సురూపా = 
సుందరమైనది. 
తా : దత్తాత్రేయుని మూర్తి సురూపము, దిగంబరము. ఆ స్వామి సర్వవ్యాపి, సర్వాత్మ, భక్తులయందు 
దయగలవాడు. 
శ్లో ఇన్టీవరదల ప్రఖ్యా చతుర్చాహురఘాపహా । 
సైషాం స్య సకలం రూపమాసేచనకగాత్రయుక్‌ I 38 


శ్రీశ్రీశ్రీవాసు దేవానందసరస్వతీవిరచితమ్‌ 191 


ప్ర: అస్య = ఆ దత్తాత్రేయునియొక్క సా ఏషా సకలం రూపమ్‌ = సర్వావయవపూర్ణమైన ఈ 
రూపము, ఇన్టీవరదల ప్రఖ్యా = పద్మదళముల బోలినది, చతుర్చాహుః = నాలుగు భుజములు 
గలది, అఘ+అపహా = పాపమును నశింపజేయునది, ఆసేచనక-గాత్రయుక్‌ = తనివి తీరని 
దర్శనము గలది. 

తా : దత్తాత్రేయుని పాపహరమైన ఆ రూపము చతుర్శ్భుజములు గలది, పద్మదళములవలె 
అందమైనది, పొందికైన అవయవములు గలది, ఎంత చూచినను తనివి తీరనిది. 


శ్లో॥ శాణ్సిల్యః ప్రాహ భగవన్సన్మాత్రమిదముత్తమమ్‌ । 


పరం బ్రహ్మాత్మా మహేశో దత్తాత్రేయ ఇతి ప్రభో ॥ 39 
శ్లో కస్మాదుచ్యత ఆఖ్యాహి కృపయా దీనవత్సల! 1 

అథర్యోవాచ సోమ్యేదం బృహత్సర్వం చరాచరమ్‌ ॥ 40 
శ్లో బృంహయత్యుత్తమం తస్మాత్సరం బ్రహ్మేతి గీయతే । 

మహ్యాతే చేశశబ్దేన శక్తేష్టే. ఖిలమేవ యత్‌ ॥ 41 
శ్లో సర్వాధీశో ఖిలాత్మా చ మహేశ ఇతి గీయతే । 

మయా౭ హం తే౭త్రయే దత్త ఇత్యుక్తేః స స తథోచ్యతే i 42 


ప్ర: శాబ్దిల్యః = శాండిల్యుడు, ప్రాహ = ఇట్లనెను, భగవన్‌ = ఓ స్వామీ!, ఇదమ్‌ = ఈ జగత్తు, 
సత్‌+మాత్రమ్‌ = సత్పదార్థమైనది, ఉత్తమమ్‌ = శ్రేష్టమైనది, పరం బ్రహ్మా = పరబ్రహ్మ, ఆత్మా 
= ఆత్మ, మహేశః =మహేశుడు, దత్తాత్రేయః = దత్తాత్రేయుడు, ఇతి = అని, ప్రభో = ఓ 
స్వామి!, కస్మాత్‌ = ఎందువలన, ఉచ్యతే = చెప్పబడుచున్నది, దీనవత్సల = దీనులను 
దయజూచువాడా!, కృపయా = దయతో, ఆఖ్యాహి = చెప్పుము. 

అథర్వన్‌ = జ్ఞాని, ఉవాచ = చెప్పెను, బృహత్‌ = గొప్పదైన, చరాచరమ్‌ = చరములు, 
అచరములు గల, ఇదం సర్వమ్‌ = జగత్తు అంతయు, సోమ్య = సౌమ్యమైనది, ఉత్తమమ్‌ = 
శ్రేష్టమైనదానిని, బృంహయతి = పెంచుచున్నది, తస్మాత్‌ = అందువలన, పరం (బ్రహ్మా ఇతి = 
పరంబ్రహ్మ యని, గీయతే = కీర్తింపబడుచున్నది, ఈశ శబ్దేన = ఈశ్వరుడను పేరున, మహ్యతే 
= గొప్ప చేయబడుచున్నది, యత్‌ అఖిలమ్‌ = సర్వమును, శక్యా = శక్తిచేత, ఈష్టే = = నిర్వహించ 
బడుచున్నదో, సర్వాధీశః = సర్వేశ్వరుడు, అఖిలాత్మా = సర్వాత్మ, మహేశః చ = మహే వాశ్వరుడున్ను, 
ఇతి గీయతే = అని కీర్తించబడుచున్నదో, అహమ్‌ = నేను, తే = నీకై, అత్రయే = మూడు కాని 
(త్రిమూర్యెక తత్వమైన) దానియందు, మయా = నాచే, దత్తః = ఇవ్వబడినది, ఇతి ఉక్తేః = అను 
భావమున, సః = ఆ పరాత్పరుడు, తథా = అట్లే (దత్తాత్రేయుడని), ఉచ్యతే = చెప్పబడుచున్నాడు. 


తా: శాండిల్యుడిట్లడిగెను : ఓ స్వామీ! శ్రేష్టమైన సత్పదార్థమీ జగత్తు. అట్టి దానిని పరంబ్రహ్మ, 


192 శ్రీ దత్తపురాణమ్‌ 


ఆత్మ, మహేశుడు, దత్తాత్రేయుడు అని ఇట్లెందువలన వేర్వేరు పేర్లతో చెప్పుచున్నారు? వివరింపుడు. 
దానికి జ్ఞాని ఇట్లని సమాధాన మిచ్చినాడు : 


(శ్లో 40 అథర్వోవాచ అనగా, అథర్వముని చెప్పెను, అనికూడ చెప్పవచ్చు. దత్తాత్రేయునిగూర్చి 
చెప్పినవాడాతడే కదా.) 


ఈ చరాచరజగత్తు ఉత్తమమైనది, సౌమ్యమైనది, సువిశాలమైనది. దాని వ్యాప్తికి సాకారతకు 
కారణమై ఆ తత్వమే బ్రహ్మయనబడుచున్నది. శక్తిచేత నిర్వహించబడుచున్నది కావున మహేశ్వరుడన 
బడుచున్నది. బ్రహ్మ విష్ణు మహేశ్వర త్రయీ రూపమున కాధారమైన అత్రయమైన తత్త్వమును 
బోధించుచున్నందున ఆ రూపము దత్త+అ(త్రయార్థము దత్తాత్రేయుడని తెలియబడుచున్నది. 
ఇన్ని వ్యవహారనామములును ఆ పరంబ్రహ్మమునకే అన్వయించును. 


ఇతి శ్రీమద్దత్తపురాణే సార్ధత్రిసాహస్ర్యాం త్రికాజ్ఞిమణ్ణితాయాం సంహితాయాం 
వాసుదేవ్యాం ద్వితీయాష్టకే ద్వితీయో౭ ధ్యాయః । 


ఓమ్‌ శం 


193 


శ్రీః 
ప.ప. శ్రీవాసుదేవానందసరస్వతీవిరచితమ్‌ 


ఆదత్తపఫురాణము 


ద్వితీయాష్టకము - తృతీయాధ్యాయము 


శ్లో వసూత్సుకేన మునినా సామాన్యెనోదితోః ప్యయమ్‌ । 
దత్తాత్రేయావతారో త్ర విశేషాద్వర్థ్వతే సృృతః I 1 
ప్రతిపదార్థం : వసూత్సుకేన = వాసుదేవతత్సరుడైన, మునినా = అథర్వమునిచేత, స్మృతః = 
స్మరింపబడిన, దత్తాత్రేయ+అవతారః = దత్తాత్రేయుని అవతారము, అయం సామాన్యేన అపి = 
ఈ సామాన్యునిచేతనే యైనను, ఉదితః = చెప్పబడినదై, విశేషాత్‌ = విశేషముగా, వర్ధతే = 
వర్ణింపబడుచున్నది. 
తాత్పర్యం : విశేషముగా అవతారము వాసుదేవతత్సరుడైన అథర్వమునిచేత తొలుత స్మరింపబడినది. 
దానినిప్పుడు ఒక సామాన్యుడు విశేషముగా వర్ణించి చెప్పుచున్నాడు. % 
శ్లో సచ్చిదానన్దరూపో యః పరాశక్తిః సర్వవిత్‌ 
మాయా౭_ భూత్తస్మాదేతస్మాదాత్మనోః స్యా మహాంస్తతః ॥ 2 
ప్ర : సచ్చిదానన్టరూపః సర్వవిత్‌ యః పరాశక్తి = సత్‌ చిత్‌ ఆనందరూపమైన సర్వమెతిగిన యే 
పరాశక్తి కలదో, సః = ఆ పరాశక్తి, మాయా అభూత్‌ = మాయగానైనది, తస్మాత్‌ = అందువలన, 
ఏతస్మాత్‌ ఆత్మనః= ఈ ఆత్మయొక్క అస్యాః = మహాశక్తియొక్క మహాన్‌ = మహత్తు, తతః = 
దానినుండి, 
తా : సత్‌ చిత్‌ ఆనందమయమై సర్వమెణిగిన పరాశక్తి మాయగానైనది. ఆ మాయ ఆత్మయొక్క 
మహత్తత్వమై, ఆత్మాభేదముగా, వ్యాప్తమై యున్నది. 
శ్లో అహజ్మారో౭_స్మాత్తన్మాత్రాణ్యతో౭_ భూద్భూతపబ్బుకమ్‌ । 
ఆకాశవాతదహనపానీయవసుధాభిధమ్‌ ॥ త్రి 
ప్ర: అహంకారః = అహంకారము, అస్మాత్‌ = దానినుండి, తన్నాత్రాణి = తన్మాత్రలైదును, 
అతః = వానినుండి, భూతపంచకమ్‌ = పంచభూతములు, ఆకాశ = ఆకాశము, వాత = 


194 శ్రీ దత్తపురాణమ్‌ 


వాయువు, దహన = అగ్ని పానీయ = నీరు, వసుధా+అభిధమ్‌ = భూమి అను పేర్లు గలవి, 
అభూత్‌ = అయినవి. 


తా: ఆ మహత్తునుంది అహంకారము, దానినుండి పంచతన్మాత్రలు, వానినుండి పంచభూతములు 
యేర్చడినవి. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధము లనునవి తన్మాత్రలు. భూమి, ఆపః, వాయువు, 
తేజస్సు, ఆకాశము అనునవి పంచభూతములు. గా 
శ్లో ఏకోత్తరర్సి శబ్బాదిగుణాధ్యం చ పృథక్‌ పృథక్‌ I 
తేషాం సత్త్వ్వగుణాంశేభ్యః పజ్బ జ్ఞానే స్టియాణి చ॥ 4 
ప్ర: పృథక్‌ పృథక్‌ చ = వేరు వేరుగా నేమో, శబ్ద+ఆది గుణ ఆధ్యమ్‌ = శబ్దము మొదలగు 
గుణములతో సంపన్నమైన, ఏక+ఉత్తర వృద్ధి = ఒక్కొక్కటిగా పెరుగుచూ, తేషామ్‌ = వానివైన, 
సత్వగుణ +అంశేభ్యః = సత్వ-ఆది గుణముల అంశలతో, పజ్బు = అయిదు, ఇన్టియాణి చ = 
ఇంద్రియములును. 


తా : వార్తికకర్తలు చెప్పినట్లుగా, ఆకాశమునకు శబ్దమొక్కటే గుణము, వాయువునకు శబ్దస్పర్భములు 
రెండు గుణములును, అగ్నికి శబ్ద,స్పర్భ, రూపములు మూడు గుణములున్ను, నీటికి శబ్దస్పర్శరూప 
రసములు నాలుగు గుణములున్ను, భూమికి శబ్దస్పర్శరూపరస గంధములు అయిదు గుణములున్ను, 
ఇట్లు పంచభూతములున్ను పంచతన్మాత్రలతో ఒకటికొక్కొకటి వృద్ధిగా యేర్చడినవి. % 
శ్లో॥ శోత్రత్వచ్నేతరసనఘ్రాణాఖ్యాన్యభవన్మమాత్‌ । 
మనోధీచిత్తాహజ్బారాస్తత్సత్వగుణసంహతేః I ర్‌ 

ప్ర: క్రమాత్‌ = క్రమముగ, ఒక వరుసలో, మనః = మనస్సు, ధీ = బుద్ధి, చిత్త = చిత్తము, 
అహంకారాః = అహంకారములు, తత్‌ = ఆ, సత్వగణసంహతేః = సత్వగుణాంశములనుండి, 
శోత = చెవి, వినికిడి, త్వక్‌ = చర్మము, నేత్ర = కన్ను రసన = నాలుక, రుచి, ఘ్రాణ = 
వాసన, ముక్కు ఆఖ్యాని = అనబడునవి, అభవన్‌ = యేర్చడెను. 


తా: క్రమముగ సత్వగుణాంశలనుండి చెవి, చర్మము, కన్ను నాల్క ముక్కు అను జ్ఞానేంద్రియము 
లైదును, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము అనువానితో అంతరంగమున్ను యేర్చడెను. 


శ్లో॥ మనో విమర్శరూపం ధీర్నిశ్చయాత్మాభిమానకః । 
అహజ్క్మారో౭_నుసన్ధాయి చిత్తమన్తఃకృతిస్వయమ్‌ ॥ 6 
ప్ర: మనః = మనస్సు, విమర్శరూపమ్‌ = విమర్శించి చూచునది, ధీః = బుద్ధి, నిశ్చయ +ఆత్మ+ 
అభిమానకః = తనకేది సరిపడునో నిశ్చయించి చెప్పు వివేకము, అహంకారః = అహంకారము, 
నేను అనునది, అనుసంధాయి = అన్నిటినీ కలుపునట్టి సూత్రము, చిత్తంతు = చిత్తమేమో, 
అయం అన్తఃకృతిః = ఈ అన్తఃకరణము. 


శ్రీశ్రీశ్రీవాసుదేవానందసరస్వతీవిరచితమ్‌ 195 


తా: మనస్సు, ఇంద్రియజ్ఞానమును సవివరముగ సేకరించునది; బుద్ధి, ఆ వ్యక్తికేది సరిపడునో 
నిశ్చయించి చెప్పగల వివేకము; అహంకారము, అన్నిటినీ కలుపు సూత్రము; చిత్తము, ఈ అన్నః 
కరణము. 


శ్లో వాక్సాణిపత్సాయులిజ్లాఖ్యం క్రియేన్టియపబ్బుకమ్‌ । 


తేషాం రజోగుణాంశేభ్యః క్రమాత్తేషాం తథా పునః ॥ 7 
శ్లో సంహత్యా చాభవత్రాణో వృత్తిభేదాత్స పజ్బధా । 
ప్రాణోఃపానః సమానశ్చోదానో వ్యానః క్రియాత్మకః ॥ 8 


ప్ర: తేషామ్‌ = వాని యొక్క రజోగుణాంశేభ్యః = రజోగుణాంశములనుండి, వాక్సాణిపత్సాయు - 
లింగాఖ్యమ్‌ = ముఖము, చేతులు, కాళ్ళు, గుదము, లింగము అనబడు, క్రియేంద్రియపంచకమ్‌ 
= కర్మేంద్రియములైదు, తథా = అట్లే, పునః = మరల, క్రమాత్‌ = వరుసగా, తేషాం సంహత్యా 
= వాని అంశలచేత, ప్రాణః చ = ప్రాణము గూడ, సః = అది, వృత్తిభేదాత్‌ = వ్యాపారభేదమువలన, 
పంచధా = అయిదు విధములుగా, ప్రాణః = ప్రాణవాయువు, అపానః = అపానవాయువు, 
సమానః = సమానవాయువు, ఉదానః = ఉదానవాయువు, చ = మరియు, వ్యానః = 
వ్యానవాయువు, క్రియాత్మకః = కర్మప్రధానమై, అభవత్‌ = ఆయెను. 
తా: వాని రజోగుణాంశలనుండి కర్మేంద్రియములైదు, వాక్సాణిపాదవాయులింగములనబడునవి 
యున్ను, అట్లే, వాని అంశలచేత, కర్మప్రధానములై, ప్రాణాపానవ్యానోదానసమానములనబడు 
పంచప్రాణములున్ను యేర్చడినవి. 

శ్లో కర్మజ్ఞానే స్టియ ప్రాణపజ్బకైర్మనసా ధియా । 

దేహో లిజ్లాభిధో౭_జ్ఞానవృత్తికారణకార్యకః ॥ 9 

ప్ర : కర్మజ్ఞాన+ఇగన్టియప్రాణపజ్బుకైః = కర్మేంద్రియములైదింటిచేతను, జ్ఞానేంద్రియము 
లైదింటిచేతను, ప్రాణములైదింటిచేతను, మనసా = మనస్సుచేత, ధియా = బుద్ధిచేత, లింగ+అభిధః 
= లింగము అని పిలువబడు, దేహః = శరీరము, అజ్ఞానవృత్తి = అజ్ఞానవ్యాపారమైన, కారణకార్యకః 
= కారణకార్యరూపమైనది. 
తా: కర్మేంద్రియములు, జ్ఞానేంద్రియములు, ప్రాణవాయువులు, మనస్సు, బుద్ధి అను వీనిచేత 
దేహము అజ్ఞానవ్యాపారమునకు కారణమును కల్పించి, దానికి కార్యరూపమగుచు, లింగశరీర 
మనబడుచున్నది. 

శ్లో ద్విధా కృత్వైకైకభూతం చతుర్జెకార్థమస్య చ। 

స్వస్వేతరార్థసంయోగాత్పజ్చీకరణముచ్యతే ॥ 10 

ప్ర: ఏక+ఏక భూతమ్‌ = ప్రతియొక్క భూతమును, అనగా, భూమి, నీరు, నిప్పు. గాలి, 
ఆకాశము అనువానిలో ఒక్కొక్క దానిని, ద్విధా కృత్వా = రెండుగా చేసి, అస్య = దానియొక్క 


196 శ్రీ దత్తపురాణమ్‌ 


ఏక+అర్ధమ్‌ = ఒక్క సగమును, చతుర్జా చ = నాల్టుగను (విభజించి), స్వ = తనదైనదియు, 
స్వ+ఇతర = తనదికాని అన్యభూతముల, అర్థ = సగముతో, సంయోగాత్‌ = కలుపుటవలన, 
పజ్చీకరణమ్‌ = పంచీకరణము, ఉచ్యతే = అనబడును. 
తా: పంచభూతములలో ఒక్కొక్క దానిని రెండు సగములుగ విభజించి, అందు ప్రతియొక్క 
భూతములోని ఒక్కసగభాగమును మరల నాలుగు భాగములు చేసి, అందు ప్రతిభూతముయొక్క 
సగముతో మిగత భూతముల నాల్గింటనొక భాగమును కలుపగా పంచీకరణ ప్రక్రియ యగును. 
ఇట్లు స్థూలప్రకృతిలోని పంచభూతముల కూర్చు ఈ రూపమున సిద్ధమైనది :- 

భూమి 1/2 + నీరు 1/8, నిప్పు 1/8, గాలి 1/8, ఆకాశము 1/8 =1 

నీరు 1/2 + నిప్పు 1/8, గాలి 1/8, ఆకాశము 1/8, భూమి 1/8 = 1 

నిప్పు 1/2 + గాలి 1/8, నీరు 1/8, ఆకాశము 1/8, భూమి 1/8 =1 

గాలి 1/2 + నీరు 1/8, నిప్పు 1/8, ఆకాశము 1/8, భూమి 1/8 = 1 

ఆకాశము 1/2 + నీరు 1/8, నిప్పు 1/8, గాలి 1/8, భూమి 1/8 =1 


మొత్తము స్థూలభూతములు =ర్‌ 


శ్లో తద్భోగాయతనం స్థూలం శరీరం గుణతగ్తిధా । 
దైవం సత్వాధికం మరం రాజసం తిర్యగన్యకమ్‌ ॥ 11 


ప్ర: భోగ+ఆయతనమ్‌ = భోగపాత్రమైన, తత్‌ స్థూలం శరీరమ్‌ = ఆ భౌతిక శరీరము, గుణతః 
= గుణమువలన, త్రిధా = మూడు విధములు, సత్వ+అధికమ్‌ = సత్వగుణాధిక్యము గలది, 
దైవమ్‌ = దైవయోని, రాజసమ్‌ = రజోగుణాధిక్యము గలది, మర్యమ్‌ = మర్యయోని, అన్యకమ్‌ 
= వేరైనదగు తమోగుణాధిక్యము గలది, తిర్యక్‌ = జంతుయోని. 
తా: ఈ స్థూలశరీరము భోగపాత్రమైనది. ఇది పంచభూతములచే నిర్మింపబడినది. గుణాధిక్యము 
వలన మూడు విధములైనది : సత్వ్వగుణాధిక్యము గలది దైవయోని; రజోగుణాధిక్యము గలది 
మర్యయోని; తమోగుణాధిక్యతగలది జంతు లేక తిర్యగ్యోని. 

శ్లో రోమత్వజ్మాంసనాధ్యస్థిభువో౭ ద్భ్యో మూత్రరేతసీ 1 

స్వేదో౭ ్రలాలే* గ్నేః క్షుతృణ్ణిద్రా తన్హారతిర్గతిః ॥ 12 

ప్ర: రోమత్వజ్మాంసనాడ్యస్థి = రోమములు, చర్మము, మాంసము, నరములు, ఎముక అనునవి, 
భువః = భూమినుండి, మూత్రరేతసీ = మూత్రము, వీర్యము అనునవి, అద్భ్యః = నీటినుండి, 


శ్రీశ్రీ శ్రీవాసుదేవానందసరస్వతీవిరచితమ్‌ 197 


స్వేదః = చెమట, అస్ర = కన్నీరు, లాలే = ఉమ్మి, అగ్నేః = అగ్నినుండి, క్షుత్‌ = ఆకలి, నిద్రా 
= నిద్ర, తంద్రా = అలసట, రతిః = కామవాంఛ, గతిః= చలనము. 


శ్లో లౌల్యం నిరోధః ప్రసారాకుళ్బో మరుతో థ ఖాత్‌ | 
కామకృల్లోభమోహా భీస్తదాధ్యేయం జడా తనుః ॥ 18 


ప్ర: లౌల్యమ్‌ = చంచలత్వము, నిరోధః = అడ్డుకొనుట, ప్రసార+ఆకుంచనే = వికసించుట, 
ముకుళించుట, (చాచుట, ముడుచుట) అను రెండును, మరుతః = వాయువునుండి, అథ = 
పిమ్మట, ఖాత్‌ = ఆకాశమునుండి, కామకృత్‌ = కామమువలన కలిగెడు, లోభమోహా = లోభము, 
మోహము, భీః = భయము అను, తత్‌+ఆధ్యా = వీనిచే సంపన్నమైనది, ఇయం జడా తనుః = 
ఈ జడమైన శరీరము. 


తా: రోమములు, చర్మము, మాంసము, నరములు, ఎముకలు అనునవి భూతత్వ్వము నుండియు; 
మూత్ర వీర్యములు జలతత్త్వము నుండియు; చెమట, కన్నీరు, లాలాజలము అనునవి అగ్నితత్వము 
నుండియు; ఆకలి, నిద్ర, అలసట, కామవాంఛ, చలనము చంచలత్వము, అద్దుకొనుట, చాచుట 
ముడుచుట, అనునవి వాయుతత్త్వమునుండియు; కామమువలన కలుగు లోభమోహభయములు 
ఆకాశతత్త్వమునుండియు; ఇట్లు ఈ వికారములతో గూడినదై ఈ జడశరీరమేర్చడినది. _ * 

శ్లో సూక్ష్మా సప్తదశాజ్లాపి సుఖదుఃఖగమాదియుక్‌ | 

తథా౭_జ్ఞానం కారణాఖ్యం శరీరత్రయమస్య పూః ॥ 14 

ప్ర: సప్తదశ+అంగా+అపి = పదియునేడు అంగములు కలదియును, సూక్ష్మా = సూక్ష్మమైనది, 
సుఖదుఃఖగమాదియుక్‌ = సుఖమును దుఃఖమును అనుభవించు లక్షణము గలది, అజ్ఞానమ్‌ = 
అజ్ఞానము, తథా = అట్లే, అస్య = దానికి, పూః = పురము, నివాసము, కారణాఖ్యం శరీరత్రయమ్‌ 
= కారణము అను మూడు శరీరములు గలది. 
తా : పదునేడు అవయవములు (శ్లో, 9) గలది స్థూలశరీరమే యైనను, దానితోడి సంపర్మము 
వలన సుఖదుఃఖములను అనుభవించునది సూక్ష్మశరీరము. అట్లే, కారణశరీరమనుదానితో 
గూడ మూడు శరీరములు. ఇవి అజ్ఞాననివాసములు. 

శ్లో శుద్ధసత్వప్రకృత్యాం యో బిమ్బితః స మహేశ్వరః I 

జీవో మలినసత్వాయాం తామస్యాం భూతపబ్బుకమ్‌ I 15 

ప్ర: యః = ఎవడు, శుద్ధసత్త్వప్రకృత్యామ్‌ = శుద్ధసత్వప్రకృతియందు, బింబితః = ప్రతిఫలించు 
చున్నాడో, సః = ఆతడు, మహేశ్వరః = మహేశ్వరుడు, మలినసత్వాయామ్‌ = మలినసత్త్వ- 
ప్రకృతియందు, జీవః = జీవుడు (బింబితం, తామస్యామ్‌ = తమస్సునందు, భూతపజ్బాకమ్‌ = 
పంచభూతములు. 


198 శ్రీ దత్తపురాణమ్‌ 


తా: శుద్ధసత్వప్రకృతియందు (ప్రతిబింబము (నీడ)గా కన్సించునది మహేశ్వరుడు. రజోగుణ 
సంబంధమున మలిన ప్రకృతియందు, ప్రతిబింబముగా కన్పించునది జీవుడు. తమఃప్రకృతియందు 
ప్రతిబింబముగా కన్పించునది భూతపంచకము. 
శ్లో సర్వజ్ఞ ఈశః సమష్టిజీవో౭_జ్ఞో వ్యష్టిసంజ్ఞితః | 
ఏవం విక్షేపకార్యాభ్యా సృష్టిర్ణాతే శ్వరాజ్ఞయా I 16 
ప్ర: సర్వజ్ఞః ఈశః = సర్వమెతీగిన ఈశ్వరుడు, సమష్టిజీవః = సమష్టి(విశ్వ)జీవుడు, వ్యష్టిసంజ్ఞితః 
= జీవుడని ప్రతివ్యక్తియందు వేర్వేరుగా గుర్తించబడువాడు, అజ్ఞః = అజ్ఞాని; ఏవమ్‌ = అట్లు, 
ఈశ్వర +ఆజ్ఞయా = ఈశ్వరుని ఆజ్ఞచేత, విక్షేపకార్య+ఆఖ్యా = విక్షేప క్రియగా చెప్పబడు, సృష్టిః 
= సృష్టి, జాతా = యేర్చడినది. 
తా: సర్వజ్ఞుడైన ఈశ్వరుడు సమష్టిజీవుడైనాడు. వైయక్తికమైన జీవుడు అజ్ఞాని యైనాడు. ఇట్లు 
విక్షేప క్రియారూపముగా, ఈశ్వరాజ్ఞచే, సృష్టియైనది. 
శ్లో బ్రహ్మోణ్ణం పజ్బభూతేభ్యస్తత్ర లోకాశ్చతుర్దశ 1 
యథా స్వం ప్రాణినోఃత్రాయం స్థూలదేహో విరాడ్విభోః ॥ 17 
ప్ర : పజ్బభూలేభ్యః = పంచభూతములతో, (బ్రహ్మోబ్ఞమ్‌ = విశ్వము, తత్ర = అందు, లోకాః = 
లోకములు, చతుర్దశ = పదునాలుగు, యథా = ఎట్లు, స్వమ్‌ = స్వర్గమో, అ(త్ర = అందు, 
ప్రాణినః = ప్రాణులు, అయం విభోః = ఈ సర్వవ్యాపియైన, విరాట్‌ స్థూలదేహః = పురుషుని 
స్థూలశరీరము. 
తా: పంచభూతములతో పదునాలుగు లోకములు గల బ్రహ్మాండము యేర్చడినది. స్వర్గము 
నందువలె, ఆ బ్రహ్మాండమున ప్రాణులు, ఇవి యన్నియు ఆ సర్వవ్యాపియైన పురుషుని స్థూల 
శరీరము. 
శ్లో పాదాధో౭_తలమస్యోర్థ్యం వితలం సుతలం తథా । 
గుల్బే మహాతలం జజ్ఞాదేశే జాన్వోస్తలాతలమ్‌ 11 18 


శ్లో ఊర్వో రసాతలం కట్యాం పాతాలం భూశ్చ నాభిగా | 
కుక్షౌ భువోర్హుదూర్ధ్వం స్వర్మహః కణ్ణే జనో ముఖే ॥ 19 
శ్లో (భ్రువోస్తపో మూరి సత్యం ప్రాణో వాయుస్తనుర్మహీ ॥ 
లోకాబ్గస్య రదాస్తారా మాయా హాస్యం నిశాదినే ॥ 20 
ప్ర: పాద+అధః = పాదముల క్రిందుగా, అతలమ్‌ = అతలము, అస్య = పాదములకు, 
ఊర్జ్వమ్‌ = పైగా, వితలమ్‌ = వితలము, తథా = అట్లే, సుతలమ్‌ = సుతలము, గుల్ఫే ఆ 
మడమయందు, జంఘాదేశే = పిక్కలయందు, మహాతలమ్‌ = మహాతలము, జాన్న్వోః = 


శ్రీశ్రీశ్రీవాసు దేవానందసరస్వతీవిరచితమ్‌ 199 


మోకాళ్ళలో, తలాతలమ్‌ = తలాతలము, ఊర్వోః = తొడలలో, రసాతలమ్‌ = రసాతలము, 
కట్యాం = నడుమున, పాతాలమ్‌ = పాతాళము, నాభిగా = నాభియందు, భూః = భూమి, చ = 
మరియు, కుక్షౌ = పొట్టయందు, భువః = భువర్లోకము, హృద్‌+ఊర్బ్వమ్‌ = హృదయమునకు 
పైన, స్వః = స్వర్గము, కట్టే = కంఠమున, మహః = మహర్లోకము, ముఖే = ముఖమున, జనః 
క జనర్లోకము, భువోః = కనుబొమలందు, తపః = తపోలోకము, మూరి = శిరస్సున, సత్యమ్‌ 
= సత్యలోకము, ప్రాణః = ప్రాణము, వాయుః = వాయువు, తనుః = శరీరము, మహీ = 
భూమి, లోక+అబ్బస్య = లోకములు అంగములు గలవానికి, రదాః = దంతములు, తారాః = 
నక్షత్రములు; మాయా = మాయ, హాస్యం = నవ్వు నిశాదినే = రేబవళ్ళు, 
శ్లో నిమేషోన్మేషా కటాక్ష సృష్టిః కుక్షిరపాం పతిః । 


నాడ్యో నద్యో ద్రుమాః కేశా వృష్టీ రేతో౭ స్థి పర్వతః ॥ 21 
శ్లో విరాజః స్థూలదేహో౭. యం ని 
దిగ్వాతార్మప్రచేతోశ్వివహ్నీన్లోశే ఎన మృత్యుకాః I 22 


ప్ర: నిమేష+ఉన్మేషా = కనులు మూయుట, తెరచుట యనునవి; కటాక్షః =కడగంటి చూపు, 
సృష్టిః = సృష్టి, కుక్షి = ఉదరము, అపాం పతిః = సముద్రము, నాడ్యః = నాడులు, నద్యః = 
నదులు, (ద్రుమాః = వృక్షములు, కేశాః = కేశములు, వృష్టీ = వర్షము, రేతః = వీర్యము, అస్థి 
= ఎముక, పర్వతః = పర్వతము, విరాజః = విరాట్‌ స్వరూపుని, స్థూలదేహః = బాహ్యశరీరము, 
అయం చరాచరజగన్మయః = ఈ చరాచరజగద్రూపమైన, దిగ్వాతార్మప్రచేతోళ్వి వహ్నీన్లో షేన్ట- 
మృత్యుకాః = దిక్కులు, వాయువు, సూర్యుడు, వరుణుడు, అశ్వినులు, అగ్ని ఇంద్రుడు, విష్ణువు, 
మృత్యువులు. 
తా (శ్లో.18-22) : విరాట్పురుషుని విశ్వరూపమిది- 

పాదముల క్రింది భాగము - అతలము 

పాదముల పై భాగము  - వితలము 


ముకక - సుతలము 

పిక్కలు - మహాతలము 
మోకాళ్ళు - తలాతలము 
తొడలు - రసాతలము 
నడుము - పాతాళము 

నాభి - భూలోకము 
కుక్షి - భువర్షోకము 


హృదయము పై భాగము - స్వర్లోకము 
కంఠము - మహర్లోకము 


200 


శ్రీ దత్తపురాణమ్‌ 


ముఖము - జనర్లోకము 

కనుబొమలు - తపోలోకము 

శిరస్సు - సత్యలోకము 

ప్రాణము - వాయువు 

దంతములు - నక్షత్రములు 

నవ్వ - మాయ 
కనులు మూయుట, తెరచుట- రాత్రి, పగలు 

కడగంటి చూపు - సృష్టి 

కుక్షి - సముద్రము 

నాడులు - నదులు 

కేశములు - వృక్షములు 

వీర్యము - వర్షము 

ఎముక - పర్వతము 
ఈ జగద్రూపముతో కూడియున్న దిక్కులు, వాయువు, సూర్యుడు, వరుణుడు, అశ్వినీదేవతలు, 

అగ్ని ఇంద్రుడు, విష్ణువు, మృత్యువు. % 

శ్లో జ్ఞానకర్మేన్షియాణ్యన్తఃకరణాని శశీ గురుః 1 

హరో: జశ్చేతి లిజ్లాత్మాః.వ్యాకృతం కారణబ్బు తత్‌ ॥ 28 


ప్ర: జ్ఞానకర్మేన్టియాణి = జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములున్ను, అన్తుకరణాని = అంతః 
కరణములు (లోపలి సాధనములు), శశీ = చంద్రుడు, గురుః = గురువు, హరః = హరుడు, 
అజః = బ్రహ్మ ఇతి చ = అనియున్ను, లింగాత్మా = లింగశరీరము, అవ్యాకృతమ్‌ = నామ- 
రూపములు స్పష్టముకానిది, తత్‌ కారణం చ = దానికి కారణమున్ను 
తా: జ్ఞానకర్మేంద్రియములు, అంతఃకరణములు, చంద్రుడు, గురువు, హరుడు, బ్రహ్మ అనియున్ను 
లింగశరీరము. నామరూపములు స్పష్టము కానిది అవ్యాకృతమనబడు కారణశరీరము. 
శో యద్యదబ్గభిదా యే£త్ర వ్యష్టా తే తత్తదబ్గపాః ॥ 

దృష్ట్వోభయత్రాఫ్యావిష్టేష్వేషు కార్యాక్షమావుభౌ ॥ 24 
ప్ర: యత్‌+యత్‌+అంగభిదా = యేది యేది అంగముల విభాగముచేత, అత్ర వ్యష్టా = ఆ వ్యష్టి 
(ఉమ్మడి) శరీరమున, యే = ఎవరో, తే = వారు, తత్‌+తత్‌+అంగపాః = ఆ యా అంగముల 
నధిష్టించిన దేవతలు, ఉభయత్ర+అపి = వ్యష్టి సమష్టి రెండిటను, ఆవిష్టేష = ఆవహించిన, 
ఏషు = వానియందు, ఉభౌ = రెండును, కార్య+అక్షమౌ = కార్య కారణాది దూషితులు. 


తా: సమష్టి విరాట్పురుషుని అంగభూతములైన తావుల నే యే దేవతలు కలరో వారు తమ 


శ్రీశ్రీ శ్రీవాసుదేవానందసరస్వతీవిరచితమ్‌ 201 


తమ నెలవుల అధిష్టానదేవతలై యున్నారు. కాగా, వారే వ్యష్టి పురుషుని అంగములందును 
అధిష్టాతలు. ఐనను, ఆ యా దేవతలందటును వ్యష్టిలోను సమష్టిలోను కూడ, జీవమాత్రులై 
సకామకర్శలు చేయుచు, ఫలానుభవమును పొందుచు, కారణకార్యములకు లోబడియే ఉందురు. 


శ్లో స్వాంశేనావిశదాత్మాతో జాతౌ కార్యక్షమావుభౌ | 
మాయావశాత్స సర్వజ్లో జీవోః విద్యావశాత్స చ ॥ 25 
ప్ర: ఉభౌ = వ్యష్టి, సమష్టి, రెండిటను, ఆత్మతః = ఆత్మవలన, స్వ+అంశేన = తన అంశతో, 
ఆవిశత్‌ = ఆవేశించిన, జాతౌ = పుట్టుక గలవారు, కార్యక్షమౌ = క్రియాదక్షులు, సః సర్వజ్ఞః = 
ఆ సర్వజ్ఞడైన, జీవః = జీవుడు, అవిద్యావశాత్‌ = అవిద్య ప్రభావమువలన, మాయావశాత్‌ చ 
= మాయ (ప్రభావమువలనను, 
శ్లో సృష్ట్వైవం కర్మణో౭ జ్ఞానాం భోగార్థం శశ్వదీశ్వరః 
ప్రష్ట్రవిష్ణహరాత్మా స సృష్టిస్థిత్యన్తకారణః J 26 
ప్ర: సః ఈశ్వరః = ఆ ఈశ్వరుడు, అజ్ఞానాం భోగార్థమ్‌ = అజ్ఞానుల అనుభవానందము 
కొరకు, ఏవం సృష్ట్వా = ఈ విధముగా సృష్టించి, కర్మణః = కర్మవలన, (స్రష్ట్ర = (బ్రహ్మ, విష్ణు 
= విష్ణువు, హరః = హరుడు, ఆత్మా = మూర్తులై, సృష్టి = సృజన, స్థితి = పోషణ, రక్షణ, అన్త 
= నాశము, అనువానికి, కారణః = కారణమగువాడు. 
తా: సమష్టి, వ్యష్టి అను సృష్టియొక్క రెండు విభాగములను తన అంశతో ఆవేశించిన సర్వజ్ఞుడైన 
పరమాత్మ, ఆ రెండు దశలందును ప్రత్యేకము మూర్తిమంతులైన జీవులు కార్యదక్షులే యైనను, 
అవిద్యాప్రభావమువలనను, మాయాప్రభావమువలనను అవశులై అస్వతంత్రులగుచున్నారు. 
ఈశ్వరుడు అజ్ఞానుల భోగముకొరకై ఈ సృష్టి నిట్లు నిర్మించి, కర్మను బట్టి సృజనములో బ్రహ్మగను, 
పాలన పోషణములలో విష్ణువుగను, సంహారములో హరుడుగను మూడు మూర్తులై ఆ యా 
క్రియలకు కారణులగుచున్నారు. 


శ్లో విశ్వోః ధ్యాత్మం విరాట్‌ చాధిభూతం కృష్ణోం ధిదెవతమ్‌ I 


జాగ్రదధ్యాత్మం రక్షాధిదైవం సత్వం చ భౌతికమ్‌ ॥ 27 
శ్లో హిరణ్యగర్భోః ధిభూతం కో దైవం తైజసో౭పరమ్‌ | 

రజో? ధిభూతం చాధ్యాత్మం స్వప్నః సర్గోః ధిదైవతమ్‌ 11 28 
శ్లో ప్రాజ్జోః ధ్యాత్మం దైవమీశో వ్యాకృతం చాధిభూతకమ్‌ । 

నిద్రాధ్యాత్మం క్షయో దైవమధిభూతం తమోగుణ: ॥ 29 


శ్లో అధిదైవతమధ్యాత్మమధిభూతమితి త్రిధా | 
భ్రమాద్భాత్యేకమేవేదమిత్యూహ్యం (శ్రవణాదిషు ॥ 30 


202 శ్రీ దత్తపురాణమ్‌ 


ప్ర: విశ్వః = విశ్వము, అధ్యాత్మమ్‌ = అధ్యాత్మము, విరాట్‌ చ = విరాట్పురుషుడు, అధిభూతమ్‌ 
= అధిభూతము, కృష్ణః = కృష్ణుడు, అధిదైవతమ్‌ = అధిదైవతము, జాగ్రత్‌ = జాగ్రదవస్థ 
(మెలకువ), అధ్యాత్మమ్‌ = అధ్యాత్మము, రక్షా = రక్షణ, అధిదైవమ్‌ = అధిదైవము, సత్వం చ = 
సత్వగుణమేమో, భౌతికమ్‌ = భౌతికము, హిరణ్యగర్భః జ్‌ హిరణ్యగర్భుడు, అధిభూతమ్‌ = 
అధిభూతం, కః దైవమ్‌ = ఏ దైవము, తైజసః = తైజసునకు, అపరమ్‌ = వేరుకాడో, (ఆతడు), 
రజః = రజస్సు, అధిభూతమ్‌ = అధిభూతము, స్వప్పః = స్వప్నము, అధ్యాత్మమ్‌ = అధ్యాత్మము, 
చ = మరియు, స్వర్గః = స్వర్గము, అధిదైవతమ్‌ = అధిదైవతము, ప్రాజ్ఞః = ప్రాజ్ఞుడు, అధ్యాత్మమ్‌ 
= అధ్యాత్మము, ఈశః = ఈశ్వరుడు, దైవమ్‌ = అధిదైవతము, చ = మరియు, వ్యాకృతమ్‌ = 
వ్యాకృతము, అధిభూతకమ్‌ = అధిభౌతికము, నిద్రా = నిద్ర, అధ్యాత్మమ్‌ = అధ్యాత్మము, క్షయః 
= క్షీణత, దైవమ్‌ = అధిదైవతము, తమోగుణః = తమోగుణము, అధిభూతమ్‌ = అధిభూతము, 
ఇట్లు, అధిదైవతమ్‌ = అధిదైవతము, అధ్యాత్మమ్‌ = అధ్యాత్మము, అధిభూతమ్‌ = అధిభూతము, 
ఇతి = అని, (త్రిధా = మూడు విధములుగా, భ్రమాత్‌ = భ్రాంతివలన, ఇదమ్‌ = ఈ, ఏకం+ఏవ 
= ఒక్కటియే, (శ్రవణ+ఆదిషు = శ్రవణము మొదలగు ఇంద్రియములందు, భాతి = ప్రకాశించు 
చున్నది, ఇతి = అని, ఊహ్యమ్‌ = భావింపనగును. 


తా (శో. 27-30): ఒకే (బ్రహ్మపదార్థము శ్రవణాది ఇంద్రియముల మాధ్యమమున అధిభౌతికము, 
అధిదైవతము, అధ్యాత్మము అని మూడు విధములుగా ప్రకాశించుచున్నది. ఆ వైనమిట్లు- 


అధిభౌతికము అధిదైవతము అధ్యాత్మము 
1. విరాట్పురుషుడు 1: కృష్ణుడు 1. అధ్యాత్మము 
2. సత్వగుణము 2. రక్షణ 2. జాగ్రదవస్థ 
8. హిరణ్యగర్భుడు 8 స్వర్గము 3. స్వప్నము 
4. రజోగుణము 4. ఈశ్వరుడు 4. ప్రాజ్ఞుడు 
5. వ్యాకృతము 5. క్షయము 5. నిద్ర 
6. తమోగుణము. 
శ్లో తారాజ్ఞానీమాన్యేతేషాం వ్యస్తోపాస్యా పృథగ్గతిః । 

సమస్తోపాస్తితో దత్తలోకప్రాప్తిర్ది సుస్థిరా 1 31 


ప్ర: తారా = ప్రణవము, అంగాని ఇమాని = దాని యీ అంగములు, ఏతేషామ్‌ = వీనికి, 
వ్యస్త+ఉపాస్యా = వేర్వేరుగా ఉపాసించుటవలన, పృథక్‌ = వేర్వేరుగా, గతిః = ఫలము; 
సమస్త+ఉపాస్తితః = మొత్తముగ ఉపాసించుటవలన, సుస్థిరా = స్థిరమైన, మార్పులేని, దత్తలోకప్రాప్తిః 
హి = దత్తలోకప్రాప్తియే. 

తా : ప్రణవములోని అంగములను విడివిడిగా ఉపాసించుట వలన ఫలము గూడ వేర్వేరుగా 


శ్రీశ్రీశ్రీవాసుదేవానందసరస్వతీవిరచితమ్‌ 203 


కలుగును. అనగా, అ,ఉ,మ్‌ అను ప్రణవాంగముల ప్రత్యేక ఉపాసనములు కలుగును. కాని 
ఓంకారముగా అంగముల సమష్టి ఉపాసన వలన శాశ్వతమైన దత్తలోకప్రాప్తి కలుగును. ౫* 


శ్లో సుమబజ్గలం విరాడ్రూపం చరాచరజగన్మయమ్‌ । 
యోగినో యదుపాస్తా తు కైవల్యం ధామ యాన్తి తత్‌ ॥ 32 


ప్ర: యోగినః = యోగులు, యత్‌ ఉపాస్యా తు = యే ఉపాసన వలననైతే, కైవల్యం ధామ = 
కైవల్యధామమును, యాన్తి = పొందుచున్నారో, తత్‌ = అది, ఆ ఉపాసన స్వరూపము, చరాచర 
జగన్మయమ్‌ = చరాచర జగత్తంతయు కూడిన, విరాట్‌+రూపమ్‌ = విరాజమానమైన రూపము, 
సుమంగలమ్‌ = శుభప్రదమైనది. 


తా: యోగులు ఉపాసించి కైవల్యమును పొందుచున్న ఆ రూపము చరాచరజగత్తు నిండి 
వెలుగుచున్న విరాడ్రూపము. ఆ రూపము సర్వశుభములను ప్రసాదించునది. 
శ్లో బ్రహ్మాః౭స్యం బాహుతః క్షత్రమూర్వోర్విడ్‌ వృషలః పదః । 
విష్ణోర్డజ్డే నిజగుణకర్మవృత్తి విభాగశః ॥ 8383 

ప్ర: బ్రహ్మో = బ్రాహ్మణత్వము, ఆస్యమ్‌ = ఆ విరాట్పురుషుని ముఖము, బాహుతః = బాహువుల 
నుండి, క్షత్రమ్‌ = క్షత్రియత్వము, ఊర్వోః = తొడలనుండి, విద్‌ (విట్‌) = వైశ్యత్వము, పదః = 
పాదము, వృషలః = శూద్రత్వము, విష్ణోః = విష్ణువుయొక్క నిజ = తనదైన, గుణకర్మ = కర్మ 
స్వభావ, వృత్తి = వ్యాపార, విభాగశః = విభాగము ననుసరించి, జజ్టే = తెలిసెను. 


తా: ఆ విష్ణువు విరాట్టు. వాని శరీరాంగముల గుణ, కర్మ, వ్యాపారములను అనుసరించి, 
ముఖము (బ్రహ్మత్వమనియు, బాహువులు క్షాత్రమనియు, తొడలు వైశ్యత్వమనియు, పాదములు 
శూద్రత్వమనియు యేర్పడినవి. (మానవసమాజమునకు గూడ గుణకర్మవృత్తి స్వభావముల 
ననుసరించి యీ విభాగము అన్వయించినది.) 
శ్లో ఉద్భిత్సర్గః పురా షోధా చాష్ట్రావింశతిథా పరః । 
తిర్యక్సర్లో నృసర్గోః థ దైవసర్గస్తతోః ష్టధా I 34 
ప్ర: పురా = పూర్వము, మొదట, షోఢా = ఆరు విధములుగా, ఉద్భిత్సర్గః = వన, పర్వత, 
ఓషధి, లతా, త్వక్‌, సార, వీరుద్దుమ సర్గము, చ = మరియు, అష్టావింశతిధా = ఇరువది 
ఎనిమిది విధములుగా, తిర్యక్‌ సర్గః పరః = జంతుజాతులు వేరొకటియు, అష్టధా = ఎనిమిది 
విధములుగా, నృసర్గః = మానవజాతులు, అథ = ఆ పై, దైవసర్గః = దేవయోనులు, 
శ్లో విరాడ్రూపస్య నాభ్యబ్దాద్విష్టోరాస విధిః స చ । 
పుత్రాన్లబ్ద శ్రుతిః సృృష్ట్యై మానసాంశ్చతురో సృజత్‌ ॥ తర్‌ 
ప్ర: విష్ణోః విరాడ్రూపస్య = విరాడ్రూపుడైన విష్ణువుయొక్క, నాభి అబ్టాత్‌ తతః = నాభి కమలము- 


204 శ్రీ దత్తపురాణమ్‌ 


నందుండి, విధిః = బ్రహ్మ, ఆస = యేర్చడెను, సః చ = ఆతడున్ను, లబ్ధశ్రుతిః = వేదమును 
పొందినవాడై, సృష్ట = సృజించుకొరకు, మానసాన్‌ పుత్రాన్‌ = మానసపుత్రులను, చతురః = 
నల్లురను, అస్ఫజత్‌ = సృజించెను. 


తా: పూర్వము తొలుత ఆరు విధములుగా వన, పర్వత, ఓషధి, లతా, త్వక్సార, వీరుద్దుమములను; 
గోవు, అజము, మహిషము, జింక, వరాహము, గవయ, రురురవి, ఉష్టము లనబడు ఎన్నిది 
ద్విశఫజాతులను (రెండు గిట్టలు గలవానిని), గాడిద, గుజ్జము, అశ్వతర, గౌర, శరభ, చమరీ 
అను ఒక గిట్టగల జాతులను; నక్క తోడేలు, పెద్దపులి, పిల్లి, కుందేలు, ముళ్ళపంది, సింహము, 
కోతి, ఏనుగు, తాబేలు, మొసలి అను అయిదు గోళ్ళుగల జాతులను, జలచరములు, గగన 
చరములు అను ఇరువది ఎనిమిది జాతులను, పితృ, సుర, గంధర్వ, దేవ, సిద్ధ, యక్ష 
రక్షశ్చారణులను ఎన్నిది జాతులను, విరాడ్రూపవిష్ణువు నాభినుండి (బ్రహ్మను సృష్టించగా, ఆ 
(బ్రహ్మ విష్ణువునుంది వేదమును గ్రహించి, ఆ విజ్ఞానముతో నలుగురు మానసపుత్రులను సృజించెను. 
ఆ మానసపుత్రుల ద్వారా సృష్టికార్యనిర్వహణము జరుగవలెనని భావించెను. 
శ్లో సనత్ముమారసనకసనన్దనసనాతనాః । 

కుమారా బ్రహ్మనిష్టాః స్యుస్తే: తోభూత్కుపితో విధిః | 36 
ప్ర: సనత్ముమార = సనత్ముమారుడు, సనక = సనకుడు, సనందన = సనందనుడు, సనాతనాః 
= సనాతనులు, అను, తే కుమారాః = ఆ మానసపుత్రులు, (బ్రహ్మనిష్టాః స్యుః = బ్రహ్మజ్ఞానము 
నందు నిష్టగలవారైరి, అతః = ఆ కారణమున, విధిః = బ్రహ్మ, కుపితః = కోపించినవాడాయెను. 
తా: సనత్ముమారుడు, సనకుడు, సనందనుడు, సనాతనుడు అను ఆ నల్వురు బ్రహ్మమానస 
పుత్రలున్నూ బ్రహ్మనిష్టగలవారై, సంసారవిముఖులైన కారణమున బ్రహ్మ కోపించెను. 

శ్లో కుపితస్యాభవద్రుద్రో లలాటదుగ్రసృష్టికృత్‌ । 

తస్మై దేవా వరం ధాత్రా తపసే౭ థ స యోజితః ॥ 87 
ప్ర: కుపితస్య = కోపించినవాడైన వానియొక్క లలాటాత్‌ = లలాటమునుండి, ఉగ్రసృష్టికృత్‌ = 
భయంకరమైన కార్యములు చేయువాడైన, రుద్రః = రుద్రుడు, అభవత్‌ = ఉద్భవించెను; తస్మై 
= ఆ రుద్రునికొరకు, దేవాః = దేవతలు, ధాత్రా = బ్రహ్మచేత, అథ = అంతట, వరమ్‌ = 
వరదానముగా, తపసే = తపస్సులో, సః యోజితః = ఆ రుద్రుడు నియోగించబడినాడు. 


తా : కోపించిన బ్రహ్మలలాటమునుండి ఉగ్రకార్యములాచరించు రుద్రుడుద్భవించినాడు. ఆ 
రుద్రునికై దేవతలు బ్రహ్మనుండి వరమును పొంది, వానిని తపస్సు చేయుటలో నియోగించిరి. 
శ్లో శాన్తస్వాన్తస్య కస్యాథో మనసో దేహతో౭_ప్యమీ । 
పుత్రాః సుతపసో జాతా మరీచ్యత్ర్యజ్జిరః క్రతుః ॥ 38 


శ్రీశ్రీశ్రీవాసుదేవానందసరస్వతీవిరచితమ్‌ 205 


శ్లో భృగుః పులస్త్య పులహోరుచిర్దక్షో వసిష్టకః । 
నారదశ్చోరసో ధర్మః పృష్టతో౭_న్యో హృదో (భ్రువోః ॥ 39 

ప్ర: అథో = అంతట, కస్య శాన్తస్వాన్తస్య = యే శాంతించిన చిత్తముగలవానియొక్క మనసః 
= మనస్సునుండి, దేహతః అపి = దేహమునుండియును, అమీ పుత్రాః = ఈ పుత్రులు, సుతపసః 
= మంచి తపస్సువలన, జాతాః = జన్మించిరి, మరీచి, అత్రి, అంగిర, క్రతు, భృగు, పులస్య, 
పులహ, రుచి, దక్ష వసిష్థకః, నారదః = ఆ యా పేర్లు గల వారు, ఉరసః = ఉరము నుండి, చ 
= మరియు, ధర్మః = ధర్మము, పృష్టతః = వెనుకభాగమునుండి, అన్యః = అధర్మము, హృదః = 
హృదయమునుండి, (భ్రువోః = కనుబొమలనుండి 


శ్లో; కామః క్రోధో ధరాల్లోభశ్చాయాయాః కర్టమో ముఖాత్‌ । 
వాగ్వేదాశ్చతురాస్యేభ్యః సాజ్లోపాజ్లాః స విద్యకాః ॥ 40 
ప్ర: కామః = కామము, క్రోధః = క్రోధము, అధరాత్‌ = పెదవినుండి, లోభః = లోభము, 
ఛాయాయాః = నీడనుండి, కర్దమః = పాపము, ముఖాత్‌ = ముఖమునుండి, వాక్‌ = వాక్కు 
చతుః ఆస్యేభ్యః = నాలుగు ముఖములనుండి, సాంగ+ఉపాంగాః = అంగములు, ఉపాంగములతో 
కూడిన, సవిద్యకాః = విద్యతో (జ్ఞానముతో, మంత్రముతో) కూడిన, వేదాః = వేదములు. 
శ్లో సర్గర్దిం ధ్యాయతో యుగ్మం కస్యాజ్ఞాదభవత్‌స్వరాట్‌ I 
ఆద్యో మనుః స మహిషీ శతరూపేతి దమృతీ ॥ 41 
ప్ర: సర్గ+బుద్ధిమ్‌ = సృష్టియొక్క వృద్ధిని, ధ్యాయతః = ధ్యానించువాడైన, కస్య అజ్లాత్‌ = 
యివని అంగమునుండి, స్వరాట్‌ = స్వయంభువైన, ఆద్యః మనుః = మొదటి మనువు, 
అభవత్‌ = కలిగెనో, సః = ఆతడున్ను, శతరూపా = శతరూపయను పేరుగల, మహిషీ = 
పట్టపుదేవి, యుగ్మమ్‌ = ఇద్దరును, దంపతీ ఇతి = దంపతులని (అభవత్‌ = ఆయెను.) 


తా (శ్లో.38-41) : అంతట శాంతించిన బ్రహ్మ దేహము నుండి మనస్సు నుండియును 
తపఃఫలముగా మరీచి, అత్రి, అంగిరుడు, క్రతువు, భృగువు, పులస్త్యుడు, పులహుడు, 
రుచి, దక్షుడు, వసిష్టుడు, నారదుడు అను పేర్లుగల పుత్రులు, ధర్మము, వాని ఉరః 
స్థలమునుండి జన్మించగా, వాని వెనుక భాగమునుండి అధర్మము, హృదయమునుండి 
కనుబొమలనుండి కామము, క్రోధము అనునవియును, అధరమునుండి లోభము, నీడనుండి 
పాపము, ముఖమునుండి వాక్కు నాలుగు ముఖముల నుండి అంగములతో, 
ఉపాంగములతో బ్రహ్మవిద్యతో కూడిన వేదములు కలిగినవి. 


ఆ బ్రహ్మ తన సృష్టి నిరాతంకముగ కొనసాగవలెనను కోరికతో తపించగా, మొదటి 
మనువు స్వయంభువుడు (స్వాయంభువ మనువు) అవతరించినాడు. శతరూప అనునామె 
వాని భార్యయినది. వారు ఆది మానుష దంపతులు. 


206 శ్రీ దత్తపురాణమ్‌ 


శ్లో॥ జనయామాసతుః పుత్రో పుత్రీశ్చ గ్రామ్యధర్మతః । 


ప్రియవ్రతోత్తానపాదౌ భూపౌ తవాసతుః సుతౌ ॥ 42 
శ్లో; ఆకూతిర్దేవహూతిశ్చ ప్రసూతిశ్చేతి కన్యకాః | 
ధీరూపశీలలక్ష్మాఢ్యాః సర్లోం యం వవృతే తతః ॥ 43 


ప్ర : గ్రామ్యధర్మతః = మైథున ధర్మము ననుసరించి, పుత్రః పుత్రీః చ = పుత్రులను, పుత్రికలను 
గూడ, జనయామాసతుః = జనింపజేసిరి; ప్రియవ్రత+ఉత్తానపాదా భూపౌ తౌ సుతౌ = ఆ 
కుమారులైన ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు అను రాజులను, అకూతిః = ఆకూతి, దేవహూతిః 
చ = దేవహూతియును, ప్రసూతిః చ = ప్రసూతియును, ఇతి కన్యకాః = అను పేర్లుగల 
కన్యలను, ధీ= బుద్ధి, రూప = శరీరసౌందర్యము, శీల = నడవడిక, లక్ష్మ+ఆధ్యాః = లక్షణములతో 
సంపన్నులైనవారు, ఆసతుః = పెండ్లియాడిరి, తతః = వారి నుండి, అయం సర్గః = ఈ సృష్టి 
వవృతే = (ప్రవర్తిల్లుచున్నది. 

తా: స్వాయంభువమనువు, శతరూప అను దంపతులవలన మైథునధర్మము ననుసరించి 
ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు అను రాజకుమారులను కనిరి. ఆ కుమారులు ఆకూతి, దేవహూతి, 
ప్రసూతి అను కన్యలను వివాహమైరి. ఆ కన్యలు రూపవతులు, శీలవతులు, వివేకవతులు. వారి 
దాంపత్యములో సృష్టి వృద్ధియెనది. 


ఇతి శ్రీమద్దత్తపురాణే సార్ధత్రిసాహస్ర్యాం త్రికాజ్ఞిమణ్ణితాయాం సంహితాయాం 
వాసుదేవ్యాం ద్వితీయాష్టకే తృతీయో౭_ ధ్యాయః | 


ఓమ్‌ శం 


207 


శ్రీః 
ప.ప. శ్రీవాసుదేవానందసరస్వతీవిరచితమ్‌ 


ఆదత్తపఫురాణమ్‌ 


ద్వితీయాష్టకము చతుర్థాధ్యాయము 


శ్లో; తం ను ప్రాప్య సో౭_ దాదాకూతిం కర్ణమాయ చ । 
దేవహూతిం ప్రసూతిం చ మనుర్దక్షాయ కర్మిణే ॥ 1 


ప్రతిపదార్థం : సః = స్వాయంభువ మనువు, తం ను ప్రాప్య = రుచిని చేరి, దేవహూతిమ్‌ = 
దేవహూతిని, కర్ణమాయ = కర్ణమునికొరకు, ఆకూతిమ్‌ = ఆకూతిని, అదాత్‌ = కన్యాదానము 
చేసెను. చ = మరియును, ప్రసూతిం చ = ప్రసూతిని కూడ, కర్మిణే దక్షాయ = కర్మిష్టియైన 
దక్షునకై, మనుః = ఆ మనువు, (ఆదాత్‌ = ఇచ్చెను.) 

తాత్పర్యం : ఆ స్వాయంభువమనువు కర్టమునకు తనకుమార్తె యెన ఆకూతిని, రుచికి దేవహూతిని, 
కర్మనిష్టగల దక్షునకు ప్రసూతిని కూడ కన్యాదానము చేసెను. ౫ 


శ్లో ఆకూత్యాం దక్షిశాయజ్ఞా శ్యజాంశౌ దమృతీ రుచేః । 
దక్షాత్రసూత్యాం పుత్రో౭ దాత్మశ్యపాయ త్రయోదశ ॥ 2 
ప్ర: ఆకూత్యామ్‌ = ఆకూతియందు, రుచేః = రుచికి, శ్ర్యజాంశౌ = లక్ష్మీవిష్ణువుల అంశలైన, 
దక్షిణాయజ్జ్ఞా = దక్షిణ, యజ్ఞుడు అను, దంపతీ = భార్య, భర్తలు, ప్రసూత్యామ్‌ = ప్రసూతియందు, 
దక్షాత్‌ = దక్షునివలన, త్రయోదశ = పదియు మువ్వురు, పుత్రః = కుమార్తెలు, కశ్యపాయ 
ఆదాత్‌ = కశ్యపున కిచ్చెను. 
శ్లో॥ ధర్మాయ చాగ్నయే స్వాహాం తారేశే సప్తవింశతిమ్‌ | 
స్వధాం పితృభ్యః స సతీం శంకరాయ విధీరితః ॥ త్రి 
ప్ర: ధర్మాయ అగ్నయే = ధర్మమునకగు అగ్నికి, స్వాహామ్‌ = స్వాహాదేవిని, తారేశే = చంద్రునికి, 
సప్తవింశతిమ్‌ = ఇరువది యేద్దురను, పితృభ్యః = పితరులకు, స్వధామ్‌ = స్వధాదేవిని, సః = 


208 శ్రీ దత్తపురాణమ్‌ 


ఆతడు, విధి+ఈరితః = బ్రహ్మచే (ప్రేరితుడై, శంకరాయ = శంకరునకు, సతీమ్‌ = సతీదేవిని, 
(ఆదాత్‌ = ఇచ్చెను.) 


తా: ఆకూతియందు రుచికి దక్షిణ, యజ్ఞుడు అనువారు జన్మించిరి. వీరు లక్ష్మీనారాయణాంశ 
గలవారు. వీరిద్దరు దంపతులైరి. ప్రసూతియందు దక్షునివలన పదియుమువ్వురు కుమార్తెలు 
కలుగగా వారిని కశ్యపునకు భార్యలుగా నిచ్చెను. అట్లే, ధర్మాచరణనిమిత్తదేవతయగు అగ్నికి 
స్వాహాదేవిని, ఇరువదియేద్దురు తారలను వారికీశుడగు చంద్రునకు, పితృదేవతలకు స్వధాదేవిని, 


అట్లే విధిప్రేరితుడై ఆతడు సతీదేవిని శంకరునకిచ్చెను. * 
శ్లో; స్వరూపానన్షసన్తుష్టాదపి భోగపరాజ్యుఖాత్‌ । 
అలబ్ధకామయా పత్న్యా స్వవ్రతక్షామయార్థితాత్‌ 1 4 
శ్లో; యోగాజ్బితమ హైశ్వర్యాత్మృతలీలాచ్చ కర్దమాత్‌ । 
నవ కన్యా దేవహూత్యాం కపిలాభ్యోం భవత్సుతః I ర్‌ 


ప్ర: స్వరూపానందసంతుష్టాత్‌ అపి = తన సౌందర్యసంతోష సంతృప్తడైనప్పటికిని, భోగపరాజ్యుఖాత్‌ 
= భోగమునకు విముఖుడైయున్న్చ, కర్దమాత్‌ = కర్దముని వలన, అలబ్బకామయా = తీరని కోరిక 
గలదైన, స్నవ్రతక్షామయా = పాతివ్రత్యమువలన కృశించియున్నదైన, పత్నా = భార్యచేత, అర్ధితాత్‌ 
= కోరబడినవాడైన, కర్టమాత్‌ = కర్ణమునివలన, దేవహూత్యామ్‌ = దేవహూతియందు, 
యోగాజ్బితమ హైశ్వర్యాత్‌ కృతలీలాత్‌ చ = యోగశక్తిచేత చేయబడిన లీలవలనను, నవ కన్యాః 
= తొమ్మండుగురు కన్యలు, కపిల+ఆఖ్యః = కపిలుడను పేరుగల కుమారుడు, అభవత్‌ = 
కలిగెను. 


తా : కర్దముడు పతివ్రతయైన భార్యయొక్క రూపలావణ్యములకు సంతుష్టుడైనను సంసారవిముఖుడై 
నందువలన వాని భార్య వ్రతదీక్షలో కృశాంగియైనది కాని ఆమె సంతానకామన తీరనిదై తనకు 
సంతానప్రాప్తి కలుగుటకై భర్తను ప్రార్థించగా, ఆతడు యోగశక్తివలన నొక లీలను కల్పించి, 
భార్యయైన దేవహూతికి తొమ్మండుగురు కుమార్తెలను, కపిలుడను పేరుగల కుమారుని 
ప్రసాదించెను. 


శ్లో మరీచయే కర్ణమో౭_దాత్మలాఖ్యాం కశ్యపో యతః । 
అత్రయే చానసూయాయాం యత్పుత్రాః శ్రీభగవన్ముఖాః i 6 


ప్ర : కర్ణమః = కర్దముడు, కలా+ఆఖ్యామ్‌ = కల యను పేరుగల దానిని, మరీచయే = 
మరీచికై, అదాత్‌ = ఇచ్చెను, యతః = ఆమెనుండి, కశ్యపః = కశ్యపుడు (జన్మించెను), అత్రయే 
= అత్రికై (ఇచ్చిన), అనసూయాయాం చ = అనసూయయందేమో, శ్రీభగవన్ముఖాః = శ్రీ 
దత్తుమొదలగు వారు, యత్‌+పుత్రాః = పుత్రులెవరో (వారు) 


శ్రీశ్రీ శ్రీవాసుదేవానందసరస్వతీవిరచితమ్‌ 209 


తా: కర్దముడు కలయను కుమార్తెను మరీచికిచ్చెను. ఆమెవలన మరీచికి కశ్యపుడు కలిగెను. 
అత్రికి అనసూయ నిచ్చెను. ఆ దంపతులకు శ్రీదత్త ప్రముఖులు పుత్రులైరి. 

శ్లో॥ ఢ్రద్ధాం చాజ్జిరసో యస్యా జీవౌతథ్యముఖాః ప్రజాః । 

హవిర్భువం పులస్యాయ హ్యాగస్త్యాద్యాశ్చ య[త్రజాః ॥ 7 

ప్ర: శ్రద్ధాం చ = డ్రద్ధయను కుమార్తెనేమో, అంగిరసోః = అంగిరసునికి, యస్యాః = ఆమె 
వలన, జీవ+ఓతథ్యముఖాః = జీవుడు, ఓతథ్యుడు ఆదిగాగల, ప్రజాః = సంతానము, హవిర్భువమ్‌ 
క హవిర్భువ యను కన్యను, పులస్యాయ = పులస్యునకు, అగస్యాద్యాశ్చ హి = అగస్వుడు 
మొదలగువారేమో, యత్‌ ప్రజాః = ఎవరికి సంతానమో, 
తా: శ్రద్దయను కన్యను అంగిరసునకివ్వగా, వారికి జీవుడు, ఓతథ్యుడు మొదలగువారు 
సంతానమైరి. హవిర్భువ యను కన్యను పులస్యునకివ్వగా, వారికి అగస్త్యుడు మొదలగు వారు 
సంతతిగా కలిగిరి. 


శ్లో॥ పులహాయ గతిం చాస్యాః కర్మశ్రేష్టాదయః ప్రజాః | 


క్రియాం చ క్రతవే యస్యా వాలఖిల్యాభిధాః ప్రజాః ॥ 8 
శ్లో వసిష్టాయోర్డాం చ చిత్రకేత్వాద్యా యత్రజాస్తథా । 

చితిం చాథర్వణే సోదాద్యస్యా దధ్యబ్లుఖాః ప్రజాః ॥ 9 
శ్లో ఖ్యాతిం చ భృగవే యస్యాః ప్రజా ధాతృముఖా ఇతి | 

పుత్రీర్విధీరితోః దాత్స (బ్రహ్మర్షిభ్యో విధానతః ॥ 10 


ప్ర: పులహాయ గతిం చ = పులహునకు గతియను కన్యనున్ను, అస్యాః = ఆమెకు, కర్మ[శ్రేష్టాదయః 
ప్రజాః = కరుడు, శ్రేష్టుడు మొదలగు సంతానము, క్రియాం చ క్రతవే = క్రియను క్రతువునకు, 
యస్యాః = ఆమెకు, వాలఖిల్యాభిధాః = వాలఖిల్యులను, ప్రజాః = సంతానము, వసిష్టాయ 
ఊర్జాం చ = వసిష్టునకు ఊర్జను, చిత్రకేతు+ఆద్యాః యత్‌ ప్రజాః = చిత్రకేతు మొదలగు 
సంతానము, తథా = అట్లే, చితిం చ అథర్వణే = చితిని అథర్వునకును, సః ఆదాత్‌ = ఆతడిచ్చెను, 
యస్యాః = ఆమెకు, దధ్యబ్బుఖాః ప్రజాః = దధ్యబ్బుఖులు అను సంతానము, ఖ్యాతిం చ భృగవే 
= ఖ్యాతిని భృగువునకున్ను, యస్యాః = ఆమెకు, ధాతృముఖాః ఇతి ప్రజాః = ధాతృముఖులను 
సంతానము, పుత్రీః = కుమార్తెలను, విధి+ఈరితః = (బ్రహ్మ ప్రేరణచేత, విధానతః = శాస్త్రము 
ననుసరించి, సః = ఆతడు, (బ్రహ్మర్షులకిచ్చి శాస్తోక్తముగా వివాహము జరిపించగా వారి కిట్లు 
సంతానము కలిగినది :- 

పులహుడు - గతి : కర్మ, డ్రేష్ట ఇత్యాది సంతతి 

క్రతువు - క్రియ : వాలఖిల్యాదులు సంతతి 

వసిష్టుడు - ఊర్జ : చిత్రకేతు ఆది సంతతి 


210 శ్రీ దత్తపురాణమ్‌ 


అథర్వణుడు - చితి : ధధ్యబ్బుఖులు సంతతి 

భృగువు -ఖ్యాతి : ధాతృముఖులు సంతతి. 

శ్లో కర్ణమః కృతకృత్యోః థ ప్రాప్య వీతైషణో ద్రుతమ్‌ | 

సల్లిజ్ఞం వైష్ణవం స్వస్టో విజహార పరాత్మదృక్‌ ॥ 11 

ప్ర: అథ = అంతట, కృతకృత్యః = ధన్యుడై, కర్ట్వమః = కర్దముడు, వీత+ఏషణః = వీడిన 
కోరికగలవాడై, ద్రుతమ్‌ = వేగముగ, సల్లింగం వైష్ణవమ్‌ = సంన్యాసముతో కూడిన వైష్ణవమును, 
ప్రాప్య = పొంది, స్వస్థః = స్వస్థత పొంది, పరాత్మద్భక్‌ = పరమాత్మ దర్శనాపేక్ష గలవాడై, 
విజహార = సమస్తమును విడిచెను. 
తా: కర్ణము డంతట కృతకృత్యుడై, కోర్కెలు లేనివాడై, వెంటనే సన్యసించి, వైష్టవమును స్వీకరించి 
స్వస్టుడై, సమస్తమును విడచి, పరమాత్మయందే దృష్టిని సారించెను. 


శ్లో; తద్వియోగాతురామంబామృషిసేవాహతాశుభామ్‌ । 
సర్వసాధన సంపన్నాం సాంఖ్యాచార్య ఉపాదిశత్‌ ॥ 12 


ప్ర: తత్‌ వియోగ+ఆతురామ్‌ = భర్భవియోగము వలన బాధితురాలైన, బుషిసేవా = బుషి 
సేవవలన, హత+అశుభామ్‌ = అమంగళము నావల ద్రోచిన, సర్వసాధనసంపన్నామ్‌ = అన్ని 
సాధనములతో కూడిన, అంబామ్‌ = తల్లిని, సాంఖ్య+ఆచార్యః . సాంఖ్యదర్శనకర్తయైన కపిలుడు, 
ఉపాదిశత్‌ = ఉపదేశించెను. 


తా : తనను విడచి వెళ్ళిన భర్తను గూర్చి కొంతగా మనస్సు ఆతురత చెందినను, దేవహూతి ఆ 
బుషిసేవలో అశుభభావనకు దూరముగనుండు జ్ఞానమును పొంది, జ్ఞానమార్గమున సాధకురాలై 
యున్నది కావున, అట్టి తల్లికి సాంఖ్యదర్శన ద్రష్టయెన కపిలుడు విధిగా ఉపదేశము చేసినాడు. 
శ్లో విష్ణంశః కపిలస్తత్వజ్ఞానం యన్ముక్తిదం లఘు । 
యేనాత్మా పజ్బవింశాఖ్యో గమ్యతే పురుషః పరః ॥ 13 
ప్ర: విష్ణు+అంశః కపిలః = విష్ణు అంశగల కపిలుడు, యత్‌ = యేది, లఘు = సులభసాధ్యమై, 
ముక్తిదమ్‌ = ముక్తినిచ్చునదియో, యేన = దేనిచేత, ఆత్మా = ఆత్మ పంచవింశ+ఆఖ్యః = 
ఇరువది యైదు పేర్లను, గమ్యతే = పొందుచున్నదో, పరః పురుషః = పరమపురుషుడు, ఆ 
తత్వజ్ఞానమును 
శ్లో నిత్యముకోం పి సిద్ధేశ[స్తెలోక్యే౭_ న్తర్చహిర్మునిః I 
అవ్యాహతగతైశ్వర్యశ్చరత్యద్యాపి సూరతః ॥ 14 
ప్ర : నిత్యముక్తః అపి = సదా ముక్తుడే యైనను, సిద్ధ+ఈశః = ఈశత్వము సిద్ధించినవాడై, 
తైలోక్యే = మూడు లోకములందు, అన్తః+బహిః+మునిః = లోపల, వెలుపల పవిత్రుడై, 


శ్రీశ్రీశ్రీవాసుదేవానందసరస్వతీవిరచితమ్‌ 211 


అవ్యాహతగత+ఐశ్వర్యః = ఎదురులేక వ్యాప్తమైన ఈశ్వరత్వము గలవాడై, అద్య+అపి = నేడు 
కూడ, సూరతః = సూర్యునిద్వారా, చరతి = సంచరించుచున్నాడు. 


తా: విష్ణు అంశగల కపిలుడు సులభసాధ్యమై ముక్తిప్రదమైన తత్వజ్ఞానమును ఉపదేశించినాడు. 
ఈ తత్త్వము ఇరువది యైదు తత్త్వ్వములతో ఆత్మ పరమపురుషుని పొందు విధానమును బోధించు 
సాంఖ్యదర్శనము. పరమాత్మ నిత్యముక్తుడు. త్రిలోకాధిపతి. సర్వత్ర లోపల, వెలుపల కూడ 
ఎదురులేని ప్రభుత గలవాడు. సూర్యరూపియై సంచరించుచున్నాడు. 
శ్లో దేవహూతిస్తదాదేశాద్గతా బ్రాహ్మీం స్థితిం ధ్రువామ్‌ । 
తత్పుత్రో౭ పి మహాభాగా బుషిపత్ఫ్యో౭_ భవన్తి యాః ॥ 15 

ప్ర: తత్‌+ఆదేశాత్‌ = వాని (కపిలుని) ఆదేశమువలన, దేవహూతిః = దేవహూతి, ధ్రువామ్‌ 
శాశ్వతమైన, బ్రాహ్మీం స్టితిమ్‌ = బ్రాహ్మీ స్థితిని, గతా = పొందినదాయెను; తత్‌ పుత్రః అపి 
ఆమె కుమార్తెలు గూడ, యాః మహాభాగాః = యే యే మహాభాగ్యవతులైన, బుషిపత్వ్యః 
బుషిపత్నులుగా, అభవన్‌ హి = అయిరో వారు 


తా: ఆ కపిలుని ఉపదేశానుసారము దేవహూతి నిశ్చితమైన విదేహముక్తిని పొందినది. ఆమె 
కుమార్తెలు గూడ బుషిపత్నులై, మహాభాగ్యవతులైరి. 

శ్లో; జాయాయుతా మరీచ్యాద్యాః పితృశాసనతత్సరాః । 

సృష్టిప్రవర్తకా అసన్సర్వే సుతపసోం_మలాః ॥ 16 

ప్ర : మరీచి+ఆద్యాః = మరీచి మొదలగువారు, జాయాయుతాః = భార్యలతో గూడి, 
పితృశాసనతత్పరాః = తండ్రి ఆజ్ఞానువర్తులగుచు, సర్వే = అందరు, సుతపసః = గాఢతపస్సుచే, 
అమలాః = మలినము లేనివారై, సృష్టిప్రవర్తకాః ఆసన్‌ = సృష్టిని కొనసాగించువారైరి. 
తా: మరీచి మొదలగు వారు తమతమ భార్యలతో గూడి తండ్రి ఆజ్ఞానుసారము సృష్టిని 
కొనసాగించిరి. ఐనను వారు గాధతపోనిష్టులై సంసారమాలిన్యము నంటని వారైరి. 


శ్లో॥ ఏతేభ్య ఏవ సర్లో౭_ త్ర విసృతోఃయం సనాతనః । 


ధర్మో పి యదనుష్టానాత్రీణాతి పురుషం పరమ్‌ ॥ 17 
శ్లో॥ అజ్ఞానేనావృతజ్ఞానా మోహాత్సమ్మోగతత్ప్సరాః । 
ధర్మతత్వ్వమవిజ్ఞాయ శశ్వద్యాన్తి గతాగతమ్‌ ॥ 18 


ప్ర: ఏతేభ్యః సర్గ ఏవ = వీరి సృష్టియే, అత్ర = ఇచట, విస్తృతః = విస్తారమైనది; అయం ధర్మః 
= ఈ ధర్మము, యత్‌ = యేది, అనుష్టానాత్‌ = ఆచరణవలన, పరం పురుషమ్‌ = పరమ 
పురుషుని, ప్రీణాతి = సంతోషపెట్టునో (తత్‌) సనాతనః = అది సనాతనధర్మము; అజ్ఞానేన = 
అజ్ఞానముచేత, ఆవృతజ్ఞానాః = కప్పబడిన జ్ఞానము గలవారై, మోహాత్‌ = మోహమువలన, 


219 శ్రీ దత్తపురాణమ్‌ 


సంబో గతత్ప్సరాః = సంభోగపరాయణులై, ధర్మతత్వమ్‌ = ధర్మసూక్ష్మమును, అవిజ్ఞాయ = ఎజుగక, 
శశ్వత్‌ = ఎల్లప్పుడు, ఎడతెగక, గతాగతమ్‌ = ఉపాధిని కలిగించు జననమరణములను, యాని 
= పొందుచున్నారు. 


తా: వీరి సృష్టియే సనాతనమై, విస్తరించినది. ఈ ధర్మము నాచరించుట పరమపురుషునకు 
ప్రీతికరము. అజ్ఞానముచే కప్పబడి జ్ఞానము ప్రకాశించని వారు మోహమునకులోనై సంభోగపరులై 
ధర్మసూక్ష్మమును తెలియక ఎడతెగని జననమరణచక్రభ్రమణమున బడుచున్నారు. 
శ్లో అసత్యాభానరూపస్య ద్వివిధావరణస్య చ । 
నాశ ఆత్మైక్యబోధేన విక్షేపాన్తస్తతో*_ మృతమ్‌ ॥ 19 
ప్ర: అసత +అభానరూపస్య = అసత్వరూపము, అభానరూపము అను, ద్వివిధ = రెండు 
విధముల, ఆవరణస్య చ = ఆవరణము గల దానియొక్కయు, ఆత్మైక్యబోధేన = ప్రత్యగాత్మ 
పరాత్మల ఐక్యతాజ్ఞానము చేత, నాశః = నాశము, విక్షేప+అన్తః = ఆత్మయొక్క రజోగుణాత్మకమైన 
రాగద్వేషాది కల్పనాశక్తియగు విక్షేపశక్తియొక్క నాశము, తతః = దానివలన, అమృతమ్‌ = 
అమృతత్వము. 
శ్లో ఇతి నిశ్చిత్యోపదేష్ణుమజో౭_ద్వైతో౭_ ప్యవాతరత్‌ I 
యోగపూర్వాత్మవిజ్ఞానం కృపణేభ్యో దయాలురాట్‌ ॥ 20 
ప్ర: అవాతరత్‌ = అవతరించెను, ఇతి = అని, యోగపూర్వ+ఆత్మవిజ్ఞానమ్‌ = యోగముతో 
కూడిన ఆత్మవిజ్ఞానమును, కృపణేభ్యః = మందబుద్దులకు, ఉపదేష్టుమ్‌ = ఉపదేశించుటకు, 
నిశ్చిత్య = నిశ్చయించి, అద్వైతః అపి = జననమరణాదులులేనివాడైనను, అజః = పరబ్రహ్మము, 
దయాలురాట్‌ = దయగల ప్రభువై, అవాతరత్‌ = అవతారమెత్తెను. 


తా :ఆత్మకు అసత్వరూపము, అభానరూపము అని రెండు రూపములున్నవి. ఇవి విక్షేపశక్తియొక్క 
రెండు విధములైన ఆవరణ రూపములు. ఆత్మయే లేదనిపించునట్లు జ్ఞానమును నెట్టివేయునది 
అసత్వరూపము; ఉన్న ఆత్మ ప్రకాశింపదనిపించునది అభానరూపము. ఈ రెండు ఆవరణములు 
తొలగినగాని ఆత్మజ్ఞానము కలుగదు. అనగా, ఆత్మసాక్షాత్మారమువలనగాని అమృతత్వము 
సిద్ధించదు. ఈ విషయమును నిశ్చయించి యోగపూర్వకముగా ఆత్మవిజ్ఞానమును మందబుద్దులకు 
ఉపదేశింపనెంచి దయాలువైన దత్తప్రభువు, తాను జననమరణాది ద్వంద్వములేని శాశ్వతుడైనను, 
లోకమున అవతరించెను. 
శ్లో అన్వర్థకో*_త్రిర్భగవాన్సితీయో - విధేః సుతో బ్రహ్మవిదస్య పల్నీ | 
పుత్రీ ద్వితీయా ఖలు కర్ణమస్య - పుత్రస్తయోర్డత్త ఇహాద్వితీయః 11 21 

ప్ర: అన్వర్థకః = సార్థకనాముడైన, భగవాన్‌ అత్రి = భగవాన్‌ అత్రి, విధేః = బ్రహ్మయొక్క 


శ్రీశ్రీశ్రీవాసుదేవానందసరస్వతీవిరచితమ్‌ 213 


ద్వితీయః సుతః = రెండవ కుమారుడు, (బ్రహ్మవిద్‌ క (బ్రహ్మజ్ఞాని, అస్య = వానియొక్క పత్నీ = 
భార్య, కర్దమస్య = కర్టమునియొక్క, ద్వితీయా పుత్రీ ఖలు = రెండవ కుమార్తెకదా, తయోః 
పుత్రః = వారిద్దరి కుమారుడు, దత్తః = దత్తప్రభువు, ఇహ = లోకమున, అద్వితీయః = 
అద్వితీయుడు, సాటిలేని వాడు. 
తా: అత్రి మహర్షి బ్రహ్మజ్ఞాని. బ్రహ్మకు రెండవ కుమారుడు. వాని భార్య కర్టమునకు రెండవ 
కుమార్తె. వారిద్దరి కుమారుడు శ్రీదత్తప్రభువు సాటిలేని వాడు. 
శ్లో నిష్కల్మషం చిత్తగతం తపస్త-దత్ర్యాహ్వయం మూర్తమివాస్య ధాతుః । 
ఆవిర్బభూవోత్తమమీక్షణాద్యం - జ్ఞానీశ్వరం చేతి జగాద వేదః ॥ 22 
ప్ర: అస్య ధాతుః = ఆ బ్రహ్మయొక్క నిష్మృల్మషమ్‌ = శుద్ధమైన, సాత్త్విక, చిత్తగతమ్‌ = 
మనస్సునందున్న తపః = తపస్సు, తత్‌+అత్రి+ఆహ్వయమ్‌ = ఆ అత్రి అనబడు పేరు గలది, 
మూర్తం ఇవ = సాకారమైనట్లు, ఉత్తమం ఈక్షణ +ఆద్యమ్‌ = క్రేస్టమైన తొలిచూపు, జ్ఞాని+ఈశ్వరమ్‌ 
= జ్ఞాని ఈశ్వరత్వముగా, వేదః = వేదము, జగాద ఇతి చ = చెప్పెను అనియును, ఆవిః 
+బభూవ = ఆవిర్భవించెను. 
తా : బ్రహ్మయొక్క సాత్వికమైన తపస్సు వాని చిత్తగతమై అత్రి అను పేరుగల జ్ఞాని ఈశ్వరత్వపు 
ఆద్యము, ఉత్తమమునైన ఈక్షణమై వేదము చెప్పిన ప్రభువు ఆవిర్భవించెను. % 
శ్లో; యదాసురః సూర్యమపి ప్రకాశ-మావిధ్యదేతం తమసాత్మశక్యా । 
బ్రహ్మేవ మాయా తమవిన్షదత్రి-ర్నాన్యే తమర్ధా ఇతి విశ్రుతం హి ॥ 28 
ప్ర: యత్‌+ఆసురః = యే అసురజాతి వాడు, సూర్యమపి ప్రకాశమ్‌ = సూర్యుని ప్రకాశమును 
గూడ, తమసాత్శశక్యా = తనదైన తమోగుణశక్తిచేత, మాయా బ్రహ్మేవ = మాయా(బ్రహ్మవలె, 
ఆవిధ్యత్‌ = శాసించెనో, ఏతమ్‌ = వానిని, అత్రిః = అత్రి, తమ్‌ = వానిని, న అన్యే = ఇతరుని 
కాదు, తమర్ధాః = వానికై, అవిన్హత్‌ ఇతి = ఉద్ధరించెను అని, విశ్రుతం హి = ప్రసిద్ధమే. 
తా : అసురుడైన రాహువు, సూర్యుని ప్రకాశమును సైతము తన తమోగుణశక్తి (తమస్సు) చే 
శాసించగా, వానిని వానికొరకే ఉద్ధరించిన మహాత్ముడు అత్రి యని ప్రసిద్ధి. 
శ్లో శ్రీశాకలామ్నాయబుచో మహర్షి-ర్యః పబ్బుమం మణ్దలమభ్యపశ్యత్‌ । 
యత్రాత్మభూతాగ్నిముఖామరేన్లాః - ప్రశంసితా యె హ్యాభయర్ధిమూలాః 1124 
ప్ర: శ్రీశాకల +ఆమ్నాయ = శ్రీశాకలశాఖ యనుపేరుగల, బుచః = బుగ్వేదమునకు, యః 
మహర్షి = యే మహర్షి పంచమం మండలమ్‌ = ఐదవ మండలమును, అభి+అపశ్యత్‌ = 
దర్శించెనో, యత్ర = దేనియందు, ఆత్మభూత = ఆత్మనుండి జనించిన, అగ్నిముఖ = అగ్నిని 
ముఖముగా గలిగిన, అమర+ఇన్హాః = దేవతలు, ఇంద్రుడు, ప్రశంసితాః = ప్రశంసిపబడిరో, 
యే హి = ఎవరైతే, ఉభయ+వృద్ధిమూలాః = ఇరువురు వృద్ధి జెందుటకు కారణమైనవారో, 


214 శ్రీ దత్తపురాణమ్‌ 


తాః:యే మహర్షి బుగ్వేదమున శాకలశాఖయనుదాని పంచమమండలద్రష్టయో, ఆ మహర్షి 
అత్రి. అగ్నిముఖులైన దేవతలు ఇర్రదుడు ఉభయుల వృద్ధికి హేతువులని ఈ పంచమమండలమున 
(ప్రశంసింపబడిరి. 
శ్లో రుగ్గాన్విలోక్యాద్యయుగే౭_ త్ర జన్లూం-స్తప్వా తపో యస్త్వృచ ఆయురాఖ్యమ్‌ । 
లబ్బ్వోపవేదం సమగాద్భిషగ్రా-డత్రిః కృతే వైద్య ఇతి ప్రసిద్ధమ్‌ ॥ 25 
ప్ర: ఆద్యయుగే = కృతయుగమునందు, రుగ్గాన్‌ జన్లూన్‌ = వ్యాధిగ్రస్తములైన ప్రాణులను, 
విలోక్య = చూచి, అత్ర = అచట, యః = ఎవడు, తప్పా తు తపః = తపస్సు చేసి, వృచః = 
సూర్యునినుండి, ఆయురాఖ్యమ్‌ = ఆయువను పేరుగల, ఉపవేదమ్‌ = ఉపవేదమును (అనగా, 
ఆయుర్వేదమును), లబ్బ్వా = పొంది, అత్రిః= అత్రి మహర్షి భిషగ్రాట్‌ = వైద్యరాజు, కృతే = 
(ఆతని) క్రియ, కార్యము, వైద్యః = వైద్యము, ఇతి = అని, ప్రసిద్ధిమ్‌ = ప్రసిద్ధిని సమగాత్‌ = 
పొందెను. 
తా: కృతయుగమున ప్రాణులు రోగబాధితులగుటను చూచి, ఆ అత్రిమహర్షి తపస్సు చేసి, 
సూర్యునినుండి ఉపవేదమైన ఆయుర్వేదమును పొంది, తాను వైద్యరాజుగను వాని కృతి వైద్యముగను 
ప్రసిద్ధిని పొందెను. 
శ్లో॥ యో మన్దబోధాయ మనుప్రణీతాం - జ్ఞాత్వా స్మృతిం వేదమతాం నిగూఢామ్‌ । 
చక్రే పరామ్‌ స్పష్టతరాం సుధర్మాం - త్రయీరితార్థానుస్ఫతాం దయాలుః 1126 
ప్ర: యః = ఎవడు, వేదమతామ్‌ = వేదసమ్మతమైన, నిగూఢామ్‌ = దురవగాహ్యమైన, స్మృతిమ్‌ 
= స్మృతిని, మనుప్రణీతామ్‌ = మనువుచే వ్రాయబడిన దానినిగా, జ్ఞాత్వా = తెలిసికొని, 
మన్లబోధాయ = మందమతి గలవానికొరకు, సుధర్మామ్‌ = మంచి ధర్మములు గలదానిని, 
త్రయీ = వేదముచే, ఈరిత+అర్ధ+అనుసృతామ్‌ = చెప్పబడిన అర్ధమును అనుసరించిన దానిని, 
దయాలుః = దయగలవాడై, పరామ్‌ = లోకాతీతమైనదానిని, స్పష్టతరాం చక్రే = సులభముగ 
స్పష్టముగ బోధపడునట్లు చేసెను. 
తా: ఆ అత్రి మహర్షి మనువు రచించిన స్మృతి వేదసమ్మతమై, వేదార్థమును ప్రతిపాదించుచు, 
ధర్మమును బోధించునదై, మందమతులకు బోధపడకుండనున్నదని గ్రహించి, దయతో దానిని 
స్పష్టమగునట్లు వ్యాఖ్యానించెను. 
శ్లో॥ స్వయం నిరీహోం పి ముదోపయేమే 
విధీరితో బ్రహ్మవిదాం వరీయాన్‌ । 
బుధోం నసూయాం సుధియం సుశీలం 
సులక్షణాం బ్రాతృమతీం సురూపామ్‌ ॥ 27 
ప్ర: బుధః = పండితుడు, (బ్రహ్మవిదామ్‌ = బ్రహ్మవేత్తలలో, వరీయాన్‌ = శ్రేష్టుడు, స్వయమ్‌ = 


శ్రీశ్రీశ్రీవాసుదేవానందసరస్వతీవిరచితమ్‌ 215 


తనకు తాను, నిరీహః అపి = కోరికలేని వాడైనను, విధి+ఈరితః = బ్రహ్మచే ప్రేరణపొంది, 
సుధియమ్‌ = బుద్ధిమంతురాలు, సుశీలామ్‌ = మంచి నడవడి కలిగినది, సులక్షణామ్‌ = 
శుభమైన సాముద్రిక లక్షణములు గలది, సురూపామ్‌ = సౌందర్యవతి, భ్రాతృమతీమ్‌ = సోదరులు 
కలదియైన, అనసూయామ్‌ = అనసూయను, ముదా = సంతోషముతో, ఉపయేమే = వివాహము 
చేసికొనెను. 


తా: ఆ అత్రిమహర్షి పండితుడు, బ్రహ్మవేత్తలలో శ్రేష్టుడు, తనకై యే కోరికయు లేనివాడు. 
అట్టివాడు బ్రహ్మచే (ప్రేరణ పొంది అనసూయను వివాహము చేసికొనినాడు. ఆమె అతనికి 
తగినదే. బుద్ధిమంతురాలు, సత్రవర్తనగలది, అందమైనది, శుభమైన సాముద్రిక లక్షణములు 
గలది. సోదరులు గలది. అందుచేత ఆమె నా (బ్రహ్మర్షి సంతోషముతో పెండ్లియాడెను. 
శ్లో శ్రీకర్ణమాఖ్యేన మహర్షిణేదం 

సాధ్వ్యాం స్వపత్స్యాం ఖలు దేవహూత్యామ్‌ I 

ఉత్పాదితం తత్తపసో౭_ తిధన్యం 

కన్యాస్వరూ పేణ మహాఫలం సత్‌ ॥ 28 
ప్ర: శ్రీకర్టమాఖ్యేన = శ్రీకర్ణముడను పేరుగల, మహర్షిణా = మహర్షిచే, సాధ్వామ్‌ = పతివ్రతయెన, 
స్వపత్వ్యామ్‌ = తన భార్యయైన, దేవహూత్యామ్‌ = దేవహూతియందు, కన్యాస్వరూ పేణ ఆ 
కన్యరూపమున, ఉత్పాదితమ్‌ = ప్రసవించబడిన, తత్‌ = వానియొక్క తపసః = తపస్సునకు, 
అతిధన్యమ్‌ = అతిధన్యమైన, సత్‌ = ఉత్తమమైన, మహాఫలమ్‌ = మహిమాన్వితఫలము, ఇదం 
ఖలు = ఇదియే. 
తా: శ్రీ కర్మము మహర్షి పతివ్రతయైన తన భార్య దేవహూతియందు అతిధన్యమైన, ఉత్తమమైన 
వాని తపస్సునకు కన్యారూపమైన మహిమాన్విత ఫలము ఇదియే కదా. 

శ్లో యాం వై విధేః సూనురయం మహర్షి-ర్నిష్కల్మషస్వీయతపః ప్రభావాత్‌ I 

అత్రిస్తపోర్థః ఖలు వేదవేత్తా -సముద్వహే బ్రహ్మపరో మహాత్మా 29 
ప్ర: విధేః సూనుః = (బ్రహ్మమానసపుత్రుడైన, అయం మహర్షి అత్రిః = ఈ అత్రి మహర్షి 
నిష్కల్మషస్వీయతపఃప్రభావాత్‌ = తనదైన కల్మషములేని తపఃశక్తివలన, బ్రహ్మపరః మహాత్మా 
బ్రహ్మపరుడైన మహాత్ముడు, వేదవేత్తా = వేదవిజ్ఞాని, తపోర్థః = తపోధనుడు, యాం వై 
ఎవరినైతే, సముద్వహే ఖలు = వివాహమాడెను కదా! 


Rf 


తా: (బ్రహ్మపుత్రుడు, మహర్షి బ్రహ్మచింతనలో లగ్నమైయుండువాడు, తపోధనుడు, వేదవేత్తయైన 
మహాత్ముడు అత్రి నిర్మలమైన తన తపశ్శక్తిచే ఆమెను వివాహమాడెను. 
శ్లో పరాజ్యుఖత్వం న కదాపి యస్యాః 
స్వప్పేం పి కచ్చిన్న గతో తిథిర్హి ॥ 


216 శ్రీ దత్తపురాణమ్‌ 


భూత్వాపి నగ్నాన్నమదాత్సురేభ్య 

ఆతిథ్యమస్యాః కిము వాచ్యమగ్ర్యమ్‌ ॥ 30 
ప్ర: యస్యాః = ఎవరికి, స్వప్నే అపి = కలలో నైనను, కదా అపి = ఒకనాడైనను, పరాజ్ముఖత్వమ్‌ 
= పెడమొగము, అనాదరణ, న గతః = పొందలేదు, హి = ఏలన, అతిథిః భూత్వా = అతిథియైన, 
సురేభ్యః = దేవతలకు, కశ్చిత్‌ = ఒకానొక, నగ్న+అన్నం అపి = నగ్నముగనే అన్నమును, 
అదాత్‌ = ఇచ్చెను. అస్యాః = ఆమెయొక్క ఆతిథ్యమ్‌ = ఆతిథ్యము, అగ్రం వాచ్యం కిము = 
ముందుగా చెప్పదగును కదా? 
తా : కలలోనైన ఎప్పుడైన ఆమె అతిథుల పట్ల విముఖత్వమును ప్రదర్శింపలేదు : 
బ్రహ్మవిష్ణుమహేశ్వరులు అతిథులై వచ్చి కోరగా ఆమె నగ్నముగనే వారికి అన్నమిడెను కదా, 
ఆమె ఆతిథ్యము ప్రథమపూజ్యము కాదా? 

శ్లో దేవీభిరుత్మర్శభిర్యాతి సాధ్యా 

యస్యాః సురేన్హా విధివిష్ణుశర్వాః । 

వ్రతస్య భజ్ణాయ సమీరితాస్తే 

పుత్రీకృతా ధర్మబలాద్యయా? మీ I 31 
ప్ర: యస్యాః అతిసాధ్వ్యాః = యే సాధ్వియొక్క వ్రతస్య భంగాయ= వ్రతమును భంగ పరచుటకై, 
విధివిష్ణుశర్వాః = బ్రహ్మవిష్ణుమహేశ్వరులు, సురేన్హాః = దేవతలు, ఉత్మర్హభీః దేవీభిః = గర్వితులైన 
దేవేరులచేత, సమీరితాః = ప్రోత్సహించబడినవారైరో, తే = వారు, అమీ ధర్మబలాత్‌ = అదే 
పాతివ్రత్యధర్మబలమువలన, పుశ్రీకృతాః = బాలురుగా చేయబడిరి. 
తా: ఆ అనసూయా సాధ్వి పాతివ్రత్యమును భంగపరచుటకు (త్రిమూర్తులు, వారి భార్యలు 
గర్వాతిశయమున ప్రోత్సహించగా, వచ్చి ఆమెను వివస్త్రగా తమకు ఆహారము నివ్వవలెనని 
కోరగా, వారిని పసిబిడ్డలుగా తన పాతివ్రత్యధర్మబలమువలన మార్చి, వారి కోరిక తీర్చినది. % 

శ్లో పతివప్రతాధర్మపరా వయం స్మ - ఏవం సగర్వాః సురవర్యనార్యః । 

సావిత్రుమామాః స్వసమీపమాప్తా - యయా స్వదీప్యా కలుషీకృతాః 1182 
ప్ర: వయమ్‌ = మేము, పతివ్రతాధర్మపరాః స్మ = పతివ్రతాధర్మపరాయణలము అయి యున్నాము, 
ఏవమ్‌ = అని ఇట్లు, సగర్వాః = గర్వితులైన, సురవర్యనార్యః = దేవతలలో (్రేష్టులైన త్రిమూర్తుల 
దేవేరులు, సావిత్రీ+ఉమా- మాః = (బ్రహ్మదేవునిభార్య సావిత్రి, మహేశ్వరునిభార్య ఉమాదేవి, 
విష్ణువుభార్య లక్ష్మీదేవీ, స్వ = తనయొక్క సమీపమ్‌ = సాన్నిధ్యమును, ఆప్లాః = పొందినవారు 
కాగా యయా = యే అనసూయచేత, స్వదీప్యా = తన కాంతిచే, కలుషీకృతాః = కలుషితులుగా 
చేయబడినారో, 


శ్రీశ్రీశ్రీవాసుదేవానందసరస్వతీవిరచితమ్‌ 217 


తా: మేము సాటిలేని పతివ్రతలమని గర్వితులైన త్రిమూర్తుల భార్యలు సావిత్రి, పార్వతి, లక్ష్మి 
అనువారు తమ భర్తల కొరకై అనసూయను జేరి వారిని తమ కిమ్మనగా ఊయెలలోని మువ్వురు 
శిశువులను చూపి, మీ మీ భర్తలను గుర్తించి కొనిపొండు, అనినదట. అంతట వారు తమ 
పాతివ్రత్యముపై ఆనబెట్టినను తమ భర్తలు స్వస్వరూపమును పొందకుండుటతో, అనసూయాసాధ్వినే 
వారు గర్వము వీడి ఆశ్రయించి తిరిగి తమ భర్తలను పొందిరని కథ. కాగా త్రిమూర్తుల దేవేరుల 
అహంకారములు మలినములైనవని భావము. 
శ్లో పతివ్రతాయాః ఖలు విప్రపత్స్యాః - శాపేన నష్టం బహుకాలమర్మమ్‌ । 
దేవేడితాయాః ఖలు జీవగుప్వై - సముద్గతిం ప్రాపయదేవ భూయః ॥ 88 


ప్ర: పతివ్రతాయాః విప్రపత్స్యాః = పతివ్రతయైన బ్రాహ్మణుడు కౌశికుని భార్యయైన సుమతియొక్క 
శాపేన ఖలు = శాపముచేత కదా, బహుకాలమ్‌ = చాలకాలము, నష్టం అర్మమ్‌ = ఉదయించని 
సూర్యుని, దేవ+ఈడితాయాః = దేవతలచేత ప్రార్థింపబడినదానివలన, జీవగు పై = (ప్రాణుల 
రక్షణకొరకై, భూయః = మరల, సముద్దతిమ్‌ = ఉదయమును, ప్రాపయత్‌ ఏవ ఖలు = 
పొందింపబడెను కదా. 


తా: పతివ్రతయగు కౌశిక బ్రాహ్మణుని భార్య సుమతి శాపమువలన సూర్యోదయము నిల్చిపోగా, 
దేవతలామెకు వరమిచ్చి, ఆమె భర్తను రక్షించి, ప్రాణికోటిని రక్షించుమని ప్రార్థించగా, ఆ సుమతి 
మరల సూర్యుడుదయించునట్లు అనుగ్రహించినది కదా. 
శ్లో మాణ్జవ్యశాపేన మృతం రుజార్తం 

యా కౌశికం తత్సహధర్మిణీడ్యా । 

పశ్యత్సు దేవేష్వఖిలేషు భూయో 

ద్విజం సజీవం వ్యకృణోత్సుసత్వా ॥ 34 
ప్ర: రుజార్తమ్‌ = వ్యాధి గ్రస్తుడైన వానిని, మాండవ్యశాపేన = మాండవ్యుని శాపముచే, మృతమ్‌ 
= మరణించిన వాడైన, కౌశికమ్‌ = కౌశికుని, తత్‌ సహధర్మచారిణీ = వాని భార్య, ఈడ్యా = 
స్తుతిచే, అఖిలేషు దేవేషు పశ్యత్సు = దేవతలందటు చూచుచుండగా, భూయః = మరల, యా 
సుసత్వా = యే శక్తివంతురాలు, ద్విజమ్‌ = బ్రాహ్మణుని, సజీవమ్‌ = ప్రాణముగలవానిగా, 
వ్యకృణోత్‌ = చేసెనో, 
తా : పతివ్రతయైన సుమతి తన భర్తను వ్యాధిపీడితుని కాలు తగిలి, కొరతవేయబడియున్న 
మాండవ్యమహర్షి బాధకోర్చలేక శపించగా విగతజీవుడైన ఆ బ్రాహ్మణుని, తన ధర్మబలముచేత 
సకలదేవతలు చూచుచుండగా, వారి స్లోత్రములకు శాంతించి మరల తన భర్తను సజీవుని 
చేసికొనినది. 


218 శ్రీ దత్తపురాణమ్‌ 


శ్లో యదీహితాలోచనహృష్టచిత్తాః జా కాజేశ్వరాస్తే తనయా భవన్తు | 
సాధ్వీతి చాశీర్భిరనుత్తమాభి-రిన్హాదయో యాం యుయుజుస్సురాగ్ర్యాః 1185 
ప్ర: ఇంద్రాదయః సురాగ్రాః = ఇంద్రుడు మొదలగు ప్రముఖ దేవతలు, యత్‌+ఈహిత+ఆలోచన 
హృష్టచిత్తాః = దేనిని కోరినారో దానినే చూచుటవలన సంతోషించిన మనస్సులు గలవారై, 
సాధ్వి = ఓ సాధ్వీ! క+అజ+ఈశ్వరాః = విష్ణువు, బ్రహ్మ, ఈశ్వరుడు, తే = నీకు, తనయాః 
భవన్తు = కుమారులగుదురు గాక!, ఇతి చ = అనియును, అనుత్తమాభిః = సర్వోత్తమములైన, 
ఆశీర్భిః = ఆశీస్సులతో, యామ్‌ = యే అనసూయను, యుయుజుః = కూడ జేసిరో. 


తా: ఇంద్రాది ముఖ్య దేవతలు కోరినట్లే (త్రిమూర్తులు అనసూయాదేవిచే శిశువులుగా 
చేయబడుటను చూచి ఆనందించి, ఆమెను (త్రిమూర్తులకు తల్లి యగునట్లు దీవించిరి. 


శ్లో॥ జాతాలం మృదులా యదర్థమచలా లీలావిలోలో2 చలో 
భీత్యాస్యా అనిలో౭_నలో౭_పి విమలో౭_ర్కశ్చాభవచ్చీతలః । 
కాలః కలయితుం స్వకాలమబలం లోకం న చాలం బలం 
కః సాధ్యా అమలం విశాలమచలం జ్ఞాతుం ప్రభుర్మజ్ఞలమ్‌ 11 36 


ప్ర: యత్‌+అర్థమ్‌ = దేనికై, ఏ కారణముగా, అస్యాః భీత్యా = ఆమె భయముచేత, అనిలః = 
వాయువు, అనలః అపి = అగ్నియున్ను, లీలావిలోలః అచలః = లీలగా కదలుచు, నిశ్చలురుగాను, 
అర్మః = సూర్యుడు, శీతలః చ = చల్లని వాడుగను, అభవత్‌ = ఆయెనో, అచలా = భూమి, 
అలం మృదులా = చాల మృదువుగ, జాతా = అయినదో, కాలః = కాలము, స్వకాలం కలయితుమ్‌ 
= తన గమనమును గణించుటకు, అబలమ్‌ = దుర్చలమో, లోకమ్‌ = లోకమును, (కలయితుం) 
న చ అలం బలమ్‌ = బలము చాలనిదైనది, సాధ్వ్యాః = ఆ పతివ్రతయొక్క అమలమ్‌ = 
నిర్మలము, అచలమ్‌ = స్థిరము, విశాలమ్‌ = విస్తారము, మంగలమ్‌ = శుభమును, జ్ఞాతుమ్‌ 
తెలియుటకు, కః ప్రభుః = ఎవడు సమర్ధుడు? 


తా: యే సాధ్వి శక్తి పుడమి కారిన్యమును మాన్పినదో, వాయువును అగ్నిని కదలుటకై 

భయపడునట్లు చేసినదో, సూర్యుని చల్లబరచినదో, కాలమే తన ధర్మమును విడచి లోకమును 

ప్రవర్తింపజేయక నిల్చినదో, అట్టి సాధ్వి శక్తిని తెలిసికొనుటకు సమర్భుడెవడు? 

శ్లో యత్నౌన్దర్యం చన్టతుల్యం మతం చే-దద్ద్వానన్తం సన్తతం భాసమానమ్‌ । 

యత్చుత్రో౭ పీన్దుస్తు వృద్ధిక్షయార్తః - సౌన్దర్యాధ్యో౭ పి త్రియామాప్రదీపః 137 

ప్ర: యత్‌ = ఎందువలన, సౌన్టర్యమ్‌ = అందము, అధ్వానన్తమ్‌ = సంధ్యాసమయము తరువాత, 

సన్తతం భాసమానమ్‌ = ఎప్పుడును వెలుగుచుండు, చన్టతుల్యమ్‌ = చంద్రునితో సమానమైనదిగా, 

మతం చేత్‌ = భావించబడునదైనచో, సౌన్టర్య+ఆధ్యః అపి = అందముచేత సుసంపన్నుడైన 


శ్రీశ్రీ శ్రీవాసుదేవానందసరస్వతీవిరచితమ్‌ 219 


వాడైనను, త్రియామాప్రదీపః = రాత్రిని దీప్తము చేయువాడైన, యత్‌ = యే, ఇన్దుః = చంద్రుడు, 
వృద్ధిక్షయార్తః తు పుత్రః = వృద్ధితోను, క్షీణతతోను బాధింపబడువాదైన, బాలుడే. 


తా: చంద్రుడు సంధ్యాసమయము తరువాత రాత్రివేళలోనే ఎల్లప్పుడు ప్రకాశించువాడు. అట్టి 
చంద్రుడే సౌన్దర్యమునకు సంకేతముగా, పోలికగా చెప్పబడుచున్నాడు. కన్నవిడ్డనైనను ఆ చంద్రునితో 
పోల్చునప్పుడు, ఆతడెంత సుందరబాలుడైనను, వృద్ధిక్షయములచేత బాధింపబడువాడు అను 
భావము సిద్ధమే కదా! 
శ్లో దయాక్షమాశాన్తిముఖైర్లుణైర్యో - యుకోం పి విష్ణుర్భగవాన్సరేశః 

యయా౭ నుజత్వం ఖలు పుత్రతాం చ - సంప్రాపితోః తః కిము వాచ్యమన్యత్‌ ॥ 88 
ప్ర: దయా = దయ, క్షమా = ఓర్చు, శాన్తి = శాంతి, ముఖైః = మొదలగు, గుణైః = 
గుణములతో, యుక్తః అపి = కూడియున్నవాడయ్యును, యః భగవాన్‌ విష్ణుః పరేశః = భగవానుడు, 
పరమాత్ముడు అయిన యే విష్ణువు, యయా = యే పతివ్రతచేత, అనుజత్వమ్‌ = సోదరభావమును, 
పుత్రతాం చ = పుత్రభావమును కూడ, సంప్రాపితః = పొందింపబడినాడో, అతః = అందువలన, 
అన్యత్‌ = మరియొక మాట, కిము వాచ్యమ్‌ = చెప్పదగినదేమి? 


తా : విష్ణుదేవుడు భగవానుడు, పరమాత్మ, దయగలవాడు, సహనశీలి, శాంతుడు ఇత్యాది 
గుణవంతుడు. అట్టివాడే సాధ్వి అనసూయకు కపిలుని రూపమున తమ్ముడై, శ్రీదత్తాత్రేయుని 
రూపమున పుత్రుడై అవతరించినాడనగా, ఇంక వేరుగా చెప్పవలసినదేమున్నది? 
శ్లో తేజస్వితార్మస్య చ వర్ణ్వతే చేక్‌ - సా కౌశికస్త్రీరితశాపకాలే I 

యాతా కుతో: స్తోదయసంయుతస్య - తేజస్వితాస్యా అనిశం తతోం ర్వా 139 
ప్ర: అర్మస్య = సూర్యునియొక్క తేజస్వితా = తేజో౭ ధిక్యము, చ = కూడ, వర్ధతే చేత్‌ = 
వర్ణించినట్లయిన, సా = ఆ తేజస్సు, కౌశిక స్రీ+ఈరిత శాపకాలే = కౌశికునిభార్య సుమతిచే 
పలుకబడిన శాపమువేళ, అస్త+ఉదయ సంయుతస్య = అస్తమయము ఉదయము అనువానితో 
కూడిన సూర్యునియొక్క ఆ తేజస్విత, కుతః యాతా = ఎందు బోయినది? తతః = ఆ కారణమున, 
అస్యాః = ఆ సుమతియొక్క తేజస్వితా = తేజస్సు, అనిశమ్‌ = ఎల్లవేళల, అర్య = పూజింపదగినది. 


తా : సూర్యుడెంత తేజోవంతుడైనను వానికి ఉదయాస్తమయములు ఉన్నవి. కాగా, సుమతీ 

సాధ్వి శపించగా, ఆ ఉదయము కూడ లేకపోయినది. కనుక పోల్చి చూడగా, సాధ్వీశక్తియొక్క 

తేజస్విత కాలాతీతమై పూజ్యమై నిలచునది, సూర్యతేజస్విత కాదని గ్రాహ్యము. 

శ్లో॥మన్యే ధన్యేయం న యోషా విశేషా - మూర్తా జాతా కేవలా చిత్మలా౭ త్ర | 
సౌన్గర్యాద్యం సద్గుణాశ్చాన్యథా తు - ప్రాణ్యప్రాష్తాః సర్వతోః స్యాః కుతో౭_ మీ 1140 

ప్ర: అత్ర = ఈ సందర్భమున, ఇయం ధన్యా = ఈ ధన్యురాలు, న కేవలా యోషా = కేవలమైన 


220 శ్రీ దత్తపురాణమ్‌ 


స్త్రీ కాదని, విశేషా మూర్తా జాతా చిత్మలా = విశేషముగ మూర్తిమంతమైన చిత్మళ యని, మన్యే 
= తలంతును; సౌన్దర్య+ఆద్యమ్‌ = అందమునకు మూలమైనది, సద్దుణాః చ = సద్దుణములే, 
అన్యథా తు = వేరొక విధముగా నైనచో, సర్వతః = అన్ని విధముల, ప్రాణి+అప్రాప్తాః = 
ప్రాణులకు లభించనివి, అస్యాః = ఆమెకు, అమీ కుతః = ఇవి ఎక్కడివి? 


తా: ఈ సందర్భమున తోచినది : ఈ ధన్యురాలు సాధ్వి అనసూయ ఒక సాధారణ స్తీ కాదు, 
స్తీ రూపమున అవతరించిన చిత్మళా విశేషమే. సౌందర్యము సద్దుణములవలన కలుగునది, 
కాదన్నచో ప్రాణులన్నియు సుందరములే యనుట ప్రాకృతికము. ఈమెకు మాత్రము సగుణ 
రూఢమైన సౌందర్యమనవలె. 
శ్లో స్వభక్తివృద్ధ్యా అగుణోం పి విష్ణుః - సమీహితం వై సగుణం పురస్తాత్‌ । 

స్వాత్మానమేతామజడం స్వయోని-మకల్పయన్మామివ పూర్వమాత్మా || 41 
ప్ర : విష్ణుః = విష్ణువు, అగుణః అపి = గుణములు లేనివాడే యైనను, స్వభక్తివృద్దా = 
తన భక్తి ఆధిక్యముచేత, పురస్తాత్‌ = తన ఎదుట, సగుణం వై = గుణముతో కూడియే, 
సమీహితమ్‌ = కోరబడినది; పూర్వమ్‌ = పూర్వము, మొదట, ఆత్మా = ఆత్మ, మాం ఇవ 
= మాయను వలె, ఏతామ్‌ = ఈమెను, అజడమ్‌ = చైతన్యము గలదానిగా, స్వాత్మానమ్‌ 
= తన ఆత్మను, స్వయోనిమ్‌ = తనకు తల్లిగా, అకల్పయత్‌ = యేర్చరచెను. 
తా : విష్ణువు గుణవికారము లేనివాడు. ఐనను తన భక్తిచేత ఆ సాధ్వి వానిని సగుణమూర్తిగా 
తన ముంగిట నిలువ జేసెను. మొదట మాయను చైతన్యవంతురాలిగా తనను తానే తన 
తల్లిగా యేర్చరచెను. 

శ్లో స్వరూపసామ్రాజ్యవిధాతురత్రే-రేషానసూయా మహిషీ సుపూజ్యా | 

యథార్థతో వర్ణయితుం న కోంపి - సమర్థ ఏతామతులాం త్రిలోక్యామ్‌ 1142 
ప్ర: స్వరూపసామ్రాజ్యవిధాతుః అత్రేః = తన ఆత్మవిద్యాసామ్రాజ్యమునకు కర్తయెన అత్రికి, 
ఏషా అనసూయా = ఈ అనసూయ, సుపూజ్యా మహిషీ = పూజ్యురాలైన పట్టపురాణి; త్రిలోక్యామ్‌ 
అతులామ్‌ = మూడు లోకములలో సరితూగువారులేని, ఏతామ్‌ = ఈమెను, యధథార్థతః = 
సమ(గ్రముగ, వర్ణయితుమ్‌ = వర్ణించుటకు, కః అపి = ఎవడైనను, న సమర్థః = సమర్హుడు 
కాడు. 
తా: అత్రి ఆత్మవిద్యాసామ్రాట్టు. అనసూయ వానికి పట్టమహిషి, అందువలన మాత్రమే కాక 
తాను స్వయముగ పూజ్యూరాలు. ఆమెను యథార్థముగ వర్ణించి చెప్పగల సమర్ధు లెవరును లేరు 
: ఆమె ముల్లోకములలో సాటిలేని సాధ్వి. 


శ్లో బ్రహ్మాజేశానాం యా జాతా మాతా మహాభాగా । 
మన్యే మాన్యెయం సా ప్రత్యక్షా చిత్మలా సాజ్లా ॥ 43 


శ్రీశ్రీ శ్రీవాసుదేవానందసరస్వతీవిరచితమ్‌ 221 


ప్ర: (బ్రహ్మ+అజ+ఈశానామ్‌ = బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు, యా = ఎవరు, మహాభాగా = 
మహా భాగ్యవతి, మాతా జాతా = తల్లియెనదో, సా = ఆమె, సాజ్లా = శరీరమును ధరించిన, 
ప్రత్యక్షా = కన్నుల ముందున్న, చిత్మలా మాన్యా ఇయమ్‌ = చిత్మలగా గౌరవింపదగినదే ఈమె 
యని, మన్యే = తలంతును. 

తా: మాతా అనసూయ మహాభాగ్యవతి కావుననే ఆమెకు బ్రహ్మ విష్ణుమహేశ్వరులు బిడ్డలైనారు. 
ఆమె దేహధారణచేసి సాక్షాత్మరించిన చిత్మళయే అనుటకు ఇది కారణము. 


ఇతి శ్రీమద్దత్తపురాణే సార్థత్రిసాహగస్ర్యాం త్రికాజ్ఞిమణ్ణితాయాం సంహితాయాం 
వాసుదేవ్యాం ద్వితీయాష్టకే చతుర్జో౭. ధ్యాయః | 


ఓమ్‌ శం 


222 


శ్రీః 
ప.ప. శ్రీవాసుదేవానందసరస్వతీవిరచితమ్‌ 


ఆదత్తపఫురాణము 


ద్వితీయాష్టకము - పంచమాధ్యాయము 


శ్లో॥ తావాలోక్యాదిశన్నమౌ ద్వితీయం పుత్రమన్వితమ్‌ । 
ద్వితీయయా మౌనిపుత్రా వినీతమనసూయయా ॥ 1 
ప్రతిపదార్థం : మౌనిపుత్రా ద్వితీయయా = మునికి రెండవ కుమార్తెయైన, అనసూయయా 
అనసూయతో, వినీతమ్‌ = నమ్రతగల, పుత్రమన్వితమ్‌ = పుత్రునితో గూడిన, ద్వితీయమ్‌ = 
భార్యనున్ను తౌ నమ = వినయముగలవారగు వారిని, ఆలోక్య = చూచి, ఆదిశత్‌ = ఆదేశించెను. 


తాత్పర్యం : కుమారునితో కూడియున్న భార్యయగు అనసూయను చూచి, వారిద్దరినుద్దేశించి ఆ 
మహర్షి అత్రి యిట్లనెను : % 
శ్లో కులాద్రిమృక్షం బ్రహ్మజ్ఞవరీయాంశ్చ విధీరితః । 
పత్నీయుతో: _త్రిః పుత్రార్థం త్రయీశోపాస్తయే యయా ॥ 2 
ప్ర : విధి+ఈరితః = బ్రహ్మప్రేరణపొందినవాదై, అత్రిః = అత్రి, పుత్రార్థమ్‌ = పుత్రుని కొరకై, 
త్రయీ ఈశ+ఉపాస్తయే = ముగ్గురు ప్రభువులను (త్రిమూర్తులను) ఉపాసించుటకై, పత్నీయుతః 
. భార్యతోగూడినవాడై, కుల+అద్రిమ్‌ = కులపర్వతమైన, బుక్షమ్‌ = బుక్షపర్వతమును, 
బ్రహ్మజ్ఞవరీయాన్‌ చ = బ్రహ్మజ్జులతో విశిష్టమైన దానిని, యయౌ = చేరబోయెను. 
తా: అత్రిమహర్షి పుత్రకామనతో బ్రహ్మసూచనమేరకు త్రిమూర్తులను గూర్చి తపస్సు చేయుటకై 
భార్యతో గూడ బ్రహ్మజ్ఞాలకు నెలవైన బుక్షము అనబడు కులపర్వతమునకు బోయెను. 
1 శాన్తబాధిం దౌ సర్వకాలసుఖావవా | 
జ్లే॥ నిర్వైరే శాన్తబాధేః.ద్రౌ సర్వకాలసుఖావకే 
నానాసతృలపుష్పాద్రౌ స్వమృతే స తపో౭తపత్‌ | 8 
ప్ర: నిర్వైరే = శత్రుబాధలేనిది, శాన్తబాధే = కార్చిచ్చువంటి బాధలు లేనిది, నానా సత్సలపుష్ప+అద్రౌ 
= వివిధములైన పండ్లు పూలు కలిగిన కొండయైన, స్వమృతే = స్వాదుజలములు కలిగిన, 


శ్రీశ్రీశ్రీవాసుదేవానందసరస్వతీవిరచితమ్‌ 223 


సర్వకాలసుఖావహే = అన్ని బుతువులలో సుఖమిచ్చు, అద్రౌ = ఆ బుక్షపర్వతముపై, సః = ఆ 
మహర్షి తపః అతపత్‌ = తపస్సు చేసెను. 

తా: ఆ బుక్షపర్వతముపై అత్రి మహర్షి తపస్సు చేసెను. ఆ ప్రదేశము జంతువుల బాధగాని, 
కార్చిచ్చు బాధగానిలేక స్వాదుజలములతో వివిధఫలపుష్పములతో అన్ని బుతువులలోను సుఖముగ 
నుండునది కావున తాపసులకు అనుకూలమైనది. న 


శ్లో తార్యాసనస్టోం బ్దశతం సంయతాత్నాః నిలాశనః । 
నిర్వ్వన్త్వః సుతరాం దధ్యావేకం తాదృక్షృజాప్తయే ॥ 4 


ప్ర : తార్య్యాసనస్థః = ఒంటికాలిపై నిల్చి గరుడాసనములో నుండి, అనిల+ఆశనః = గాలిని 
మాత్రమే ఆహారముగ చేసికొన్నవాడై, సంయతాత్మా = ఆత్మను నిగ్రహించి, నిర్ద్వన్లః = ఏకాగ్రచిత్తుడై, 
సుతరామ్‌ = సర్వధా, ఏకమ్‌ = విష్ణువును, తాద్భక్‌ = ఆ విష్ణువును పోలిన, ప్రజా+ఆప్తయే = 
కుమారుని పొందుటకై, అబ్బశతమ్‌ = నూరు సంవత్సరములు, దధ్యా = ధ్యానించెను. 


తా:ఆ మహర్షి అత్రి గరుడాసనమున ఒంటికాలిపై నిలిచి, గాలిని ఆహారముగ తీసికొనుచు, 
ఇంద్రియనిగ్రహముతో, ఏకాగతలో, సర్వథా విష్ణువును ధ్యానించెను. ఆ తపఃఫలముగా 
పొందగోరినది ఆ విష్ణుడే తనకు కుమారుడు కావలెనని. 


శ్లో ప్రాణాయామైధః సమిద్ధతపో౭_ గృ్యుత్తాపితాఖిలమ్‌ I 
ప్రాపురత్రిం కవిష్ట్వీశాః స్వస్వచిహ్నాన్వితాః శివాః ॥ ర్‌ 
ప్ర : ప్రాణాయామ+ఏధః = ప్రాణాయామమే కట్టెలుగా, సమిద్ధ = ప్రజ్వలింపబడిన, తపః అగ్ని 
= తపస్సు అను అగ్నియందు, ఉత్తాపిత+అఖిలమ్‌ = సమర్పింపబడిన సర్వస్వముగల, అత్రిమ్‌ 
= అత్రిని, శివాః = శుభంకరములైన, స్వస్వచిహ్నాన్వితాః = తమ తమ చిహ్నములతో కూడిన 
వారైన, క = బ్రహ్మ, విష్ణు = విష్ణువు, ఈశాః = ఈశ్వరుడు, ప్రాపుః = సమీపించిరి. 


తా : ప్రాణాయామమునే సమిధలుగా తపస్సు అను అగ్నిలో వ్రేల్చి, తనదైన సమస్తమును 
అందు సమర్పించిన అత్రిమహర్షిని బ్రహ్మవిష్ణుమహేశ్వరులు తమ తమ శుభచిహ్నములను 
(బ్రహ్మ వేదమును, విష్ణువును శ్రీవత్సమును, శంఖచక్రములాదిగాగలవానిని, మహేశ్వరుడు 
త్రిశూలము, డమరు మొదలగువానిని) ధరించి సాక్షాత్మరించిరి. 
శ్లో తత్రభావహృతధ్యానః స బహిర్గతదృక్‌ శనైః । 
హంసతార్హ్యవృషస్థాంస్తాన్స ష్ట్వా ప్రీతో స్తువన్నతః ॥ 6 

ప్ర: తత్‌ = వారి సాక్షాత్మారపు, ప్రభావహృత = ప్రభావముచేత సడలింపబడిన, ధ్యానః = 
ధ్యానము గలవాడైన, సః = ఆ అత్రి, బహిః+గతద్భక్‌ = వెలుపలి దృష్టిగలవాడై, శనైః = 


S04 శ్రీ దత్తపురాణమ్‌ 


మెల్లగా, హంసతార్య్యవృషస్థాన్‌ = హంసపై, గరుడునిపై, నందిపై నున్న తాన్‌ = వారిని, దృష్ట్వా 
= చూచి, ప్రీతః = ఆనందించినవాడై, నతః = వంగి నమస్కరించి, స్తువత్‌ = స్తోత్రము చేసెను. 
తా : త్రిమూర్తుల సాక్షాత్మారమువలన బాహ్యదృష్టిగలవాడై అత్రిమహర్షి హంసవాహనము పైనున్న 
బ్రహ్మను, గరుడుని పైగల విష్ణువును, నందిపై ఈశ్వరుని చూచి సంతోషించి, వంగి నమస్మరించి 
ఇట్లు స్తోత్రము చేసెను. 


శ్లో॥ అవ్యక్తమచిన్యం త్వాం నౌమ్యవికార్యమ్‌ । 

అగ్రాహ్యమతర్యం నిత్యం విభుమేకమ్‌ ॥ 7 
శ్లో దేవం వరధీరం త్వానన్యమపారమ్‌ । 

సర్గాబ్ధిసుతీరం ధీలభ్యమదూరమ్‌ i 8 
శ్లో శ్రీవిష్ణుమనాదిం క్రీశం జగదాదిమ్‌ । 

విశ్వభ్రమసన్థిం నష్టాప్తజనాధిమ్‌ ॥ 9 
శ్లో॥ కూటస్థనిజైకాంశోద్భావితవిశ్వమ్‌ । 

కర్షన్తమనేకాం మాయామహివిశ్వమ్‌ ॥ 10 
శ్లో సర్వజ్ఞమనన్తం వ్యస్తం చ సమస్తమ్‌ । 

సర్వం గుణవన్తం సత్యం భగవన్తమ్‌ ॥ 11 


ప్ర: అవ్యక్తమ్‌ = ఇంద్రియములకు గోచరముగాని వానిని, అచిన్యమ్‌ = ఊహకు అందని 
వానిని, అవికార్యమ్‌ = వికారములు లేని వానిని, అగ్రాహ్యమ్‌ = గ్రహింపరానివానిని, అతర్యమ్‌ 
= తర్మప్రమాణములకు అందనివానిని, నిత్యమ్‌ = శాశ్వతుని, ఏకమ్‌ = సాటిలేని వానిని, 
విభుమ్‌ = సర్వవ్యాపకుని, దేవమ్‌ = ప్రకాశమానుని, వరధీరమ్‌ = శ్రేష్టమైన బుద్దిప్రేరకుని 
(ధీ+ఈరం), అనన్యమ్‌ = మరివేరుకాని వానిని, అపారమ్‌ = దరి కనరాని వానిని, సర్గాబ్ది = 
సృష్టి, సంసారము అనబడు సముద్రమునకు, సుతీరమ్‌ = ఒడ్డున గలవానిని, ధీలభ్యమ్‌ 
వివేకముచేత పొందదగిన వానిని, అదూరమ్‌ = దూరముకాని వానిని, శ్రీవిష్ణుమ్‌ = శ్రీ విష్ణువును, 
అనాదిమ్‌ = మొదలు లేని వానిని, (త్రీశమ్‌ = ముల్లోకములకు (ముమ్మూర్తులకు) ప్రభువైన 
వానిని, జగదాదిమ్‌ = జగత్తునకు కారణమైన వానిని, విశ్చభ్రమసంధిమ్‌ = విశ్వము భ్రమించుటకు 
నెలవైన వానిని, నష్ట+ఆప్తజన +ఆధిమ్‌ = స్వభక్తుల బాధలను నివారించు వానిని, కూటస్ట 
నిజ+ఏకాంశ = కూటస్టునియొక్క ఒక్క అంశతో, ఉద్భావిత = సృజింపబడిన, విశ్వమ్‌ = 
జగత్తుగల వానిని, అనేకాం మాయామహివిశ్వమ్‌ = బహుళమైన మాయామహితవిశ్వమును, 
కర్షన్రమ్‌ = శాసించుచున్న వానిని, సర్వజ్ఞమ్‌ . సర్వజ్ఞుని, అనన్నమ్‌ = అంతము లేనివానిని, 
వ్యస్తమ్‌ = ప్రత్యగ్రూపుని, సమస్తమ్‌ = విరాడ్రూపుని, చ = మరియు, సర్వమ్‌ = అంతయు 
తానైన వానిని, గుణవన్తమ్‌ = సగుణమూర్తిని, సత్యమ్‌ = సత్యస్వరూపుని, భగవన్తమ్‌ = భగము 
అనబడు షద్దుణములు గలవానిని, త్వామ్‌ = నిన్ను, నౌమి = నమస్మరింతును. 


శ్రీశ్రీశ్రీవాసుదేవానందసరస్వతీవిరచితమ్‌ 225 


తా: దేహరహితుడైనందున యే వికారములు లేనివాడును, ఇంద్రియమనస్సులకు 
గ్రహింపరానివాడును, తర్మమునకు లోబడనివాడును, బుద్దిని ప్రేరేపించు వాడును, తాను 
తాన్నేయెనవాడును, సృష్టికావలనుండువాడును, బుద్ధిగమ్యుడు కావున దూరములేక చేరువైనవాడును, 
ముల్లోకములకు ప్రభువైన జగత్మారణుడై అనంతుడై, విశ్వమును తనలో నిమిడించిన వాడును, 
కూటస్టుడై తన ఏకాంశతో జగన్నిర్మాణమును చేసినవాడును, స్వజనబాధానివారకుడును, 
మాయావిశిష్టమైన విశ్వమంతయు వ్యాపించినవాడును, శాసించువాడును, సర్వజ్ఞుడును, 
ప్రత్యగ్రూపుని, విరాడ్రూపుని, సగుణమూర్తిని, సత్యరూపుని, షద్దుణవిరాజితుని, మూర్తిత్రయమున 
విష్ణుడనబడు వానిని నిన్ను నమస్మరించుచున్నాను. 

శ్లో సంస్తే గుణభేదాత్మాడ్యాత్మవిభేదాః 

సృవ్టాదినిదానస్త్వ్వం చానభిమానః । 12 

ప్ర: డదౌసన్‌ = ఓ విష్ణూ!, తే = నీయొక్క గుణభేదాత్‌ = గుణముల భిన్నత్వమువలన, 
క+ఆది = బ్రహ్మ మొదలగు, ఆత్మవిభేదాః = ఆత్మలోని విశేషభేదరూపములు; త్వమ్‌ = నీవు, 
సృష్టి+ఆది నిదానః = సృష్టికి మొదటి కారణమవు, చ = మరియు, అనభిమానః = ప్రత్యేక 
రాగద్వేషాది వికారము లేనివాడవు. 


తా: ఓ విష్ణుదేవా! నీవైన సత్వరజస్తమోగుణభేదమువలన, వానినుండి యేర్పడిన (బ్రహ్మాది 
సాకారమూర్తులు నీయొక్క రూపాంతరవిశేషములే. నీవు సృష్టికి తొల్లింటి కారణరూపుడవు. 
నీకు దేనియందును రాగద్వేషములు లేవు. 


శ్లో లీలాతను! సేవాశీలానుయుగం వా । 
పాతాపి న లిప్తో జ్ఞాతాస్య న లిప్తః ॥ 13 
ప్ర: గూ) లీలాతను! = ఓ లీలావిగ్రహ!, అనుయుగమ్‌ = ప్రతియుగమునను, సేవాశీలా 
నిను సేవించు శీలముగలవాడు, పాతా అపి = లోకమును పొందుచున్న వాడైనను, న లిప్తః 
మలినుడు కాడు; జ్ఞాతా = నిన్ను గుర్తెజిగినవాడు, అస్య = కర్మకు, న లిష్తు = కట్టుబడదు. 


తా: ఓ లీలావిగ్రహా! ప్రతియుగములోను నిన్ను సేవించువారు లోకమున నిర్మలులై యుందురు. 
నిన్ను గూర్చిన జ్ఞానము గలవారు కర్మకు బద్దులు కారు. 
శ్లో! వాక్చిత్తపరేకో ధ్యాతోః త్ర మయైకః । 
యూయం త్రయ ఆపాః కో వో౭ త్ర స ఆప్తః ॥ 14 

ప్ర: గూ) వాక్చిత్తపర! = ఓ అవాజ్మానసగోచర!, ఏకః = కేవలాత్మా!, అత్ర = ఇప్పుడు, 
మయైకః ధ్యాతః = ఒక్కడుగా నా చేత ధ్యానింపబడిన వాడవై, యూయమ్‌ = మీరు, త్రయ = 
ముగ్గురు, ఆప్వా = వచ్చి చేరినారు, అత్ర = ఈ విషయమున, వః = మీకు మువ్వురకు, ఆప్తః 
= ఆప్తుడైన, సః = ఆతడు, కః = ఎవ్వడు? 


226 శ్రీ దత్తపురాణమ్‌ 


తా : ఓ స్వామీ! నీవు వాక్కులకు గాని మనస్సునకు గాని గోచరించు వాడవు కావు, కేవలాత్మవు. 
నేనీ సందర్భమున నిన్ను ఒక్కనిగనే విష్ణురూపమున ధ్యానించినాను. ఐనను నీ మూడు మూర్తులతో 
నాకు ప్రత్యక్షమైతివి కదా, మీ మువ్వురకు ప్రీతిపాత్రమై నాకు ఆప్తరూపమైన ఆ రూపము 
గలవారెవరు? 


శ్లో ఊచుస్తే బుషే! సత్సజ్మల్పో న తేంసక్‌। 


హృద్యం హి య ఏకో ధ్యాతః స ఇతః కః ॥ 15 
శ్లో మాదృక్సుతలబ్ద్వై వృత్తశ్రమసిద్ధ్వ I 
దత్తోః ద్య మయాత్మా౭ం యం తే సకలాత్మా 11 16 


ప్ర: తే = వారు మువ్వరును, ఊచుః = ఇట్లనిరి; బుషే = ఓ మహర్షీ!, తే సంకల్పః = న్పీ 
సంకల్పము, సత్‌ = మంచిది, సత్‌ అనబడు బ్రహ్మసంబంధి, న అసత్‌ = అసత్‌ అనబడు 
లోకసంబంధి కాదు, హి = ఏలయన, హృద్యమ్‌ = హృదయమునందున్న య ఏకః = యే 
ఒక్కడు, ధ్యాతః = ధ్యానింపబడినవాడో, సః = ఆ ఒక్కడు, ఇతః = ఇప్పుడు, క = ఎవడు?, 
మాద్భక్‌ = నన్నుబోలిన, సుతలబ్ద్యై = కుమారుని పొందుటకై, వృత్తశ్రమసిద్ధ్వె = నీ తపస్సు 
సిద్ధికై, అద్య = నేడు, అయం ఆత్మా = ఈ ఆత్మ, మయా = నీ చేత, సకలాత్మా = సమస్త 
కళావిలసితమైన ఆత్మగా, తే = నీకు, దత్తః = ఈయబడినది. 


తా: త్రిమూర్తులు మువ్వురును ఇట్లనిరి : ఓ మహర్షీ! నీవు సంకల్పించినది (బ్రహ్మపదార్థము 
గాని లౌకికవస్తువు కాదు. స్తీ హృదయమున మా మువ్వురలో యే యొక్కడో ధ్యానింపబడక, 
నావంటి కుమారుని గోరి తపించితివి. కావున నా ఆత్మాంశయైన ఒక్క మూర్తిని కాక నా 
సకలకళాత్మకమైన ఆత్మరూపమునే నీకు ప్రసాదించుచున్నాను. 

శ్లో॥ ఏవం దత్వా వరం సద్యో దేవా అన్తర్హితాస్త్రయః । 

అథావతరదగ్రే£ త్రేర్దత్తాత్రేయశ్చతుర్భుజః 11 17 

ప్ర: ఏవమ్‌ = ఈ విధముగా, వరం దత్వా = వరమిచ్చి, సద్యః = వెంటనే, త్రయః దేవాః 
ముగ్గురు దేవతామూర్తులు, అన్తర్షితాః = అదృశ్యులైరి, అథ = అంతట, అత్రేః అగ్రే 
అత్రిమహర్షిముంగిట, చతుర్భుజః = నాలుగు భుజములు గలవాడై, దత్తాత్రేయః = దత్తాత్రేయుడు, 
అవతరత్‌ = అవతరించెను. 


తా: ఈ రీతిగా వరమిచ్చి త్రిమూర్తులు అదృశ్యులైరి. అంతట అత్రి మహర్షి ముంగిట నాలుగు 
భుజములతో దత్తాత్రేయుడవతరించెను. 


శ్లో ఆద్యోం వతారోం జస్యాయం విభోర్లీలావిహారిణః । 
యద్వానాత్సాపముక్తః సన్‌ యాతి శ్రేయ ఇతి శ్రుతమ్‌ ॥ 18 


శ్రీశ్రీశ్రీవాసుదేవానందసరస్వతీవిరచితమ్‌ 227 


ప్ర: లీలా విహారిణః విభోః = లీలావిహారియగు విష్ణువునకు, అజస్య అయం అవతారః = ఈ 
దత్తాత్రేయుని అవతారము, ఆద్యః = మొదటిది, యత్‌ = దేనిని, ధ్యానాత్‌ = ధ్యానించుటవలన, 
పాపముక్తః సన్‌ = పాపములేనివాడగుచు, శ్రేయః యాతి = మోక్షము నొందును, ఇతి శ్రుతః = 
అని చెప్పబడినది. 


తా : లీలావిహారియెన విష్ణుని మొదటి అవతారముగా దత్తాత్రేయావతారము ధ్యానించువారి 
పాపమును తొలగించి ముక్తిని ప్రసాదించునని చెప్పబడినది. 
శ్లో దృష్ట్వా స్వం చారుసర్వాజ్ఞం ప్రతీతావపి దమ్బతీ । 
ఆశజ్మితాన్తరౌ జ్ఞాత్వా త్యధీశః ప్రాహ సర్వవిత్‌ ॥ 19 
ప్ర: చారుసర్వాబ్దమ్‌ = అందమైన అవయవములన్నిటిని కలిగియున్న స్వమ్‌ = తనను, దృష్ట్వా 
= చూచి, ప్రతీతౌ+అపి = ప్రసిద్దలైనను, దంపతీ = దంపతులైన అనసూయాత్రులు, ఆశబ్మత+ 
అన్తరౌ = అంతరంగములలో శంకగలిగిన వారని, జ్ఞాత్వా = తెలిసికొని, సర్వవిత్‌ = సర్వజ్ఞుడైన, 
త్యధీఈ = త్రిమూర్తిరూపముగల వాడగు దత్తాత్రేయుడు, ప్రాహ = పలికెను. 
తా: అనసూయ అత్రి దంపతులు జ్ఞానవంతులుగా ప్రసిద్దులే మైనను తమ ముంగిట నిలచిన 
సర్వాంగసుందరుడైన దత్తాత్రేయుని చూచి శంకితమనస్క్ములగుటను ఆ ప్రభువు గ్రహించి వారితో 
నిట్లనినాడు. 
శ్లో ఆదితో౭_ర్భసుఖాప్తీచ్భా విద్యతే వాం హి తద్రుతమ్‌ I 
ప్రభవన్సు మదంశోత్తాః సుపుత్రాః సుయశస్మ్కరాః ॥ 20 
ప్ర: ఆదితః = మొదటినుండియు, అర్భసుఖ+ఆప్తి+ఇచ్చా = బాల్యసఖమును పొందు కోరిక, 
వామ్‌ = మీ ఇద్దరకు, విద్యతే హి = ఉండియే యున్నది, తత్‌ = ఆ కోరిక, ద్రుతమ్‌ = వేగముగ 
(తీరునట్లు), సుయశస్మరాః = సత్మీర్తిని కలిగించువారగు, సుపుత్రాః = మంచి కుమారులు, 
మత్‌+అంశ+ఉత్తాః = నా అంశనుండి వెలువడినవారై, ప్రభవన్తు = జన్మింతురుగాక! 


తా : మొదటినుండియు మీకు కుమారుల బాల్యసుఖముపై కోరిక యున్నది. అది వేగమే 
తీరునట్లు మీకు నా అంశగలవారు సత్మీర్తిని దెచ్చువారు కుమారులై జన్మింతురుగాక! 
శ్లో; ఏవం లభ్ధవరః సోఇత్రిస్తం నత్వా జాయయా సహ । 
స్వాశ్రమం తదనుజ్ఞాతో యయౌ తద్గతమానసః 11 21 

ప్ర: ఏవమ్‌ = ఈ విధముగా, లబ్ధవరః = వరమును పొందినవాడై, సః అత్రిః = ఆ అత్రి, తం 
నత్వా = ఆ దత్తాత్రేయునకు నమస్కరించి, తత్‌ +అనుజ్ఞాతః = వాని అంగీకారమును పొంది, 
తత్‌+గత మానసః = ఆ స్వామియందే లగ్నమైన మనస్సుతో, జాయయా సహ = భార్యతోగూడ, 
స్వ+ఆశ్రమమ్‌ = తన ఆశ్రమమును గూర్చి, యయౌ = వెళ్ళిరి. 


228 శ్రీ దత్తపురాణమ్‌ 


తా: ఈ విధముగా వరమంది అత్రిమహర్షి ఆ శ్రీదత్తునకు నమస్కరించి, ఆ స్వామి అనుజ్ఞతో 
భార్యతోగూడి ఆ స్వామియందే మనస్సు లగ్నమై యుండగా తన ఆశ్రమమునకు వెళ్ళినాడు. 


శ్లో॥ చతుర్భుజావతారో౭యం శాణ్ణిల్యాద్యా యదర్చకాః । 
నిఃశ్రేయసం గతాశ్చాథావతారో౭ స్యాన్య ఉచ్యతే ॥ 22 


ప్ర: అయం చతుర్భుజ +అవతారః = ఈ చతుర్భుజ దత్తావతారము, యత్‌ = ఏదియో, (తత్‌) 
అర్చకాః = దానిని ఆరాధించిన, శాణ్ణ్జిల్య+ఆద్యాః = శాండిల్యుడాదిగా గలవారు, నిఃశ్రేయసం 
గతాః = మోక్షమును పొందిరో, (వారు), అథ = అంతట, అస్య అవతారః = వాని అవతారము, 
అన్యః చ = వేరొకటియు అని, ఉచ్యతే = చెప్పబడుచున్నది. 

తా: ఈ చతుర్భుజదత్తావతారమును శాండిల్యాదులు అర్చించి మోక్షము నందిరి. వారు 
శ్రీదత్తావతారము వేరొకటిగా చెప్పిరి. % 


శ్లో॥ నారదస్వేకదాః 2 తిథ్యం పాతివ్రత్యం చ వీక్ష్య సత్‌ । 
అత్రిప్రియాయాః సావిత్రీశ్రీశాభ్యః ప్రశశంస తత్‌ ॥ 23 
ప్ర : ఏకదా = ఒకప్పుడు, నారదః = నారదుడు, సావిత్రీశ్రీశాభ్యః = సరస్వతీ లక్ష్మీపార్వతుల 
యొక్కయు, అత్రిప్రియాయాః = అనసూయ యొక్కయు, ఆతిథ్యమ్‌ = ఆతిథ్యమును, పాతివ్రత్యమ్‌ 
చ = పాతివ్రత్యమును, వీక్ష్య = చూచి, తత్‌ తు = దానినేమో (అనసూయ పాతివ్రత్యమును 
ఆతిథ్యమును), సత్‌ = చక్కగా, ప్రశశంస = ప్రశంసించెను. 
తా : ఒకప్పుడు నారదుడు త్రిమూర్తుల భార్యలైన సరస్వతీ లక్ష్మీ పార్వతులను అనసూయను 
వారి వారి ఆతిథ్యములను పాతివ్రత్యములను ప్రస్తావించుచు అనసూయనేమో ప్రశంసించినాడు. 
శ్లో తదా రుష్టాః ప్రేరయంస్తాః పతీన్స్వాధీనభర్తృకాః । 
అనసూయాసత్త్వ్వహృత్ర్యై సాసూయా దేవతా అపి ॥ 24 
ప్ర: తదా = అప్పుడు, రుష్టాః = రోషము జెందిన వారై, దేవతాః అపి = దేవతలై యుండియు, 
స+అసూయాః = అసూయతో, అనసూయా సత్త్వహృత్రై = అనసూయయొక్క శీలమును 
హరించుటకై, స్వాధీనభర్శకాః = వశవర్తులగు భర్తలుగల, తాః = వారు, పతీన్‌ = తమ 
భర్తలను, ప్రేరయన్‌ = ప్రేరేపించిరి. 


తా : అప్పుడు, దేవతలైనను, అసూయజెంది వారు వశవర్తులగు తమ భర్తలను అనసూయ 
శీలమును హరింపుడని రోషముతో ్రేరేపించిరి. 


శ్లో భూత్వా౭ తిథయో౭_ త్రేర్వేశ్మైత్య దినాన్రే 
ఈశాః సతి నో౭న్నం దేహీత్యవదంస్తే I 25 
ప్ర: అతిథయః భూత్వా = అతిథులై, అత్రేః వేళ్ళ = అత్రి యింటికి, ఏత్వ = పోయి, దినాన్తే = 


శ్రీశ్రీశ్రీవాసుదేవానందసరస్వతీవిరచితమ్‌ 229 


సాయం సమయమున, తే ఈశాః = ఆలోకేశులు, (హౌ) సతి = ఓ సతీ!, నః = మాకు, అన్నం 
దేహి = అన్నమునిమ్ము, ఇతి = అని, అవదన్‌ = పలికిరి. 


తా: ఆ (త్రిమూర్తులు అతిథుల రూపమున అత్రిమహర్షి ఆశ్రమమునకు వెడలి సాయం 
సమయమున, “ఓ పతివ్రతా! మాకు అన్నము నిమ్ము” అనిరి. 
Il తాం బృం దాణ్వణ I 
ఖే నగ్నా యది భూత్వా౭_న్నం దాస్యసి హృ 
గృహ్హీమ ఉ నో చేద్యామస్త్వయి రుష్టాః ॥ 26 

ప్ర: నగ్నా భూత్వా = వివస్త్రవై, యది అన్నం దాస్యసి హృష్టా = సంతోషముతో అన్నమిచ్చినట్లయిన, 
గృహ్లీమః = స్వీకరింతుము, ఉ నో చేత్‌ = అట్లు కాదేని, త్వయి రుష్టాః = నీ యందు కోపగించిన 
వారమై, యామః = పోదుము. 

తా: వివస్త్రవై మాకు అన్నమిచ్చినచో, అదియును సంతోషముగా, స్వీకరింతుము. కాదేని నీయందు 
కోపించి వెడలిపోదుము, అనిరి. 


శ్లో। సాం శ్రుత్య తదర్థం మత్వా౭_ర్భవదేతాన్‌ I 
నగ్నా౭_భవదైక్షతానేవ ను పోతాన్‌ ॥ 27 
ప్ర:సా= ఆమె, తత్‌ +అర్ధ్యమ్‌ = వారు అర్థించిన దానిని, ఆశ్రుత్య = సమగ్రముగ విని, ఏతాన్‌ 
= వారినీ, అర్భవత్‌ = శిశువులుగా, మత్వా = తలచి, నగ్నా = వివస్త్రగా, అభవత్‌ = ఆయెను, 
తాన్‌ ఏవ = వారినే, పోతాన్‌ = శిశువులుగా, ను = యథార్థముగా, ఐక్షత్‌ = చూచెను. 
తా: ఆ అనసూయాదేవి వారి మాటలు శ్రద్ధగా విని, వారి భావమును గ్రహించి, వారిని 
శిశువులుగా భావించి, వివస్ర్రయెనది. కాగా, ఆ త్రిమూర్తులు నిజముగనే శిశువులై యుండుట 
కన్పించినది. 
శ్లో దైవాత్సుతదుగ్ధం దత్వేష్టమథో తాన్‌ | 
ప్రాస్వాపదుచ్చైః సుశ్రావితగీతాన్‌ ॥ 28 
ప్ర: దైవాత్‌ = విధివశమున, స్నుత = స్రవించిన, దుగ్గమ్‌ = పాలను, దత్వా ఇష్టమ్‌ = 
తృప్తిగా నిచ్చి, అథో = అంతట, తాన్‌ = వారిని, ఉచ్చైః = బిగ్గరగా సుశ్రావితగీతాన్‌ = 
చక్కగా విన్పించుచున్న పాటలతో, ప్రాస్వాపత్‌ = నిదురబుచ్చెను. 
తా : విధివశమున ఆ శిశువులను చూచుటతో ఆమెకు స్తన్యము స్రవించినది. దానితో ఆ 
శిశువులను తృప్తిపరచి, బిగ్గరగా శ్రావ్యముగా పాడుచూ వారిని నిదురబుచ్చినది. 
శ్లో అత్రిః కృతకృత్యోం_ ప్యేత్యాపి వనాత్తత్‌ । 
శ్రుత్వా౭ ఖిలమీశాన్‌ జ్ఞాత్వా౭_స్తువదేతాన్‌ ॥ 29 
ప్ర: అత్రిః అపి = అత్రిమహర్షి కూడ, కృతకృత్యః = కోరిక సిద్ధించినవాడై, వనాత్‌ = అడవినుండి, 


230 శ్రీ దత్తపురాణమ్‌ 


ఏత్య = వచ్చి, తత్‌ అఖిలమ్‌ = ఆ జరిగినదంతయును, (శ్రుత్వా అపి = వినియును, తాన్‌ = 
వారిని, ఈశాన్‌ = త్రిమూర్తులుగా, జ్ఞాత్వా = తెలిసి, అస్తువత్‌ = స్తోత్రము జేసెను. 


తా: అత్రిమహర్షి గూడ ఆ సమయమునకు అడవినుండి కృతార్గుడై వచ్చి, జరిగిన దంతయు 
విని, ఆ శిశువులు త్రిమూర్తులని (గ్రహించి వారిని స్తుతించెను. 
శ్లో దేవ్యో౭ప్పుషి వాక్యాదాప్తాః పతికామాః | 
స్వస్వేడనభిజ్ఞా ప్రీతా హతకామాః ॥ 30 

ప్ర : దేవ్యః అపి = త్రిమూర్తుల దేవేరులు సరస్వతీ లక్ష్మీ పార్వతులున్నూూ బుషివాక్యాత్‌ = 
నారదమహర్షి చెప్పగా, పతికామాః = భర్తలను కోరి, ఆప్తాః = వచ్చినవారై, స్వ స్వ = తమ 
తమ, ఈడనభిజ్ఞాః = పతులను గుర్తించలేక, హ్రీతాః = సిగ్గిలినవారై, హతకామాః = కృతార్థులు 
కారైరి. 


తా : త్రిమూర్తుల భార్యలున్నూ నారదమహర్షిద్వారా జరిగినది తెలిసికొని, తమ భర్తలకై దిగివచ్చి 
శిశువులుగా నున్న వారి మువ్వురిలో యే శిశువు నిజరూప మే మూర్తియో గుర్తించలేక సిగ్గుపడి 
హతాశులైరి. 
శ్లో॥ సాం థాం స్తువదీశానాసన్నిజరూపైః । 
వ్యక్తాః ఖలు తల్పే తే౭ప్యర్భకరూ పైః I 31 

ప్ర: సా= ఆ అనసూయ, ఈశాన్‌ = త్రిమూర్తులను, అస్తువత్‌ = స్తుతించెను, అథ = అంతట, 
తే = వారు, తల్పే = తల్పముపై, అర్భకరూపైః = శిశురూపములతో, ఆసన్‌ అపి = ఉండియును, 
నిజరూపైః = యథార్థరూపములతో, వ్యక్తాః ఖలు = ప్రకటితులైరి కదా. 


తా : అనసూయాదేవి త్రిమూర్తులను ప్రార్థించగా అంతట వారు, తల్పముపై శిశువులుగా 
నుండియే, తమ తమ యథార్థరూపములతో ప్రకటితులైరి. x 


శ్లో ప్రీభిః సహ తాభ్యాం దత్వేష్టవరం తే। 
స్వం స్వం పదమీయుస్తస్టుస్తు సుతాస్తే ॥ 32 
ప్ర: తే = వారు, స్త్రీభిః సహ = భార్యలతో కూడ, తాభ్యామ్‌ = ఆ అనసూయ అత్రి దంపతులకు, 
ఇష్టవరమ్‌ = కోరిన వరమును, దత్వా = ప్రసాదించి, స్వం స్వమ్‌ = తమ తమ, పదమ్‌ = 
స్థానములను గూర్చి, ఈయుః = వెడలిరి, తే = వారు, సుతాః = పుత్రులు, తస్థుః తు = అయి 
యుండిరి కూడ. 


తా: త్రిమూర్తులు తమ భార్యలతో కలిసి ఆ బుషిదంపతులకు కోరిన వరమిచ్చి, తమ తమ 
నెలవులకు వెడలిరి. కాని ఆ దంపతులకు పుత్రులై యుండిరి కూడ. 


శ్రీశ్రీశ్రీవాసుదేవానందసరస్వతీవిరచితమ్‌ 231 


శ్లో సైష ద్విభుజో న్యోః జస్యాప్యవతారః Il 
యో౭_త్రాస్తి దలాదాలార్మాదిసుతారః ॥ 33 
ప్ర: స ఏష ద్విభుజః = ఈ రెండు భుజములు గలదైన, అజస్య అవతారః = విష్ణువు అవతారము, 
అన్యః అపి = మరియొకటియు, యః = ఏది, అత్ర+అస్తి = లోకమున కలదో, (సః = అది), 
దలాదాలార్మాదిసుతారః = దలాదాల, అర్మాదులను పాపపు లోకములను సుఖముగా దాటించునది. 


తా: విష్ణువు యొక్క ద్విభుజావతారము వేరొకటి లోకమున కలదు. అది దలాదాల, అర్మాదులను 
పాపపు లోకములను సుఖముగా దాటించునది. 
శ్లో అన్యోం ప్యవతారః షద్బాహురుదారః 1 
వచ్చ్వర్థివిదూరం సద్యోగ్యవిదూరమ్‌ ॥ 84 
ప్ర: అన్యః అవతారః అపి = మరియొక అవతారము గూడ, షడ్భాహుః = ఆరు భుజములు 
గలది, ఉదారః = దానశీలమైనది, సద్యోగి = మంచి యోగులకు, అవిదూరమ్‌ = అతిదూరము 
కానిది, అర్థివిదూరమ్‌ = లౌకికులైన యాచకులకు విశేషదూరమున గలది, వచ్చి = చెప్పుదును. 


తా: ఆరు భుజములు గల వేరొక దత్తావతారమున్నది, వరదానశీలమైనది. అది మంచి యోగులకు 
చేరువైనది, లౌకికులగు బహిర్ముఖులకు దూరమైనది. దాని గురించి చెప్పుదును. 
శ్లో భర్తృనాశమినోద్గత్యా (శ్రు (జ్ఞాత్వా మాబ్జవ్యశాపతః । 
కౌశికస్త్రీ శశాపార్మం తదానాత్పీదితం జగత్‌ ॥ 85 

ప్ర: మాబ్దవ్యశాపతః = మాండవ్యుని శాపము కారణముగా, ఇన +ఉద్దత్యా = సూర్యోదయముతో, 
భర్తృనాశమ్‌ = మగని మృతిని, శ్రు (జ్ఞా) త్వా = విని, తెలిసికొని, కౌశిక స్రీ = కౌశికుని భార్య, 
అర్మమ్‌ = సూర్యుని, శశాప = శపించెను, తత్‌ = అందువలన, జగత్‌ = లోకము, ఆన్యాత్‌ క 
చీకటివలన, పీడితమ్‌ = బాధింపబడినది. 


తా: మాండవ్యుని శాపఫలముగా సూర్యోదయముతో తన భర్త మరణించునని తెలిసికొని 
సూర్యుడుదయించకుండునట్లు కౌశిక బ్రాహ్మణుని భార్య సుమతి శపించగా లోకము చీకటిలో 
మునిగి బాధలపాలైనది. 


శ్లో॥ అత్రాశమం కాదిదేవా గత్వా నత్వా సభార్యకమ్‌ | 
ఆనిన్యుః కౌశికగృహం సతీబోధాయ కాతరాః ॥ 36 


ప్ర: కాతరాః కాదిదేవాః = భయపడిన బ్రహ్మాది దేవతలు, అత్రి+ఆశ్రమమ్‌ = అత్రిమహర్షి 
ఆశ్రమమునకు, గత్వా = వెళ్ళీ, నత్వా = నమస్మరించి, సభార్యకమ్‌ జ్‌ భార్యలతో కూడి, 
సతీబోధాయ = సతీ సుమతికి బోధించు కొరకు, కౌశిక గృహమ్‌ = కౌళికుని ఇంటికి, ఆనిన్యుః 
= తీసికొని వచ్చిరి. 


వం. శ్రీ దత్తపురాణమ్‌ 


తా : బ్రహ్మాది దేవతలు జగత్తు నాశమగునని భయపడి, భార్యలతో గూడ అత్రి ఆశ్రమమునకు 
పోయి, నమస్కరించి, కౌశికుని సతి సుమతికి బోధించుటకై అత్రీ అనసూయలను కౌశికుని 
యింటికి కొంపోయిరి. 

శ్లో అనసూయోవాచ సాధ్వి! త్వచ్చాపాన్నోదితోః ప్యసౌ I 

తత్మల్ఫో౭ త్రాస్య మా భీస్తే సూర్యమాశ్వానయోద్లతిమ్‌ ॥ 87 

ప్ర: అనసూయా ఉవాచ = అనసూయ ఇట్లనెను, (హే) సాధ్వి = ఓ సాధ్వీ, త్వత్‌ శాపాత్‌ = 
నీ శాపమువలన, అసౌ = ఈ సూర్యుడు, న ఉదితః =ఉదయించ లేదు, తత్‌ = ఆ కారణమున, 
అస్య = జగత్తుకు, కల్పః = ప్రలయము. తే = నీకు, భీ = భయము, మా= వలదు, సూర్యమ్‌ 
= సూర్యుని, అత్ర = జగమున, ఉద్గతిమ్‌ = ఉదయమును, ఆశు ఆనయ = వెంటనే తీసికొని 
రమ్ము. 
తా: అనసూయ ఇట్లనెను: ఓ సాధ్వీ! నీ శాపమువలన సూర్యోదయము కాలేదు. అందువలన 
లోకమున ప్రలయమగును. కావున వెంటనే సూర్యుడుదయించునట్లు అనుజ్ఞ నిమ్ము. అందు 
మూలమున నీకు భయము లేదు. 


శ్లో॥ తదా౭.ప్యుదయమేహీనా! ఇత్యుకోం సౌ తదోదితః । 
కౌశికస్తు మృతో ద్రాక్‌ తదనసూయాప్యజీవయత్‌ ॥ 38 


ప్ర: తదా అపి = అప్పుడు కూడ, ఉదయం ఏహి ఇనా = ఓ సూర్యుడా! ఉదయించుము, ఇతి 
ఉక్తః = అని చెప్పబడినవాడై, అసౌ = సూర్యుడు, తదా = అప్పుడు, ఉదితః = ఉదయించిన 
వాడాయెను, కౌశికః తు = కౌశికుడేమో, ద్రాక్‌ = వెంటనే, మృతః = మరణించినవాడాయెను, 
తత్‌ = ఆ మృతుని, అనసూయా అపి = అనసూయయును, అజీవయత్‌ = బ్రతికించెను. 


తా: అప్పుడు ఉదయించుము సూర్యుడా, యని అనుజ్ఞాతుడైన సూర్యుడు అంతట ఉదయించెను. 
వెంటనే కౌశికుడు మరణించెను. అప్పుడనసూయ ఆ మృతుని మరల బ్రతికించెను. 


శ్లో॥ తదా హృష్టాః సురా సాధ్వి! కుక్షౌ తే౭ వతరన్యజాః | 
కవిష్ట్వీశా ఇతి వరం దత్వా తేత్రిదివం యయుః ॥ 39 


ప్ర: తదా = అప్పుడు, హృష్టాః సురాః = సంతోషించిన దేవతలు, (హే) సాధ్వి! = ఓ సాధ్వీ, 
తే కుక్షౌ = నీ గర్భమందు, అజాః = కవిష్ణు+ఈశాః = జన్మాతీతులైన త్రిమూర్తులు, అవతరన్లు 
= జన్మింతురు గాక!, ఇతి = అని, వరం దత్వా = వరమిచ్చి, తే = వారు, త్రిదివం యయుః = 
స్వర్గమునకు పోయిరి. 


తా: అప్పుడు దేవతలు సంతోషించి, ఓ సాధ్వీ! సీ గర్భమున త్రిమూర్తులు జన్మింపగలరని 
వరమిచ్చి, వారు స్వర్గమునకు వెడలిరి. 


శ్రీశ్రీశ్రీవాసుదేవానందసరస్వతీవిరచితమ్‌ 233 


శ్లో స్వధామైత్యాత్రిణా౭ వ్యూర్ధ్వరేతసా మూర్తిమద్ధుదా । 
ధ్యాత్వాః కర్మాశయా ఈశా న్యస్తా జాయాన్తరే పరే ॥ 40 
ప్ర: స్వధామ+ఏత్య = తన ఆశ్రమమునకు వెడలి, ఊర్ద్వరేతసా అత్రిణా అపి = బ్రహ్మచారియైన 
అత్రి మహర్షిచేత, అకర్మాశయా = కర్మయందాసక్తిలేనివాడై, జాయాన్తరే = భార్యయొక్క 
అంతరంగమున, పరే = పరాత్సరునియందు, న్యస్తా = నిలుపబడిన, ఈశాః = త్రిమూర్తులు, 
హృదా = మనస్సుతో, మూర్తిమత్‌ = సాకారులుగా, ధ్యాత్వా = ధ్యానించి, 


శ్లో వరప్రభావాద్ధృత్వాపి గర్భవత్తానసూత సా । 
మార్గే ప్రదోష పూర్ణాయాం బుధే౭_జో౭_వాతరన్నృగే I 41 
(ప్ర: వరప్రభావాత్‌ = వరప్రభావమువలన, సా = ఆ అనసూయాదేవి, ధృత్వా అపి = 
ధరించియు, గర్భవత్తాన్‌ = గర్భమందున్న వారిని, మార్గే = మార్గశిరమాసమున, మృగే = 
మృగశిర కార్తెలో, పూర్ణాయామ్‌ = పూర్ణిమ నాడు, ప్రదోషే = ప్రదోషకాలమున, అసూత 
= (ప్రసవించెను, బుధే = బుధవారమున, అజః = విష్ణువు, అవాతరత్‌ = అవతరించెను. 
తా : తన ఆశ్రమమునకు చేరి అస్థలిత తేజస్వియెన అత్రి మహర్షి భార్యయగు అనసూయ 
అంతరంగమున నిల్చిన పరాత్సరుడైన త్రిమూర్తులను కర్మయందాసక్తిలేని వాడై ధ్యానించగా, 
సాధ్వి అనసూయ త్రిమూర్తుల వరప్రభావమున గర్భవతియై మార్గశిరమాసమున మృగశిర 
కార్తెలోపూర్ణిమ తిథి బుధవారము ప్రదోషకాలమున ప్రసవించెను: విష్ణువవతారమూర్తియె 
జన్మించెను. 
శ్లో జ్యోతిర్మయ ఆత్మా యో౭_జో భగవాన్సః । 
స్వం దర్శయితుం ప్రాగుక్వెక్య్వముభాభ్యామ్‌ ॥ 42 
ప్ర: యః భగవాన్‌ = యే భగవానుడు షడ్గుణసంపన్నుడో, అజః = జననము లేనివాడో, 
జ్యోతిర్మయః = జ్యోతిర్మయుడైన, తేజోరూపూడైన, ఆత్మా = ఆత్మయో, సః = ఆతడు, ఉభాభ్యామ్‌ 
= ఇద్దరియొక్క అనసూయ అత్రులకు, ప్రాక్‌+ఉక్తి = పూర్వము వరదానకాలమున చెప్పబడిన, 
ఐక్యమ్‌ = త్రిమూర్తుల ఏకత్వమును, స్వమ్‌ = తనను, దర్శయితుమ్‌ = (ప్రకటించికొనుటకు, 
శ్లో ప్రగ్భాజనవాద్యోచ్చూలాబ్దసుచకైః । 
యుక్‌ షడ్భుజ ఆస ప్రాదుః స్మితవకక్రః 11 483 
ప్ర: స్రక్‌ = రుద్రాక్షమాల, భాజన = కమండలువు, వాద్య = డమరు, ఉచ్చూల = శ్రేష్టమైన 
శూలము, అబ్బ = పద్మము, సుచకైః = సుదర్శనచక్రము, అనువీనితో, యుక్‌ = కూడిన, 
షద్భుజః = ఆరు భుజములు గల, స్మితవక్రః = చిజునవ్వు మోము గలవాడు, ప్రాదుః ఆస = 
సాక్షాత్మరించెను. 


234 శ్రీ దత్తపురాణమ్‌ 


తా: షడ్గుణములు గలిగి భగవానుడై, జననము లేనివాడై, జ్యోతిమాత్రస్వరూపుడైన, ఆత్మ 
తానగు ఆ దేవుడు, అత్రి అనసూయల కిద్దరకును వరదానకాలమున చేసిన వాగ్గానముననుసరించి 
తన పత్రిమూర్యాత్మక రూపముల ఐక్యతను ప్రకటించునట్లు రుద్రాక్షమాలను, కమండలువును, 
డమరువును, శూలమును, పద్మమును, సుదర్శనచక్రమును ధరించిన ఆరుభుజములతో, 
నగుమోముతో సాక్షాత్మరించెను. 
శ్లో! జ్ఞాత్వా తదభీష్టం భూయో౭_ర్భక రూపైః । 

తస్థావథ హృష్టా తౌ తైశ్చ సురూపైః ॥ 44 
ప్ర: తత్‌ అభీష్టమ్‌ = వారి కోరికను, జ్ఞాత్వా = తెలిసికొని, భూయః = మరల, అర్భకరూపైః = 
బాల్యరూపములతో, తైః సురూపైః = ఆ చక్కని రూపములతో, హృష్టా = సంతోషించినవారై, 
అధ = అంతట, తస్థా = నిలచిరి. 

శ్లో దత్తాభ్యో (గ్యః స్వయం విష్ణుః 

కాంశశ్చన్లో న్వయర్థికృత్‌ 1 

చణ్లోః ప్యనుగ్రహపరో 

దుర్వాసాశ్చ హరాంశజః ॥ 45 
ప్ర: అగ్రః = అగ్రజుడై, దత్త+ఆఖ్యః = దత్తుడనబడు, స్వయం విష్ణుః = సాక్షాత్‌ విష్ణువు, 
క+అంశః = బ్రహ్మాంశయైన, అన్వయ +వృద్ధికృత్‌ = వంశమును వర్ధిల్లజేయువాడైన, చనన్దః = 
చంద్రుడు, చ = మరియు, చబ్దః అపి = కోపనుడైనను, అనుగ్రహపరః = అనుగ్రహము 
గలవాడైన, దుర్వాసాః చ = దుర్వాసుడున్ను, హరాంశజః = హరుని అంశలో జన్మించినవాడ్రై, 
తస్ఫుః = నిలచిరి, చ = మరియును, అథ = అంతట, తౌ హృష్టా = అనసూయ అత్రి దంపతులు 
సంతోషించిరి. 
తా: వారి కోరికను గ్రహించి మరల బాల్యరూపములతో అగ్రజుడై సాక్షాత్‌ విష్ణువు దత్తుడను 
పేరునను, బ్రహ్మాంశతో వంశవృద్ధికారకుడగు చంద్రుడును, కోపధారియైనను అనుగ్రహము 
గలవాడగు దుర్వాసుడు హరుని అంశలోను ప్రభవించగా, ఆ మువ్వురును ఆ అనసూయ అత్రి 
దంపతుల ముంగిట నిలచిరి. ఆ దంపతులానందించిరి. 


ఇతి శ్రీమద్దత్తపురాణే సార్ధత్రిసాహస్ర్యాం త్రికాజ్ఞమణ్ణితాయాం సంహితాయాం 
వాసుదేవ్యాం ద్వితీయాష్టకే పళజ్బుమో౭.ధ్యాయః | 


ఓమ్‌ శం 


235 


శ్రీః 
ప.ప. శ్రీవాసుదేవానందసరస్వతీవిరచితమ్‌ 


ఆదత్తపఫురాణము 


ద్వితీయాష్టకము - షష్టాధ్యాయము 


శ్లో నిహోతా యః స్వభక్తేభ్యో - దత్త అన్వీక్షికీం ప్రభుః । 
కో జానాతీహ తత్మర్మ-ప్రయోజనగుణాదికమ్‌ J 1 
ప్రతిపదార్థం : యః ప్రభుః = యే ప్రభువు, స్వభక్తేభ్యః = తన భక్తులకొరకై, అన్వీక్షికీమ్‌ = 
ఆత్మవిద్యను, దత్తః = ఇచ్చినవాడో, నిహోతా = అగ్నిరూపమున అన్యదేవతలను ఆహ్వానించువాడో, 
తత్‌ = వానియొక్క గుణ = గుణములను, కర్మప్రయోజన +ఆదికమ్‌ = కార్యములను, వాని 
ప్రయోజనములను, ఇహ = లోకమున, కః = ఎవడు, జానాతి = తెలియుచున్నాడు? 
తాత్పర్యం : దత్త ప్రభువు తన భక్తులకొరకై ఆత్మవిద్యను ప్రసాదించెను; ఆతడే అగ్నిరూపమున 
అన్యదేవతలనాహ్వానించును. అట్టి వాని గుణములను, కార్యములను, ప్రయోజనములను జగత్తులో 
నెతీగిన వాడెవడు? % 
శ్లో యోగీనవదాన్వః సాక్షాదృగవాన్న్వః | 
కో నవదాన్యః సాక్షా 
శ్రీదత్త ఇహాన్యః కస్తత్సమమాన్యః ॥ 2 
ప్ర : యోగీన్టవదాన్యః = యోగిరాజులలో యెన్నదగినవాడును, సాక్షాత్‌ భగవాన్‌ = సాక్షాత్తు 
షద్దుణయుతుడైన దైవము, యః = ఎవడు? శ్రీదత్తః = శ్రీదత్తభగవానుడు, ఇహ = లోకమున, 
అన్యః = వేరొకడు, తత్‌ సమమాన్యః = వానితో సమముగ ఎన్నదగినవాడు, కః = ఎవడు? 
తా: షద్దుణములుగా చెప్పబడు భగము అను దానికి అధిపతియై యోగులలో ఉత్తమోత్తముడుగా 
ఎన్నదగినవాడు ఎవడు? అనగా, ఈ జగత్తులో శ్రీదత్తాత్రేయుడు కాక వానితో సమానమైనవాడు 
వేరొకడు లేడు. 
శ్లో సోమో ద్రుహిణాంశో వంశర్ధికృదేషః / 
భూత్వా౭ (త్ర రసాత్మా సర్వౌాషధిపోషః I 3 


236 శ్రీ దత్తపురాణమ్‌ 


ప్ర: సోమః = చంద్రుడు, ద్రుహణ+అంశః = బ్రహ్మయొక్క అంశ, ఏషః = ఈతడు, వంశవృద్ధికృత్‌ 
= వంశమును వృద్ధిచేయువాడు, అ(త్ర = ఇచట, రసాత్మా భూత్వా = రసాధిపతియై, 
సర్వ+ఓషధిపోషః = అన్ని ఓషధులను పోషించువాడు. 
తా: చంద్రుడు బ్రహ్మ అంశగలవాడు, వంశవృద్ధికరుడు. ఆతడు జగత్తులో రసాధిపతియె అన్ని 
ఓషధులను పోషించుచున్నాడు. క 

శ్లో॥ మత్స్యాద్యవతారా విష్ణోర్జనతారాః । 

జాతా య ఇహైశస్తత్మారణమంశః ॥ 4 
ప్ర: మత్సు+ఆది+అవతారాః = మత్సుకూర్మవరాహ నారసింహ వామన పరశురామ- 
రామకృష్ణబుద్దకల్కి అవతారములు, విష్ణోః = విష్ణువుయొక్క జనతారాః = భక్తుల నుద్ధరించునవిగా, 
ఇహ = లోకమున, య జాతాః = ఏది కలిగెనో, తత్మారణమ్‌ = ఆ కారణముననే, ఐశః అంశః 
= ఈశ్వరాంశగా దుర్వాసమహర్షి, 
తా : విష్ణువుయొక్క దశావతారములు భక్తోద్ధరణకై కలిగినట్లే ఈశ్వరాంశగా దుర్వాసమహర్షియు 
లోకోదరగా జన్మించినాడు. 
థా 
శ్లో॥ రాజర్షిరమృరీషాఖ్యః సౌరిర్భాగవతోత్తమః I 


ఏకాదశీవ్రతపరః సర్వదా విష్ణుచిన్తకః ॥ త్‌ 
శ్లో తదహం దక్షిణే దేశే దుర్వాసా ద్వాదశీదినే । 
ప్రాతరేత్యార్చయాలం మే భోజనం చేత్యువాచ తమ్‌ ॥ 6 


ప్ర : భాగవతోత్తమః = భగవచ్చింతకులలో ఉత్తముడు, సర్వదా = ఎల్లవేళల, విష్ణుచిన్తకః = 
విష్ణువును ధ్యానించువాడు, ఏకాదశీవ్రతపరః = ఏకాదళీవ్రతనిష్టగలవాడు, రాజర్షిః = రాజైయున్న. 
బుషి, సౌరిః= సూర్యవంశపువాడు, అంబరీష+ఆఖ్యః = అంబరీషుడను పేరుగలవాడు, దక్షిణే 
దేశే = దక్షిణభారతదేశమున, (కలడు), తత్‌ గృహమ్‌ = వాని గృహమునకు, ద్వాదశీదినే = 
ద్వాదశీ తిథినాడు, ప్రాతః = ఉదయమున, ఏత్య = వచ్చి, మే = నాకు, భోజనమ్‌ = భోజనమును, 
అలమ్‌ = చాలినంత, అర్బయ = ఇమ్ము, ఇతి = అని, దుర్వాసా = దుర్వాసుడు, తం చ = 
వానితో, ఉవాచ = పలికెను. 

తా : పరమభాగవతుడు, విష్ణుభక్తుడు, ఏకాదశీ వ్రతదీక్షితుడు, సూర్యవంశజుడైన రాజర్షి 
అంబరీషుడు దక్షిణదేశమున గలడు. వాని యింటికి ద్వాదశినాడు ఉదయమున దుర్వాసుడు 
వచ్చి, “నాకు చాలినంత అన్నమిడుము” అని పలికెను. 

శ్లో॥ రాజర్షిః ప్రాహ తం సిద్ధమన్నమాశ్వద్య పారణా | 
అతః కృత్వా౭_ ౨ హ్నికం శీఘ్రమేహి మే త్వం ప్రియోం తిధిః ॥ 7 


శ్రీశ్రీశ్రీవాసుదేవానందసరస్వతీవిరచితమ్‌ 237 


ప్ర: రాజర్షిః = రాజర్షియెన అంబరీషుడు, తం ప్రాహ = వాని కిట్లు సమాధానమిచ్చెను, అద్య 
= నేదు, పారణా = ఏకాదశీవ్రతసమాప్తిపారణ (ద్వాదశి యగుటచేత), అన్నమ్‌ = అన్నము, 
సిద్ధమ్‌ = సిద్దమైయున్నది, ఆశు = త్వరగా, ఆహ్నికం కృత్వా = మధ్యాహ్నవిధులు చేసికొని, 
అతః = అందువలన, శీఘ్రమ్‌ = వెంటనే, ఏహి = రమ్ము, త్వమ్‌ = నీవు, మే = నాకు, ప్రియః 
అతిథిః = ప్రియమైన అతిథివి. 


తా: రాజర్షి అంబరీషుడు ఆ దుర్వాసుని కిట్లనెను : “నేడు ద్వాదశి. నాకు ఏకాదశీవ్రతాన్త 
పారణదినము. కనుక నీవు నాకు ప్రియమైన అతిథివి. అన్నము సిద్ధముగనే యున్నది. వెంటనే 
నీవు మధ్యాహ్నవిధులు నిర్వహించి రమ్ము.” 
శ్లో॥ తథేత్యుక్తాపి దుర్వాసా నదీం గత్వా పరీక్షితుమ్‌ । 
చిరం తదా౭_ తిధేయత్వం చక్రే కర్మ సమాహితః ॥ 8 

ప్ర: తథా ఇతి ఉక్వా = అట్లేయని పలికి, దుర్వాసా అపి = దుర్వాసుడున్ను నదీం గత్వా = 
నదికి వెడలి, తత్‌ = వాని (అంబరీషుని యొక్క, అతిథేయత్వమ్‌ = అతిథులయందలి గౌరవమును, 
పరీక్షితుమ్‌ : పరీక్షించుటకు, సమాహితః = నిశ్చయించికొని, చిరమ్‌ = చాలకాలము, కర్మ = 
ఆహ్నికకర్మను, చక్రే = చేసెను. 


తా: దుర్వాసు డంబరీషుని మాటలు విని అట్లేయని పలికి నదికి వెడలి, ఆ అంబరీషుని 
అతిధిగారవమును పరీక్షింప నిశ్చయించికొని, చాలకాలము ఆహ్నికకర్మలతో గడిపెను. 
శ్లో నైతావన్తం కాలమాప్తః స యాయాత్సారణాక్షణః । 

వ్రతభబ్గస్తేన శస్తా భుక్తీర్ణిత్వా మునిం న మే ॥ 9 
ప్ర : ఏతావన్తం కాలమ్‌ = ఇంతవరకును, సః = దుర్వాసమహర్షి న ఆప్తః = రాలేదు, 
పారణాక్షణః = పారణ చేయవలసిన సమయము, యాయాత్‌ = గడచిపోవునట్లున్నది, తేన = 
అందువలన, వ్రతభబ్దః = వ్రతమునకు విఘ్నమగును, మే = నాకు, మునిం హిత్వా = అతిథియెన 
దుర్వాసమునిని విడచి, భుక్తీః= భుజించుట, న శస్తా = శాస్త్రప్రమాణితము కాదు. 


శ్లో కా౭ పి హానిర్నామ్బుపానాదితి మత్వా పపౌ జలమ్‌ । 
తదైత్య పీతం దుర్వాసా దృష్ట్వా తం కుపితో౭_బ్రవీత్‌ ॥ 10 


ప్ర: అమ్బుపానాత్‌ = నీరుత్రాగుటవలన, కా అపి హానిః న = ఏమియు నియమహాని జరుగదు, 
ఇతి మత్వా = అని భావించి, జలమ్‌ పపౌ = నీరు త్రాగెను, తదా = అప్పుడు, దుర్వాసాః = 
దుర్వాసుడు, ఏత్య = వచ్చి, పీతం దృష్ట్వా = నీరు త్రాగుట చూచి, తమ్‌ = అంబరీషుని, కుపితః 
= కోపించినవాడై, అబ్రవీత్‌ = పలికెను. 


తా: దుర్వాసుడింతవరకు రాలేదు పారణకు సమయము మించిపోవునేమో, వ్రతభంగమగునుగదా, 
ఐనను మునిని (అతిథిని) విడచి నేను భుజించుట వ్రతనియమమునకు విరుద్ధము; నీరు త్రాగినచో 


238 శ్రీ దత్తపురాణమ్‌ 


వ్రతభంగము కాకుండును, అతిథిమర్యాదకును భంగముండదు, అని భావించి, నీరు త్రాగుచుండగా 
దుర్వాసుడు వచ్చి, చూచి, కోపించి, ఇట్లనెను : 


శ్లో హిత్వా క్షుధితం మాం రాజర్యధమ! త్వమ్‌ । 


పీతం తత ఏహి శ్రేష్ణోం ప్యధమత్వమ్‌ । 11 
శ్లో॥ రే! త్వం ను కువృత్తః (ప్రేష్టవ్రతమత్తః | 

పాపోం సి హి వృత్తః శాపం వహ మత్తః ॥ 12 
శ్లో॥ మత్యాదివియోనీర్యాహీతి తదుక్తిమ్‌ । 

(శ్రుత్వాపి స దధ్యా విష్ణుం కృతముక్తిమ్‌ ॥ 13 


ప్ర: రాజర్షి+అధమ! = ఓ రాజర్నులలో అధముడైనవాడా!, త్వమ్‌ = నీవు, క్షుధితం మాం 
హిత్వా = ఆకలిగొన్న నన్ను విడచి, పీతమ్‌ = నీరు త్రాగితివి, తతః = ఆ కారణమున, (శ్రేష్టః 
అపి = ్రేష్టడవే యైనను, అధమత్వం ఏహి = అధమత్వమును పొందుము; రే = ఓయీ!, 
త్వమ్‌ = నీవు, ను = నిశ్చయముగా, కువృత్తః = చెడునడత గలవాడవు, ప్రేష్టవ్రతమత్తః = 
శ్రేష్టమైన వ్రతముచే మదించినవాదవు, పాపః వృత్తః అసి హి = పాపపు ప్రవర్తన కలవాడవు, 
మత్తః = మత్తుడవు, శాపం వహ = శాపమును గైకొనుము, మత్వాది వియోనీః = మత్స్యము 
వంటి నీచ యోనులను, యాహి = పొందుము, ఇతి = అని, తత్‌+ఉక్తిమ్‌ = వాని శాప 
వచనమును, (శ్రుత్వా అపి = వినియును, సః= ఆ అంబరీషుడు, కృతముక్తిం విష్ణుమ్‌ = 
మోక్షదాతయగు విష్ణువును, దధ్యా = ధ్యానించెను. 


తా: “ఓ అధముడా! నీవు గ్రేష్ణుడవై, రాజర్షినై యుండియు, ఆకలిగొన్న అతిథిని నన్ను విడచి 
నీరు ద్రావితివి కావున అధమజన్ముడవు గమ్ము! నీవు నిశ్చయముగ దుశ్చారము చేసితివి ఉత్తమ 
వ్రతము చేయుచున్నానని మదించితివి, నీవు పాపివి, మదమత్తుడవు, శాపమును కొమ్ము : 
మత్యాది నీచ యోనులలో జన్మించుము” అని శపించెను. అది విని అంబరీషుడు మోక్షదాతయగు 
విష్ణువును ధ్యానించెను. 
శ్లో తర్ష్యెత్య ను విష్ణుః ప్రాహాప్యభవిష్ణుః । 
తం మేం రయ శాపం భక్తే న చ తాషమ్‌ ॥ 14 
ప్ర: తర్షి = అప్పుడు, విష్ణుః = విష్ణువు, ను ఏత్య = నిజముగనే వచ్చి, అభవిష్ణు అపి = జన్మలేని 
వాడైనను, తం ప్రాహ = దుర్వాసున కిట్లనెను : శాపమ్‌ = శాపమును, మే అర్పయ = నాకు 
అర్చింపుము, భక్తే తాపమ్‌ = భక్తునకు బాధను, న చ = కాదు సుమా! 
శ్లో ప్రేష్టా మమ భక్తా యే మద్ర్వతసక్తాః | 
నార్హా ఇహ యుక్తా జన్యై య ఉ ముక్తాః ॥ 15 
ప్ర: యే మమ భక్తా = నా భక్తులెవరు, మత్‌ వ్రతసకాః = నా వ్రతమునందాసక్తి గలవారో, 


శ్రీశ్రీ శ్రీవాసుదేవానందసరస్వతీవిరచితమ్‌ 239 


(తే= వారు), ప్రేష్టాః = (నాకు) ప్రియతములు, యే = ఎవరు, ముక్తా = ముక్తినొందిరో, (తే), 
ఇహ = లోకమున, జన్యై యుక్తాః = జననమరణచక్రమునకు, న ఉ అర్హా = తగినవారు కారు. 


తా (శ్లో. 14-15) : అప్పుడు విష్ణువు సాక్షాత్మరించి, తాను జన్మము లేనివాడైనను, దుర్వాసున 
కిట్లనెను : “నీవు నీ శాపమును నాకు అర్చింపుము, భక్తునకు తాపమును కాదు. నా 
ప్రతమునందాసక్తిగల నా భక్తులెవరైనను నాకు ప్రియతములు. వారు ముక్తినొంది మరల ఈ 
లోకమున జననమరణచక్రమున బడరు. 
శ్లో॥ బ్రహ్మణ్య ఉతాహం యుష్మద్వ్రతవాహమ్‌ । 
మాం యోజయ శక్తం శాపేన న భక్తమ్‌ ॥ 16 

ప్ర: అహమ్‌ = నేను, యుష్మత్‌ వ్రతవాహమ్‌ = మీ యొక్క వ్రతమును వహించునట్టి, బ్రహ్మణ్యః 
ఉత = బ్రహ్మణ్యుడను కదా, శాపేన = శాపముతో, మాం శక్తం యోజయ = నన్ను శక్తి 
గలవానిగా కలుపుము, న భక్తమ్‌ = నా భక్తుని కాదు. 


తా: మీ వ్రతదేవతను నేను కావున నీ శాపమును భరించు శక్తి నాకున్నది. నా భక్తునకు కాదు. 
శ్లో డ్రుత్వేతి తదుక్తం జ్ఞాత్వాపి స యుక్తమ్‌ | 
శాపం హరయే? దాత్తం సోఇప్యజ ఆదాత్‌ ॥ 17 
ప్ర: ఇతి = ఇట్లని, తత్‌+ఉక్తమ్‌ = ఆతనిచే పలుకబడినదానిని, (శ్రుత్వా = విని, సః = ఆతడు, 
యుక్తమ్‌ = తగినదిగా, జ్ఞాత్వా = తెలిసికొనియు, హరయే = విష్ణువునకు, శాపమ్‌ = శాపమును, 
అదాత్‌ = ఇచ్చెను, సః అజః అపి = ఆ విష్ణువున్నూ, తమ్‌ = ఆ శాపమును, ఆదాత్‌ = 
స్వీకరించెను. 
తా: ఇట్లని పలికిన వాని మాటలను విని, అది యుక్తియుక్తమే యని తలచి, శాపమును 
విష్ణువునకిచ్చెను. విష్ణువున్ను ఆ శాపమును స్వీకరించెను. 
శ్లో॥ మత్యం బ్ధీవిహారః పూర్వోహ్యవతారః । 
జాతః (శుతిహారః పూజ్యో మనుతారః ॥ 18 
ప్ర: అబ్బివిహారః = సముద్రమున విహరించు, మత్స్యః = మత్స్యము, పూర్వః హి = మొట్టమొదటి, 
అవతారః = అవతారము, పూజ్యః = పూజింపదగిన, శ్రుతిహారః = వేదములు ఆభరణములుగా 
గలది, మనుతారః = మనువును తరింపజేసినదిగా, జాతః = కలిగినది. 


తా: మొదటిదిగా మత్స్యావతారము సముద్రమున కలిగినది. అది మనువును తరింపజేయుచు, 
వేదములను అలంకారములుగా ధరించినది కావున పూజ్యమైనది. 
శ్లో నష్టామరబాధః కూర్మోం థ ధరాధః । 
గత్వా వహతీశః కాం యో౭_ప్యమృతేశః I 19 


240 శ్రీ దత్తపురాణమ్‌ 


ప్ర: అథ = పిమ్మట, ఈశః = విష్ణువు, కూర్మః = కూర్మరూపుడై, ధరాధః = మందరపర్వతము 
క్రిందుగా, గత్వా = వెడలి, క్షాం వహతి = భూమిని భరించుచున్నాడో, యః = ఎవడు, 
అమృత +ఈశః = మోక్షదాతయైన ప్రభుడు, నష్ట = నశించిన, అమరబాధః = దేవతల 
బాధగలవాడు, అపి = కూడ అగునో. 


తా: ఆ తరువాత విష్ణువు దేవతల బాధలను తొలగించబూని అమృతాధిపతియై కూర్మరూపమున 
మందరపర్వతపు క్రిందుభాగమున చేరి దాని భారమును వహించినాడు. 
శ్లో భూభృత్స హిరణ్యాక్షఘ్నోః.త్ర తృతీయః I 
భూదార ఉదారో యజ్ఞో భజనీయః ॥ 20 
ప్ర: అత్ర = ఈ సందర్భమున, తృతీయః = మూడవ అవతారము : భూదారః = భూమిని 
కుళ్ళగించు వరాహము (భూదేవిని భార్యగా గలవాడు అనియు చెప్పవచ్చును), భజనీయః = 
సేవింపదగినవాడు, యజ్ఞః = యజ్ఞాత్మయైనవాడు, ఉదారః = దయగలవాడు, సః = ఆ విష్ణువు, 
హిరణ్యాక్షఘ్నః = హిరణ్యాక్షుడను రాక్షసుని చంపినవాడు, భూభృత్‌ = భూమినుద్ధరించిన వాడు. 
తా: మూడవదైన విష్ణు అవతారము వరాహము. అది హిరణ్యాక్షుని సంహరించు నెపమున 
వెలసినది. అట్లు భూమిని తన కోరలపై ఎత్తిపట్టినది. కావున దయగల యజ్ఞరూపమైనది. 
సేవ్యము. 
శ్లో భృత్యోక్యనుసారీ పూర్వాసురవైరీ । 
నామ్నాపి నృసింహః సాక్షాచ్చ నృసింహః ॥ 21 
ప్ర : భృత్య+ఉక్తి+అనుసారీ = భక్తుల మాటల ననుసరించువాడు, పూర్వ+అసురవైరీ = పురాణ 
రాక్షసుల శత్రువు, నామ్నా అపి నృసింహః = పేరిటనూ నృసింహుడే, సాక్షాత్‌ చ = చూపులకును, 
నృసింహః = నృసింహుడే. 
తా : భక్తుల మాటలను సత్యము చేయువాడు, పురాతనరాక్షససంహారియైన నృసింహుడు పేరులోనే 
కాదు రూపములోనూ నృసింహుడే. 
శ్లో యో వామనవేషః సన్‌ పజ్బమ ఏషః । 
యాచ్లోపధిబదసేనో బలిరదా ॥ 22 
Es ధా ఇ 
ప్ర: యః = ఎవడు, వామనవేషః సన్‌ = మరుగుజ్జు వేషధారియై, యాచ్చా+ఉపధిబద్ధః = 
యాచకవేషధారియో, ఏషః = ఆతడు, పజ్పుమః = అయిదవ అవతారమైన, బలిః అద్ధా = 
బలిని బంధించినవాడు. 


తా: ఏ విష్ణువు వామనుడై యాచకవేషమున బలిచక్రవర్తిని బంధించెనో, ఆతడే అయిదవదైన 
వామనావతారము. % 


శ్రీశ్రీశ్రీవాసుదేవానందసరస్వతీవిరచితమ్‌ 241 


శ్లో దూరాట్‌క్షయకామః స్యాద్భార్గవరామః | 
కాదో గురుదాసః షష్టో౭బ్బినివాసః ॥ 23 
ప్ర: అబ్బినివాసః = క్షీరాబ్టినివాసియైన విష్ణువు, దూరాట్‌ = దుర్మార్గులైన రాజులను, క్షయకామః 
= నశింపజేయగోరినవాడగు, గురుదాసః = పితృభక్తిపరాయణుడగు, క్ష్మాదః = భూదానపరుడైన, 
భార్గవరామః = పరశురాముడు, షష్టః = ఆరవ అవతారమూర్తి, స్యాత్‌ = అగును. 
తా : పాల్మడలి నివాసియగు విష్ణువుయొక్క ఆరవ అవతారమూర్తి పరశురాముడు లేక 
భార్గవరాముడు. ఈతడు పితృభక్తి పరాయణుడు. కావుననే దుర్మార్గులయిన రాజులను నాశము 
చేయగోరినాడు. కశ్యపునకు భూదానకర్తయైనవాడు. 
శ్లో రాట్‌ సప్తమ ఆసీద్రామో వనవాసీ । 
పిత్రుక్యనుసారీ రక్షోలయకారీ ॥ 24 
ప్ర : పిత్రుక్తి+అనుసారీ = తండ్రి ఆజ్ఞననుసరించి, వనవాసీ = వనవాసము చేసినవాడు, 
రక్షోలయకారీ = రాక్షసులను సంహరించినవాడు, రాట్‌ రామః = రాజా రాముడు, సప్తమః 
ఆసీత్‌ = ఏడవ అవతారమూర్తి యాయెను. 
తా : ఏడవ అవతారమూర్తి రాజారాముడు. ఈతడు తండ్రి ఆజ్ఞమేరకు వనవాసము చేసి 
రాక్షససంహారము చేసినాడు. 
శ్లో వర్ణ్యష్టమ ఇష్టః కృష్ణో హతదుష్టః | 
యః షోడశనారీసాహస్రవిహారీ ॥ 25 
ప్ర: అష్టమః = ఎనిమిదవ అవతారమూర్తి, యః = ఎవడు, హతదుష్టః = దుష్టసంహారకుడో, 
షోడశనారీసాహస్రవిహారీ = పదునారువేల కాంతలతో విహరించువాడైన, కృష్ణః = కృష్ణుడు, 
ఇష్టః వర్జీ = భర్తయైన బ్రహ్మచారి. 
తా: కృష్ణుడు ఎన్మిదవ అవతారమూర్తి. ఆతడు దుష్టసంహారి. పదునారువేల మంది స్త్రీలకు 
భర్తయెన బ్రహ్మచారి. 
శ్లో బుద్దో నవమో౭యం విస్తారితమాయమ్‌ । 
యం కోం పి న వేద సో౭ ప్యావృతిమర్దః I 26 


ప్ర: అయం నవమః = ఈ తొమ్మిదవ అవతారమూర్తి, విస్తారితమాయమ్‌ = విశేషముగా 
మాయను తరించిన వానిని, యమ్‌ = ఎవనిని, కః అపి = ఎవ్వడును, న వేద = ఎబుగకుండెనో, 
సః బుద్దః అపి = ఆ బుద్దుడు కూడ, ఆవృతిమర్దః = అజ్ఞానమను ఆవరణమును తొలగించువాడు. 


తా: తొమ్మిదవ అవతారమూర్తి బుద్దుడు. ఈతడు మాయను తరించినవాడు. అజ్ఞానావరణమును 
తొలగించు జ్ఞానదాత. వీని తత్త్వము నెవ్వరును ఎజుగరు. 


942 శ్రీ దత్తపురాణమ్‌ 


శ్లో మ్లేచ్చక్షయకర్తా కల్కీ వృషభర్తా । 
విప్రో భవితార్థ్యః శూరో దశమో౭ రః ॥ 27 
ప్ర: అర్య్యః = పూజింపదగిన, దశమః = పదియవ అవతారమూర్తి, కల్మీ = కల్కి విప్రః = 
బ్రాహ్మణుడు, శూరః = వీరుడు, వృషభర్తా = ధర్మపాలకుడు, మ్లేచ్చక్షయకర్తా = అధర్ములను 
నశింపజేయువాడు, అర్థ్యః = ప్రార్థనీయుడైనవాడు. 


తా: పదియవ అవతారమూర్తి కల్కి ఈతడు (బ్రాహ్మణుడు, వీరుడు, ధర్మపాలకుడు, 
అధర్మనాశకుడు, ప్రార్ధనీయుడు, భవిష్యత్తులో రానున్న అవతారమూర్తి. 

శ్లో॥ అన్వే౭_ ప్యవతారాః సద్ధర్మసుతారాః । 

తత్కర్మగుణాద్యం కో వేత్యనవద్యమ్‌ I 28 

ప్ర: అన్వే అపి అవతారాః = వేరైన అవతారములున్నూ కపిలావతారాదులు, సత్‌ధర్మసుతారాః 
= ఉత్తమ ధర్మమును ఉద్ధరించునవి, తత్‌ కర్మగుణ+ఆద్యమ్‌ = దాని గుణకర్మలు మొదలుగా, 
అనవద్యమ్‌ = (శ్రేష్టమైనది, కః వేత్తి = ఎవడెజుగును? 
తా: ఉత్తమ ధర్మబోధన చేయు కపిలుని పోలిన ఇతరములైన అవతారములున్ను కలవు. 
శ్రేష్టమైన ఆ విష్ణువు గుణకర్మలు ఎటిగిన వాడెవడు? 


శ్లో ఆత్మైవమధీశో యో౭_జోం వ్యయ ఈశః | 
మాయావశతోం రాన్‌ కాయానభజద్యాన్‌ ॥ 29 
ప్ర: ఏవమ్‌ = ఈ విధముగ, ఆత్మాధీశ = ఆత్మకధిపతియెన, అజః = పుట్టుక లేనివాడగు, 
అవ్యయః = నళింపులేనివాడగు, యః ఈశః = ఏ ప్రభువు, మాయావశతః = మాయ ప్రభావమున, 
అర్జ్యాన్‌ = ప్రార్థింపదగిన, యాన్‌ కాయాన్‌ = యే శరీరములను, అభజత్‌ = స్వీకరించెనో, 
శ్లో॥ తే సాత్వతపుష్టై న స్వీయసుతుష్టై | 
పూర్ణో గతకామః కో౭_ప్యస్య న కామః ॥ 30 
ప్ర: తే = అవి, సాత్వతపుష్టై = భక్తులను బలపరచుటకై, న స్వీయసుతుష్టై = తన సంతోషమునకై 
కాదు, గతకామః = కోర్కెలు లేని, పూర్ణః = పూర్ణుడు, అస్య = వానికి, క అపి కామః న = ఏ 
కోరికయు లేదు. 


తా (శ్లో.29-30): ఈ విధముగా ఆత్మాధీశుడైన, జననమరణరహితుడైన, ప్రభువైన విష్ణువు 
మాయకు లోబడి ప్రార్థింపదగిన యే యే శరీరములను ధరించెనో, అవి యన్నియు భక్తుల 
విశ్వాసమును బలపరచుటకేకాని తన సంతోషముకొరకు కాదు. తాను కొర్మెలేమియు లేని 
పూర్ణరూపుడు. 


శ్రీశ్రీ శ్రీవాసుదేవానందసరస్వతీవిరచితమ్‌ 243 


శ్లో జన్మాస్య సుదివ్యం కర్మాపి చ భవ్యమ్‌ । 
తత్వాదిహ వేత్తా సత్వావృతిభేత్తా ॥ 31 
ప్ర : అస్య జన్మా = వాని జన్మ సుదివ్యమ్‌ = అలౌకికమైన దైవకార్యము, కర్మ అపి చ = 
కర్మయున్ను, భవ్యమ్‌ = మంగళప్రదము, ఇహ = లోకమున, తత్వాత్‌ = సత్యరూపమున, వేత్తా 
= తెలిసికొన్నవాడు, సత్వ్వ+ఆవృతిభేత్తా = జీవావరణమును భేదించినవాడు. 


తా: ఆ విష్ణుదేవుని అవతారము అలౌకికదైవకార్యము; ఆ అవతారకర్మ మంగళకరము. లోకమున 
వాని సత్యార్థమును తెలిసిన వాడు జీవుని అజ్ఞానావరణమును ఛేదించినవాడగును. ఖః 


శ్లో రాగాదివిముక్తః సాజ్ఞాజనిభక్తః | 
జన్యార్తివిముక్తః సన్యాత్యజమాప్తః ॥ 32 
ప్ర: రాగాది = రాగద్వేషములనుండి, విముక్తః = విడుదల పొందినవాడు, స+అజ్ఞ+అజని 
భక్తః = శరీరధారియైన విష్ణువుయొక్క భక్తుడు, జన్య+ఆర్తి = జన్మలేక సంసార బాధలనుండి, 
విముక్తః సన్‌ = విడుదల పొందిన వాడగుచు, యాతి+అజమ్‌ ఆప్తః = విష్ణువును పొందినవాడై 
పోవుచున్నాడు. 
తా : అట్టి భక్తుడు రాగద్వేషరహితుడై, సంసారబాధాముక్తుడై, సశరీరుడైన విష్ణువును 
చేరబోవుచున్నాడు. 
శ్లో; ఏవం సులభోఇయం త్యక్వాం ముముపాయమ్‌ । 
నారం శితమాయం యాత్యేతదపాయమ్‌ 11 33 


ప్ర: ఏవమ్‌ = ఈ విధముగా, అయమ్‌ = స్వప్రకాశమైన సాక్షాదాత్మా, సులభః = సాధ్యుడు, 
అముమ్‌ = భజనాదిరూపమైన, ఉపాయమ్‌ = సాధనమును, త్యక్వా = విడచి, శితమాయమ్‌ = 
మాయనాశ్రయించినవాడై, నారమ్‌ = నరుల సమూహమును (జన్మాదిరూపమున), యాతి = 
పొందుచున్నాడు, ఏతత్‌ = ఇది అపాయమ్‌ = క్షేమము కాని విషయము. 


తా: ఈ విధముగా సాక్షాదాత్మ స్వరూపుడైనవాడు సులభసాధ్యుడైనాడు. భజనాది సాధనములతో 
వానిని పొందవచ్చును. కాని ఆ సాధనసంపత్తిని విడచి, మాయకు లోనై, జననమరణ పరంపరలను 
నరుడనుభవించుచున్నాడు. ఇది క్షేమంకరము, శ్రేయస్మరము కాదు. 
శ్లో స్వస్య ప్రకృతిర్యాస్మిన్లేతురవార్యా I 
రాగాద్యవశస్తాం జహ్వాచ్చిరమాప్తామ్‌ ॥ 34 

ప్ర: స్వస్య = తనదైన, ప్రకృతిః = స్వభావము, యా = ఏది, అస్మిన్‌ = దీనియందు, అవార్యా 
హేతుః = అద్దుకొనలేని కారణమో, తాం చిరం ఆప్తామ్‌ = చాలకాలము నెలకొనియున్న దానిని, 
రాగాది+అవశః = రాగద్వేషములకు లోనైనవాడు, జహ్యాత్‌ = విడువవలెను. 


244 శ్రీ దత్తపురాణమ్‌ 


తా : మానవుని స్వభావములో పాదుకొనియున్న రాగద్వేషాదులు చాలకాలమున్నందున 
అనివార్యహేతువుగా పరిణమించుచున్నవి. వానిని విడువవలెను. 
శ్లో సూపాయదురాపః శాపాత్స సుఖాపః । 
ముక్తా అనువేలం యద్భక్తిరిహాలమ్‌ ॥ తర్‌ 

ప్ర: సు+ఉపాయదురాపః = శ్రవణమననాది సాధనలచేత కష్టసాధ్యుడైన, సః = ఆ విష్ణువు, 
శాపాత్‌ = శాపము కారణముగా, సుఖ+ఆపః = సులభముగా దర్శింపగలవాడాయెను, ముక్తాః 
= ముక్తికి, అనువేలమ్‌ = నిరంతరమైన, యత్‌ భక్తిః = భక్తియేదో, (తత్‌ = దానిని), ఇహ = 
జగత్తున, అలమ్‌ = చాలును. 


తా: సాధనలవలన దర్శింపరాని ఆ స్వామి శాపము కారణమున సుఖదర్శనుడై అవతారమూర్తిగా 
లోకమునకు దిగివచ్చినాడు. ముక్తి కోరిన వారికి ఆ విష్ణుభక్తి నిరంతరమై యున్న చాలును. 


శ్లో తస్యాంశసుశీలాం వక్ష్యే౭ మృతమూలామ్‌ | 
సంక్షేపత ఏషాం ప్యవిద్యకశోషా ॥ 36 
ప్ర: తస్య = ఆ విష్ణువుయొక్క, అంశ = అవతారములయొక్క సుశీలామ్‌ = శోభన శీలయగు, 
అమృతమూలామ్‌ = మోక్షలబ్బికి మూలకారణమైన దానిని, సంక్షేపతః = సంగ్రహముగ, వక్షే = 
చెప్పుదును, ఏషా+అపి = ఆ శోభనశక్తియున్ను, అవిద్యకశోషా = అవిద్యయను భ్రమను 
క్షీణింపజేయునది. 


తా : విష్ణువు అవతారములందెల్ల శుభక్రియాశక్తియై సహకరించిన ఆ మోక్షలక్షిని గూర్చి 
సం(గహముగ చెప్పుదును. ఆమె గూడ భ్రమరూపమైన అవిద్యను తొలగించగలదు. 
శ్లో ఏకాగ్రహృదం కం శజ్ఞాసుర ఏత్య | 
హృత్వాః ఖిలవేదాన్లీనోః భవదబ్బౌ 11 837 
ప్ర: శంఖాసురః = శంఖాసురుడనువాడు, ఏకాగ్రహృదం కమ్‌ = ఏకాగ్రచిత్తముతోనున్న బ్రహ్మను, 
ఏత్య = సమీపించి, అఖిలవేదాన్‌ = వేదములన్నిటిని, హృత్వా = అపహరించి, అబ్బా = 
సముద్రమున, లీనః అభవత్‌ = కలిసిపోయెను. 
తా: బ్రహ్మ ఏకాగ్రచిత్తముతో నున్న వేళ సమీపించి, నాలుగు వేదములను అపహరించి 
శంఖాసురుడను వాడు సముద్రగర్భమున కలిసిపోయెను. 
శ్లో తర్ష్యేత్య విధాత్రా సంప్రార్థితవిష్ణుః I 
భూత్వాప్యథ మతో బ్ధిం ప్రాపస జిష్టుః ॥ 38 
ప్ర: తరి = అప్పుడు, విధాత్రా = బ్రహ్మచేత, సంప్రార్థితవిష్ణః = ధ్యానింపబడిన విష్ణువు, 


శ్రీశ్రీశ్రీవాసు దేవానందసరస్వతీవిరచితమ్‌ 245 


మత్స్యః భూత్వా = మత్స్యరూపమును ధరించి, అథ = అంతట, అబ్బిమ్‌ = సముద్రమును, సః 
జిష్ణుః అపి = ఆ విజేత విష్ణువున్ను, ప్రాప = చేరెను. 
తా: అప్పుడు బ్రహ్మ ప్రార్థించగా విష్ణువు వచ్చి, మత్స్యరూపమును ధరించి సముద్రమున జొచ్చి 
విజేతయాయెను. 
శ్లో క క వేదం చ సమగ్రమ్‌ । 
ఉద్ధృత్య చగాంస స స్రష్టేం రృయదర్యః I 39 
ప్ర:సః=ఆ మత్సురూపవిష్టువు, ఉగ్రం అసురమ్‌ = హింసకుడైన రాక్షసుని, హత్వా = చంపి, 
వేదం చ = వేదమునున్సు సమగ్రమ్‌ = మొత్తముగా, గాం చ = భూమిని గూడ, అర్యః = 
శ[తువునుండి, ఉద్ధృత్య = ఉద్ధరించి, స్రష్ట = (బ్రహ్మకు, అర్బయత్‌ = సమర్ప్చించెను. 
తా: మత్స్యావతారవిష్ణువు ఉగ్రుడైన రాక్షసుని సంహరించి, వానినుండి భూమిని గూడ ఉద్ధరించి, 
వేదముల నన్నిటిని మొత్తముగా బ్రహ్మకు సమర్పించెను. 
శ్లో లబ్దాఖిలవేదః స్రష్టా గతఖేదః | 
అత్రాసృజదేతత్రాగ్వత్స చ తద్విత్‌ ॥ 40 
ప్ర: స్రష్టా = బ్రహ్మ లబ్బాఖిలవేదః = వేదమునంతయు పొంది, గతఖేదః = విచారము 
లేనివాడై, సః చ = ఆతడున్ను, ప్రాగ్వత్‌ = తొల్లింటి వలెనే, తత్‌ విత్‌ = వేదోక్తినెతిగిన వాడై, 
ఏతత్‌ = విశ్వమును, అత్ర = ఇచట, అసృజత్‌ = సృజించెను. 
సే జ్‌, 0 
శ్లో దుర్వాస బు షేర్యచ్భాపాదమరేన్హాః 1 


రత్నాని పయోబ్టౌ యాతాని విదిత్వా ॥ 41 
శ్లో మన్హాద్వశదైత్యా దేవా హతకామాః । 

క్రీరాబ్ధిమథాస్తే సర్వేం మృతకామాః ॥ 42 
శ్లో; తే మన్దరమన్నాః సర్పేశగుణా హి | 

మన్టే=థ షం ప్రోచుర్న ఉ పాహి ॥ 483 


ప్ర: దుర్వాస బుషే = దుర్వాసర్షియొక్క యత్‌ శాపాత్‌ = యే శాపమువలన, రత్నాని = 
రత్నములు, పయోబ్లౌ = సముద్రములోనికి, యాతాని = వెళ్ళినవానిగా, విదిత్వా = తెలిసికొని, 
అమరేన్దాః = దేవతలును దేవేంద్రుడును, మన్హాత్‌ = మంత్రమువలన, వశపరచుకొనిన, దైత్యాః 
= రాక్షసులు, హతకామాః = నిరాశపడిన, దేవాః = దేవతలు, అథ = అంతట, సర్వే = 
అందజును, అమృతకామాః = అమృతమును కోరినవారై, తే = వారు, క్షీరాబ్ధి = పాలకడలిని, 
మథాః = మధించినవారైరి, తే = వారు, మన్దర మన్గాః = మందరపర్వతమును కవ్వముగా 
గలవారై, సర్పేశగుణా హి = సర్పరాజగు వాసుకిని త్రాడుగా గలవారును అగుచు, మనే అధః 


246 శ్రీ దత్తపురాణమ్‌ 


= మందరము క్రిందుగా, ఇతే = వెళ్ళియున్ను అజమ్‌ = విష్ణువును, నః = మమ్ములను, పాహి 
= రక్షించుము, అని, ప్ర+ఊచుః = పలికిరి. 


శ్లో దేవో? పి వరేణ్యో భూత్వా కమరోం ధః । 
సాద్రిం స దధౌ గాం పృష్టే హతబాధః ॥ 44 
ప్ర: వరేణ్యః దేవః అపి = వరదాతయగు విష్ణుదేవుడున్నూ, కమఠః భూత్వా = తాబేలు రూపమును 
ధరించి, స+అద్రిమ్‌ = పర్వతముతో కూడ, గామ్‌ = భూమిని, హతబాధః = నిర్భాధముగా, 
పృష్టే = మూపున, అధః = (క్రిందనుండి, దధౌ = ధరించెను. 


తా (శ్లో.41-44) : దుర్వాసర్షి శాపమువలన రత్నములు సముద్రగర్భమునకు చేరగా, దాని 
నెటిగి మంత్రమువలన రాక్షసులు దానిని వశపరచుకొనిరి. దేవదానవులందఖును అమృతము 
నాశించి మందరపర్వతము కవ్వముగా సర్పరాజైన వాసుకి త్రాడుగా పాల్మడలిని చిలుకగోరి 
దేవతలు విష్ణువును ప్రార్థించగా, ఆ దేవుడు తాబేలుగా మారి ఆ పర్వతము క్రిందకు చేరి 
దానిని, భూమిని తన మూపున మునుగకుండ మోసినాడు. 
శ్లో॥ రత్నాని తదాబ్దేర్ణాతాని విషం ప్రాక్‌ । 
లోకాన్తకమీశో భేజీ దయయా ద్రాక్‌ ॥ 45 
ప్ర: తదా = అప్పుడు, అబ్బేః = సముద్రమునుండి, రత్నాని జాతాని = రత్నములు వెలువడినవి, 
ప్రాక్‌ = ముందుగా, ఈశః = శివుడు, లోకాన్తకం విషమ్‌ = లోకములను నశింపజేయు 
విషమును, ద్రాక్‌ = అది పుట్టిన వెంటనే, దయయా = దయతో, భేజే = సేవించెను. 
తా : అప్పుడు, సముద్రమునుండి రత్నములు పుట్టినవి. ముందుగా శివుడు లోకాన్తకమైన 
విషమును దయతో (మింగినాడు. 
శ్లో తప్తోం పి స కేం ధాద్రత్నం పరమిన్లుమ్‌ | 
తేనాపి న శాన్తః కే చామరసిన్గుమ్‌ ॥ 46 
ప్ర: సః అపి = ఆ శివుడున్నూ తప్తః = తాపము జెందినవాడై, ఇనుమ్‌ = చంద్రుని, రత్నం 
పరమ్‌ = పరమరత్నముగా, కే = మస్తకమున, తేన+అపి = దానితో నైనను, న శాన్తః = 
తాపము శాంతించనివాడై, క్రే= సిగపై, అమరసిన్గుం చ= దేవగంగనున్ను, ఆధాత్‌ = ధరించెను. 
తా : విషము మింగుటవలన తాపము జెందిన శివుడు చల్లదనమునకై చంద్రుని తలపై 
శిరోభూషణముగా ధరించి, తాపము చల్లారక మరల సురగంగను కూడ సిగలో ధరించెను. 
శ్లో శ్రీకౌస్తుభశార్హా బాన్విష్ణరినో౭_శ్వమ్‌ । 
ధన్వన్తరికల్పద్రూ గోగజవేశ్యాః [| 47 


శ్రీశ్రీశ్రీవాసుదేవానందసరస్వతీవిరచితమ్‌ 247 


శ్లో ప్రాపేన్ట ఉ దైత్యైర్లబ్లో౭_ మృతకుమృః I 


తద్వజ్బితదేవాన్వీక్ష్యామృతనాభః I 48 
శ్లో మోహిన్యథ భూత్వా లబ్బ్వామృతమేభ్యః 
మద్యం ప్రదదౌ సా హృద్యం త్వమృతేభ్యః i 49 


ప్ర: శ్రీ = లక్ష్మీదేవి, కౌస్తుభ = కౌస్తుభమనబడు మణి, శార్భ = శార్‌జ్ఞమనబడు చాపము, 
అబ్లాన్‌ = పాంచజన్యమనబడు శంఖము, ఏనిన్న విష్ణుః = విష్ణువు, ఇనః = సూర్యుడు, అశ్వమ్‌ 
= గుజ్జమును, ధన్వన్తరి = ధన్వన్తరి, కల్ప[ద్రూ = కల్పవృక్షమును, ఇన్టః = ఇంద్రుడు, గో = 
కామధేనువు, గజ = ఐరావతమను ఏనుగును, వేశ్యాః = రంభా మేనకా తిలోత్తమాది అప్సరసలను, 
ప్రాప ఉ = పొందెను, అమృతకుమృః = అమృతభాండము, దైత్యైః లబ్ధిః = రాక్షసులచే పొందబడెను, 
తత్‌ వజ్బితదేవాన్‌ = రాక్షసులచే వంచింపబడిన దేవతలను, వీక్ష్య = చూచి, అమృతనాభః = 
అమృతమును నాభియందు ధరించినవాడగు విష్ణువు, అథ = అంతట, మోహినీ భూత్వా = 
మోహినీ రూపుడై, ఏభ్యః = రాక్షసులనుండి, అమృతమ్‌ = అమృతమును, లబ్భ్బ్వా = పొంది,సా 
= ఆ మోహిని, అమృతేభ్యః = దేవతలకు, హృద్యం తు = అమృతమునున్ను, (రాక్షసులకు) 
మద్యమ్‌ = మద్యమును, ప్రదదౌ = ఇచ్చెను. 

తా: పాలసముద్రమును చిల్మగా పుట్టిన వానిని ఈ విధముగా పంచుకొనిరి: విష్ణువు లక్ష్మీదేవిని, 
కౌస్తుభమణిని, శార్‌జ్ఞమును, పాంచజన్యశంఖమును స్వీకరించగా, సూర్యుడు అశ్వమును; ధన్వన్తరి 
కల్పవృక్షమును; ఇంద్రుడు కామధేనువును, ఐరావతమును, అప్సరసలను స్వీకరించిరి. రాక్షసులు 
అమృతభాండమును పొందిరి. ఇట్లు దేవతలు మోసపోయిరని విష్ణువు గ్రహించి మోహినీ 
అవతారమెత్తెను. తాను రాక్షసులను సమ్మోహనపరచి వారినుండి అమృతభాండమును స్వాధీనము 
చేసికొని దానిని దేవతలకిచ్చి, రాక్షసులకు మద్యము నిచ్చెను. 


శ్లో దేవాలిగరాహోశ్చిచ్చేద కమార్యా । 
ఖేటో౭_మృతపో౭_ భూత్కేన్వన్తరనార్యః 11 50 

ప్ర: క+ఇన్లు+అన్తః = సూర్యచంద్రుల మధ్యలో, దేవాలిగ = దేవతల సమూహమందు జొచ్చిన, 
అమృతపోః = అమృతమును ద్రావుచున్న రాహోః = రాహువుయొక్క కం = శిరస్సును, ఆర్యా 
= మోహిని, చిచ్చేద = త్రుంచి వేసెను, అనార్యః = దానవుడు, ఖేటః అభూత్‌ = గ్రహముగా 
నాయెను. 

తా: రాహువను దానవుడు దేవతల సమూహములో సూర్యచంద్రుల మధ్య జేరి అమృతమును 
త్రాగుచుండగా గుర్తించి మోహినీరూప విష్ణువు వాని తలను త్రుంచివేయగా, వాడు (అమృతము 
ద్రావియున్న కారణముగా) నశించక, గ్రహముగా రూపాంతరమంది నిల్చియున్నాడు. 


248 శ్రీ దత్తపురాణమ్‌ 


శ్లో మత్తా అసురాస్తే౭ న్యోన్యం త్వథ జఘ్ముః | 
దేవాః కృతకృత్యా నాకం హ్యనుజగ్యుః I 51 
ప్ర: అథ = అంతట, తే అసురాః = ఆ దానవులు మత్తాః = (మద్యపానమువలన) మదించి, 
అన్యః అన్యమ్‌ = ఒకరొకరిని, జఘ్నుః = చంపుకొనిరి, దేవాః = దేవతలు, కృతకృత్యాః = కోరిన 
దానిని సాధించినవారై, నాకం హి = స్వర్గమునకు, అనుజగ్య్ముః = మరలిపోయిరి. 
తా: అంతట ఆ రాక్షసులు మద్యము త్రాగి మత్తెక్కి ఒకరినొకరు చంపికొనిరి. దేవతలు కోరినది 
సాధించి, స్వర్గమునకు మరలి పోయిరి. 
శ్లో రాహుస్తు కుభాగో భాస్వచ్చశిమర్దః | 
పర్వణ్యముమ త్రిర్వేదావృతిమర్దః i ర్‌2 
ప్ర: రాహుః తు = రాహువేమో, కుభాగః = భూమియొక్క ఛాయయందుండి, భాస్వత్‌+శశిమర్దః 
= సూర్యచంద్రులకు బాధకుడాయెను, పర్వణి = పర్వములందు, అముమ్‌ = ఈ [గ్రహమును 
(రాహువును), అవృతిమర్దః = జననమరణపునరావృత్తి నాశకునిగా, అత్రిః = అత్రి మహర్షి 
వేద = తెలిసికొనెను. 


తా: రాహువు భూమి నీడలో లీనమై సూర్యచంద్రులకు బాధకుడాయెను. ఈ గ్రహము 
పర్వములందు మోక్షకారకుడగునని అత్రి మహర్షి తెలిసికొనెను. 
శ్లో రత్నాని తు యాని శ్రీచన్దముఖాని I 
అబ్జేర్మథనాత్రాక్‌ స్వర్గే నిహితాని ॥ 5కి 


ప్ర: అబ్దేః మథనాత్‌ ప్రాక్‌ = పాలకడలి చిల్మక ముందు, స్వర్గే = స్వర్గమునందు, నిహితాని 
ఉంచబడిన, రత్నాని తు = రత్నములేమో, శ్రీ = లక్ష్మీదేవి, చన చంద్రుడు, వీని ముఖాని 
ముఖములందు, యాని = చేరినవి. 


తా: పాల్మడలిని చిల్మక ముందు రత్నములు స్వర్గమునందుండెడివి. ఆ తరువాత లక్ష్మీదేవిని, 
చంద్రుని చేరినవి. 
శ్లో ఇ్లార్పితమాలావజ్ఞాకుపితస్య | 
శాపాదతి భీష్మాత్తాన్యత్రిసుతస్య ॥ 54 

ప్ర: ఇన = ఇంద్రునకు, అర్చిత = (దుర్వాసునిచేత) ప్రసాదించబడిన, మాలా = మాలను, 
అవజ్ఞా = (తిరస్మరించుటచే కలిగిన) అవమానమువలన, కుపితస్య = కోపించిన, అత్రిసుతస్య 
= అత్రిమహర్షి కుమారుడగు దుర్వాసునియొక్క అతిభీష్మాత్‌ = అతిభయంకరమైన, శాపాత్‌ = 
శాపమువలన, 


శ్రీశ్రీ శ్రీవాసుదేవానందసరస్వతీవిరచితమ్‌ 249 


శ్లో అబ్బా పతితాని ప్రావ్తానృషిసూక్తః / 
నవ్యాని న చాతః పారాశరసూక్తేః ॥ ర్‌ర్‌ 
ప్ర: అబ్బా = సముద్రమందు, పతితాని = పడినవి, బుషిసూక్తేః = బుషి సూక్తివలన, ప్రాష్తాని 
= లభించినవి (సముద్రమథనవేళ), పారాశరసూక్తేః = వ్యాసుని సూక్తివలన, అతః = అందువలన, 
న చ నవ్యాని = నవ్యములు కావు. 


తా: అత్రి మహర్షి కుమారుడైన దుర్వాసుడు ఇంద్రునకు ప్రసాదించిన రత్నముల నాతడు 
నిరాకరించగా ఆ మహర్షి శపించగా ఆ రత్నములు సముద్రగర్భమున చేరినవి. అవియే సముద్ర 
మథన సమయమున బయలు వెడలినవి. క్రొత్తవి కావు. ఈ కథను వ్యాసుడు చెప్పినాడు. 
శ్లో; ఆత్రేయ ఉ చన్లో౭_ ప్యబ్ధేర్ముహురాసీత్‌ 1 

అబ్బాభీధ ఏవం లక్ష్యాదిరిహాసీత్‌ 11 56 
ప్ర: ఆత్రేయ ఉ చన్దః అపి = అత్రి మహర్షి కుమారుడే యైనను చంద్రుడు, అబ్బేః = 
సముద్రమునుండి, ముహుః = మరల, ఆసీత్‌ = కలిగెను, ఏవమ్‌ = ఇట్లు, లక్ష్మీ+ఆదిః = 
లక్ష్మీదేవి మొదలైనవి, ఇహ = లోకమున, అబ్బ+అభిధ = సముద్రమున బుట్టినవారు అను 
పేరు, ఆసీత్‌ = కలిగెను. 


తా: చంద్రుడు అత్రిమహర్షి కుమారుడే యైనను, సముద్రమథనవేళ మరల సముద్రమునుండి 
జన్మించినాడు. అట్లే లక్ష్మీదేవియును. వీరికిట్లు లోకమున పాలసముద్రమున బుట్టినవారని కీర్తి 
కలిగినది. 
శ్లో అద్యాష్యవతారః కూర్మోం స్తి హి గోత్ర- । 
స్తాదృక్ప వరాహో దంషా ద్ధతగోత్రః ॥ 57 

ప్ర: అద్య+అపి = నేడు కూడ, కూర్మః అవతారః = కూర్మావతారము, అస్తి హి = ఉండనే 
యున్నది, తాద్భక్‌ చ = అట్టిదే, గోత్రః వరాహః = భూమిని రక్షించువాడైన, వరాహః = 
వరాహము, దంష్టాధృత = కోరల యందు ధరించిన, గోత్రః = భూమిగలవాడు. 


తా: కూర్మావతారము నేటికిని ఉన్నది. అట్లే భూమిని త్రవ్వునట్ళి వరాహమున్నూ 
అవతారవరాహముగా భూమిని తన కోరలపై నిల్పినదియు ఉన్నది. 


ఇతి శ్రీమద్దత్తపురాణే సార్ధత్రిసాహస్ర్యాం త్రికాజ్ఞమణ్ణితాయాం సంహితాయాం 
వాసుదేవ్యాం ద్వితీయాష్టకే షష్టో౭ ధ్యాయః | 
ఓమ్‌ శం 


250 


శ్రీః 
ప.ప. శ్రీవాసుదేవానందసరస్వతీవిరచితమ్‌ 


ఆదత్తపఫురాణము 


ద్వితీయాష్టకము - సప్తమాధ్యాయము 


శ్లో సేమావాత్మసమౌ మత్వా యుయుత్సుః పార్పదౌ ప్రభుః | 
శాపం శాన్తకుమారేభ్యః స్వేచ్చయాకల్పయద్దివి I 1 
ప్రతిపదార్థం : సః ప్రభుః = విష్ణువు, దివి = వైకుంఠమున, యుయుత్సుః = యుద్ధమును 
కోరినవాడై, ఇమౌ పార్షదౌ = జయవిజయులు అను తన సేవకులను, ఆత్మసమౌ మత్వా = 
తనతో సమానులుగా తలచి, స్వేచ్చయా = తన కోరికచేత, శాన్తకుమారేభ్యః = ప్రకృతిసిద్ధముగ 
శాంతస్వభావులైనసనక సనందనాదులవలన, శాపమ్‌ = శాపమును, అకల్పయత్‌ = కల్పించెను. 
తాత్పర్యం : ఆ ప్రభువు విష్ణువునకు యుద్ధము చేయవలెనని ఉత్సాహము కలిగి తన సేవకులగు 
జయవిజయులు తనతో సరితూగు వీరులని భావించి, తానే సంకల్పించి శాంతస్వభావులైన 
సనక సనందనాది బుషులవలన ఆ జయవిజయులకు శాపము తగులునట్లు కారణమును 
కల్పించెను. వ 
శ్లో ఏకదా౭ వ్యాహత స్వైరగతా విష్ణుం దిదృక్షవః | 
సనకాద్యా హి వైకుణ్ధం ప్రాపుర్భాగవతోత్తమాః I 2 
ప్ర: ఏకదా = ఒకానొకప్పుడు, అవ్యాహత = ఆటంకములేని, స్వైరగతాః = స్వేచ్చాసంచారులైన, 
సనకాద్యాః = సనకసనందనులు, అను, భాగవతోత్తమాః = భగవచ్చింతకులలో ఉత్తములు, 
విష్ణుమ్‌ = విష్ణువును, దిదృక్షవః = చూడగోరినవారై, వైకుణ్ధమ్‌ =వైకుంఠమునే, ప్రాపుః = వచ్చి 
చేరిరి. 
తా: ఒకానొకప్పుడు సనకుడు, సనందనుడు, ఇత్యాది భాగవతశ్రేష్ణులు విష్ణుదేవుని చూడగోరి 
వైకుంఠమునకు వచ్చి చేరిరి. వారు స్వేచ్చగా, నిరాటంకముగ, ఎక్కడనైన తిరుగ గలవారు. 
శ్లో ప్రవిశనో నిషిద్దాస్తే జయేన విజయేన చ । 
క్రుద్దాః శాపం దదుస్తాభ్యాం భవేతామసురావితి ॥ 8 


శ్రీశ్రీ శ్రీవాసుదేవానందసరస్వతీవిరచితమ్‌ 251 


ప్ర: తే = వారు, ఆ సనకసనందనులు, ప్రవిశన్తః = (వైకుంఠమున) ప్రవేశింపబోవుచుండగా, 
జయేన విజయేన చ = జయునిచేతను, విజయుని చేతనుకూడ, నిషిద్దాః = తిరస్మరింపబడినవారై, 
క్రుద్దాః = కోపించినవారై, తాభ్యామ్‌ = జయవిజయులకు, అసురౌ = రాక్షసులు, భవేతామ్‌ = 
కండు, ఇతి = అని, శాపమ్‌ = శాపమును, దదుః = ఇచ్చిరి. 


తా: ఆ సనకసనందనులు వైకుంఠప్రవేశము చేయుచుండగా, వారిని జయవిజయులు అను 
ద్వారపాలురు అడ్డగించిరి. దానిచే కోపించి వారు ఆ ద్వారపాలురను రాక్షసులు కండని శపించిరి. * 
శ్లో తాభ్యాం క్షమాపితాస్తే తు విష్ణునా చ పునర్జగుః | 
త్రిజన్నాన్తే పునర్విష్ణుప్రసాదాదిహ వాం గతిః ॥ 4 

ప్ర: తాభ్యామ్‌ = జయవిజయులచేత, విష్ణునా చ= విష్ణువు చేతను, తే = ఆ సనకసనందనులు, 
క్షమాపితాః = క్షమింపబడినవారై, పునః = మరల, జగుః = వెడలిరి; త్రిజన్మ+అన్సే = మూడు 
జన్మలు గడువగా, విష్ణుప్రసాదాత్‌ = విష్ణువు అనుగ్రహమువలన, పునః = మరల, ఇహ = 
ఇక్కడకు (వైకుంఠమునకు), వామ్‌ =ఆ జయవిజయులకు, గతిః = ప్రవేశము. 


తా : సనకసనందనుల తొందరపాటును జయవిజయులును విష్ణువును క్షమించగా, వారు 
మరలిపోయిరి. మూడు జన్మల తరువాత విష్ణువు అనుగ్రహమున ఆ జయవిజయులకు 
శాపావసానము కాగా మరల వైకుంఠప్రవేశము కల్లును. 
శ్లో; తతస్తా కశ్యపాద్దిత్యాం క్రూరౌ జాతౌ సురద్విషా । 
సన్ఫాయాం రతియోగాచ్చ హఠాద్దిత్యాః ఫలం త్విదమ్‌ ॥ త్‌ 

ప్ర: తతః = ఆ కారణమున, తౌ = వారిద్దరును, హరాత్‌ = అకస్మాత్తుగా, సంధ్యాయామ్‌ = 
సంధ్యాసమయమున, దిత్యాః = దితియొక్క రతియోగాత్‌ = రతి యందలి ఆసక్తివలన, దిత్యామ్‌ 
= దితియందు, కశ్యపాత్‌ = కశ్యపునివలన, ఇదం ఫలం తు = ఈ ఫలరూపముగా, సురద్విషా 
= దేవతల శత్రువులైన, క్రూరౌ = క్రూరులుగా, జాతౌ చ = జన్మించిరి. 


తా: ఆ శాపకారణముగా, జయవిజయులు కశ్యపునివలన దితియందు క్రూరులై, రాక్షసులై 
జన్మించిరి. ఇది దితికి హఠాత్తుగా సంధ్యాసమయమున సంభోగేచ్చకలుగుటవలన కలిగిన ఫలము. 

శ్లో దిత్యా౭ నుతప్తయా హ్యేష సంస్తుతః కశ్యపోః బ్రవీత్‌ I 

పుత్రౌ విష్ణోః సద్గతిగౌ పౌత్రస్తే వైష్ణవో భవేత్‌ | 6 

ప్ర: అనుతప్తయా అపి దిత్యా = పశ్చాత్తాపము జెందినదియెన దితిచే, సంస్తుతః = ప్రార్ధింప 
బడినవాడగు, ఏషః కశ్యపః = ఆ కశ్యపమహర్షి అబ్రవీత్‌ = ఇట్లనెను, తే=నీ యొక్క పుత్రౌ 
= కుమారులిద్దరును, విష్ణోః = విష్ణువుదైన, సత్‌+గతి-గౌ = ఉత్తమపదమును చేరిన వారగుదురు, 
పౌ(త్రః = మనుమడు, వైష్టవః = విష్ణుభక్తుడుగా, భవేత్‌ = అగును. 


252 శ్రీ దత్తపురాణమ్‌ 


తా: దితి పశ్చాత్తాపము జెంది ప్రార్థింపగా కశ్యపుడిట్లనినాడు : ఈ చర్య కారణముగా కలిగిన 
నీ కుమారులిర్వురును విష్ణుపదమును చేరుదురు; నీ మనుమడు విష్ణుభక్తుడగును. 


శ్లో జాతౌ హిరణ్యకశిపుహిరణ్యాక్షాభిధౌ తతః | 
త్రిలోకీం లోకపాలాంశ్చ పీడయామాసతుర్భ్చృశమ్‌ ॥ 7 
ప్ర: తతః = ఆ కశ్యపవచనానుసారముగా, హిరణ్యకళిపు -హిరణ్యాక్ష+అభిధా = హిరణ్య 
కశిపుడు, హిరణ్యాక్షుడు అను పేర్లుగల వారిద్దరు, జాతౌ = జన్మించిరి, త్రిలోకీమ్‌ = మూడు 
లోకములను, లోకపాలాన్‌ చ = లోకపాలకులను, భృశమ్‌ = మిక్కిలిగా, పీడయామాసతుః = 
పీడించిరి. 


తా: ఆ కారణముగా హిరణ్యకశిపుహిరణ్యాక్షులు జన్మించిరి. వారు త్రిలోకవాసులను, పాలకులను 
మిక్కిలి బాధించిరి. 


శ్లో విధిం పరాజితా దేవాః శరణం జగ్మురాతురాః । 
చిన్లావిష్టస్య నాసాతః కస్య పోత్రీ తదాపతత్‌ ॥ 8 
ప్ర: పరాజితాః దేవాః = ఓడిన దేవతలు, ఆతురాః = విచారగ్రస్తులై, విధిమ్‌ = బ్రహ్మను, 
శరణం జగ్ముః = శరణు పొందిరి, చిన్లావిష్టస్య కస్య = చింతితుడైన బ్రహ్మయొక్క నాసాతః = 
ముక్కురంధ్రములనుండి, తదా = అప్పుడు, పోత్రీ = వరాహము, అపతత్‌ = బయల్పడెను. 


తా : హిరణ్యాక్షహిరణ్యకశిపులకు ఓడినవారై దేవతలు (బ్రహ్మను శరణు వేడిరి. చిన్నాక్రాంతుడైన 
(బ్రహ్మ ముక్కుపుటమునుండి అప్పుడొక వరాహము బయల్పడెను. 


శ్లో యజ్ఞవారాహమతులం రూపం దృష్ట్వా౭ భిలాః సురాః | 
అజోం_ యమితి మత్వా తం సూక్తెః సన్తుష్ణువుర్భశమ్‌ 11 9 
ప్ర: అఖిలాః సురాః = దేవతలందటును, అతులం రూపమ్‌ = అసమానరూపముగల, 
యజ్ఞవరాహమ్‌ = యజ్ఞవరాహమూర్తిని, దృష్ట్వా = చూచి, అయమ్‌ = ఈ వరాహమూర్తి, అజః 
= విష్ణువు, ఇతి మత్వా = అని తలచి, తమ్‌ = వానిని, సూక్తెః = సూక్తములతో, భృశమ్‌ = 
మిక్కిలిగా, సంతుష్టువుః = సంతోషపెట్టిరి. 
తా : దేవతలందజు బ్రహ్మ నాసికనుండి పుట్టిన ఆ వరాహముయొక్క అసమానతేజస్వితను 
చూచి, విష్ణురూపముగ భావించి, వేదసూక్తములతో మిక్కిలి సంస్తుతించిరి. 
శ్లో ఈశేం నీశత్వమాపన్నే విముఖే చ చతుర్ముఖే I 
5 9 4 ° 
మగ్నాస్తాషత్మా తదాపి స్తబ్ధరోమాభవద్ధరిః I 10 
ప్ర: ఈశే అనీశత్వం ఆపన్నే = శంకరుడు తన ప్రభుతను కోల్పడినవాడు కాగా, చతుర్శుఖే 
విముఖే చ = చతుర్ముఖ బ్రహ్మయు (అసమర్థత వలన), పెడమోమై ఊరకుండగా, క్షా = 


శ్రీశ్రీ శ్రీవాసుదేవానందసరస్వతీవిరచితమ్‌ 253 


భూదేవి, మగ్నా = (తనను ఆధారముగా చేసికొనియున్న జలము నందే) తాను మునిగినదై, 
అస్తాషీక్‌ = స్తుతించెను, తదా అపి = అప్పుడే, హరిః = విష్ణువు, స్తబ్ధరోమా = రోమాంచితముగా, 
అభవత్‌ = ఆయెను. 


తా : శంకరుడును, బ్రహ్మయును అసమర్థులు కాగా, తనను ఆదుకొనువారు లేక భూమి 
జలమున మున్లుచు, విష్ణువును ప్రార్థించెను. అప్పుడు విష్ణువునకు రోమాంచితమైనది, అనగా, 
యజ్ఞవరాహరూపునకున్నూ రోమాంచితమైనదని భావము. 


శ్లో దీనానాథపతిస్తుష్టో దీనాం గాం దంష్ట్రయోద్ధరన్‌ । 
తద్దేవతాహరం క్రూరం హిరణ్యాక్షం దదార హ ॥ 11 


ప్ర: దీనా నాథపతిః = దీనులకు దిక్క్మయిన స్వామి, తుష్టః = సంతోషించి, దీనాం గామ్‌ = 
దీనమైన భూమిని, దంష్టయా+ఉద్ధరన్‌ = తన కోరపై పైకెత్తి పట్టుచు, హ = జెరా!, 
తత్‌+దేవతాహరమ్‌ = భూమి కధిష్టానదేవతయైన భూదేవిని హరించువాడైన, క్రూరమ్‌ = క్రూరుడైన, 
హిరణ్యాక్షమ్‌ = హిరణ్యాక్షుడను దానవుని, దదార = చీల్చివేసెను. 


తా : భూదేవి ప్రార్థనతో సంతోషించి దీనులకు దిక్కయిన దేవుడు దీనురాలైన భూదేవిని తన 
కోరపై నిల్పి, తదపహర్తయగు క్రూరదైత్యుని హిరణ్యాక్షుని సంహరించెను. వరాహమూర్తి 
ఉద్ధరించినది జడపదార్థరూపమైన భూగ్రహమును మాత్రమే కాదని, ఆ పదార్థము నధిష్టించిన 
దేవతనని భావము. 


శ్లో సంన్థాష్య పూర్వవద్భూమిం తదాధారో యయౌ శమమ్‌ । 
క్రుద్గో౭ నుజే హతే థాన్యో ద్యులోకమజయత్‌ క్షణాత్‌ 11 12 
ప్ర: భూమిమ్‌ = భూమిని, పూర్వవత్‌ = పూర్వమువలె, సంస్థాహ్య = ప్రతిష్టించి, తద్‌+ఆధారః 
= దాని ఆధారము, శమం యయౌ = శాంతించెను, అథ = అంతట, అన్యః = మరియొకదైన 
హిరణ్యకశిపుడు, అనుజే హతే = తమ్ముడైన హిరణ్యాక్షుడు మరణించగా, క్రుద్దః = కోపించిన 
వాడై, క్షణాత్‌ = క్షణములో, ద్యులోకమ్‌ ఆ స్వర్గలోకమును, అజయత్‌ = జయించెను. 
తా : భూమిని రక్షించి, తానే ఆ భూమి కాధారమై శ్రీహరి శాంతించెను. కాని హిరణ్యాక్షుని 
మరణమువలన కుపితుడైన హిరణ్యకశిపుడు జెప్పపాటు కాలములో స్వర్గమును జయించెను. 
శ్లో అన్తర్చహిర్దివా నక్తం దేవాన్న మృగాచ్చ నుః | 
సజీవాన్నాపి నిర్జీవాదవధ్యత్వం గతో విధేః ॥ 13 
ప్ర: అన్న బహిః = లోపల వెలుపల, దివా నక్తమ్‌ = పగలు, రాత్రి, న = కాదు, దేవాత్‌ = 
దేవునివలన, మృగాత్‌ చ = జంతువువలన, న = కాదు, నుః = మనుష్యునివలన, సజీవాత్‌ = 
ప్రాణముగలదానివలన, నిర్దీవాత్‌ = ప్రాణములేని దానివలన, అపి న = కూడ కాదు, (వీని 


254 శ్రీ దత్తపురాణమ్‌ 


అన్నింటివలనను) అవధ్యత్వమ్‌ = మరణము లేకుండుటను, విధేః = (బ్రహ్మనుండి (వరముగా), 
గతః = పొందినవాడాయును. 


తా: ఆ హిరణ్యకశిపుడు, లోపలగాని, వెలుపల గాని, పవలుగాని, రాత్రిగాని, దేవతలవలనగాని, 
జంతువుల వలనగాని, మనుష్యులవలనగాని, ప్రాణుల వలనగాని, జడపదార్థముల వలనగాని, 
తనకు మరణము లేకుండునట్లుగా బ్రహ్మనుండి వరమును పొందినాడు. 
శ్లో తద్భార్యా గర్భిణీ జాతా కయా ధూర్భాగ్యవత్యథ । 
తాం లబ్బ్వాన్తర ఇన్లోం పి ధృత్వా హన్తుం సముద్యతః ॥ 14 
ప్ర: అథ = అంతట, భాగ్యవతీ తత్‌+భార్యా = భాగ్యవతియైన ఆ హిరణ్యకశిపుని భార్య, గర్భిణీ 
జాతా = గర్భిణి యాయెను, ఇన్టః అపి = ఇంద్రుడున్ను, అన్తరః = (హిరణ్యకశిపుడు తపశ్చర్యలో 
నున్న) ఈ మధ్యకాలమున, కయా ధూః ధృత్వా = ఎవ్వతె చేత గర్భభారము వహింపబడుచున్నదో, 
తాం లబ్ద్వా = ఆమెను చేరి, హన్తుమ్‌ = చంపుటకు, సముద్యతః = సిద్ధమాయెను. 
తా : అంతట హిరణ్యకశిపుడు తపశ్చర్యలో నున్న సమయమున గర్భవతియైన నిండు 
చూలాలుగనున్న వాని భార్యను బందీని చేసి, ఇంద్రుడామెను చంపబోయెను. 
శ్లో తదైవ నారదో భ్యేత్య గర్భో౭ఒయం వైష్ణవస్వయా ॥ 
స్వక్షేమకృన్న హన్తవ్య ఇత్యూచే సోఃపి తాం జహౌ ॥ 15 
ప్ర: తదా+ఏవ = ఆ సమయముననే, నారదః = నారదుడు, అభ్యేత్య = తనంత తానై వచ్చి, 
అయం గర్భః = ఈమె గర్భమునందున్న శిశువు, వైష్ణవః = విష్ణుభక్తుడు, స్వక్షేమ కృత్‌ = నీకు 
క్షేమమును కలిగించువాడు, త్వయా = నీచేత, న హన్తవ్యః = చంపబడదగిన వాడు కాడు, ఇతి 
= అని, ఊచే = పలికెను, సః అపి = ఆ ఇంద్రుడున్నూ తామ్‌ = ఆమెను, జహౌ = విడచెను. 
తా : ఆ సమయమునకు నారదుడు తనంత తా వచ్చి, ఆమె గర్భస్థశిశువు నీకు క్షేమంకరుడైన 
విష్ణుభక్తుడు, చంపదగడు అని బోధించగా, ఇంద్రుడు ఆమెను విడచి వెడలెను. 
శ్లో॥ వైష్ణవోత్తమసామర్థ్యం కిం వాచ్యం గర్భగో౭_ప్యహో! | 
ఆదదే వైష్ణవీం దీక్షాం గర్భో౭ ప్యసురవీర్యజః I 16 
ప్ర: వైష్టవోత్తమసామర్థ్యమ్‌ = ఉత్తమవైష్టవుని శక్తి, కిం వాచ్యమ్‌ = ఏమి చెప్పవచ్చును?!, 
అహో = జెరా!, గర్భగః అపి = గర్భస్థుడైనను, గర్భః = గర్భము, అసురవీర్యజః అపి = 
రాక్షసుని వీర్యము వలన కలిగినదైనను, వైష్ణవీం దీక్షామ్‌ = వైష్ణవదీక్షను, ఆదదే = స్వీకరించెను. 
తా: అట్లు ఇంద్రుడు విడచి వెళ్లిన హిరణ్యకశిపుని భార్య గర్భమున గల శిశువు, రాక్షస 
వీర్యమున యేర్పడినదైనను, మాతృగర్భమునుండియే నారదునివలన వైష్టవదీక్షను స్వీకరించెను. 
ఉత్తమవైష్టవపు శక్తి ఎంతయని వర్ణింపవచ్చును! బెరా! యని పించకుండునా?! 


శ్రీశ్రీ శ్రీవాసుదేవానందసరస్వతీవిరచితమ్‌ 255 


శ్లో తతః సా సుషువే పుత్రం మహాభాగవతం శుభమ్‌ । 
స్వపితుర్దాతమాత్రేణ యేనాస్యం కలుషీకృతమ్‌ I 17 
ప్ర: తతః = అందువలన, సా = ఆమె, హిరణ్యకశిపుని భార్య, శుభమ్‌ = శుభము కలిగించువాడైన, 
మహాభాగవతం పుత్రమ్‌ = మహాభగవద్భక్తుడైన కుమారుని, యేన జాతమాత్రేణ = ఎవని 
పుట్టుక మాత్రమున, స్వపితుః ఆస్యమ్‌ = తన తండ్రి ముఖము, కలుషీకృతమ్‌ = కాంతిహీనమైనదో, 
(అట్టివానిని), సుషువే = ప్రసవించెను. 
తా : అందువలన హిరణ్యకశిపుని భార్య గొప్ప భగవద్భక్తుడు, శుభకరుడు అయిన కుమారుని 
ప్రసవించినది. తన కుమారుడు విష్ణుభక్తుడగుటచే విష్ణుద్వేషైయైన హిరణ్యకశిపుని ముఖము 
నిస్తేజమైనది. 
శ్లో తతః ప్రహ్హాదనామాసౌ వవృధే౭ రిభయజ్మరః I 
కాలే కావ్యేనోపనీతః శిక్షితో౭ ప్యభజద్ధరిమ్‌ ॥ 18 
ప్ర: తతః = అందువలన, అసౌ (ప్రహాదనామ = ఈ (ప్రహాదుడని పేరుగలవాడు, కాలే = 
సరియైన సమయమున, కావ్యేన = శుక్రుని కుమారుడగు శణ్ఞామార్ముడనువానిచే, ఉపనీతః = 
ఉపనయనసంస్మారము గలవాడై, శిక్షితః అపి = బోధింపబడినవాడైనను, హరిమ్‌ = విష్ణువును, 
అభజత్‌ = సేవించెను, అరిభయంకరః = శత్రుభయంకరుదై, వవృధే = వృద్ధిజెందెను. 


తా: అందువలన ఈ ప్రహ్లాదకుమారుడు సకాలమున శుక్రపుత్రుడగు శండా(చండా)మార్ముని 
వలన ఉపనీతుడై శిక్షితుడై కూడ, విష్ణుభక్తుడై, శత్రుభయంకరుడుగా వర్ధిల్లినాడు. 


శ్లో తర్జనాదరణాద్యైః స న విభేతీతి తత్పితా । 
శ్రుత్వా విషీదంశ్చాన్యేషు వైష్ణవాచారశిక్షణాత్‌ ॥ 19 
ప్ర: తర్జన +ఆదరణ +ఆద్యైః . భయపెట్టుట, బుజ్జగించుట మొదలగు ఉపాయముల చేత, సః 
= ఆ ప్రహ్లాదుడు, న బిభేతి = భయపడడు, ఇతి = అని, తత్‌ పితా = వాని తండ్రి, హిరణ్యకశిపుడు, 
శ్రుత్వా = విని, అన్యేషు = ఇతర దైత్యబాలురందు, వైష్టవ+ఆచార-శిక్షణాత్‌ = వైష్టవాచారమున 
శిక్షణ నిచ్చుటవలన, విషీదన్‌ చ = విచారము నందు చుండియు, 
శ్లో స్వశత్రుపక్షపాతీతి పుత్రం మత్వా౭ సురాధమః । 
విహాయ పుత్రసంబన్ధం తం నిహన్తుం మనో దధౌ ॥ 20 
ప్ర: స్వశత్రు పక్షపాతి+ఇతి = తన శత్రువును అభిమానించువాడు అని, అసుర+అధమః = 
రాక్షసులలో అల్చ్పబుద్ధిగలవాడగు హిరణ్యకశిపుడు, పుత్రమ్‌ = కుమారుని ప్రహ్లాదుని, మత్వా = 
తలంచి, పుత్రసంబంధమ్‌ = పుత్రుడన్న వాత్సల్యమును, విహాయ = విడచి, తమ్‌ = వానిని, 
నిహన్తుమ్‌ = చంపుటకు, మనః దధౌ = నిశ్చయించెను. 


256 శ్రీ దత్తపురాణమ్‌ 


తా: భయపెట్టిన భయపడడు, బుజ్జగించినను మానడు, యే ఉపాయముచేతను ప్రహ్లాదుని 
బుద్ది మారకపోగా, ఇతర రాక్షసబాలురకు గూడ వైష్టవమును బోధించుచుండుట తెలిసి 
హిరణ్యకశిపుడు చింతాక్రాంతుడై, తనకుమారుడు తన శత్రువగు విష్ణువును భజించుట వలన 
పుత్రునిపై గల వాత్సల్యమును విడచి వానిని చంపుటకు కృతనిశ్చయుడాయెను. 
I తా ౨ పి। 
శ్లో భృగుపా గ్నితోయాద్యైర్భత్యవే కల్పితో షి 
సర్వాధీశమహావిష్ణుపదసేవీ మమారనో ॥ 21 
ప్ర: భృగుపాత = పర్వతశిఖరమునుండి పడవేసి, అగ్ని = అగ్నివలన, తోయ = జలము, ఆద్యైః 
= మొదలగువానిచేత, మృత్యవే కల్పితః అపి = మృత్యుముఖమున ద్రోచినను గూడ, సః = ఆ 
ప్రహ్లాదుడు, సర్వ+అధీశ = సమస్తమునకు ప్రభువైన, మహావిష్ణుపదసేవీ = మహావిష్ణువును 
సేవించువాడై, నో మమార = మరణించలేదు. 
తా: పర్వతశిఖరమునుండి పడద్రోచినను, అగ్నిచే, జలముచే, ఇత్యాదులచే మృత్యువును 
కల్పించినను, ఆ ప్రహ్లాదుడు మరణించక మహావిష్ణుపాదములనే సేవించుచుండెను. 
శో తదా తం ప్రాహ రే! దుష్ట! లోకశాస్తుర్మమాగ్రతః 1 
కిం బలో నిర్భయో౭_ స్యేతం ధ్యాయసే స క్వ తిష్టతి ॥ 22 
ప్ర: తదా = అప్పుడు, తం ప్రాహ = వానికిట్లనెను, రే దుష్ట! = ఓరి దుష్టుడా!, లోకశాస్తుః = 
లోకనియంతనైన, మమ అ(గతః = నా సమక్షమున, కిం బలః = ఏ బలము గలవాడవై, 
నిర్భయః అసి = భయములేనివాడవగుచున్నావు? ఏతమ్‌ = ఎవ్వానిని, ధ్యాయసే = 
ధ్యానించుచున్నావో, సః = వాడు, క్వ తిష్టతి = ఎక్కడ నున్నవాడు? 
తా : అప్పుడాతడిట్లనెను : ఓరీ! లోకశాసకుడనైన నా ముంగట యే బలము చూచికొని 
నిర్భయముగ నున్నావు? నీవు యెవ్వానిని ధ్యానించుచుంటివో వాడు ఎక్కడనున్నాడు? షః 
శ్లో శ్రుత్వాపి పరుషం వాక్యం ప్రహాదో భయవర్ణితః 1 
సర్వభూతసమః ప్రాహ పితరం చిన్తయన్‌ హరిమ్‌ ॥ 23 
ప్ర: పరుషం వాక్యమ్‌ = కఠినమైన మాటలను, శ్రుత్వా అపి = వినియును, భయవర్ణితః = 
భయములేనివాడై, ప్రహాదః = ప్రహ్లాదుడు, హరిం చినయన్‌ = విష్ణువును ధ్యానించుచు, 
సర్వభూతసమః = సమస్తచరాచరములందు సమభావము గలవాడై, పితరం ప్రాహ = తండ్రి 
కిట్లనెను. 


తా: తండ్రి కఠినముగా మాట్లాడినను, భయపడక, (ప్రహ్లాదుడు విష్ణుధ్యానము చేయుచు, 
చరాచరములన్నిటిని సమముగ భావించుచు, తండ్రితో నిట్లనెను. 


శ్రీశ్రీ శ్రీవాసుదేవానందసరస్వతీవిరచితమ్‌ 257 


శ్లో బలం బలవతాం విష్టుస్తం వినా కస్య కిం బలమ్‌ । 
స సర్వత్ర స్థితో ధీశో యం లబ్బ్వా౭_స్య కుతో భయమ్‌ ॥ 24 


ప్రే: బలవతాం బలం విష్ణుః = బలవంతుల బలము విష్ణువు, తంవినా =ఆ విష్ణువు లేక, కస్య 
కిం బలమ్‌ = ఎవనికైన యేమి బలము? సః = ఆ విష్ణువు, సర్వత్ర స్థితః = అన్నితావుల 
నున్నాడు, అధీశః = అధిపతి యాతడు, యం లబ్బ్వా = ఎవనిని పొంది, అస్య = వానికి, కుతః 
భయమ్‌ = భయమెందుకు? 


తా: బలవంతుల బలమే విష్ణువు. ఆతడు లేకున్న బలవంతుడెవడు? ఆతడే సర్వమునకు 
ప్రభువు. సర్వత్ర ఉన్నాడు. వాని ప్రాపు గలవానికి భయమేముండును? 
శ్లో యది సర్వగతో౭_ స్వ్రేష స్తమ్భేః స్మిన్విద్యతే నవా। 
ఇత్యుకో జనకేనాసావత్రాప్యస్తిత్యువాచ తమ్‌ ॥ 25 

ప్ర: యది సర్వగతః = అన్నిట ఉన్నవాడైతే, ఏషః = వాడు, అస్మిన్‌ స్తమ్భే = ఈ స్తంభములో, 
విద్యతే న వా = ఉన్నాడా లేదా, ఇతి జనకేన ఉక్తః = అని తండ్రిచే అడుగబడిన వాడై, అసౌ = 
ఆతడు, అత్ర అపి అస్తి = అక్కడ కూడ ఉన్నాడు, ఇతి = అని, తమ్‌ = వానితో, ఉవాచ = 
పలికెను. 


తా: అన్నిట ఉన్నవాడు ఈ స్తంభమున ఉన్నాడా లేడా అని తండ్రి యడుగగా, జెను, ఉన్నాడని 
సమాధానమిచ్చినాడు ప్రహ్లాదుడు. 
శ్లో తతః క్రుద్ధస్తదా దైత్యః పదా స్తమృం జఘాన హః! । 
తదా౭_విరాస భృత్యోక్తమృతం కర్తుం తతో హరిః ॥ 26 

ప్ర: తతః = ఆ సమాధానమువలన, క్రుద్ధః దైత్యః = కోపించిన రక్కసుడు, తదా = అప్పుడు, 
పదా = పాదముతో, స్తంభమ్‌ = స్తంభమును, జఘాన = తన్నెను, హ = ఏమి ఆశ్చర్యము!, 
తదా = అప్పుడు, భృత్య+ఉక్తమ్‌ = దాసుని పలుకును, బుతం కర్తుమ్‌ = నిజము చేయుటకు, 
తతః = ఆ స్తంభమునుండి, హరిః = విష్ణువు, ఆవిః+ఆస = అవతరించెను. 


శ్లో సింహాస్యం మనుజాకారం కరాలం తం నఖాయుధమ్‌ । 
చిత్రం దృష్ట్వా౭_సురస్తద్భా పిహితాక్షోః ప్యయుధ్యత I 27 
ప్ర: కరాలం సింహ+ఆస్యమ్‌ = భయంకరముగ తెరచియున్న సింహపుముఖము, 
మనుజ+ఆకారమ్‌ = మనుష్యుని రూపము, నఖ+ఆయుధమ్‌ = గోళ్ళు ఆయుధములుగా 
గలవానిని, తమ్‌ = ఆ, చిత్రమ్‌ = విచిత్రమూర్తిని, దృష్ట్వా = చూచి, అసురః = రాక్షసుడు 
హిరణ్యకశిపుడు, తత్‌ భా పిహిత+అక్షః అపి = వాని కాంతిచే మూతబడిన కన్నులు గలవాడైనను, 
అయుధ్యత = పోరాడెను. 


258 శ్రీ దత్తపురాణమ్‌ 


తా: తెజచియున్న భయంకరమైన సింహపు ముఖము, మానుష రూపము గల ఆ విచిత్ర 
మూర్తిని, గోళ్ళు ఆయుధములుగా గలవానిని చూచి ఆ రక్కసుడు, తన కన్నులు ఆ నృసింహుని 
కాంతికి మూతలుబడిన కన్నులతోనే, యుద్దము చేసెను. 
శ్లో హరిః ఖిన్నానృషీన్దేవాన్‌ భృత్యం చ ప్రేక్ష్య పీడితమ్‌ | 
వరదోక్యవిరోధాత్తం దధౌ హన్తుమపి చ్యుతమ్‌ ॥ 28 
ప్ర: హరిః = విష్ణువు, ఖిన్నాన్‌ బుషీన్‌ దేవాన్‌ = దుఃఖితులైన బుషులను, దేవతలను, 
పీడితం భృత్యం చ = బాధపడుచున్న భక్తుని గూడ, ప్రేక్ష్య = చూచి, చ్యుతం అపి = 
విడచిపెట్టబడినవాడైనను, వరద+ఉక్తి+అవిరోధ +ఆత్తమ్‌ = వరమిచ్చిన బ్రహ్మ మాటకు 
విరోధము కానట్లుగా, హన్తుమ్‌ = చంపుటకు, దధౌ = ధరించెను, పూనుకొనెను. 
తా: విష్ణువు నరసింహరూపమున హిరణ్యకశిపుని పట్టెను. కాని చుట్టు గల బుషులు, 
దేవతలు దిగులు చెందుటను చూచి, తన భక్తుడు ప్రహ్లాదుడు కూడ బాధతోనుండుట 
గమనించి, వానిని విడచివైచెను. అంతలో, అది సరికాదని, బ్రహ్మ వరమునకు భంగము 
కలుగని విధముగ రక్కసుని చంపుటకు పూనుకొనెను. 
శ్లో నఖైర్దదార కృత్వోర్వోస్తద్వక్షో ద్వారమధ్యతః । 
సన్య్యాయాం స దధౌ చణ్బహస్తదన్రం మాల్యవద్గలే I 29 
ప్ర: సంధ్యాయామ్‌ = సంధ్యాసమయమున, ద్వారమధ్యతః = వాకిటి కడపపై, ఊర్వోః కృత్వా 
= తొడలపై నుంచికొని, నఖైః = గోళ్ళతో, తత్‌+వక్ష = వాని ఉరమును, దదార = చీల్చివేసెను, 
సః = ఆ నృసింహమూర్తి చండహస్తదన్తమ్‌ = భయంకరమైన హస్తములతో చీల్చిన పప్రేవులను, 
గలే = కంఠమున, మాల్యవత్‌ = పూదండవలె, దధౌ = ధరించెను. 
తా: సంధ్యవేల వాకిటి గడపపై కూర్చొని తొడలపై నుంచికొని గోళ్ళతో ఆ రాక్షసుని ఉరమును 
చీల్చి, నృసింహమూర్తి ఆ (ప్రేవులను పూదండవలె తన మెడలో వేసికొనెను. 
శ్లో హాహాకృతం చ తత్సైన్యం జఘాన వవృషుః సురాః | 
పుష్పాణ్యప్సరసోః న్యే చ నన్ఫతుశ్చ జగుస్తదా ॥ 30 
ప్ర: హాహాకృతం తత్‌ సైన్యం చ = హాహాకారములు చేసిన ఆ రాక్షసుని సైన్యమును గూడ, 
జఘాన = చంపెను, సురాః = దేవతలు, పుష్పాణి వవృషుః = పువ్వులను కురిసిరి, అప్పరసః = 
అప్సరసలు, నన్ఫతుః = నృత్యము చేసిరి, చ = మరియు, అన్యే = గంధర్వులు, తదా = 
అప్పుడు, జగుః చ = పాటలున్నూ పాడిరి. 
తా: హిరణ్యకశిపుని సైన్యము హాహాకారములు చేసిరి. వారినిగూడ నృసింహుడు వధించెను. 
అప్పుడు దేవతలు పుష్పవృష్టి కురిసిరి, అప్సరసలు నాట్యమాడిరి, గంధర్వులు పాడిరి. 


శ్రీశ్రీ శ్రీవాసుదేవానందసరస్వతీవిరచితమ్‌ 259 


శ్లో అదృష్టపూర్వచిత్రోగ్రరూపం శేకుర్న వీక్షితుమ్‌ । 
దృష్టకామా అపి సురాః శ్రీశ్చ భీమోచ్చనిఃస్వనమ్‌ ॥ 31 
ప్ర: భీమ+ఉచ్చనిఃస్వనమ్‌ = భయంకరముగ బిగ్గరగా అరచుచున్న, అదృష్టపూర్వ = ముందెన్నడు 
చూడబడని, చిత్ర = విచిత్రమైన, ఉగ్రరూపమ్‌ = క్రోధమూర్తిని, దృష్టకామాః అపి = 
చూడగోరినవారయ్యును, సురాః = దేవతలు, శ్రీః చ = లక్ష్మీదేవియున్ను, వీక్షితుమ్‌ = చూచుటకు, 
న శేకుః = శక్తిలేని వారైరి. 


తా : భయంకరముగా వికటముగా అరచుచున్న నరసింహుని విచిత్రమైన క్రోధమూర్తిని, 
చూడవలెనని కోరిక యున్నను, దేవతలు శ్రీదేవియు చూడలేకపోయిరి. % 
శ్లో తైః ప్రోషితోం థ ప్రహాదః సటాక్షిప్తభము([గ్రగమ్‌ ॥ 
దృష్ట్వా కరాలమప్యాహ నిర్భయో నృహరిం నమన్‌ ॥ 32 

ప్ర: తైః = ఆ దేవతలచే, శ్రీదేవిచే, ప్రోషితః ప్రహాదః = దూరము చేయబడిన ప్రహ్లాదుడు, అథ 
= అంతట, సటాక్షిప్తభమ్‌ = జటలలో దాచబడిన నక్షత్రములు గల, ఉగ్రగం కరాలం అపి = 
భయంకరముగ నోరు తెరచియున్న వాడైనను, నృహరిమ్‌ = నృసింహుని, దృష్ట్వా = చూచి, 
నిర్భయః = భయములేనివాడై, నమన్‌ = నమస్మరించుచు, ఆహ = పలికెను. 


తా: వారిచే దూరముగ నుంచబడిన ప్రహ్లాదుడు అంతట తన జడలలో నక్షత్రములు మెజయగా 
భయంకరముగ నోరు తెరచియున్న నృసింహమూర్తిని చూచి నిర్భయముగా నమస్కరించి ఇట్లనెను. 
శ్లో; హరే! ప్రశమమేహ్యద్య నాయం కల్ప ఉపస్థితః I 
స్వభక్తాజ్భక్రతో గుషాన్‌ కృపయేక్షితుమర్హసి I 33 
ప్ర: హరే = ఓ శ్రీహరీ!, అద్య = నేడు, న అయం కల్పః ఉపస్థితః = ఇది ప్రలయసమయము 
కానిది, ప్రశమమ్‌ ఏహి = శాంతుడవు కమ్ము, స్వభక్తాన్‌ = నీ భక్తులను, శక్రతః గుప్తాన్‌ = 
ఇంద్రునివలన రక్షింపబడువారిని, కృపయా = దయతో, ఈక్షితుమ్‌ అర్హసి = చూడదగుదువు. 
తా: ఓ శ్రీహరీ! శాంతించుము. ఇది ప్రలయవేళ కాదు. ఇంద్రుని రక్షణలోనున్న నీ భక్తులను 
దయ జూడుము. 
శ్లో; త్రిలోకశీర్షరోగో౭ యం హతో దిష్ట్యా న తే ప్రభో! । 
దుఃసహః సో౭_పి పాపో౭ ద్య సాక్షాన్ముక్తః కరేణ తే ॥ 34 
ప్ర: ప్రభో = ఓ స్వామీ!, అద్య = నేడు, అయం త్రిలోకళీర్షరోగః దుస్సహః = సహించరాని 
యీ ముల్లోకముల శిరోభారమైన వాడు, తే = నీకై, న హతః = చంపబడలేదు, సః పాపః అపి 
= ఆతడు పాపియే యైనను, దిష్ట్యా = భాగ్యవశమున, తే కరేణ = నీ చేతితో, సాక్షాత్‌ = 
అందరు చూచుచుండగా, ముక్తః = మోక్షమును పొందినాడు. 


260 శ్రీ దత్తపురాణమ్‌ 


తా: ఓ ప్రభూ! ముల్లోకములకు శిరోవేదనగా పరిణమించిన యీ దుర్భరపాపి, నీకై తపించినవాడు 
కాకున్నను, భాగ్యవశమున నేడు నీచే హతుడై మోక్షమును పొందినాడు. 


శ్లో పామరే౭ నుగ్రహే యో౭ సౌ మన్యే ప్రాక్పుణ్యరాశిజః | 
అన్యథేశాస్య పాపస్య మోక్షశజ్మా కుతో హరే! ॥ 835 
ప్ర: (హే) ఈశ! = ఓ పరమేశ్వరా!, (హే) హరే! = ఓ శ్రీహరీ!, పామరే అసౌ అనుగ్రహే = 
అజ్ఞానియెన ఈతడు అనుగ్రహింపబడగా, ప్రాక్‌ పుణ్యరాశిజః = పూర్వపుణ్యరాశి కారణమని, 
మన్యే = తలతును, అన్యథా = వేరొక విధమున, అస్య పాపస్య = వీని పాపమునకు, మోక్ష 
శజ్కా = మోక్షము కలుగు అవకాశము, కుతః = ఏ కారణము వలన (కలుగును?). 


తా: ఓ ఈశ్వరా! శ్రీహరీ! ఈ అజ్ఞాని నీచే మరణించి ముక్తుడైనాడనగా, దానికి కారణము 
ఈతని పూర్వపుణ్యము గొప్పదై యుండుటే అనవలెను. కాకున్న వీని పాపమునకు మోక్షప్రసంగ 
మెట్లు పొసగును? 
శ్లో కృపాలో తే నమో౭ ద్య త్వం ప్రసన్నో భవ సువ్రత | 
దేవాన్పూర్వవదాశ్వాస్య స్వాధికారే నియోజయ ॥ 36 
ప్ర: (హే) కృపాలో = ఓ దయామయో!, తే = నీకు, నమః = నమస్కారము, త్వమ్‌ = నీవు, 
(హే) సువ్రత = భక్తపాలనవ్రతము గలవాడా!, ప్రసన్నః భవ = ప్రసన్నుడవు కమ్ము, అద్య = 
నేడు, దేవాన్‌ = దేవతలను, పూర్వవత్‌ = మునపటి వలె, స్వ+అధికారే = తమ అధికారమున, 
నియోజయ = నిల్పుము. 
తా: ఓ దయామయా! భక్తపాలనదీక్షాదక్షా! నమస్మారము, శాంతించుము. నేడు దేవతలను 
మునుపటివలె ఆదరించి వారివారి స్థానములలో నిల్పుము. 
శ్లో ఏవం భకార్థితో విష్ణుర్యయౌ శాన్తిం తదామరాః | 
తస్మై నత్వా తదాజ్ఞప్తాః సర్వే స్వం స్వం పదం యయుః ॥ 837 
ప్ర: ఏవమ్‌ = ఈ విధముగా, భక్త+అర్థితః = భక్తుడైన ప్రహ్లోదునిచే కోరబడిన వాడై, విష్ణుః = 
విష్ణువు, శాన్తిం యయౌ = శాంతించెను, తదా = అప్పుడు, అమరాః = దేవతలు, తస్మై = ఆ 
దేవునకు, నత్వా = నమస్కరించి, తత్‌ +ఆజ్ఞప్తాః = వానిచే ఆజ్ఞాపింపబడినవారై, సర్వే = అందటు, 
స్వం స్వమ్‌ = తమదైన తమదైన, పదమ్‌ = స్థానమును గూర్చి, యయుః = వెడలిరి. 
తా: ఇట్లు భక్తుడర్థింపగా శాంతించిన విష్ణువునకు దేవతలు నమస్కరించి, అంతట వాని ఆజ్ఞ 
గొని అందబు తమ స్థానములకు పోయిరి. 
శ్లో తిరోదధే? పి భగవాంస్తద్రూపం తారమైచ్ళికమ్‌ 
ప్రహాదోం పి తదాజ్ఞప్తః పిత్యం రాజ్యం శశాస సన్‌ ॥ 838 


శ్రీశ్రీ శ్రీవాసుదేవానందసరస్వతీవిరచితమ్‌ 261 


ప్ర: భగవాన్‌ = విష్ణుభగవానుడు, ఐచ్చికమ్‌ = భక్తుని కోరిక ననుసరించి ధరించిన, తారమ్‌ = 
ప్రణవమయమైన, తత్‌ రూపమ్‌ = ఆ నృసింహరూపమును, తిరోదధే అపి = ఉపసంహరించెను 
కూడ, ప్రహ్లాదః అపి = ప్రహ్లాదుడున్నూ, తత్‌ ఆజ్ఞప్తః సన్‌ = వానిచే ఆజ్ఞాపింపబడినవాడగుచు, 
పిత్యమ్‌ = తండ్రి సంపాదించిన, రాజ్యమ్‌ = రాజ్యమును, శశాస = పరిపాలించెను. 


తా: విష్ణుభగవానుడు భక్తుని కొరకు ధరించిన ప్రణవమయమైన నృసింహరూపమును 
ఉపసంహరించి, ప్రహ్లాదుని ఆజ్ఞాపించగా, ఆతడు తన తండ్రియైన హిరణ్యకశిపుని రాజ్యమును 
పరిపాలించెను. 


శ్లో॥ ఆబాల్యం నారదాదేశాద్ధర్మే భాగవతే రతః । 
భూత్వాప్యనాత్మవిత్వేన శాన్తిం న పరమాం యయౌ ॥ 39 


ప్ర: ఆబాల్యమ్‌ = బాల్యమునుండియు, నారద+ఆదేశాత్‌ = నారదుని బోధవలన, భాగవతే 
ధర్మే = భగవచ్చింతకుల ధర్మమున, రతః = ఆసక్తుడు, భూత్వా అపి = అయి యుండియు, 
అనాత్మవిత్తేన = ఆత్మజ్ఞానరాహిత్యముచేత, పరమాం శాన్తిమ్‌ = శాశ్వతమైన శాంతిని, న 
యయౌ = పొందలేదు. 


తా: బాల్యమునుండి నారదమహర్షి శిక్షణలో భాగవతధర్మమును అనుసరించుచున్నను, 
ప్రహ్లోదునకు ఆత్మజ్ఞానము కలుగని కారణమున శాశ్వతశాంతిని పొందలేక పోయెను. 


శ్లో బెదాసీన్యేన స వనం పర్యటన్మగయామిషాత్‌ । 
భాగ్యాద్దదర్శ సహ్వాద్రౌ కావేర్యాం నిద్రితే భువి ॥ 40 
ప్ర : జెదాసీన్యేన = ఉదాసీనముగా, దేనియందును ఆసక్తిని చూపక, సః = ఆ ప్రహ్లాదుడు, 
మృగయామిషాత్‌ = వేటాడు నెపమున, వనం పర్యటన్‌ = అడవులలో తిరుగుచు, సహ్యాద్రౌ = 
సహ్యాద్రిపై, కావేర్యామ్‌ = కావేరీతీరమున, భువి = నేలపై, నిద్రితే = నిదురించి యుండగా, 
భాగ్యాత్‌ = భాగ్యవశమున, దదర్శ = దర్శించెను. 
శ్లో కర్మాద్యైర్వర్ణలిజ్ఞాద్యైరప్రతర్యం రజస్వలమ్‌ । 
నత్వా ప్రాహావధూతం తం నిగూఢధామలతేజసమ్‌ ॥ 41 
ప్ర : కర్మ+ఆద్యైః = కర్మ మొదలగు వానిచేత, వర్ణలిజ్ఞ+ఆద్ర్యైః = వర్ణము, లింగము మొదలగు 
వానిచేత, అప్రతర్యమ్‌ = నిర్ణయింపదగని వాడైన, రజస్వలమ్‌ = దుమ్ముకొట్టుకొనియున్న వాడైన, 
అవధూతమ్‌ = అవధూతను, నిగూఢ+అమలతేజసమ్‌ = కనరాని నిర్మల తేజస్సు గలవానిని, 
తమ్‌ = వానిని, నత్వా = నమస్మరించి, ప్రాహ = ఇట్లనెను. 
తా: కర్మ, వర్ణము, లింగము, ఇత్యాది పరిమితులచే తెలియరాని వాడును, ధూళిదూసరి- 


తాంగుడును, గూఢతేజోవిరాజితుడును అయిన అవధూతనొకని దర్శించి, నమస్మరించి, 
వానికిట్లనెను. 


262 శ్రీ దత్తపురాణమ్‌ 


శ్లో॥ కథం భోగీవ ధత్తే: స్వః పీనాం తనుమనుద్యమః । 
ఉద్యోగాత్స్వం తతో భోగో భోగాత్సీనా తనుర్భవేత్‌ 11 42 


ప్ర: స్వం ఉద్యోగాత్‌ = తనదైన శరీర(శ్రమవలన, తతః భోగః = ఆ కారణమున భోగము, 
భోగాత్‌ = భోగమువలన, తనుః = శరీరము, పీనా భవేత్‌ = లావెక్కును, అనుద్యమః = యే 
పనియు శ్రమయు చేయనివాడవు, స్వః = నీదైన, తనుమ్‌ = తనువును, భోగీ ఇవ = భోగివలె, 
కథమ్‌ = ఎట్లు, పీనాం ధత్తే = లావైన దానిగా ధరించుచున్నావు? 


తా : శరీరవ్యాయామమువలన (శ్రమకలిగి సుఖేచ్చ కలిగి తద్ద్వారా శరీరము లావగును కదా. 
మరి నీవు యే శరీరశ్రమయు చేయకుండగనే భోగివలె ఈ లావైన శరీరము నెట్లు పొందితివి? 


శ్లో; శయానోం నుద్యమో౭ నీహో భవానిహ తథాప్యసౌ । 
పీనా తనుః కథం సిద్గో భవాన్వదతు చేత్‌ క్షమమ్‌ ॥ 483 


ప్ర: శయానః = విశ్రాంతుడవు, అనుద్యమః = ఎట్టి కార్యమును చేయనివాడవు, అనీహః= 
కోరికలేనివాడవు, భవాన్‌ = నీవు, ఇహ = ఇట్టిచో, అసౌ పీనా తనుః = ఈ బలిసిన శరీరము, 
కథం సిద్ధః = ఎట్లు లభించినది, క్షమం చేత్‌ = చెప్పదగినదైనచో, భవాన్‌ = తమరు, వదతు = 
చెప్పుదురు కాక! 


తా: తమరు యే పనియును చేయక విశ్రాంతనిశ్చలజీవనము గడపుచున్నారు. తమకు కోరికయే 
లేదు కావున దానిని సాధించు శ్రమయు లేదు. ఈ స్థితిలో తమకు ఈ బలిసిన శరీరము 
సిద్ధించుటెట్లు సంభవము? చెప్పదగినట్లయిన, సెలవిండు. 


శ్లో॥ విద్వాన్‌ దక్షో పి చతురశ్చిత్రప్రియకథో భవాన్‌ | 
దృష్ట్వాపీహ జనాంశ్చి త్రకర్మణో వర్తతే సమః ॥ 44 


ప్ర: భవాన్‌ = తమరు, విద్వాన్‌ = విద్వాంసులు, దక్షః = కార్యసాధకులు, చతురః = నిపుణులు, 
చిత్రప్రియకథః అపి = విచిత్రమైన, మనోహరమైన, చరిత్ర గలవారు అయినను, ఇహ = 
లోకమున, జనాన్‌ = మనుజులను, చిత్ర కర్మణః = విచిత్రమైన కర్మలు గలవారుగా, దృష్ట్వా 
అపి = చూచియును, సమః వర్తతే = సమభావముతో ప్రవర్తించుచున్నారు. 


తా : తమరు నిష్కియులై యుండుటకు కారణము అజ్ఞానము కాదు, ఏలన తమరు విద్వాంసులు; 
చేతగాని తనము కాదు, ఏలన తమరు నిపుణులు; పట్టుదల లేనివారు కారు, ఏలన తమరు 
కార్యదక్షత గల సమర్శ్భులు; లోకాకర్షణలేనివారు కారు, ఏలన మీ చరిత్ర చిత్రమైనది, 
లోకప్రియమైనది. అట్టి తమరు నిష్కియులగుటయే కాక, లౌకికులు విచిత్రకర్మల మునిగి తేలుటను 
చూచుచు, రాగద్వేషములులేక, ప్రతిస్పందనలేక, సమదృష్టితో జగత్తు నెట్లు చూడగలుగుచున్నారు? 


శ్రీశ్రీ శ్రీవాసుదేవానందసరస్వతీవిరచితమ్‌ 263 


శ్లో ఇత్ధం శ్రీభగవాంస్తేన ప్రహ్లాదేనాత్రినన్దనః । 
సంపృష్టః ప్రాహ సంతుష్టః కృపాలుః ప్రహసన్నివ ॥ 45 
ప్ర: ఇత్టమ్‌ = ఈ రీతిగా, తేన ప్రహ్లోదేన = ఆ ప్రహ్లోదునిచేత, అత్రినన్టనః = అత్రి కుమారుడైన, 
శ్రీ భగవాన్‌ = శ్రీ భగవాన్‌ దత్తప్రభువు; సంపృష్టః = సవినయముగ అడుగబడి, కృపాలుః = 
దయగలవాడై, సంతుష్టః = సంతోషించినవాడై, ప్రహసన్‌ ఇవ = నవ్వుచున్న వాని వలె, ప్రాహ 
= ఇట్లనెను. 
తా: ఇట్లు ప్రహ్లాదుడడుగగా, అత్రి కుమారుడైన శ్రీదత్తభగవానుడు సంతోషించి, దయతో 
నవ్వుచు ఇట్లనెను. 
శ్లో శ్రీనృసింహోం వతీర్లోం త్ర యదర్దం స త్వమేవ హి । 
[aa] ణి | 
దైత్యజోం_పి మునిచ్చాత్ర! శృణు భాగవతోత్తమ! ॥ 46 
ప్ర: అత్ర = భూమిపై, యత్‌+అర్థమ్‌ = ఎవని కొరకు, శ్రీనృసింహః = శ్రీనృసింహమూర్తి, 
అవతర్ణీః = అవతరించినాడో, సః = ఆతడు, త్వం ఏవ హి = నీవే, దైత్యజః = రాక్షసుడుగా 
పుట్టినప్పటికిని, మునిచ్చాత్ర = నారదమహర్షి శిష్యుడవైన, భాగవత+ఉత్తమ! = భ 
శృణు = వినుము. 
తా : పుట్టుకచే రాక్షసుడవైనను, నారద శిష్యుడవై విష్ణుభక్తుడవైన ప్రహ్లాదా!, వినుము. విష్ణువు 
నృసింహావతారుడై పుడమిపై అవతరించుటకు కారణభూతుడవు నీవే. 


ఇతి శ్రీమద్దత్తపురాణే సార్థత్రిసాహగస్ర్యాం త్రికాజ్ఞిమణ్ణితాయాం సంహితాయాం 
వాసుదేవ్యాం ద్వితీయాష్టకే సప్తమో౭_ ధ్యాయః I 


ఓమ్‌ శం 


షడక్షరో దత్తాత్రేయమన్రః 


ఓం శ్రీం హ్రీం క్తీం గంద్రాం ॥ 


264 


శ్రీః 
ప.ప. శ్రీవాసుదేవానందసరస్వతీవిరచితమ్‌ 


ఆదత్తపఫురాణము 


ద్వితీయాష్టకము - అష్టమాధ్యాయము 


శ్లో॥ మనః స్వజ్ఞో భ్రమంసృష్టానద్యేమం లోకమాగతః । 
గా Ey 
కర్మయోగేన ముక్తిస్వర్మోక్షద్వారం యదృచ్చయా ॥ 1 

ప్రతిపదార్థం a మనః = తత్వజ్ఞానసాధనలో అలసుడును, సు+అజ్ఞః = గాఢమైన అజ్ఞానము 
గలవాడను, తృష్టానద్యా = ఇంద్రియవిషయాసక్తియను నదిలోబడి, భ్రమన్‌ = తిరుగుచు, 
కర్మయోగేన = కర్మఫలముగా, యదృచ్చయా = కాకతాళీయముగా, ముక్తిస్వర్‌ +మోక్షద్వారమ్‌ 
= ముక్తికి, స్వర్గనరకములు అను వీనికి ప్రవేశావకాశమునిచ్చు, ఇమం లోకమ్‌ = ఈ 
మానవలోకమునకు, ఆగతః = వచ్చినాను. 


తాత్పర్యం : అజ్ఞానిని, జ్ఞానలబ్టికై ప్రయత్నించని వాడను అగుట వలన కర్మ ప్రవాహమునబడి 
తిరుగుచు, ముక్తిని పొందుటకు, స్వర్ణనరకలోకానుభవములకు తెజచిన తలుపు అనదగిన 
మానవలోకమునకు దైవవశమున వచ్చి చేరినాను. % 
శ్లో నివృత్తోః సత్ర యతతాం వ్యత్యయం వీక్ష్య శర్మణే I 
ఆత్మనో స్య సుఖం రూపం క్షిష్టే నష్టే స్వయంప్రభుమ్‌ ॥ 2 
ప్ర: అత్ర = లోకమున, శర్మణే = సుఖమునకై, యతతామ్‌ = ప్రయత్నించువారికి, వ్యత్యయమ్‌ 
= ఫలస్వరూపమైన దుఃఖమును, వీక్ష్య = చూచి, నివృత్త అస్మి = సుఖమునకై చేయు ప్రయత్నమును 
విరమించినవాడనైతిని, అస్య ఆత్మనః సుఖమ్‌ = ఈ ఆత్మకు సుఖము స్వస్వరూపముగా, క్లిష్టే 
నష్టే = అవిద్య, అస్మితా, రాగము, ద్వేషము, అభినివేశము అను పంచక్లేశములు నశించగా, 
స్వయం ప్రభుమ్‌ = ఆత్మకు స్వయంసిద్ధముగ ప్రభుత గలదని, 
శ్లో జ్ఞాత్వా సంస్మర్శజాన్‌ భోగాన్‌ దుఃఖాన్‌ స్వష్ప్యామి దైవభుక్‌ । 
విసృత్యాముం జనః స్వార్థం సన్తం యాత్యుగ్రసంసృతిమ్‌ ॥ 8 


శ్రీశ్రీశ్రీవాసుదేవానందసరస్వతీవిరచితమ్‌ 265 


ప్ర: జ్ఞాత్వా = తెలిసికొని, సంస్పర్శజాన్‌ = ఇంద్రియములవలన కలుగునట్టి, భోగాన్‌ దుఃఖాన్‌ 
= సుఖదుఃఖములన్నిటిని, దైవభుక్‌ = దైవభుక్తములుగా, స్వపష్ప్యామి = అనాసక్తుడనై యున్నాను, 
జనః = లోకము, సన్నం అముమ్‌ = ఉండియేయున్న ఈ సుఖమును, విస్ఫృత్య = విస్మరించి, 
ఉగ్రసంసృతిం స్వార్థమ్‌ = ఉగ్రరూపముగల స్వార్థమను సంసారమున, యాతి = చొరబడుచున్నది. 


తా: లోకమున సుఖమునకై ప్రయత్నించువారికి దుఃఖము లభించుట చూచి, ఇంద్రియస్పర్శ 
వలన కలుగు సుఖదుఃఖములు దైవభుక్తములని తెలిసికొని, ఆత్మ స్వయంసిద్ధసుఖస్వరూపమని 
తెలిసికొని ప్రత్యేక లౌకిక ప్రయత్నములు మాని శాంతుడనై యున్నాను. నా క్లేశములు నశించినవి. 
తనదైన ఆత్మస్వరూపసౌఖ్యమును మరచి, స్వార్ధ(ప్రేరితసుఖదుఃఖరూపమైన సంసారమున 
తలమున్మలై యున్నది. జ 


శ్లో స్వార్థం మాయావృతం త్యక్వా తదర్ధ్యన్యత్ర ధావతి । 
శైవాలచ్భన్నకం త్యక్వా యథాంబ్యర్థీ మరీచికామ్‌ ॥ 4 


ప్ర: మాయావృతమ్‌ = మాయచే చుట్టుకొనబడిన, స్వార్థమ్‌ = స్వార్థమును, త్యక్వా = విడచి, 
తత్‌+అర్ధీ = దానిని కోరినవాడై, అన్యత్ర = మరియొక తావునకు, ధావతి = పరుగిడుచున్నాడు, 
యథా = ఎట్లు, శైవాలచ్చన్నకమ్‌ = నాచుచే కప్పబడిన సరస్సును, త్యక్వా = విడచి, అంబు +అర్జీ 
= నీటిని కోరినవాడు, మరీచికామ్‌ = ఎండమావికై పరుగిడినట్లు. 


తా: దప్పికగొన్నవాడు చెంతనున్న సరస్సులో నాచుక్రిందనున్న నీటిని తెలియక విడచిపుచ్చి, 
ఎండమావిలో నీరున్నదని భ్రమతో పరుగిడినట్లు, తనలోనే ఇంద్రియముల మాయ మూసియున్న 
ఆత్మ సుఖమును మరచి లోకములో వెదకుచూ పరుగెత్తుచున్నాడు. 

శ్లో॥ అభాగ్యస్య క్రియా మోఘాః సుఖప్రాప్యై ప్రయోజితాః । 

తత్సాఫల్యేః ప్యసద్భిః కిం కార్యం మర్యస్య కృ్చజైః ॥ 5 

ప్ర: అభాగ్యస్య = అభాగ్యునకు, సుఖప్రాష్యై = సుఖసంపాదనకై, ప్రయోజితాః = పురుషప్రయత్నము 
గల, క్రియాః = కార్యములు, మోఘాః అ వ్యర్థమైనవి కాగా, తత్‌ సాఫల్యే అపి = వాని సఫలత 
కలిగిన సందర్భమునను, అసద్భిః = మిథ్యామాత్రమై, కృచ్చజైః = క్షణికములైన వానివలన, 
మర్యస్య = మరణశీలుడైన వానికి, కిం కార్యమ్‌ = ప్రయోజనమేమి? 
తా: దురదృష్టవంతుడు సుఖప్రాప్తికొరకు తానెంత ప్రయత్నము చేసినను, వాని ప్రయత్నములు 
ఫలించవు, ఆతడు దురదృష్టవంతుడు కావున. ఒకవేళ ఎప్పుడైన ఫలించినను, ఆ సుఖము 
మిథ్యామాత్రమై, క్షణికమై యుండును. ఏలన వాని ప్రయత్నము దేహేంద్రియసుఖమునకై 
యుండును. అట్టిచో, ఈ సాఫల్యమునకు మాత్రము విలువ యేమున్నది? దాని వలన సాధించిన 
దేమున్నది? 


266 శ్రీ దత్తపురాణమ్‌ 


శ్లో కామార్థేచ్ళోర్మోహశో కరాగద్వేషశ్రమాదయః । 
యతో౭_ జితాత్మనో నైతి నిద్రాపి భయశజ్మయా ॥ 6 
ప్ర: కామ+అర్థ+ఇచ్చోః = కామము, అర్థము, వీనిని అభిలషించువారికి, మోహశోకరాగ 
ద్వేషశమ+ఆదయః = మోహము, శోకము, రాగము, ద్వేషము, శ్రమము మొదలైనవి, అజితాత్మనః 
= ఆత్మజ్ఞానములేని వానికి, భయశంకయా = భయముచేత, సంశయముచేత, నిద్రా+అపి = 
నిద్రకూడా, న+ఇతి = లేదు అని, యతః = ఎందువలన చెప్పబడినదో అందువలన. 


తా: కామార్థముల నభిలషించువానికి మోహము, శోకము, రాగము, ద్వేషము, (శమము 
ఇత్యాదులు కలుగును. ఆత్మజ్ఞానములేనివానికి భయసంశయములు, అనగా, సంశయము వలన 
భయము కలుగగా నిద్రకూడ ఉండదు, అని యున్నది. 


శ్లో ప్రాణార్థేచ్ళాహి మధుకృచ్చిక్షితేన మయోజ్ఞి తా। 
రాజార్థిహింప్రచోరద్విట్కాలేభ్యో న బిభేమ్యతః 11 7 


ప్ర : ప్రాణ+అర్థ +ఇచ్చా+అహి-మధుకృత్‌+శిక్షితేన మయా = ప్రాణము కొరకైన కోరిక యను 
(లేక ప్రాణము యొక్క అర్ధము యొక్కకోరిక యను) మధుకృత్‌ అనుపేరుగల మహాసర్పమునకు 
శిష్యుడైన నా చేత, ఉబ్బితా = విడువబడిన వాడనై, అతః = దానివలన, రాజ+అర్థి+హింస్ర 
చోరద్విట్‌+కాలేభ్యః = రాజదండన, దద్రవ్యాభిలాషులగు యాచకులు చోరులు, హింసించువారి 
ద్వేషము, రోగాదుల భయము కలిగించు కాలము అను వీని వలన, న బిభేమి = భయపడుట 
లేదు. 


తా : ప్రాణమును నిల్బుకొనుటకు ధనము కావలెనను కోరిక జీవితముపై తీపి కలుగుటకు 
మూలము. దానితో జతపడినదే జీవనదుఃఖమంతయు. కాన ఈ మధువును సిద్ధము చేయునది 
మహాసర్పము. నే నీ విషయమును ఆ మహాహినుండియే నేర్చికొంటిని. కావున ప్రాణార్థ- 
కామములను త్యజించినాను. అందువలన నాకు రాజదండన భయముగాని, యాచకుల 
భయముగాని, చోరుల భయముగాని, హింసకుల భయముగాని, కాలగతిలో రోగాదులు 
పీడించునేమో యను భయము గాని లేదు. 
శ్లో నిరిచ్చః పరితుష్టాత్మా యదృచ్చాలాభతో: స్మి సన్‌ | 
బహుకాలం శయే నో చే ద్విద్వాన్‌ ధైర్యాన్మహాహివత్‌ ॥ 8 

ప్ర : నిరిచ్చః = కోరిక లేనివాడను, యదృచ్చాలాభతః = లభించిన దానివలన, పరితుష్టాత్మా 
సన్‌ = సంతృప్తిచెందినవాడనగుచు, ధైర్యాత్‌ = ధైర్యముతో, విద్వాన్‌ నో చేత్‌ = విద్వాంసుడను 
కాదేని, మహా+అహివత్‌ = అజగరము వలె, బహుకాలమ్‌ = చాల కాలము, శయే అస్మి = 
విశ్రాంతుడనై యున్నాను. 


శ్రీశ్రీశ్రీవాసుదేవానందసరస్వతీవిరచితమ్‌ 267 


తా : కోరికలేనివాడనై, లభించిన దానితో తృప్తిజెంది, ధైర్యముగా, విద్వాంసునివలె, కాకున్నచో, 
అజగరము అనబడు మహాసర్పము వలె, చాలకాలము విశ్రాంతజీవనము గడిపినాను. 
శ్లో భూర్యల్పం స్వాదు వా౭_ స్వాదు కదన్నం మానవర్ణితమ్‌ I 

సమానే క్వాపి భుజ్బే౭ హ్ని నిశి భుక్వాపి వా న వా॥ 9 
ప్ర: భూరి = అధికమో, అల్బమ్‌ = అల్పమో, స్వాదు = రుచికరమో, వా = లేక, అస్వాదు = 
రుచిలేనిదో, కదన్నమ్‌ = తినదగని అన్నము, మానవర్ణితమ్‌ = అవమానించి యిచ్చినది, క్వా 
అపి = ఎట్టిదైనను, సమానే = సమభావముతో, అహి = పగటివేళ, భుజ్ణో = తింటిని, నిశి = 
రాత్రివేళ, భుక్వా అపి వా = తినియో, న వా = తినకుండగనో. 


తా: పగటివేళ లభించినది ఎక్కువో తక్కువో, రుచి యున్నదో లేనిదో, అవమానించి యిచ్చినదైనను, 
తినుటకు పనికిరానిదైనను, యేదైనగాని, లభించిన ఆహారమును తిని, రాత్రి తినియు 
తినకుండగను, సమభావముతోనే ఉంటిని. 


శ్లో॥ హరత్యన్యః పతిం హత్వా కృ(భ్రాప్తం మధువద్ధనమ్‌ I 
శిక్షితుం మధుకృత్తోః తో విరక్త్షోః స్వపరిగ్రహః ॥ 10 
ప్ర: కృ్ణచ్ల్చ+ఆప్తం ధనం మధువత్‌ = తేనెను తేనెటీగవలె కష్టపడి పొందిన ధనమును, పతిమ్‌ 
= ఆ సంపాదించిన వానిని, యజమానిని, హత్వా = చంపి, అన్యః = వేరొకడు, హరతి = 
దొంగిలించుచున్నాడు, అతః = అందువలన, విరక్తః అస్మి = విరక్తుడనైతిని, మధుకృత్తః 
=తేనెటీగనుండి, శిక్షితమ్‌ = నేర్వబడినది, అపరిగ్రహః = ఎవరినుండియు దేనినిగాని 
స్వీకరింపకుండుట. 


తా : తేనెటీగ కష్టించి కూడబెట్టిన తేనెను వలె, ధనమునుగూడ వేరొకడెవడో సంపాదించిన 
వానిని చంపి అపహరించుటను చూచి, తేనెటీగనుండి అపరిగ్రహము అను వివేకమును పొంది 
విరక్తుడనైతిని. 
శ్లో దైవాప్తం చర్మ వల్మం వా వస్త్రం క్షామం వసేనవా। 
క్వచిచ్చయే౬ శృభస్మాదౌ కశిపౌ వా జనే వనే ॥ 11 

ప్ర: దైవ+ఆప్తమ్‌ = విధి వశమున లభించినది, చర్మ = చర్మమో, వల్మమ్‌ =చెట్టు పట్టయో, వా 
= లేక, క్షామం వస్త్రమ్‌ = దుకూలమో, వసేవానవా = కట్టుకొందునో లేదో, క్వచిత్‌ = ఒకచో, 
అశ్మ-భస్మ+ఆదౌ = జాతిపై, బూదిపై, ఇత్యాదులపై, కశిపౌ = సెజ్జపై, జనే వా వనే = 
జనావాసములలోనో లేక అడవులందో, శయే = నిదురింతును. 


తా: చర్మమో, చెట్టుపట్టయో, పట్టుబట్టయో కట్టుకొనియో లేక దిగంబరముగనో, జాతిపైనో, 
భస్మతలముననో, సెజ్జపైనో, గ్రామముననో వనముననో నిద్రింతును. 


268 శ్రీ దత్తపురాణమ్‌ 


శ్లో క్వచిత్నాతో౭_లంకృతో౭_ హం స్రగ్వీ సువసనో న వా। 
రథే భాస్వైశ్చరే క్వాపి మునివత్వాపి ముగ్గవత్‌ ॥ 12 
ప్ర : అహమ్‌ = నేను, క్వచిత్‌ = ఒకచో, స్నాతః = స్నానము చేసినవాడనై, అలంకృతః = 
అలంకారము చేసికొనినవాడనై, ప్రగ్వీ = పూదండలు ధరించినవాడనై, సువసనః = మంచి 
దుస్తులు ధరించిన వాడనై, రథే = రథముపై, భాస్వైః చరే = వెలుగొందుచూ సంచరింతును, న 
వా = లేదేని, క్వా అపి = ఒకచో, మునివత్‌ = మునివలె, క్వా అపి = ఒకచో, ముగ్గవత్‌ క 
మూర్చునివలె. 


తా: ఒకచో స్నానముచేసి, అలంకరించికొని, మంచి దుస్తులు ధరించి పూలమాలలు చుట్టుకొని, 
రథముపై సంచరింతును. వేరొకచో మునివలెను, మరియొకచో మూర్చుని వలెను సంచరింతును. 


శ్లో నాహం నిన్దే న చ స్తామి స్వభావవిషమం నరమ్‌ । 
ఏతేషాం శ్రేయ ఆశాస ఉతైకాత్యమథాత్మని ॥ 13 


ప్ర: స్వభావవిషమం నరమ్‌ = స్వభావమునకు సరిపడని నరుని, అహమ్‌ = నేను, న నిన్దే = 
నిందించను, న చ స్తామి = పొగడను కూడ, ఉత = కాని, ఆత్మని = ఆత్మలో, మనసులో, 
ఏతేషామ్‌ = వారికి, ఏక+ఆత్యమ్‌ = నాతో సరితూగు, అథ (శ్రేయః = అట్టి శ్రేయమును, 
ఆశాస = కోరుదును. 


తా: నా స్వభావమునకు విరుద్ధమైన స్వభావము గలవారు తారసపడిన, నేను వారిని నిందించను, 
స్తుతించను, కాని నాకు వలెనే వారికిని శ్రేయము కలుగవలెనని కోరుకొందును. 
శ్లో బ్రహ్మాసక్తో బ్రహ్మనిష్టో బ్రహ్మాత్మా బ్రహ్మధీరహమ్‌ । 
సంస్కృతే బ్రాహ్మణే న్వ్యే వా సమద్భగ్గవి శున్యపి ॥ 14 
ప్ర: బ్రహ్మ+ఆసక్తః = బ్రహ్మమునందాసక్తుడనై, బ్రహ్మనిష్టః = బ్రహ్మమునందు తత్పరుడనై, 
(బ్రహ్మోత్మా = ఆత్మను బ్రహ్మమునందే నిల్పిన వాడనై, బ్రహ్మధీః = బ్రహ్మయందు బుద్దిని జొన్పిన 
వాడనై, అహమ్‌ = నేను, సంస్కృతే బ్రాహ్మణే = సంస్మారము గల బ్రాహ్మణుని యందు, అన్యే 
వా =లేక అన్యకులజుని యందు, గవి = గోవునందు, శుని అపి = కుక్నయందును, సమద్భక్‌ 
= సమానమైన భావము గలిగి యుంటిని. 
తా : నేను నా ఆసక్తియు, నిష్టయు, బుద్ధియు, ఆత్మయు బ్రహ్మతత్పరతతో నుండగా వేదాధ్యయన 
సంస్మారముగల బ్రాహ్మణునియందును కడమజాతివాని యందును, గోవునందును, కుక్కయందును 
సమబుద్ధి గలిగి, ఉచ్చనీచము లెంచక, మసలితిని. 
శ్లో సమాసమాభ్యాం విషమసమే పూజాత ఓదనమ్‌ । 
నాద్యాదిత్యజ్ఞగృహిణో దోషో న సమద్భృగ్యతేః ॥ 15 


శ్రీశ్రీశ్రీవాసుదేవానందసరస్వతీవిరచితమ్‌ 269 


ప్ర: సమ+అసమాభ్యామ్‌ = బ్రాహ్మణాది వర్ణములను బట్టి, విషమసమే = అయోగ్యము యోగ్యము, 
న అద్యాత్‌ ఇతి = తినరాదు అని, అజ్ఞగృహిణః = తెలియని గృహస్థుయొక్క పూజాత ఓదనమ్‌ 
= విభజించబడిన అన్నము, సమదృ్భక్‌ యతేః = సమదృష్టిగల యతికి, న దోషః= దోషము 
కాదు. 


తా : బ్రాహ్మణాది వర్ణముల మధ్యగల ఉచ్చనీచభావభేదములనుబట్టి అన్నము కూడ ఇచ్చిన 
గృహస్థుని వర్ణమును బట్టి, తినదగినది, తినరానిది, అని అజ్ఞానముతో విభక్తమైనది. అందరిని 
సమానులుగ చూచు సంన్యాసులకు మాత్రము ఈ దోషము, ఈ భేదము లేదు. 
శ్లో స్వరూపేః వాసనస్తిష్టామ్యాన్వీక్షిక్యా౭ నయా దివి | 
యో౭_ముచ్చేత్తు తస్యాయముపాయో విదుషః సుఖః ॥ 16 

ప్ర: అనయా అన్వీక్షిక్యా = ఈ అన్వీక్షికీ యనబడు ఆత్మవిద్యచేత, దివి = దివమునందు, 
అవాసనః = వాసనారహితుడనై, స్వరూపే = ఆత్మరూపమునందే, తిష్టామి = నిలచియున్నాను, 
యః విదుషః = యే విద్వాంసుడు, అముమ్‌ = దీనిని, ఇచ్చేత్‌ = కోరునో, తస్య తు = వానికైతే, 
అయం ఉపాయః = ఈ ఉపాయము, సుఖః = సుఖమైనది. 


తా : అన్వీక్షికీ యనబడు ఈ ఆత్మవిద్యచేత వాసనారహితుడనై ఆత్మరూపమున దివిలో 
నిల్చియున్నాను. ఈ స్థితిని కోరుకొను విద్వాంసుడెవడైనను వానికి సుఖమైన ఉపాయమిది. 
శ్లో హునేద్వికల్పం చితౌ తాం మనస్యర్థ భ్రమే తుతత్‌। 
వైకారికే తం మాయాయాం తాం స్వస్మిన్విరమేత్తతః J 17 
ప్ర: చిత్తా = చిత్తమునందు, అనగా భేదమును గ్రహించు మనోవ్యాపారమున, వికల్పమ్‌ = 
సంశయమును, హునేత్‌ = దహించదగును, తామ్‌ = ఆ చిత్తమును, అర్థభ్రమే = అర్ధరూపమైన 
బ్రమగల, మనసి = మనస్సునందు (హునేత్‌), తత్‌ తు = ఆ మనస్సునేమో, వైకారికే = 
అహంకారమున (హునేత్‌), తమ్‌ = ఆ అహంకారమును, మాయాయామ్‌ = మాయలో (హునేత్‌), 
తామ్‌ = ఆ మాయను, స్పస్మిన్‌ = ఆత్మరూపుడగు వాసుదేవునియందు, విరమేత్‌ = విరమించవలెను, 
తతః = ఆపై 
శ్లో శుద్ధః సోతం హం పరాత్మైక ఇతి దార్భ్యే విముచ్యతే ॥ 
హృదయం మే సుగుప్తం తే ప్రోక్తం తత్త్వం విచారయ ॥ 18 
ప్ర: శుద్ధః = శుద్దుడనై, అనగా స్వరూపమునందున్నవాడనై, సః అహం పరాత్మ+ఏకః = నేను 
అట్టి అద్వయాత్మనే, అనగా ప్రత్యగాత్మకు భిన్నము గాని పరాత్మనగు కేవలాత్మను, ఇతి = అని, 
దార్వే = అనుభవదృథఢత్వమునందు, విముచ్యతే = ముక్తుడగుచున్నాడు, మే =నా యొక్క 
సుగుప్తం హృదయమ్‌ = అంతరంగము, తే = నీకై, ప్రోక్తమ్‌ = చెప్పబడినది, తత్వమ్‌ = 
సూక్ష్మార్థమును, విచారయ = ఆలోచించి (గహించుము. 


270 శ్రీ దత్తపురాణమ్‌ 


తా: చిత్రమునందు సంశయమును, మనస్సునందు చిత్తమును, అహంకారమున మనస్సును, 
మాయయందు అహంకారమును, ఆత్మరూపుడగు వాసుదేవుని యందు మాయను హుతము 
జేసి విరమించవలెను. ఆపై శుద్దుడై, నేను జీవాభిన్నుడనైన పరముడనే యని అనుభవమున 
నిశ్చితుడై ముక్తుడగుచున్నాడు. ఇది నా అంతరంగము, నీకు విప్పి చెప్పినాను. దీని సూక్ష్మార్థమును 
విచారించి తెలిసికొనుము. 
శ్లో ఇతీశేనోపదిష్టః స జ్ఞాత్వా౭_ ౩ త్మానం ప్రపూజ్య చ । 
తదాజ్ఞప్తో యయౌ రాజ్యం కుర్వన్నపి స దైవభుక్‌ ॥ 19 

ప్ర: ఇతి = అని, ఈశాన+ఉపదిష్టః = శ్రీదత్తప్రభువుచే ఉపదేశింపబడినవాడై, సః = ఆ 
ప్రహ్లాదుడు, ఆత్మానం జ్ఞాత్వా = తనను తాను (ఆత్మగా) తెలిసికొని, ప్రపూజ్య చ = ఆ 
ప్రభువును పూజించియును, తత్‌ ఆజ్ఞప్తః = వానిచే ఆజ్ఞాపించబడినవాడై, సః = ఆతడు, దైవభుక్‌ 
= దైవవశమున లభించిన దానిని అనుభవించువాడై, రాజ్యమ్‌ = రాజ్యమును, కుర్వన్‌ అపి 
యయౌ = పాలించుటకై వెడలెను. 


తా: ఇట్లు శ్రీదత్తప్రభువు ఉపదేశమును విని ఆత్మజ్ఞానము గలవాడై, ఆ గురువును పూజించి, 
వాని ఆజ్ఞ ననుసరించి విధివశమున లభించిన రాజ్యమును పాలించుటకై వెడలెను. 


శ్లో రాజ్యశ్రీపుత్రదారాధ్యో ప్యలిప్తః స్వాత్మద్భక్‌ సదా । 


భుక్వారబ్ధం చిరం రాజ్యం దత్వా పుత్రే విరోచనే ॥ 20 
శ్లో ముక్తసజ్గశ్చచార కాం సమదృక్స గురూక్తవత్‌ । 
విరోచనో౭ పి పితృవత్సిత్యం రాజ్యం శశాస తత్‌ ॥ 21 


ప్ర : రాజ్యశ్రీపుత్రదారా+ఆధ్యః అపి = రాజ్యలక్ష్మిని, పుత్రుని, భార్యనుకూడిన భాగ్యశాలియైనను, 
అలిప్తః = వాని సంగము ఆత్మనంటనీయక, స్వ+ఆత్మద్భక్‌ = తన ఆత్మయందే దృష్టిగలవాడై, 
సదా = ఎల్లప్పుడు, ఆరబ్ధమ్‌ = కర్మఫలమగు, రాజ్యమ్‌ = రాజ్యమును, చిరం భుక్వా 
చాలకాలమనుభవించి, పుత్రే విరోచనే = పుత్రుడైన విరోచనునకు, దత్వా = ఇచ్చి, ముక్తసజ్జః 
తగులము లేక, గురూక్తవత్‌ = గురువు చెప్పినట్లు, సమద్భక్‌ = రాగద్వేషరహితుడై, క్ష్మామ్‌ 
భూమిని, చచార = సంచరించెను; సః విరోచనః అపి = ఆ విరోచనుడున్ను, పితృవత్‌ 
తండ్రివలె, తత్‌ పిత్యం రాజ్యమ్‌ = ఆపైతృకమైన రాజ్యమును, శశాస = పాలించెను. 


తా: రాజ్యము, భార్య, పుత్రుడు గల భాగ్యశాలియైనను, ఆ ప్రహ్లాదుడు ఆత్మదృష్టిగలవాడై, 
కర్మఫలము ననుభవించుచు చిరకాలము రాజ్యము చేసి, ఆపై రాజ్యమును తన కుమారుడైన 
విరోచనునకిచ్చి సంగములేక భూమిపై సంచరించెను. ఆతని కుమారుడు విరోచనుడు కూడ 
తండ్రివలె రాజ్యమును విధిగా పాలించెను. 


శ్రీశ్రీశ్రీవాసుదేవానందసరస్వతీవిరచితమ్‌ 271 


శ్లో తత్పుత్రో బలినామాభూరద్ధృతస్వర్లో౭ పి యేన చ। 
అదిత్యాం కశ్యపాజ్ఞాతా దేవా ఇన్హాదయో౭ పి తాన్‌ ॥ 22 
శ్లో జిత్వా తదధికారాంశ్చ స స్వయం స్మాధితిష్టతి ॥ 
స్వర్గాన్నిరాకృతా దేవాః శ్రీవిష్ణుం తుష్టువుర్ణరిమ్‌ ॥ 23 
ప్ర: బలినామ తత్‌ పుత్రః = బలి యను పేరుగల వాని కుమారుడు, అభూత్‌ = ఆయెను, యేన 
చ = ఎవనిచేతనైతే, అదిత్యామ్‌ = అదితియందు, కశ్యపాత్‌ జాతాః = కశ్యపునివలన జన్మించిన, 
ఇన్దాదయః అపి = ఇంద్రాదులను, దేవాః = దేవతలను, తాన్‌ జిత్వా = వారిని జయించి, 
తత్‌+అధికారాన్‌ చ = వారి అధికారములను, హృతస్వర్గః అపి = హరించిన స్వర్గమును కలవాడై, 
సః = ఆ బలి, స్వయం = తానే, అధితిష్టతి స్మ = అధిష్టించెను, స్వర్గాత్‌ నిరాకృతాః దేవాః = 
స్వర్గమునుండి, నిరాకృతాః = వెడలగొట్టబడిన దేవతలు, శ్రీవిష్ణుం హరిమ్‌ = శ్రీ విష్ణువును 
శత్రుదమనుని, తుష్టువుః = ప్రార్థించిరి. 
తా : వాని కుమారుడు బలి యనువాడు ఇంద్రాది దేవతలను జయించి, వారి అధికారములను 
వశము జేసికొని, వారిని పారద్రోలి స్వర్గమునకు తానే అధిపతి యాయెను. అట్లు పారద్రోలబడిన 
దేవతలు విష్ణువును ప్రార్థించిరి. 
శ్లో దేవప్రార్థనయా తుష్టో భగవాన్వామనాభిధః । 
పయోవ్రతఫలం దాతుం పుత్రో౭ దిత్యా అజో ప్యభూత్‌ I 24 


ప్ర : దేవప్రార్థనయా తుష్టః = దేవతల ప్రార్థనచే సంతోషించిన, భగవాన్‌ వామన+అభిధః 
వామనుడను పేరుగల భగవానుడు, అదిత్యాః = అదితికి, పయోవ్రతఫలం దాతుమ్‌ 
పయోవ్రతఫలము నిచ్చుటకు, అజః అపి = విష్ణువున్ను, పుత్రః అభూత్‌ = పుత్రుడాయెను. 


తా: దేవతల ప్రార్థనకు సంతోషించిన భగవాన్‌ విష్ణువు, అదితికి పయోవ్రతఫలమునిచ్చు 
నెపమున, వామనుడను పేరుగల పుత్రుడై జన్మించెను. 

శ్లో పిత్రా సంస్కృతో దేవైర్భూషితో వామనో బలిమ్‌ | 

యయాచే త్రిపదక్షాంతంస శుక్రేణాపి వారితః ॥ 25 

ప్ర: పిత్రా = తండ్రిచేత, సంస్కృతః = ఉపనయనసంస్మారము చేయబడినవాడై, దేవైః = 
దేవతలచేత, భూషితః = ప్రశంసింపబడినవాదై, వామనః = వామనుడు, తం బలిమ్‌ = ఆ 
బలిని, (త్రిపదక్షామ్‌ = మూడడుగుల భూమిని, శుక్రేణ వారితః అపి = శుక్రాచార్యునిచే 
నివారింపబడినను, సః = ఆతడు, యయాచే = యాచించెను. 


తా : వామనుడు తండ్రిచే ఉపనీతుడై, దేవతలు ప్రశంసించగా, బలిచక్రవర్తిని మూడడుగుల 
భూమికై యాచించెను. శుక్రాచార్యుడు బలిని దానమివ్వవలదని వారించెను. 


272 శ్రీ దత్తపురాణమ్‌ 


శో॥ సజ్మల్ప్యాదాద్విరాడ్భూత్వా వామనోం పి తదా భువమ్‌ । 


రం 


వ్యాప్యైకేన పదాన్యేన గజ్లాపిత్రా చ గాం స్తుతః ॥ 26 
శ్లో; తృతీయో బద్ధబలినా సిద్ధ తన్మూర్హ్యధాత్సదమ్‌ । 
నిన్యే తం సుతలం ముక్తం ప్రహ్లాద ప్రార్థితో బలిమ్‌ ॥ 27 


ప్ర: సంకల్ప్య = సంకల్పించి, అదాత్‌ = ఇచ్చెను, వామనః అపి = వామనుడున్ను, తదా = 
అప్పుడు, విరాడ్‌ భూత్వా = విరాడ్రూపము ధరించి, ఏకేన పదా = ఒక్క పాదముతో, భువమ్‌ = 
భువమును, అన్యేన = రెండవదానితో, గామ్‌ = స్వర్గమును, గజ్లాపిత్రా = గంగాదేవి తండ్రిచే, 
వ్యాప్య = వ్యాపించి, బద్ధబలినా స్తుతః = వచనబద్దుడైన ప్రార్థింపబడినవాడై, సిద్ధ = 
సత్యవాక్సిద్ధికొరకు, దానఫలసిద్ధికొరకు, తృతీయః పదమ్‌ = మూడవ పాదమును, తత్‌+మూర్డ్ని 
= బలియొక్క తలపై, అధాత్‌ = ఉంచెను, ప్రహ్లోదప్రార్థితః = ప్రహ్లోదునిచే ప్రార్థింపబడినవాడై, 
తం ముక్తం బలిమ్‌ = ముక్తుడైన ఆ బలిని, సుతలం నిన్యే = సుతలమునకు వెడలించెను. 
తా: అయినను బలి తన సంకల్పసిద్ధికై వామనుడు కోరిన దానమిచ్చెను. అంతట వామనుడు 
విరాడ్రూపుడై ఒక్క పాదమున భూమిని, రెండవ పాదమున స్వర్గమును వ్యాపించి, వచనబద్దుడైన 
బలిచే ప్రార్థింపబడి మూడవ పాదమును బలి శిరముపై మోపెను. అట్లు బలికి వాగ్జానఫలము 
సిద్ధించగా, ప్రహ్లాదుని ప్రార్థన ననుసరించి, ముక్తుడైన బలిని సుతలమునకు వెడలించెను. 
శ్లో రాజ్యం తత్సుతబాణాయ దేవేభ్యో౭ దాద్దివం స్వయమ్‌ । 

ద్వారపో౭ భూద్చలేస్తస్మై దాస్యత్యైనం పదం హరిః ॥ 28 
ప్ర: తత్‌ సుత బాణాయ = బలి సుతుడైన బాణునకు, రాజ్యమ్‌ = రాజ్యమును, దేవేభ్యః 
= దేవతలకు, దివమ్‌ = స్వర్గమును, అదాత్‌ = ఇచ్చెను, హరిః = విష్ణువు, స్వయమ్‌ = 
తనకు తానుగా, బలేః = బలికి, ద్వారపః = ద్వారపాలకుడు, అభూత్‌ = ఆయెను, తస్మై 
= వానికి, ఐన్ట్యం పదమ్‌ = ఇంద్రపదవిని, దాస్యతి = ఇచ్చుచున్నాడు. 
తా: బలి కుమారుడు బాణుడు. వానికి రాజ్యమిచ్చి, దేవతలకు స్వర్గమిచ్చి, విష్ణువు 
స్వయముగ బలికి ద్వారపాలకుడాయెను. బలికి ఇంద్రపదవిని ప్రసాదించెను. 

శ్లో॥ ఏవం ప్రభావః శ్రీదతో యదాత్మానమనీశ్వరాః । 

జ్ఞాతుం సురాసురాహ్యాద్యా మనుష్యాణాం తు కా కథా ॥ 29 
ప్ర: ఏవం ప్రభావః = ఇంతటి ప్రభావశాలియైన, శ్రీదత్తః = శ్రీదత్తుడు, ఆత్మానమ్‌ = ఆత్మను, 
జ్ఞాతుమ్‌ = తెలియుటకు, సుర+అసుర+అహి+ఆద్యాః = దేవతలు, దానవులు, నాగులు 
మొదలగువారు, అనీశ్వరాః యత్‌ = అసమర్ధులను దానిని తెలిసికొనిన, మనుష్యాణాం తు = 
మనుష్యుల విషయముననైతే, కా కథా = చెప్పవలసినదేమున్నది? 
తా : ఇంతటి ప్రభావశాలియైన శ్రీదత్తుడును, దేవదానవులును నాగులును ఇత్యాదు లెవ్వరును 


శ్రీశ్రీ శ్రీవాసుదేవానందసరస్వతీవిరచితమ్‌ 273 


ఆత్మను, అనగా స్వస్వరూపమును తెలిసికొనలేకుండిరనగా, మనుష్యుల శక్తిసామర్థ్యముల గూర్చి 
చెప్పవలెనా? 

శ్లో కదాచిత్సిజ్ఞలో నాగో దృష్ట్వా౭ ముం మాహురస్థితమ్‌ | 

కృష్ణాధాత్రీతలే వేదం పఠన్తం వ్రాత్యవేషతః ॥1 30 

ప్ర : కదాచిత్‌ = ఒకానొకప్పుడు, పింగళః నాగః = పింగళుడను నాగు, కృష్ణా-ధాత్రీ-తలే 
కృష్ణానదీతటమున, వ్రాత్యవేషతః = యెట్టి వర్ణసంస్మారమునులేక, చాతుర్వర్ణగర్ణితమైన వేషముతో, 
వేదం పఠన్తమ్‌ = వేదమును చదువుచున్న, మాహురస్థితమ్‌ = 'మాహుర్‌' అనే బోయపల్లెయందున్న 
వాడగు, అముమ్‌ = శ్రీ దత్తుని, దృష్ట్వా = చూచి, 

శ్లో పప్రచ్చ భవతః కో[యమాశమో వర్ణగర్హితః 


వర్ణిత్వం తే న కౌపీనమౌజ్లీదణ్ఞాదివర్ణిత! ॥ 31 
శ్లో॥ న గృహీత్వం చాగ్నిహోత్రద్విసూత్రాదివివర్ణిత! । 

వనిత్వం తే న చాగన్తుసాధనాదివివర్ణిత! ॥ 32 
శ్లో॥ న భిక్షుత్వం శిఖాగ్రామ్యభోగయుక్త! దిగమ్బర! | 

కేనోపదిష్టో మార్గో యం నగ్న! ప్రీమద్యలాలస! ॥ 88 


ప్ర: పప్రచ్చ = అడిగెను, అయం వర్ణగర్ణితః = ఈ వర్ణద్వేషియెన, భవతః ఆశ్రమః కః = మీ 
ఆశ్రమమేది?, కౌపీనమౌళ్లీదజ్ఞ+ఆది-వర్జిత! = గోచిగుడ్డ, మౌంజీ, దండము మొదలగునవి 
లేనివాడా!, తే = నీది, వర్ణిత్వమ్‌ = బ్రహ్మచర్యము, న = కాదు; అగ్నిహోత్రద్విసూత్రాదివివర్ణిత 
= ఓ అగ్ని కార్యము, ద్విసూత్రము, ఇత్యాదులు లేనివాడా!, గృహీత్వం చ న = గృహస్థుడవున్ను 
కాదు; ఆగన్తుసాధనాదివివర్ణిత! = శమదమాదిసాధనలేవియు లేనివాడా!, తే = నీది, వనిత్వమ్‌ 
= వానప్రస్థము, న = కాదు; శిఖాగ్రామ్యభోగయుక్త = శిఖతో గ్రామములలో భోగములకు 
తగినవాడా!, భిక్షుత్వం న = బిచ్చగాడవుకాదు, (ఏలన), దిగమృర! = ఓ దిగంబరుడా!, నగ్న! = 
ఓ నగ్నదేహా!, స్తీ మద్యలాలస! = స్త్రీల యందు, మద్యమునందు ఆసక్తి గలవాడా!, అయం 
మార్గః = ఈ మార్గము, కేన ఉపదిష్టః = ఎవనిచే ఉపదేశింపబడినది? 


తా (శ్లో.30-833) : ఒకానొకప్పుడు పింగళుడను ఒక నాగు కృష్ణానదీతీరమున యే వర్ణమునకు 
చెందని వేషధారణతో వేదము చదువుచున్న ఈ దత్త ప్రభువును చూచి ఇట్లడిగెను : వర్ణగర్షితమైన 
నీ ఆశ్రమమేది? కౌపీనము, మౌంజి, దండము అను చిహ్నములు లేవు కనుక నీవు బ్రహ్మచారి 
వనుట చెల్లదు; అగ్నిహోత్రద్విసూత్రాది చిహ్నములు లేవు కనుక గృహస్థుడవనుటయు సరికాదు; 
శమదమాది సాధనసంపత్తియు నీకు లేదు కావున నిన్ను వానప్రస్థుడనుట కూడ పొసగదు; 
సిగజుట్టిన బిచ్చగాడవనుటకు నీ దిగంబరత్వము గ్రామీణులకును సరిపడదు; ఓ నగ్నదేహా! 
నీవు స్త్రీ లోలుడవు, మద్యపానాసక్తుడవువలె ఉన్నావు. ఈ మార్గము నీ కెవరుపదేశించినారు? 


274 శ్రీ దత్తపురాణమ్‌ 


శ్లో॥ ప్రభుః ప్రాహ తముక్తాన్యః పజ్ఞమోం.యయం మమాశ్రమః | 


యో వికల్సేనాత్మరూపం విశ్వం పశ్యేదభేదదృక్‌ i 834 
శ్లో॥ వైరాగ్యయుకో వీతారిస్తస్యాయం పజ్బమాతశ్రమః | 
త్వయా శ్రుతో నవైతంహి జానీయుర్రాహ్మణాః సమాః ॥ 35 


ప్ర : ప్రభుః = శ్రీదత్తప్రభువు, తమ్‌ = వానికి, ప్రాహ = ఇట్లనెను, ఉక్త = నీచే చెప్పబడిన 
వానికి, అన్యః = భిన్నమైనది, పజ్పుమః = ఐదవది, అయం మమ ఆ(శ్రమః = ఈ నా ఆశ్రమము, 
యః = ఎవడు, వికల్పేన క ఐచ్చికముగా, విశ్వమ్‌ = విశ్వమును, అభేదద్భక్‌ క సమదృష్టితో, 
ఆత్మరూపమ్‌ = ఆత్మరూపముగా, పశ్యే క దర్శించునో, తస్య = వానిదైన, వైరాగ్యయుక్తః = 
నిరాసక్తతతో కూడిన, వీత+అరిః = శత్రుత్వము మాసిన, పజ్బుమ+ఆశ్రమః అయమ్‌ = ఐదవ 
ఆ(శమము యిది; త్వయా = నీ చేత, శ్రుతః న వై = వినబడనే లేదా!?, తం హి = అట్టివానినే, 
బ్రాహ్మణాః = బ్రహ్మవేత్తలు, సమాః = సములుగా, జానీయుః = తెలియుదురు. 


తా: శ్రీ దత్తప్రభువు వాని కిట్లనెను : నీవు చెప్పిన ఆశ్రమములకు భిన్నమైన ఐదవ ఆశ్రమము 
నాది. విశ్వమును అభేదదృష్టితో ఆత్మరూపముగా మనసార దర్శించునో వానిదైన పంచమాశ్రమ 
మిది. వీనికి దేనియందును ఆసక్తియుండదు, శత్రుత్వముండదు. ఈ లక్షణములు గలవానినే 
(బ్రహ్మవేత్తలు సముడుగా గుర్తింతురని నీవు విననే లేదా?! 
శ్లో ఇత్థం (శ్రుత్వా సో౭ నసూయాగర్భరత్నమిదం మహః । 
ఇతి మత్వాతిఖీన్నస్తం ప్రార్థయామాస దీనవాక్‌ ॥ 36 
ప్ర: ఇత్టం శ్రుత్వా = ఈ మాటలు విని, ఇదం మహః = ఇది గొప్ప విషయము, ఇతి మత్వా = 
అని తలచి, అతిఖిన్నః = మిక్కిలి విచారగ్రస్తుడై, దీనవాక్‌ = దీనమైన మాటలతో, సః = ఆతడు, 
ఆ పింగళుడు, తం అనసూయాగర్భరత్నమ్‌ = ఆ అనసూయానందనుడైన శ్రీదత్తుని, ప్రార్థయామాస 
= ప్రార్థించెను. 
తా: ఈ మాటలు విని, ఇది గొప్ప విషయమని తలచి తన అజ్ఞానమునకు వగచి జాలిగొల్పు 
మాటలతో ఆ పింగళుడు శ్రీదత్తప్రభువునిట్లు ప్రార్థించెను. 
శ్లో॥ కుత్సితా రుశతీ దార్నా ద్వాగుక్తా మేం నయా౭_ నఘ! । 
భర్తితోః సీశ! మాం శాధి దౌరాత్యం మే క్షమస్వ భోః ॥ 87 
ప్ర: కుత్సితా = అసహ్యము, రుశతీ = బాధించునది, దార్మ్యాత్‌ = కఠినముగా, ఉక్తా = 
ల 
పలుకబడినది, మే వాక్‌ = నా వాక్కు అనయా = దానిచే, భర్సితః అసి = దూషింపబడినవాడవైతివి, 
(హే) అనఘ = ఓ పాపరహితా!, (హే) ఈశ = ఓ ప్రభూ!, మామ్‌ = నన్ను, శాధి = శాసింపుము, 
భోః = ఓ స్వామీ!, మే=-నా యొక్క దౌరాత్యమ్‌ = దుష్టతను, క్షమస్వ = క్షమించుము. 


శ్రీశ్రీ శ్రీవాసుదేవానందసరస్వతీవిరచితమ్‌ 275 


తా:;ఓ పుణ్యాత్మా! నా వాక్కు సహింపరానిది, బాధించునది, కఠినమైనది. నిన్ను దూషించినాను. 
ఓ స్వామీ! నా దుష్టత్వమును మన్నింపుము. నన్ను శాసింపుము. 

శ్లో ఇతి క్షమాప్య విశ్వేశం సంప్రాప్తానుగ్రహో విభుమ్‌ । 

అభివాద్య ప్రసన్నాత్మా స్వాశ్రమం పింగలో యయౌ ॥ 38 

ప్ర: ఇతి క్షమాప్య = ఇట్లు క్షమాపణ చెప్పి, విశ్వేశమ్‌ = విశ్వేశ్వరుడైన, విభుమ్‌ = శ్రీదత్తప్రభువును, 
అభివాద్య = నమస్మరించి, సంప్రాప్త+అనుగ్రహః= ఆ ప్రభువు అనుగ్రహము పొంది, పింగలః 
= పింగళుడు, ప్రసన్నాత్మా = శాంతుడై, స్వాశ్రమమ్‌ = తన ఆ(శ్రమమును గూర్చి, యయౌ = 
వెడలెను. 
తా: ఇట్లు క్షమాపణ వేడుకొని, శ్రీదత్తుని నమస్కరించి, అనుగ్రహము పొంది, పింగళుడు 
ప్రశాంతచిత్తుడై తన ఆశ్రమమునకు పోయెను. 


శ్లో తథైవ సాధ్యదేవేభ్యో భగవానాహ హృద్ధియా ॥ 
ధృతిసత్యశమాద్యైర్హ్భృద్ధస్థిం ఛిత్వా శమం నయేత్‌ ॥ 39 
ప్ర: తథా ఏవ = అట్లే, పింగళునకెట్లో అట్లే, సాధ్యదేవేభ్యః = సాధ్యులు అను దేవయోనుల 
నుద్దేశించి, భగవాన్‌ = శ్రీ దత్తభగవానుడు, ఆహ = ఇట్లనెను, హృత్‌ ధియా = హృదయము, 
బుద్ధియను సాత్వికవివేకముచే, ధృతిసత్యశమాద్యైః = ధృతి, సత్యము, శమము, ఇత్యాదుల చేత, 
గ్రంథిమ్‌ = (గ్రంథిని, ఛిత్వా = ఛేదించి, హృత్‌ = హృదయమును, అంతఃకరణమును, శమం 
నయేత్‌ = శమింపజేయవలెను. 


తా: సాధ్యులను దేవయోనులడుగగా శ్రీదత్తప్రభువు వారి కిట్లనెను : సాత్త్వికవివేకముచే, ధృతి, 
సత్యము, శమము, ఇత్యాదులచే ముడిని తెగ గోసి అంతఃకరణమును శమింపజేయవలెను. 


శ్లో గర్వాక్రోశాన్యావమాన ద్రోహకామాదయో౭ ర్థహాః | 


త్యాజ్యాః క్రూరారున్తుదాసద్వాక్చ సహ్యా తతో వ్యథః i 40 
శో॥ తద్వత్సన్మున్యసచ్చోరసజ్లీ రజ్ఞాత్సటో యథా । 
స్వయం సహిష్టుర్నో కుర్యాన్నిన్గాఘాతాది దైవభాక్‌ ॥ 41 


ప్ర: గర్వ+ఆక్రోశాని = గర్వము, దుఃఖము, అవమాన ద్రోహకామాదయః = అవమానభావము, 
ద్రోహభావము, కోరిక మొదలైనవి, అర్థహాః = అనర్ధమును కలిగించునవి, త్యాజ్యాః = 
విడువదగినవి, క్రూర+ఆరున్తుదా = క్రూరమైన, మర్మభేదకమైన, అసత్‌ వాక్‌ = చెడు మాటలను, 
చ = కూడ, సహ్యా = సహించదగును, తతః = అందువలన, అవ్యథః = విచారములేనివాడగును; 
సన్ముని = మంచిమునితో, తద్వత్‌ = అట్లే, అసత్‌ = చెడ్డవారితో, చోర = దొంగలతో, సబ్జీ = 
సంగము గలవాడై, రజ్ఞాత్‌ = రంగముతో సంగమువలన, పటః యథా = వస్త్రధారణ యెట్లో 


276 శ్రీ దత్తపురాణమ్‌ 


అట్లే, స్వయమ్‌ = తనకు తానుగా, దైవభాక్‌ = దైవసముడై, సహిష్టుః = సహనశీలియై, 
నిన్దాఘాత+ఆది = నిందించుట, కొట్టుట మొదలగువానిని, నో కుర్యాత్‌ = చేయరాదు. 


తా : గర్వపడరాదు, దుఃఖించరాదు, అవమానించరాదు, అపకారము చేయరాదు, కోరిక 
లుండరాదు. ఇవి యన్నియు అనర్థహేతువులు. కూరము, మర్శభేదకము అయిన చెడు మాటలను 
కూడ సహించవలెను. అందువలన విచారము కలుగదు. ఒక మునితో, ఒక చెడ్డవానితో, 
దొంగతో, రంగస్థలముపై వేషధారివలె, కలిసి యుండవలెను. సహనశీలియె, దైవసముడై, ఎవరినైన 
నిందించుట, కొట్టుట మొదలగు చర్యలకు పాల్పడరాదు. 


శ్లో వాక్సేవ్యా వ్యాహృత్యా సత్యా ప్రియా ధర్యా చ సద్యుజా । 
చిన్యోః భావో నాన్యరన్టం నేక్షం దేయం ప్రతిశ్రుతమ్‌ ॥ 42 
ప్ర: సత్‌ యుజా = సత్సంగముచేత, సత్యా = సత్యమైన, ప్రియా = ప్రియమైన, ధర్యా చ = 
ధర్మమైనదియునైన, వ్యాహృత్యా = ప్రకటనయైన, వాక్‌ = వాక్కుచే, సేవ్యా = సేవింపదగినది; 
అభావః = ఇతరుల నాశము, న చిన్యః = భావింపరానిది, అన్యరన్టమ్‌ = ఇతరుల దోషము, న 
ఈక్ష్యమ్‌ = ఎన్నరానిది, ప్రతిశ్రుతమ్‌ = వాగ్గానము, దేయమ్‌ = నెరవేర్చదగినది. 


తా : మంచివారితో స్నేహము చేయవలెను; వాక్కు సత్యమైనది, ప్రియమైనది, ధర్మమైనది, 
ఆస్వాదింపదగినది కావలయును; ఇతరుల నాశము భావించరానిది; ఇతరుల దోషమెన్నరానిది, 
చేసిన వాగ్దానము నెరవేర్చవలయును. 
శ్లో సుహృత్సేవ్యోః ధమో నైవ శ్రద్ధేయం శ్రేయ ఆత్మనః । 
సమో నిన్గాప్రశంసాదౌ తథోత్మర్షాపకర్షయోః ॥ 48 

ప్ర: సుహృత్‌ = మంచి హృదయముల స్నేహితుడు, సేవ్యః = అనుసరించదగినవాడు, అధమః 
= అధముడు, న = కాడు; ఆత్మనః (శ్రేయః ఏవ = తనకు శ్రేయస్సు కలిగించునది మాత్రమే, 
శ్రద్ధేయమ్‌ . శ్రద్ద చూపదగినది; నిన్గా-ప్రశంసా+ఆదౌ = నిందయందును, పొగద్దలయందును, 
సమః = సమానభావము గలవాడు, తథా = అట్లే, ఉత్మర్ష+అపకర్న్వయోః = సంతోషమందు, 
దుఃఖమందును. 


తా: మంచి మనస్సుగలవారితో స్నేహము చేయవలె, నీచులతో కాదు. తన ఆత్మకు శ్రేయస్సు 
కలిగించు దానియందే శ్రద్ధ వహించవలె. నిందలను పొగడ్తలను, సంతోషమును, దుఃఖమును 
సమభావముతో స్వీకరించవలెను. 
శ్లో ప్రహృష్టం శోకరాహిత్యం దుర్వత్తాచ్చ నివర్తనమ్‌ । 
శ్రేయోమార్లో౭ యమాదేయ ఇతీశః ప్రాహ తే౭_భజన్‌ ॥ 44 
ప్ర: ప్రహృష్టమ్‌ ఆ సంతుష్టి, శోకరాహిత్యమ్‌ = దుఃఖము లేకుండుట, చ = మరియు, దుర్‌ 


శ్రీశ్రీశ్రీవాసుదేవానందసరస్వతీవిరచితమ్‌ 277 


వృత్తాత్‌ = చెడు నడతనుండి, నివర్తనమ్‌ = మరలుట, అయమ్‌ = ఇది, ఆదేయః = బోధింపదగిన, 
శ్రేయోమార్గః = శ్రేయస్మరమైన మార్గము, ఇతి = అని, ఈశః ప్రాహ = శ్రీదత్తప్రభువు పలికెను. 
శ్లో; ఏవం సురర్నిప్రముఖా భగవద్భావమద్వయమ్‌ । 
ప్రసాదేనైవ సంప్రాప్తా భక్తిగమ్యస్య చాత్మనః ॥ 45 
ప్ర: ఏవమ్‌ = ఈ విధముగ, సురర్షి-ప్రముఖాః = దేవర్షి నారదాదులు, అభజన్‌ = సేవించుచు, 
ప్రసాదేన ఏవ = అనుగ్రహముచేతనే, భక్తిగమ్యస్య = భక్తిచేత పొందదగినదైన, ఆత్మనః = 
ఆత్మయొక్క అద్వయం భగవద్భావమ్‌ = అవిభక్తమైన భగవద్భావమును, తే = వారు, సంప్రాపాః 
= పొందినవారైరి. 


తా : సంతృప్తి, శోకించకుండుట, చెడు నడవడిక లేకుండుట, అను ఇది బోధింపదగిన 
శ్రేయోమార్గము, ఈ మార్గమున దేవర్షి నారదాదులు సేవించుచు, భక్తిచేత మాత్రమే పొందదగిన 
ఆత్మయొక్క అవిభక్తభగవద్భావమును, అను(గహింపబడి, పొందినారు. 

శ్లో పరోం సౌ పురుషో భూమా భక్తా లభ్యోహ్యనన్యయా ॥ 

క్రమేణ పుణ్యశీలేన సతా నాన్యేన దుష్కృతా ॥ 46 

ప్ర: అసౌ పరః పురుషః = ఈ పరమ పురుషుడు, అనన్యయా = ఏకాగ్రమైన, అన్యచింతనలేని, 
భూమా భక్తా = గొప్పనైన భక్తిచేత, పుణ్యశీలేన సతా = సచ్చీలుడైన సత్పురుషునిచే, క్రమేణ హి 
= పరిణామఫలముగా మాత్రమే, లభ్యః = పొందదగినవాడు, అన్యేన దుష్కృతా = వేరొక 
దుశ్చర్యలు చేయువాని చేత, న = కాదు. 


తా: ఈ పరమపురుషుని మంచిప్రవర్తనగలవాడు మాత్రమే గొప్పభక్తిచే కాలక్రమమున పొందును. 
దుష్ప్రవర్తనగలవాదెన్నడును పొందలేడు. 

శ్లో స్మరణే స్యాం రునో౭ లర్కో వన్దనే దాస్య ఆయురిత్‌ | 

సఖ్యే రామో విష్ణుదత్తః సేవనే యదురర్భనే ॥ 47 

ప్ర: అస్య స్మరణే = వానియొక్క స్మరణలో, అర్జునః = అర్జునుడు, వన్దనే = నమస్మారమునందు, 
అలర్మః = అలర్ముడు, దాస్యే = దాస్యమున, ఆయురిత్‌ = యముడు, సఖ్యే = సఖ్యమున, రామః 
= రాముడు, సేవనే = సేవలో, విష్ణుదత్త = విష్ణుదత్తుడు, అర్బనే = పూజలో, యదుః = 
యదువు 
తా: స్మరణచే అర్జునుడు, వందనచే అలర్ముడు, దాస్యమున యముడు, స్నేహముచే రాముడు, 
సేవచే విష్ణుదత్తుడు, పూజచే యదువు, ఇట్లే నవవిధ భక్తిమార్గములలో నేదియో యొకదానిని 
స్వీకరించి వీరు ఆదర్శమూర్తులైనారు. 


278 శ్రీ దత్తపురాణమ్‌ 


శ్లో॥ కీర్తనే వేదధర్మా చ శ్రవణే దీపకో హరేః । 
ఏతే చాన్యే చ బహవః సర్వస్వాత్మనివేదనే I 48 
ప్ర : కీర్తనే = కీర్తించుటలో, వేదధర్మా = వేదధర్శుడు, చ = మరియు, హరేః శ్రవణే = 
హరికథలను వినుటలో, దీపకః = దీపకుడు, ఏతే = వీరు, చ = మరియు, అన్యే బహవః చ = 
ఇతరులు చాలమంది కూడ, సర్వస్వ +ఆత్మనివేదనే = సంపూర్ణశరణాగతిలో 
తా : కీర్తించుటలో వేదధర్శుడు, హరికథా శ్రవణమున దీపకుడు, అను వీరు ధన్యులైరి. ఇతరులు 
కూడ చాలమంది సంపూర్ణశరణాగతిలో పరమపురుషుని చేరుకొనిరి. 
శ్లో యోయోయాంయాం కృతీ భక్తిం వృణుతే తస్య తస్య సః | 
తాం తాం స్థిరీకృత్య దత్తే హృద్యమర్థం త్రయీశ్వరః ॥ 49 
ప్ర: యః యః = ఎవరెవరు, యాం యాం కృతీ భక్తిమ్‌ = యే యే విధమైన భక్తిని, వృణుతే = 
స్వీకరించి అనుసరించునో, తస్య తస్య = వాని వానికి, తాం తాం = దాని దానిని, స్థిరీకృత్య 
స్థిరము జేసి, సః త్రయీశ్వరః = ఆ త్రిమూర్తిస్వరూపుడైన శ్రీదత్తప్రభువు, హృద్యం అర్థమ్‌ 
మనసులో కోరిన దానిని, దత్తే = ప్రసాదించును. 


తా: ఈ పై జెప్పబడిన భక్తిమార్గములు తొమ్మిదింటిలో ఎవరు దేనిని స్వీకరించి అనుసరించినను, 
వారికి దానినే స్థిరము జేసి, (త్రిమూర్తిస్వరూపుడైన శ్రీదత్త ప్రభువు వారి కోరికలను ప్రసాదించును. 


ఇతి శ్రీమద్దత్తపురాణే సార్ధత్రిసాహస్ర్యాం త్రికాజ్ఞమణ్ణితాయాం సంహితాయాం 
వాసుదేవ్యాం ద్వితీయాష్టకేః ష్టమో౭. ధ్యాయః | 


ఓమ్‌ శం 


ఏకాక్షరో దత్తాత్రేయమన్రః 


ఓం [దాం ॥ 


279 


శ్రీః 
ప.ప. శ్రీవాసుదేవానందసరస్వతీవిరచితమ్‌ 


ఆదత్తపఫురాణము 


తృతీయాష్టకము - ప్రథమాధ్యాయము 


శ్లో ప్రయతేః సులభో భక్యా౭ యమాత్మా పురుషః పరః । 
ఇతి వేదాదినోక్తం తద్భక్తిర్ముఖ్యాధునో చ్యతే I 1 
ప్రతిపదార్థం : అయం ఆత్మా పరః పురుషః = పరమపురుషుడైన యీ ఆత్మ, ప్రయతేః = 
కైవల్యమునకై సర్వప్రయత్నములు చేయు యతికి, భక్యా సులభః = భక్తిచే చక్కగా లభించువాడు, 
ఇతి = అని, వేదాదినా+ఉక్తమ్‌ = వేదములచే, సృతులచే, పురాణగాథలచే చెప్పబడినది, ముఖ్యా 
తత్‌ భక్తిః = ముఖ్యమైన ఆ భక్తిని గురించి, అధునా = ఇప్పుడు, ఉచ్యతే = చెప్పబడుచున్నది. 
తాత్పర్యము : కైవల్యమును గోరి మనసార ప్రయత్నించు యతికి ఆత్మరూపుడైన పరమపురుష 
దర్శనము భక్తిచే సులభమని వేదాది శాస్తములన్నియు చెప్పుచున్నవి. అంతటి ప్రాముఖ్యము 
గల భక్తివిషయమిప్పుడు వివరించబడును. 
శ్లో॥ నిర్వికల్పం పరంబ్రహ్మ సాక్షాత్మర్తుమనీశ్వరాః । 
యే మన్గాస్తేః నుకమ్వ్యన్తే సవిశేషనిరూపణైః ॥ 2 
ప్ర: యే మన్న్దాః = మందబుద్దులెవరు, నిర్వికల్పమ్‌ = అవిభాజ్యమైన, పరంబ్రహ్మ 
పరబ్రహ్మమును, సాక్షాత్మర్తుమ్‌ = సాక్షాత్మరించుకొనుటకు, అనీశ్వరాః = అసమర్ధులో, తే 
వారు, సవిశేష = విశేషములతో కూడిన, నిరూపణైః = నిరూపణలతో, అనుకమ్య్యనే 
అను(గహించబడుచున్నారు. 


తా : నిర్వికల్పపర[బ్రహ్మమును సాక్షాత్మరించికొనుటకు అసమర్దులైన మందబుద్దులను 
అనుగ్రహించుకొరకు సవిశేషనిరూపణ లివ్వబడుచున్నవి. * 
శ్లో వశీకృతే మనస్యేషాం సగుణ బ్రహ్మశీలనాత్‌ । 
తదేవావిర్భవేత్సాక్షాద పేతోపాధికల్పనమ్‌ i 8 


280 శ్రీ దత్తపురాణమ్‌ 


ప్ర: ఏషామ్‌ = ఎవరికి, వళీకృతే మనసి = నియంత్రింపబడిన మనస్సులో, సగుణబ్రహ్మశీలనాత్‌ 
= సగుణబ్రహ్మను భావించుటచేత, తత్‌ ఏవ = ఆ భావనయే, సాక్షాత్‌ = కంటియెదుట, 
అపేత+ఉపాధి కల్పనమ్‌ = కనరాని రూపకల్పన, ఆవిర్భవేత్‌ = అవతరించును. 


తా: నియంటత్రించబడిన మనస్సులో సగుణ(బహ్మను భావించుటచేత, ఆ సగుణ(బహ్మ 
సరూపమూర్తియె సాక్షాత్మరించును. యే గుణమూర్తి భావములో నిల్బునో ఆ గుణాకృతియే 
సాకారమగును. కావున పరబ్రహ్మయొక్క నిర్గుణనిరాకారతత్వ్వమే భక్తుని మనోధర్మమున 
కనుగుణముగ సగుణసాకారమూర్తియగుట వలన, సాకారనిరాకారములకు భేదమెన్నరాదు. ౫ 
శ్లో ఇత్యుక్తేర్నవధా భక్తిర్వాచ్యాత్ర స్మరణాత్నికా । 
శ్రేష్టాం రాం న్యత్ర చ వ్యాప్తా హృచ్చుద్ద్యా౭ స్య పదప్రదా ॥ 4 
ప్ర: ఇతి ఉక్తేః = అను ప్రసంగమువలన, నవధా భక్తిః వాచ్యా = తొమ్మిది విధములుగా భక్తి 
చెప్పబడినది, అత్ర = వానిలో, స్మరణాత్మికా = స్మరణప్రధానమైన భక్తి, (శ్రేష్టా = శ్రేష్టమైనది, 
అర్భ్యా = సత్యముగా, అన్యత్ర చ = కీర్తనాది భక్తివిధానములలో, కూడ, వ్యాప్తా = వ్యాపించినదై, 
హృత్‌ +శుద్భ్వా = హృదయ శుద్ధిచేత, అస్య = భక్తునకు, పద = పరమపదమును, ప్రదా = 
ఇచ్చునది యగును. 
తా: ఈ ప్రసంగమువలన భక్తి తొమ్మిది విధములని తెలియును. కాగా, వానిలో (శ్రేష్టమైన 
విధానము స్మరణభక్తి. మనశ్శుద్ధివలన కీర్తనభక్తి మొదలగునవి కూడా నిజముగ పరమపద 
(ప్రాప్తిని కలిగించును. 
శ్లో సహగ(స్రాజ్లాత్మకర్మాఖ్యభగవత్స్మరణాత్సదా । 
కృతం కర్మాప్యకర్మైవ యేనైష ద్రాగ్విముచ్యతే I ర్‌ 
ప్ర: సహస్ర +అబ్బ+ఆత్మకర్మ+ఆఖ్య = సహగస్రాంగములుగల ఆత్మయొక్క కర్మ అను పేరుగల, 
భగవత్‌ +స్మరణాత్‌ = భగవంతుని స్మరణవలన, సదా = ఎల్లప్పుడు, కృతమ్‌ = చేయబడిన, 
కర్మ+అపి = కర్మ కూడ, అకర్మ+ఏవ = అకర్మయే, యేన = అట్టి అకర్మయైన కర్మచే, ద్రాక్‌ = 
వెంటనే, విముచ్యతే = ముక్తిని పొందును. 
తా: ఆత్మ స్వయముగ అవిభక్తమైనను, సగుణసరూపవ్యక్తిగా భావించినప్పుడు దాని అంగములు 
అసంఖ్యాకములు. అట్లే కర్మలును, నామములును. వీని స్మరణవలన మానవుడు తాను నిత్యము 
చేయు కర్మఫలములు తన నంటవు, కావున అవి అకర్మలై పోవును. తాను కర్మ చేయనివాడే 
యగును కావున అప్పటికప్పుడే కర్మబంధమునుండి ముక్తుడగును. జ 
శ్లో కృత్వేశ్వరే పరాం భక్తిం భగవత్మీర్తనాదపి ॥ 
సద్భక్తో మాయికాం పాశం ఛిత్వా యాతి స సద్గతిమ్‌ i 6 


శ్రీశ్రీశ్రీవాసుదేవానందసరస్వతీవిరచితమ్‌ 281 


ప్ర: ఈశ్వరే = భగవంతునియందు, పరాం భక్తిం కృత్వా = పరమభక్తిని నిల్పి, భగవత్‌ కీర్తనాత్‌ 
అపి = భగవంతుని కీర్తించుటవలన కూడ, సః సద్భృక్తః = అట్టి సద్భక్తుడు, మాయికాం పాశమ్‌ 
= మాయాపాశమును, ఛిత్వా = త్రెంచి, సద్దతిం యాతి = మంచిగతులను పొందును. 


తా: ఈశ్వరునియందు పరమభక్తిని నిల్చి కీర్తించుటవలన కూడ, ఆ కీర్తనభక్తితత్సరుడు 
మాయాపాశమును త్రెంచి వేసి సద్గతిని పొందును. 
శ్లో తద్గుణశ్రవణాచ్చాపి (్రద్ధావానబహిర్ముఖః I 
సమాహితోం_ నసూయుర్చా క్షిప్రం నైష్కర్యసిద్ధిభాక్‌ I 7 

ప్ర: తత్‌ గుణగశ్రవణాత్‌ చ అపి = ఆ భగవానుని గుణములను వినుట వలన కూడ, అబహిర్ముఖః 
క లోకదృష్టిగలవాడు కాక, అనగా, అంతర్జృష్టితో ఆత్మను దర్శించువాడైన, శ్రద్ధావాన్‌ = 
శ్రద్ధగలవాడు, సమాహితః = ఏకాగ్రచిత్తుడై, అనసూయుః = అసూయలేనివాడై, నైష్మర్యసిద్ధిభాక్‌ 
= అకర్మగా తన కర్మలన్నియు మారి తత్సలముగా విజ్ఞానము సిద్ధించినవాడు, నా = నరుడు, 
క్షిప్రమ్‌ = సత్వరమే (యగును). 


తా: భగవానునిగుణశ్రవణము వలన గూడ శ్రద్ధగలవాడై నరుడు అంతర్ముఖుడై, ఏకాగ్రచిత్తుడై, 
అసూయలేనివాడై, విశేషముగ దైవజ్ఞానము కలిగి కర్మమాలిన్యము తొలగినవాడగును. 
శ్లో వజ్రాజ్ముశధ్వజాబ్దాజ్మభగవత్సాద సేవనాత్‌ I 

భిత్వా మాయావృతిం సత్త్వశుద్దో యాతి పరం పదమ్‌ ॥ 8 
ప్ర: వజ్రాజ్ముశధ్వజాబ్దాజ్క = వజ్రాయుధము, అంకుశము, ధ్వజము, పద్మము, ఈ గుర్తులు 
గల, భగవత్‌ పాదసేవనాత్‌ = భగవంతుని పాదములను సేవించుట వలన, సత్వశుద్ధః = తనలోని 
సత్వ్వగుణము, జీవశక్తి శుద్ధియెనవాడు, మాయా+ఆవృతిమ్‌ = మాయయొక్క ఆవరణమును, 
భిత్వా = బ్రద్దలు చేసి, పరం పదమ్‌ = పరమపదమును, యాతి = పొందుచున్నాడు. 
తా: వజము, అంకుశము, ధ్వజము, పద్మము ద్‌ీని గుర్తులు గల భగవంతుని పాదములను 
సేవించుటవలన భక్తునిలోని సత్వము శుద్ధమై, ఆతడు మాయను (బ్రద్దలు గొట్టి పరమ పదమును 


పొందును. % 
శ్లో జలే౭ష్టాస్రం కనిష్టిక్యా లిఖిత్వా తారమన్తరే । 
పత్రేష్వష్టాక్షరం చైకం హృత్‌స్థమావాహ్య తత్ర షట్‌ ॥ 9 
శ్లో ప్రదర్వ ముద్రా బుష్యాదీన్‌ సృృత్వా విన్యస్య చోజ్బుతేః | 
మాత్రాః శాఖాబ్లేషు భూఖవాతాగ్య్యబ్బీజతో హృదా ॥ 10 


శ్లో దత్వోపచారాన్‌ గన్ఫాదీన్‌ జపిత్వాం ష్టసహగస్రకమ్‌ । 
తర్పయిత్వా చాష్టశతమృష్యాదీనేకవారతః I 11 


282 శ్రీ దత్తపురాణమ్‌ 


శ్లో; పునః సంపూజ్య విన్యస్య తం స్వాత్మన్యుద్వసేత్సరమ్‌ I 
త్రిసన్ధ్యమర్చనం త్వేవం యతేరన్యస్య చోచ్యతే I 12 

ప్ర: జలే = నీటిపై, అష్టాస్రమ్‌ = అష్టదళపద్మమును, కనిష్టిక్యా = చిటికెన వ్రేలుతో, లిఖిత్వా = 
వ్రాసి, అన్తరే = దళములలో, తారమ్‌ = ఓంకారమును, పత్రేషు = పద్మషత్రములపై, అష్టాక్షరమ్‌ 
= ఓం నమో నారాయణాయ అను అష్టాక్షరీ మంత్రమును, (లిఖిత్వా, చ = మరియు, హృత్‌స్థమ్‌ 
= హృదయములోనున్న, ఏకమ్‌ = బ్రహ్మమును, ఆవాహ్య = ఆవహనచేసి, తత్ర = అచట, షట్‌ 
ముద్రా = ఆరు ముద్రలను (శంఖ, చక్ర, గద, పద్మము, ధేను, గరుడ పేర్లు గల వానిని), 
ప్రదర్వ = ప్రదర్శించి, బుష్యాదీన్‌ = భగవాన్‌ బుషిః, పరమాత్మా దేవతా, దైవీగాయత్రీఛన్లః 
అని, స్మృత్వా = స్మరించి, చ = మరియును, ఓజబ్బుతేః మాత్రాః విన్యస్య = అం, ఉం మం అని 
వ్రేళ్ళపై హృదయముపై, ఓంకారపు మాత్రలను విన్యాసము చేసి, శాఖాజ్లేషు = శాఖయొక్క 
అంగములందు, భూఖవాతాగ్య్యబ్బీజతః = భూమి, ఆకాశము, వాయువు, అగ్ని నీరు ఈ 
పంచభూతములను బీజాక్షరముల వలన, హృదా = మనస్ఫూర్తిగా, గన్ఫాదీన్‌ ఉపచారాన్‌ దత్వా 
= గన్గాది ఉపచారముల నిచ్చి, (అనగా, లం గనం, హం పుష్పం, యం ధూపం, రం దీపం, 
వం నైవేద్యం అని మానసోపచారములతో పూజించి), అష్టసహస్రకం జపిత్వా = ప్రణవమును 
అష్టోత్తరసహ[స్రజపముచేసి, చ = మరియు, బుష్య్యాదీన్‌ = బుష్యాదులను, ఏకవారతః = 
ఒక్కొక్క సారిగా, అష్టశతం తర్పయిత్వా = అష్టోత్తరశతముగా ఓం తర్పయామి అని తర్పణలిచ్చి, 
పునః = మరల, సంపూజ్య = చక్కగ పూజించి, విన్యస్య = విన్యాసము చేసి, స్వ+ఆత్మని = తన 
ఆత్మయందు, తం పరమ్‌ = ఆ పరమాత్మను, ఉద్వసేత్‌ = ఉద్వాసము పలుకవలెను. (అనగా, 
తన ఆత్మయందు ఉన్నతముగా వసింపుమని ఆ పరమాత్మను వేడుకొనవలెను), ఏవమ్‌ = ఈ 
విధముగా, యతేః = యతికి, అన్యస్య చ = యతికాని వానికిని, త్రిసన్ధ్యమ్‌ = ఉదయ, మధ్యాహ్న, 
సాయం సంధ్యలు మూడిట, అర్బనమ్‌ = అర్చించు విధి, ఉచ్యతే = చెప్పబడుచున్నది. 


తా: నీటిపై అష్టదళపద్మమును చిటికెన వ్రేలితో వ్రాసి, దళములలో ఓంకారమును, పత్రములలో 
అష్టాక్షరీ మంత్రమును వ్రాసి, పరబ్రహ్మను హృదయంలోకి ఆవాహన చేసి, అచట షణ్ముద్రలను 
ప్రదర్శించి, బుష్యాదులను స్మరించి, ఓంకారాంగములైన త్రిమాత్రలను వ్రేళ్ళపై, హృదయముపై 
విన్యాసము చేసి, శాఖాంగములందు పంచభూతబీజాక్షరములతో మనస్ఫూర్తిగా గంధాది 
మానసోపచారములతో పూజించి, అష్టోత్తరసహస్రముగా ప్రణవమును జపించి, బుష్యాదులను 
అష్టోత్తరశతముగా తర్పణజేసి, మరల పూజించి, విన్యాసము జేసి, ఆ పరమాత్మను తన ఆత్మయందు 
వసింపుమని వేడుకొని, ఈ విధముగా చేయవలెనని యతికిని యతికానివానికిని గూడ త్రికాల - 
సంధ్యార్చనవిధి చెప్పబడినది. ణః 
శ్లో లబ్ధ్వా పూర్వం స్వగృహ్యోక్తం ద్విజత్వం భక్తిమాణ్బచిః 
జ్ఞాత్వా ధనర్ణసిద్ధారిచక్రసిద్ధిం మనుం గురోః ॥ 13 


శ్రీశ్రీ శ్రీవాసుదేవానందసరస్వతీవిరచితమ్‌ 283 


శ్లో లబ్బ్వా౭_రసంఖ్యాలక్షాం ప్రాక్పురశ్చర్యాం యథావిధి । 
కృత్వా౭_నేనార్బయేదర్చాం నియతో నిత్యకర్మకృత్‌ ॥ 14 

ప్ర: శుచిః = శుచియైనవాడు, భక్తిమాన్‌ = భక్తిగలవాడు, పూర్వమ్‌ = ముందుగా, స్వగృహ్య+ 
ఉక్తమ్‌ = తన గృహ్యసూత్రములననుసరించి, ద్విజత్వం లబ్బ్వా = బ్రాహ్మణత్వమును పొంది, 
గురోః = గురువునుండి, ధనర్ణసిద్ధారిచ క్రసిద్ధిం మనుమ్‌ = అకచటతపయశ వర్గములను, తన 
పేరులోని తొలి అక్షరవర్గమును ద్విగుణముగా దేవతాక్షరవర్గమున కలిపి అష్టభక్తావశిష్టముగ 
నొకచో స్థాపించి, దేవవర్గమునకును ఇట్లే చేసి, యేది అధికమో అది వర్ణదేవతగా గ్రహించి, 
కాది ముప్పదియారు హల్లులను స్వరయుతములుగా (గ్రహించి, నక్షత్రనామ, వ్యావహారికనామ, 
అన్యనామాది అక్షరములతో ఆరంభించి, ఇష్టదేవతామంత్రపర్యంతము సిద్ధ, సాధ్య, సుసిద్ధ, 
అరి క్రమములో పునః పునః గణించుటచే సిద్ధాది మంత్రము గ్రాహ్యము; జ్ఞాత్వా = తెలిసికొని, 
అర్జసంఖ్యాలక్షాం కృత్వా = మంత్రాక్షరము లెన్నియో అన్ని లక్షలుగా, ప్రాక్‌ = మొదట, యథావిధి 
= విధివిధానము ననుసరించి, నియతః = నియమముతో, నిత్యకర్శకృత్‌ = నిత్యకర్మచేయువాడై, 
అనేన = దానితో, అర్బాం అర్బయేత్‌ = పూజను చేయవలెను. 


తా: శుచియెన భక్తుడు ముందుగా తన వర్ణాశ్రమధర్మముననుసరించి బ్రాహ్మణత్వమును పొంది, 
గురువునుండి ధనర్జసిద్ధారిచక్రసిద్ధిమంత్రమును తెలిసికొని, మంత్రాక్షరసంఖ్యలక్షలు యథావిధిగా 
నియమముతో నిత్యకర్మ చేయువాడై పూజించవలెను. 
శ్లో లౌహీం వా సంస్కృతాం శైలీం విభోః సాస్తాం సలక్షణామ్‌ । 
సోపి లబ్భాఖిలాన్మామాన్దేహాన్తే తన్మయో భవేత్‌ ॥ 15 

ప్ర: లౌహీమ్‌ = లోహముతో చేయబడినది, వా = లేక, సంస్కృతాం శైలీమ్‌ = సంస్మరింపబడిన 
శిలామయమైన దానిని, సాస్తామ్‌ = అస్త్రములతో కూడిన దానిని, విభోః = దేవతలయొక్క 
సలక్షణామ్‌ = లక్షణములుగలదానిని విగ్రహమును పూజించి (పై శ్లోకమున చెప్పిన 
విధివిధానముతో), సః అపి = ఆ భక్తడున్నూ అఖిలాన్‌ కామాన్‌ = కోరిక లన్నింటిని, లబ్జ్వా = 
పొంది, దేహాన్తే = మరణము తరువాత, తన్మయో భవేత్‌ = తాను ఆరాధించిన దేవతా 
స్వరూపుడగును. 

తా: ఇష్టదేవతా విగ్రహమును లోహముతోనో, శిలానిర్మితముగనో ఆ దేవత లక్షణములన్నిటితో 
అస్త్రసహితముగ నిర్మింపబడినదానిని విధిగా పూజించి, భక్తుడు కోరికలను సఫలము జేసికొని 
మరణానంతరము తన ఆరాధ్యదేవతలో లీనమగును. ఖ్‌ 


శ్లో పురా నారాయణం బ్రహ్మా సత్యక్షేత్రే దయానిధిమ్‌ । 
ప్రణతో౭_పృచ్చదేకం కిముపాస్యం దైవతం పరమ్‌ ॥ 16 


ప్ర : పురా = పూర్వము, సత్యక్షేత్రే =బ్రహ్మలోకమున, బ్రహ్మా = బ్రహ్మ దయానిధిమ్‌ = 


284 శ్రీ దత్తపురాణమ్‌ 


దయామయుడైన, నారాయణమ్‌ = విష్ణువును, ప్రణతః = నమస్మరించి, అప్పచ్చత్‌ = ప్రశ్నించెను, 
ఏకం పరం దైవతమ్‌ = ఒక్క పరదైవము, ఉపాస్యమ్‌ = ఉపాసింపదగిన వాడు, కిమ్‌ = ఏమి, 
ఎవరు? 


తా: పూర్వము బ్రహ్మలోకమున బ్రహ్మ దయామయుడైన విష్ణువును నమస్కరించి, ఉపాసింపదగిన 
ఒకేయొక పరదైవమేది?, అని అడిగెను. x 
శ్లో; స ప్రాహ నామకం ధామ యద్దత్తాత్రేయసంజ్ఞితమ్‌ I 
సదానన్గాత్మకం శుద్ధం సాత్తికం తారకం పరమ్‌ ॥ 17 


శ్లో॥ విశ్వరూపం జగద్యోనిం తదేవోపాస్వ దైవతమ్‌ | 
లకారం వహ్నిసంయుక్తం సతుణాక్షరబిన్దుకమ్‌ ॥ 18 


శ్లో తదర్శనే మనుం విద్ధి ఛన్గ్లోగాయత్రికా౭_ స్య చ। 
సదాశివ బుషిర్దేవో దత్తాత్రేయశ్చతుర్భుజః I 19 


శ్లో మనురేకాక్షరో౭_ స్యాయం జాప్యో గర్భాదితారణః | 
తారః శ్రీదుర్గా క్రోం భూమిదత్తెకాక్షరయుజ్యనుః | 20 


ప్ర: సః ప్రాహ = నారాయణు డిట్లనెను : యత్‌ ధామ = యే స్థానము, సదానందాత్మకమ్‌ = 
ఆనందనిరంతరమైనది, శుద్ధం సాత్తికమ్‌ = శుద్ధసాత్తికమైనది, పరం తారకమ్‌ = సంసారమును 
దాటించుటలో పరమమైనది, జగద్యోనిమ్‌ = జగత్తునకు మూలజన్మన్థానమైన, విశ్వరూపమ్‌ = 
జగ[ద్రూపమైన, దత్తాత్రేయసంజ్ఞితమ్‌ = దత్తాత్రేయుడు సంకేతముగా గలది, తత్‌ ఏవ దైవతమ్‌ 
= ఆ దైవమునే, ఉపాస్వ = ఉపాసింపుము, తత్‌ అర్చనే = ఆ దైవతారాధనలో, మనుం విద్ధి = 
మంత్రముగా తెలియుము, లకారమ్‌ = ల, వహ్నిసంయుక్తమ్‌ = ర తో కూడినది, సతుణ్డాక్షర 
బిన్గుకమ్‌ = ఆం, అస్య చ = దానికిన్నీ ఛన్లో = ఛందము, ఛన్గ్లోగాయ త్రికా = గాయత్రీ 
ఛందము, బుషి సదాశివః = బుషి సదాశివుడు, దేవః చతుర్భుజః దత్తాత్రేయః = దేవత 
చతుర్భుజదత్తాత్రేయుడు, అస్య అయం మనుః = దానియొక్క మంత్రము, జాప్యః = జపించదగినది, 
గర్భాదితారణః = తల్లి కడుపునబడినది మొదలు తరింపజేయునది, తారః = ఓంకారము, శ్రీ = 
శ్రీ అను బీజాక్షరము, దుర్గా = దుర్గాబీజము హ్రీం, క్రోం = క్రోం అను చతుర్ధబీజాక్షరము, 
భూమిదత్త+ఏకాక్షరయుక్‌ మనుః = లం లేక గ్లౌం, ద్రాం తో కూడినది మంత్రము. 


తా: నారాయణు డిట్లనెను : నిరంతరానందమయము, శుద్ధసాత్తికము, పరమ తారకము, 
జగన్మూలము, జగద్రూపము, దత్తాత్రేయసంజ్ఞ గలది యే స్థానమో, ఆ దైవమునే ఉపాసింపుము. 
ఆ దేవతారాధనలో లం, రం, ఆం, మంత్రముగా తెలియుము. దానికి గాయత్రీ ఛందము, 
సదాశివుడు బుషి చతుర్భుజదత్తాత్రేయుడు దేవత. జపించదగిన మంత్రము : ఓం శ్రీం హ్రీం 
క్రోం గాం ద్రాం. % 


శ్రీశ్రీ శ్రీవాసుదేవానందసరస్వతీవిరచితమ్‌ 285 


శ్లో షడక్షరో యోగదోం యం సర్వసంపత్సమృద్ధికృత్‌ / 
బుష్యాదిః పూర్వవన్నాసో బీజైః శాఖా హృదాదిషు ॥ 21 
ప్ర: అయం షట్‌+అక్షరః = ఈ ఆరు అక్షరములు గల మంత్రము, యోగదః = యోగకారకము, 
సర్వసంపత్సమృద్ధికృత్‌ = సమస్తసంపదలను సమృద్ధిగా కలిగించునది, దీని, బుషి+ఆదిః = 
బుషి ఛందము, దేవత మొదలగు వివరములు, పూర్వవత్‌ = మునుపే చెప్పినట్లుగా, బీజైః =. 
యా బీజాక్షరములతో, శాఖాహృదాదిషు = అంగములు, కరములు, హృదయము మొదలగు 
వానియందు, న్యాసః = న్యాసము (చేయవలెను). 


తా: ఈ షడక్షరమంత్రము యోగదాయకము, సంపత్మరము, దీని బుషి మొదలగు వివరములు 
యథాపూర్వము గ్రాహ్యము. ఆ యా బీజాక్షరములతో అంగన్యాసకరన్యాసములు చేయదగును. ౫ 


శ్లో; దత్తాత్రేయం శివం శాన్తమిన్ధనీలనిభం విభుమ్‌ । 


ఆత్మమాయారతం దేవమవధూతం దిగమృరమ్‌ i 22 
శ్లో భస్మోద్దూలితసర్వాబ్గం జటాజూటధరం విభుమ్‌ । 

చతుర్చాహుముదారాబ్దం ప్రవుల్లకమలేక్షణమ్‌ ॥ 23 
శ్లో జ్ఞానయోగనిధిం విశ్వగురుం యోగిజనప్రియమ్‌ | 

భక్తానుకమ్బినం సర్వసాక్షిణం సిద్ధసేవితమ్‌ 11 24 


శ్లో ఇత్యౌపనిషదం దత్తం ధ్యాత్వైకా(గ్యం మనుం జపేత్‌ | 
స వాజ్ళీతఫలం భుక్త్వా పరత్ర శ్రేయ ఆప్నుయాత్‌ ॥ 25 


ప్ర: దత్తాశ్రేయమ్‌ = దత్తాత్రేయుని, శివమ్‌ = సుఖంకరుని, శాన్లమ్‌ = శాంతుని, ఇన్టనీలనిభమ్‌ 
= ఇంద్రనీలమణిప్రకాశుని, విభుమ్‌ = సర్వవ్యాపిని, ఆత్మమాయారతమ్‌ = తన మాయయందు 
రమించువానిని, దేవమ్‌ = దేవుని, అవధూతమ్‌ = అవధూతను, దిగమ్బరమ్‌ = వస్త్రములు 
ధరింపనివానిని, భస్మ+-ఉద్య్భూలితసర్వాజ్ఞమ్‌ = దేహమంతయు భస్మము పూతగలవానిని, 
జటాజూటధరమ్‌ = జడలు గట్టిన కేశములు గలవానిని, విభుమ్‌ = సర్వవ్యాపిని, చతుర్భాహుమ్‌ 
=నాలుగు బాహువులు గలవానిని, ఉదారాబ్దమ్‌ = అందమైన దేహము గలవానిని, ప్రఫుల్ల = 
విప్పారిన, కమల+ఈక్షణమ్‌ = పద్మములవంటి కన్నులుగలవానిని, జ్ఞానయోగనిధిమ్‌ = 
జ్ఞానయోగముగూర్చి తెలిసిన సముద్రమువంటి వానిని, విశ్వగురుమ్‌ = జగద్గురువును, (లేక, 
విశ్వమే గురువుగా గలవానిని), యోగిజనప్రియమ్‌ = యోగులకు ప్రేమపాత్రుని, భక్త+అను- 
కంపినమ్‌ = భక్తులయందు దయగలవానిని, సర్వసాక్షిణమ్‌ = అన్నిటికీ సాక్షియైన వానిని, 
సిద్ధసేవితమ్‌ = సిద్ధులచే సేవింపబడు వానిని, ఇతి = అని, జెపనిషదమ్‌ = ఉపనిషత్తుచే 
చెప్పబడిన, దత్తమ్‌ = దత్తుని, ఏకాగ్యమ్‌ = ఒక్కటే రీతిగా, మనుం జపేత్‌ = మంత్రమును 


286 శ్రీ దత్తపురాణమ్‌ 


జపించదగును. సః = ఆ భక్తుడు, వాజ్చితఫలం భుక్వా = కోరిన ఫలమును అనుభవించి, 
పరత్ర = పరలోకమున, శ్రేయ ఆప్ప్నుయాత్‌ = మోక్షమును పొందును. 


తా : దత్తాత్రేయుని, శివస్వరూపుని, శాంతుని, ఇంద్రనీలమణి ప్రభాభాసితుని, తన మాయలో 
తానే రమించువానిని, సర్వవ్యాపియైన దేవుని, దిగంబరుడగు అవధూతను, భస్మాంగుని, 
జటాధరుని, చతుర్చాహుని, సుందరాంగుని, పద్మాయతాక్షుని, జ్ఞానయోగిని, జగద్దురువును, 
యోగిజనప్రియుని, భక్తదయాపరుని, సర్వసాక్షిని, సిద్ధసే వితుని, 'ఉపనిషద్వర్ణితుని, శ్రీదత్తుని 
మంత్రజపము నొకే మనస్సుతో చేసిన ఆ భక్తుని వక్ర ల దీరి కడపట మోక్షము నొందును. * 


శ్లో సైకాక్షరం చతుర్ధ్యన్తం దత్తాత్రేయం నమో౭_న్వితమ్‌ । 
అష్టార్ణమన్తం గాయత్రం విద్ధి ద్రాం బీజమస్య తు॥ 26 


ప్ర : చతుర్ధ్యన్తం దత్తాత్రేయం నమో౭_న్వితం అష్ట్రారమన్రమ్‌ = ద్రాం దత్తాత్రేయాయ నమః 
అను అపష్టాక్షరీమంత్రమును, గాయత్రమ్‌ = గాయత్రీమంత్రముగ, విద్ధి = తెలియుము, అస్య తు 
= దానికేమో, బీజం స ఏకాక్షరమ్‌ = బీజమైన ఒకే అక్షరమును, ద్రామ్‌ = ద్రాం అనుదానిని, 
(విద్ధి = తెలియుము). 


తా: ద్రాం దత్తాత్రేయాయ నమః అను అష్టాక్షరీమంత్రము గాయత్రీస్వరూపమైనదే యనియు, 
దానికి ఏకాక్షరబీజము ద్రాం అనియు తెలియుము. 


శ్లో॥ చతుర్ధీం కీలకం శక్తిర్నమ ఆర్ష సదాశివః । 
దత్తాత్రేయపదస్యార్థః సత్యానన్షచిదాత్మకః ॥ 27 
కన్‌ (వే [నా 

ప్ర : చతుర్ధీమ్‌ = చతుర్జీవిభక్య్యంతము, కీలకమ్‌ = కీలకము; నమః = నమః అనునది, శక్తిః = 
శక్తి అర్హ = బుషి సదాశివః = సదాశివుడు, దత్తాత్రేయపదస్య అర్థః = దత్తాత్రేయుడను 
మాటకు అర్ధము, సత్య+ఆనన్ల చిత్‌+ఆత్మకః = శాశ్వతానందమైన జ్ఞానస్వరూపుడు. 

థి టి లు Fy 
తా : దత్తాత్రేయాయ అనుదాని చతుర్ధీ విభక్తి ఏకవచనాంతప్రత్యయము కీలకము, అనగా 


మంత్రమునకు ఇరుసు వంటిది. నమః అనునది శక్తి. బుషి సదాశివుడు. దత్తాత్రేయ పదమునకు 
శాశ్వతానందజ్ఞానరూపి యని అర్థము. % 


శ్లో ప్రహ్వీభావో నమో౭_ర్థస్తు పూర్ణానన్దెకవిగ్రహః । 
తారం సబిన్లుం తుణ్లార్దం దుర్గాం “కోం తుర్యమేహి చ ॥ 28 
ప్ర: నమః అర్థః తు = నమః అనుదాని అర్థమైతే, ప్రహ్వీభావః = వినమతా భావము, తారమ్‌ 
= ఓం కారము, సబిన్దుం తుణ్జార్ణమ్‌ = ఆం, దుర్గామ్‌ = హ్రీం, తుర్యం క్రోమ్‌ = నాలవది క్రోం, 
హి చ = ఏహి యను క్రియాపదము గూడ. 
తా: నమః అనునది వినమతా భావార్థకము. ఓం ఆం హ్రీం క్రోం ఏహి. % 


శ్రీశ్రీ శ్రీవాసుదేవానందసరస్వతీవిరచితమ్‌ 287 


శ్లో; దత్తాత్రేయేతి సంబుద్ధ్యా స్వాహాన్తం ద్వాదశాక్షరమ్‌ । 
సర్వకామదుఘం విద్ధి గాయత్రం భో శివార్షకమ్‌ ॥ 29 


ప్ర : దత్తాత్రేయ+ఇతి = దత్తాత్రేయుని, సంబుద్భ్యా = సంబోధనంతో, స్వాహాన్తమ్‌ = స్వాహా 
శబ్దముతో ముగియునట్లు, ద్వాదశాక్షరమ్‌ = పండ్రెండక్షరములుగల మంత్రమును, ఓం ఆం 
హ్రీం క్రోం ఏహి దత్తాత్రేయ! స్వాహా, అను దానిని, సర్వకామదుఘమ్‌ = అన్ని కోరికల నిచ్చుదానిని, 
శివార్షకమ్‌ = సదాశివుని బుషిగా గల, గాయత్రమ్‌ = గాయత్రీ మంత్రముగా, విద్ధి భో = 
తెలియుము. 


తా : శ్రీదత్తాత్రేయుని సంబోధనంతో, ఓం ఆం హ్రీం క్రోం ఏహి దత్తాత్రేయ! స్వాహా, అను 
ద్వాదశాక్షరీమంత్రమును జపించిన వానికి కామ్యసిద్ధి కలుగును. ఆ మంత్రమునకు బుషి 
సదాశివుడు. ఇది గాయత్రీమంత్రమే యని తెలియుము. % 


శ్లో॥ వరాభయదహస్తం యో భజేదాభ్యాం మహావ్రతః । 
సర్వాన్మామానిహైవాప్వా సో౭_ మృతో భవతి ధ్రువమ్‌ ॥ 30 


ప్ర: వర+అభయదహస్తమ్‌ = వరములను, అభయములను ప్రసాదించు హస్తమును, యః 
మహావ్రతః = ప్రతనిష్టితుడై ఎవడు, ఆభ్యామ్‌ = లక్ష్మీనారాయణులకై, భజేత్‌ = సేవ చేయునో, 
సః = ఆతడు, ఇహ ఏవ = ఈ లోకముననే, సర్వాన్‌ కామాన్‌ = అన్ని కోర్కెలను, ఆప్పా = 
పొంది, ధ్రువమ్‌ = నిశ్చయముగా, అమృతః భవతి = అమృతమయుడగును. 


తా: శ్రీ దత్తాత్రేయుని వరదహస్తమును, అభయహస్తమును దృఢభక్తితో లక్ష్మీనారాయణరూపులుగా 
పూజించిన భక్తుడు, ఐహికకామనలను పొంది, నిశ్చయముగా అమృతమయుడగును, అనగా 
ఇహపరసాఫల్యము చేకూరును. ey 


శ్లో ఓం బీజం స్వాహాం త్ర శక్తిః సంబుద్ధిః కీలకం క్రమాత్‌ । 
ద్వాభ్యాం హృది చ కే ద్వాభ్యాం శిఖాయాం క్రియయా న్యసేత్‌ 11 381 


ప్ర: అత్ర = ఈ మంత్రవిషయమున, ఓం బీజమ్‌ = ఓం అనునది బీజము, స్వాహా శక్తిః = 
స్వాహా యనునది శక్తి, సంబుద్ధిః కీలకమ్‌ = సంబోధనం కీలకము; క్రమాత్‌ = క్రమముగా, 
క్రియయా = క్రియతో, హృది = హృదయమునందు, శిఖాయాం చ = శిఖయందును, కే = 
శిరసునందు, ద్వాభ్యామ్‌ = రెండిటిచేత, ద్వాభ్యామ్‌ న్యసేత్‌ = అంగన్యాసకరన్యాసములు 
చేయవలెను. 


తా: ఈ మంత్రమునకు ఓం బీజము, స్వాహా శక్తి, సంబుద్ధి కీలకము. దీనిని క్రమముగా 
హృదయమున, శిఖయందు, అంగన్యాస కరన్యాసాది చేయదగును. % 


288 శ్రీ దత్తపురాణమ్‌ 


శో! సంబుద్ధిభ్యాం స్మంధచక్షుర్వ్యయే౭ స్తే న్యేన తన్మయః 


చతుర్చీజైః సక్రియాఖ్యాన్వాభ్యాం న్యాసం కరాదిషు ॥ 32 
శ్లో॥ కృత్వా యజేద్దేవదేవం యన్రన్యస్తమభీష్టదమ్‌ | 

దత్తాత్రేయ! హరే! కృష్ణ! ఉన్మత్తానన్గదాయక! ॥ 883 
శ్లో దిగమ్బర! మునే! బాల పిశాచ! జ్ఞానసాగర! | 

ఆనుష్టుభః శివార్నోం యం షడ్భుజాత్రేయదైవతః ॥ 34 


ప్ర: సంబుద్ధిభ్యామ్‌ = (దత్తాత్రేయుని) సంబోధన చేయుచూ, స్కంధ చక్షుః ద్వయే అస్తే అన్యేన 
= రెండు భుజములు, రెండు కన్నులు అస్రమునందు, తన్మయః = పరవశుడై, చతుర్చీజైః = 
నాలుగు బీజాక్షరములతో, సక్రియా = క్రియలతో కూడిన, (ఆ)ఖ్యాన్యాభ్యామ్‌ = వానియందు, 
కరాదిషు = అంగములందు, న్యాసమ్‌ = అంగన్యాస కరన్యాసమును, కృత్వా = చేసి, దేవదేవమ్‌ 
= దేవతలకు దేవుడైన వానిని, యన్రన్యస్తమ్‌ = యంత్రమున ప్రతిష్టింపబడిన వానిని, అభీష్టదమ్‌ 
= కామ్యముల దీర్చువానిని, యజేత్‌ = పూజించదగును; దత్తాత్రేయ! హరే! = ఓ దత్తాత్రేయా! 
ఓ శ్రీహరీ!, కృష్ణ! = ఓ కృష్ణా!, ఉన్మత్త! +ఆనన్ట్గదాయక! = ఉన్మత్తుడా! ఆనందము నిచ్చువాడా!, 
దిగమృ్బర! మునే! = దిగంబరా! మునీ!, బాల! పిశాచ! జ్ఞానసాగర! = బాల! పిశాచ! జ్ఞానసాగర!, 
(అని తలచుచు ఆ యా అంగములందు న్యాసము చేయవలెను), అయమ్‌ = ఈ మంత్రము, 
శివార్వ = సదాశివుడు బుషిగా గలది, షడ్భుజ +ఆశ్రేయదైవతః = షడ్భుజదత్తాత్రేయుడు దేవతగా 


గలది, అనుష్టుభః = అనుష్టుభ్‌ ఛందముగా గలది. % 
శో ద్వాభ్యాం ద్వాభ్యాం హృచ్చిరసోః శిఖాయామేకతో గలే । 
ద్వాభ్యామేకైకేన దోదృగ్ద్వయే ద్వాభ్యాం తథాస్తకే I 35 
శ్లో విన్యస్య జపితా దోషముక్తః సర్వోపకారకృత్‌ 
తారం వాయుం క్లాం హ్రాం దుర్గాం హ్రూం చ విద్ధి సౌః ॥ 36 


ప్ర: దత్తాత్రేయేతి హృది, హరే! శ్రీకృష్ణేతి శిరసి, ఉన్మత్తేతి శిఖాయాం, ఆనన్గదాయక! దిగమృరేతి 
కణ్జే, మునే ఇతి బాహవోః, బాలేతి నేత్రయోః, పిశాచజ్ఞానసాగరేత్య[స్తే కరయోరపి, విన్యస్య = 
విన్యసించి, జపితా = జపము చేయువాడు, తారమ్‌ = ఓం కారమును, వాయుమ్‌ = వాయుబీజమైన 
యం, క్లాం = క్లాం, హ్రాం = హ్రాం, దుర్గాం = హ్రీం, హ్రూం = హ్రూం, సౌః = సౌక చ = 
మరియు (వాగ్బీజమైన ఐం, అను బీజములను), జపితా = జపించినవాడు, దోషముక్తః 
దోషరహితుడై, సర్వోపకారకృత్‌ = లోకోపకారియగును, అని, విద్ధి = తెలియుము. 


తా: క్రియాపూర్వకముగ సర్వాంగములందును దత్తాత్రేయుని వివిధ నామములతో 
కరన్యాసాదులతో ఆ యా బీజాక్షరములను చేర్చి విన్యాసము చేసి జపించు భక్తుడు దోషరహితుడై, 
సర్వోపకారి యగును. ఖ్‌ 


శ్రీశ్రీశ్రీవాసుదేవానందసరస్వతీవిరచితమ్‌ 289 


శ్లో దత్తాత్రేయం చతుర్ధ్యన్తం స్వాహాన్తం షోడశాక్షరమ్‌ । 
వాయుస్థానే తు వాగ్బీజం నమో౭_న్తే యోజయాథవా ॥ 87 


ప్ర : చతుర్ధి+అన్నమ్‌ = చతుర్ధీవిభక్తి ప్రత్యయముతో, దత్తాత్రేయమ్‌ = దత్తాత్రేయశబ్దమును, 
అనగా దత్తాత్రేయాయ అని, షోడశ+అక్షరమ్‌ = పదియునారు అక్షరములుగల మంత్రమును, 
స్వాహా+అన్తమ్‌ = స్వాహా శబ్దముతో ముగియు దానిని, వాయుస్థానే తు = వాయుస్థానమున, 
వాగ్చీజమ్‌ = ఐం, అన్తే = చివర, నమః = నమః అనుదానిని, యోజయ = చేర్చుము, అథవా 
= అట్లుకానిచో, ఓం ఐం క్లాం క్లీం క్లూం హ్రాం హ్రీం హ్రూం సౌః దత్తాత్రేయాయ నమః 


శో॥ స్వాహైకత్ర నమో౭న్యత్ర శక్తిర్బీజం చ కీలకమ్‌ । 
తారశ్చతుర్ధీం గాయత్రీమంత్రరాజః శివోదితః ॥ 38 
ప్ర: ఏకత్ర = ఒకచోట, స్వాహా = స్వాహాశబ్దము, అన్యత్ర = మరియొక చోట, నమో = నమో 
శబ్దమును, శక్తిః బీజం చ కీలకమ్‌ = శక్తి కీలకబీజములను, తారః = ఓంకారము, చతుర్థీమ్‌ = 
నాలవదానిని, శివ+ఉదితః = శివునిచే చెప్పబడిన, గాయత్రీమంత్రరాజః = శ్రేష్టమైన గాయత్రీ 
మంత్రము. 


తా: “దత్తాత్రేయాయ” అని షోడశాక్షరీ మంత్రమును 'స్వాహా శబ్దముతో నొకచోట, నమో 
శబ్దముతో నొకచోట, ఓంకారముతోను శక్తిబీజముతో జపించదగునని శివోదితమైన గాయత్రి. 
ఓం ఐం క్లాం క్షీం క్లూం హ్రాం హ్రీం హ్రూం సౌః దత్తాత్రేయాయ స్వాహా. % 
శ్లో హృది ద్వే కే త్రీణి శిఖాయాం చైకం కవచే దృశోః I 
చతుర్ధీమన్యమ స్తే చ విన్యస్య జాపకామదమ్‌ ॥ 39 
ప్ర: హృది = హృదయమునందు, ద్వే = రెండు, కే = శిరస్సున, త్రీణి = మూడు, శిఖాయామ్‌ 
= శిఖయందు, ఏకమ్‌ = ఒకటియు, కవచే చ = కవచమున, రెండు భుజస్మంధములందు, 
దృశోః = రెండు కన్నులందు, చతుర్ధీమ్‌ = రెండు రెండుగా నాల్లు, అసస్తే = అస్త్రమున, అన్యమ్‌ 
= చివరిది, ఇట్లు, జాపకామదమ్‌ = జపసంబంధి ఫలమునిచ్చు దానిని, విన్యస్య = విన్యసించి, 
తా: హృదయమున రెండు బీజములు, శిరసున మూడు, శిఖయందొకటియు, కవచమున 
(భుజములందు), కన్నులందు కలిపి నాలుగు, అస్ర్రమున చివరి బీజము, ఇట్లు న్యాసము చెసిన 
జపఫలము లభించును. x 
శ్లో॥ సచ్చిదానన్దస్వరూపీ సుఖీ ముక్తో భవత్యతః । 
సిద్ధగన్థర్వాదిసజ్లీ లక్షజాప్యష్టసిద్ధిభాక్‌ ॥। 40 
ప్ర: సచ్చిదానన్ద స్వరూపీ = సత్‌ చిత్‌ ఆనందములే తన రూపముగా నైనవాడై, సుఖీ = సుఖము 
గలవాడై, ముక్తః = ముక్తుడై, లక్షజాపి = లక్షసంఖ్య మంత్రజపము చేసినవాడు, అతః = 


290 శ్రీ దత్తపురాణమ్‌ 


అందువలన, అపష్టసిద్ధిభాక్‌ = అణిమా, మహిమా, లఘిమా, గరిమా, ప్రాప్తి, ప్రాకామ్యం, ఈశత్వం, 
వశిత్వం (లేక, కామావసాయితా) అనబడు ఎనిమిది యోగసిద్దులు గలవాడై, సిద్ధగన్ధర్వాదిసజీ 
= సిద్దులు, గంధర్వులు మొదలగు దేవయోనుల చెలికాడుగా, భవతి = అగుచున్నాడు. 


తా: అట్టి సాధకుడు లక్షసంఖ్య మంత్రజపము చేసినచో, ఆ శక్తివలన, ఆతడు అణిమాది 
అష్టసిద్ధులను పొంది సిద్ధగంధర్వాదుల చెలిమిగలవాడై, సుఖీయై, ముక్తుడై, సచ్చిదానంద 


టబ 


రూపియగును. స 
శ్లో త్రిదేవలోకసంచారీ కోటిజాపీ చ దత్తవత్‌ । 
దశకోటిజాపీ సాక్షాజ్ఞరామరణవర్ణితః ॥ 41 
శ్లో॥ ద్వష్టకోటిజపీ సిద్ధః పరకాయగతాదికృత్‌ । 
మన్రశక్తిరియం శ్లోకా అభిగీతా ఇహాష్యమీ ॥ 42 


ప్ర: కోటిజాపీ = ఒక కోటిసంఖ్య మంత్రజపము చేసినవాడు, త్రిదేవలోకసంచారీ = మూడు 
దేవలోకములు, అనగా, బ్రహ్మ విష్ణు శివలోకములలో సంచరించువాడగును; చ = మరియు, 
దశకోటిజాపీ = పదికోట్ల సంఖ్య జపించినవాడు, జరామరణవర్దితః = ముసలితనము, మరణము 
లేనివాడగును; ద్వష్టకోటిజపీ . పదునారుకోట్ల సంఖ్య జపించినవాడు, సాక్షాత్‌ దత్తవత్‌ = 
సాక్షాత్తూ శ్రీదత్తునివలె, పరకాయగతాదికృత్‌ = పరకాయ ప్రవేశము మొదలగునవి చేయగల, 
సిద్ధః = సిద్ధుడు (కాగలడు; ఇయం మంత్రశక్తి, = ఈ మంత్రశక్తి ఇహ+అపి = ఇప్పుడు, 
అభిగీతాః = పాడబడినవైన, అమీ శ్లోకాః = ఈ శ్లోకములు. 
తా : ఒక కోటి మంత్రజపము చేసిన వానికి బ్రహ్మ విష్ణు శివలోకములలో సంచరించు శక్తి 
కలుగును. పదికోట్లు జపించిన వానికి ముసలితనము, మరణము కలుగవు. పదునారు కోట్లు 
జపించిన వాడు శ్రీదత్తునంతటివాడై, పరకాయ ప్రవేశము చేయగల సిద్దుడు కాగలడు. ఈ మంత్రశక్తి 
నిట్లీ శ్లోకములు గానము చేయుచున్నవి. * 
శో ఖడ్గస్తమ్ఫో జలస్తమృః సేనాస్తమృస్తథైవ చ। 
ఇచ్చాసిద్ధిర్వశిత్వం చ దిక్సాలైః సహ భాషణమ్‌ ॥ 43 
శ్లో వాయువద్గతిరిత్యాహురాహ్లాదిత్వం చ చన్టవత్‌ I 
అగ్నివత్సర్వభక్షిత్వం నిత్యతృప్తత్వమేవ చ॥ 44 
శా సర్వభాషాపరిజ్ఞానం సర్వచిత్తావబోధనమ్‌ I 
వాపీకూపసముద్రాణాం పర్వతానాం చ చాలనమ్‌ ॥ 45 
శ్లో; దత్తాత్రేయమయః స్వచ్చో భవేత్స వ్యాసవత్మవిః । 
ఇతీదం షోడశార్ణస్య మాహాత్యం తత్ర్రయత్నతః ॥ 46 


శ్రీశ్రీ శ్రీవాసుదేవానందసరస్వతీవిరచితమ్‌ 291 


ప్ర : ఖడ్గస్తమృః = ఖద్గస్తంభము, జలస్తమృః = జలస్తంభము, సేవాస్తమృః = సేవాస్తంభము, 
తథా ఏవ చ = అట్లే మరియును, ఇచ్చాసిద్ధిః = కోరిక తీరుట, వశిత్వమ్‌ = తన 
అధీనమందుంచుకొనుట, చ = మరియు, దిక్సాలైః సహ = దిక్సాలకులతో గూడ, భాషణమ్‌ = 
మాటలాడుట, వాయువత్‌ = గాలివలె, గతిః = సంచారము, చగవత్‌ = చంద్రునివలె, ఆహ్లాదిత్వమ్‌ 
= ఆనందపరచుట, అగ్నివత్‌ = అగ్నివలె, సర్వభక్షిత్వమ్‌ = సమస్తమును దహించుట, నిత్యతృప్తత్వమ్‌ 
= ఎల్లప్పుడు వెలితిలేక తృప్తితో నుండుట, ఏవ చ = ఇవియును, ఇతి = అని, ఆహుః = 
చెప్పుదురు, సర్వభాషాపరిజ్ఞానమ్‌ = భాషలన్నిటి జ్ఞానము, సర్వచిత్త +అవబోధనమ్‌ = అన్ని 
మనస్సులు తెలియుట, వాపీకూపసముద్రాణామ్‌ = బావులు, చెజువులు, సముద్రములు, 
పర్వతానామ్‌ చ = పర్వతములును, చాలనమ్‌ = వీనిని కదలించుట, దత్తాత్ర్రయమయః = 
దత్తాత్రేయస్వరూపియై, స్వచ్చః = పరిశుద్దుడు, వ్యాసవత్‌ = వ్యాసునివలె, కవిః = కవి, ఇతి = 
అని, ఇదమ్‌ = ఈ, షోడశార్ణస్య మాహాత్యమ్‌ = షోడశాక్షరీ మహామంత్రమాహాత్యము, తత్‌ 
ప్రయత్నతః = ఆ ప్రయత్నమువలన, సః = ఆ సాధకుడు, భవేత్‌ = అగును. 


శ్లో ప్రాణో దేయో మనశ్చక్షుశ్చిత్వా దేయం శిరో వపుః । 


న దేయః షోడశార్గోం. సౌ తచ్చిష్యాయ మహాత్మనే ॥ 47 
శో॥ మహాగుణవతే దేయః కుప్యేత ప్రభురన్యథా | 

మాలాకమణ్దలూ వాద్యత్రిశూలే శజ్ఞ్థచక్రకే ॥ 48 
శ్లో॥ దధానమత్రివరదం దత్తాత్రేయం త్ర్యధీశ్వరమ్‌ । 

ధ్యాత్వేత్ధం విధివన్మన్తజాప్యుక్తఫలభాగ్భవేత్‌ 11 49 


ప్ర: ప్రాణః దేయః = ప్రాణమీయదగినది, మనః = మనస్సు, చక్షుః చ = కన్నులు కూడ, శిరః 
= శిరస్సు, వపుః = శరీరము, ఛిత్వా = తెగగోసి, దేయమ్‌ = ఇవ్వదగినది; అసౌ = ఈ, 
షోడశార్డః = షోడశాక్షరీమంత్రము, న దేయః = ఇవ్వరానిది; తత్‌ శిష్యాయ = వాని శిష్యునకై, 
మహాత్మనే = ఆత్మోన్నతి గలవానికై, మహాగుణవతే = గొప్ప సుగుణశాలికై, దేయః = ఇవ్వదగినది, 
అన్యథా = వేరు విధముగ జరిగినచో, ప్రభుః = శ్రీ దత్త ప్రభువు, కుప్యేత = కోపగించును, 
మాలా = అక్షమాలను, కమణ్ణలూ = కమండలమును, వాద్య = డమరును, త్రిశూలే = 
త్రిశూలమును, శజ్ఞచక్రకే = శంఖచక్రములను, దధానమ్‌ = ధరించిన, అ(త్రివరదమ్‌ = అత్రి 
మహర్షికి వరప్రసాదముగా లభించిన, దత్తాత్రేయమ్‌ = దత్తాత్రేయుని, త్రి+అధీశ్వరమ్‌ = 
త్రిలోకాధిపతిని, ధ్యాత్వా = ధ్యానించి, ఇత్టమ్‌ = ఈరీతి, విధివత్‌ = శాస్రోక్తప్రకారముగా, 
మన్రజాపి = మంత్రమును జపించినవాడు, ఉక్త = చెప్పబడిన, ఫలభాక్‌ = ఫలమందినవాడుగా, 
భవేత్‌ = అగును. 


తా (శ్లో. 48-49) క ఖడ్గస్తంభము, జలస్తంభము, సేవాస్తంభము అనబడు వానిని నిర్విర్యము, 


292 శ్రీ దత్తపురాణమ్‌ 


నిస్తేజము, నిష్రయోజనము చేయగలుగు వశీకరణ శక్తి, కోరిన దానిని పొందుట, దేనినైన 
యెవరినైన తన అధీనమందుంచుకొనుట, దిక్సాలకులైన దేవతలతో మాటాడు శక్తి, గాలివలె 
సంచరించు శక్తి, చంద్రునివలె ఆనందపరచు శక్తి, అగ్నివలె సర్వము దహించుశక్తి, అన్నివేళల 
పూర్ణతృప్తితో నుండు స్థితి, అన్ని భాషల ఎజుక, అందరి మనస్సుల నెబుగుట, బావులు, చెజువులు, 
సముద్రములు, పర్వతములు, వీనిని కదిలించగలుగు శక్తిని పొందగలుగును. వ్యాసునివలె 
కవియగును. పరిశుద్దుడై దత్తాత్రేయస్వరూపి యగును, అని ఇట్లు షోడశాక్షరీమంత్ర ప్రభావము 
చెప్పబడినది. ఈ షోడశాక్షరిని ఆత్మోన్నతిగలిగి, సుగుణశాలియెన తన శిష్యునకు మాత్రమే 
ఉపదేశింపవలెను. కానివారికి ఇవ్వరాదు. దత్తాత్రేయ ప్రభువు కోపించును. బలవత్తర పరిస్థితు 
లేర్పడినను, ఈ మంత్రపవిత్రతను పరిరక్షించుటకై ఆ మంత్రసిద్దుడు ప్రాణత్యాగమునకైనను, 
లేక శరీరమున యే భాగమునైన కోసి యిచ్చుటకును సంసిద్దుడై యుండవలెను. అపాత్రున- 
కుపదేశింపరాదు. % 


శ్లో; ఓం నమో భగవాన్దత్తాత్రేయః స్మరణమాత్రసన్తుష్టో । 

మహాభయనివారణో మహాజ్ఞానప్రదః ॥ 5్‌0 
శ్లో చిదానన్దాత్మా బాలోన్మత్తపిశాచవేషో । 

మహాయోగ్యవధూతో౭_ నసూయానన్షవర్ధనో£ త్రిపుత్రః I 51 
శ్లో॥ ఓం బన్ఫవిమోచనో హ్రీం సర్వవిభూతిదః । 

క్రోం అసాధ్యాకర్షణ ఐం వాక్ష్రదః ॥ ర్‌2 
శ్లో॥ క్లీం జగత్రయవశీకరణః సౌః సర్వమనఃక్షోభణః | 

శ్రీం మహాసంపత్రదో గ్లౌం భూమణ్జలాధిపత్యప్రదః ॥ ర్‌తి 
శ్లో॥ ద్రాం చిరంజీవీ వషజ్వశీకురు వౌషడాకర్షయ । 

హుం విద్వేషయ ఫడుచ్చాటయ ఠః ఠః ॥ 5్‌4 
శ్లో స్తమృ్యయ ఖేం ఖేం మారయ నమః సమృన్నయ । 

స్వాహా పోషయ పరమగ్రపరయన్రపరతన్హాణి ॥ ర్‌ర్‌ 
శో ఛిన్టి గ్రహాన్నివారయ వ్యాధీన్వినాశయ | 

దుఃఖం హర దారిద్ర్యం విద్రావయ దేహం పోషయ ॥ 56 
శ్లో చిత్తం తోషయ సర్వమన్రస్వరూపః । 

సర్వతన్రస్వరూపః సర్వపల్లవస్వరూపః ॥ ర్‌7 
శ్లో; ఓం నమో మహాసిద్ధః స్వాహాన్లో మాలామన్రః । 

ప్రథమాన్తాంశ్చతుర్థ్యా ద్విః క్రియాశ్చ వ్యాహరేత్‌ ॥ ర్‌రి 


శ్రీశ్రీశ్రీవాసుదేవానందసరస్వతీవిరచితమ్‌ 293 


శ్లో విష్ణునామోక్తా ఇమే మనా బ్రహ్మణే కామధేనవః । 
ప్రయోగగ్రహభూతారికుదృగ్రుక్తాపభీతిహాః | 
శ్లో కామినో౭ భీష్టఫలదా దేవసాంనిధ్యకారకాః 
తద్వచ్చ వజ్రకవచం దత్తనామ సహస్రకమ్‌ ॥ 60 


ప్ర: భగవాన్‌ దత్తాత్రేయః = భగము అను షద్దుణసంపత్తిగల దత్తాత్రేయుడు, స్మరణమాత్రసంతుష్టుః 
= భక్తులు స్మరించిన మాత్రమున సంతోషించువాడు, మహాభయనివారణః = అజ్ఞానాంధభయమును 
తొలగించువాడు, మహాజ్ఞానప్రదః = ఆత్మజ్ఞానమును కలిగించువాడు, చిదానన్గాత్మా = జ్ఞానమే 
ఆనందమై వెలుగువాడు, బాల+ఉన్మత్తపిశాచవేషః = బాలునివలె, మత్తెక్కినవానివలె (పిచ్చివాని 
వలె), పిశాచమువలె, దేనికీ కట్టుబడనట్లు ప్రవర్తించువాడు, మహాయోగీ = మహాయోగి, అవధూతః 
= శరీరాభిమానము లేనివాడు, అనసూయా+ఆనన్దవర్ధనః = అనసూయాదేవి ఆనందమును 
వృద్ధిచేయువాడు, అత్రిపుత్రః = అత్రిమహర్షి కుమారుడు, ఓం = ప్రణవమూర్తియైనవాడు, 
నమః = నమస్మారము. (శ్లో. 50-51) 


5్‌9 


ఓం బన్గవిమోచనః = బంధములనుండి తప్పించువాడు, హ్రీం సర్వవిభూతిదః = సర్వ 
సంపదల నిచ్చువాడు, క్రోం అసాధ్యాకర్షణః = అనితరసాధ్యమైన ఆకర్షణ గలవాడు, ఐం 
వాక్ష్రృదః = వాక్సిద్దిని ప్రసాదించువాడు, క్తీం జగత్రయవశీకరణః = ముల్లోకములను 
స్వాధీనమందుంచు కొనువాడు, సౌః సర్వమనఃక్షోభణః = అందరి మనస్సులకు సంక్షోభమును 
కలిగించువాడు, శ్రీం మహాసంపత్రదః = మహాసంపదల నిచ్చువాడు, గ్లౌం భూమణ్ణలాధిపత్యప్రదః 
= భూమి సమస్తముపై అధికారమును ప్రసాదించువాడు, ద్రాం చిరంజీవీ = చిరకాలము జీవించి 
యుండువాడు, వషబ్వశీకురు = వషట్‌ వశముగావించుము, వౌషడాకర్షయ = వౌషట్‌ 
ఆకర్షించుము, హుం విద్వేషయ = ద్వేషమును పెంచుము, ఫడుచ్చాటయ = ఫట్‌ పారద్రోలుము, 
ఠః ఠః స్తమృయ = నిస్తేజము చేయుము, ఖేం ఖేం మారయ = చంపుము, నమః సంపన్నయ = 
నమస్మారము సంపన్నము చేయుము, స్వాహా పోషయ = పోషించుము, పరమన్ర = ఇతర 
మంత్రములను, పరయన్ర = ఇతర యంత్రములను, పరతన్రాణి = ఇతర తంత్రప్రయోగములను, 
ఛిన్టి = బ్రద్దలు చేయుము, గ్రహాన్‌ = గ్రహదోషములను, నివారయ = అడ్డుకొనుము, వ్యాధీన్‌ 
= రోగములను, వినాశయ = సమూలముగ నశింపజేయుట, దుఃఖం హర = దుఃఖమును 
తొలగించుము, దారిద్ర్యం = లేమిని, విద్రావయ = నీరుగార్చుము, కరిగిపోనిమ్ము దేహం 
పోషయ = దేహమును పోషించుము, చిత్తం తోషయ = మనస్సును సంతోషపెట్టుము, సర్వమన్ర 
స్వరూపః = అన్ని మంత్రముల రూపమున ఉన్నది నీవే, సర్వత।[న్రస్వరూపః = అన్నితంత్రముల 
రూపము నీదే, సర్వపల్లవస్వరూపః = చిగురించున దంతయు నీవే, ఓం నమః మహాసిద్ధః 
స్వాహా అను, అన్తః = ముగింపుగలది, మాలామన్రః = మాలామంత్రము, ప్రథమాన్నాన్‌ = 
ప్రథమావిభక్తి ప్రత్యయాన్తశబ్దములను, చతుర్భ్యా = చతుర్ధీ విభక్తి ప్రత్యయముతో, క్రియాః చ = 


294 శ్రీ దత్తపురాణమ్‌ 


క్రియలను, ద్విః = ద్వితీయతోను, వ్యాహరేత్‌ = వ్యవహరింపవలెను. (ఉదా: - దత్తాత్రేయః అను 
దానిని దత్తాత్రేయాయ అనియును, అంగన్యాస కరన్యాసాది క్రియల విషయమున ద్వితీయను). 
(శ్లో. 52-58). 

విష్ణునామ+ఉక్తాః = విష్ణువు పేరున చెప్పబడినవి, ఇమే మన్రాః = ఈ మంత్రములు, 
బ్రహ్మణే = బ్రహ్మకొరకు, కామధేనవః = కోరిన ఫలములను పిదుకు పాడియావులు, ప్రయోగ 
= చాతబడి, బాణామతి వంటి దుష్టప్రయోగములు, గ్రహ = గ్రహపీడ, భూత = భూతపిశాచాది 
బాధలు, అరి = శత్రుబాధ, కుదృక్‌ = దోషదృష్టి, రుక్‌ = రోగము, తాప = తాపము, భీతిహాః 
= భయమును తొలగించునవి, కామినః = కోరినవాని, అభీష్టఫలదా = ఇష్టఫలమునిచ్చునది, 
దేవసాంనిధ్యకారకాః = దేవుని సన్నిధిని ప్రసాదించునవి, తత్‌ వత్‌చ = అట్టిది, వజ్రకవచం 
దత్తనామ సహస్రకమ్‌ = దత్తనామసహ(స్రజపము వజకవచము. (శ్లో. 59-60) 
తా: భక్తుడు స్మరించగనే సంతోషించి, అజ్ఞానభయమును తొలగించి ఆత్మజ్ఞానమును ప్రసాదించు 
భగవానుడు దత్తాత్రేయుడు. తాను జ్ఞానమైన ఆనందరూపుడు. లోకమున బాలుని వలెను, 
పిచ్చివానివలెను, పిశాచము పట్టినవానివలెను సంచరించు మహాయోగి, శరీరాభిమానము 
లేనివాడు, అనసూయానందనుడు, అత్రిపుత్రుడు, ప్రణవమూర్తి. వానికి నమస్కారము. ఓం ఆం 
హ్రీం క్రోం ఐం క్లీం సౌః శ్రీం గ్లౌం ద్రాం వీజాక్షరశక్తియుతుడై సర్వవినాశక యంత్ర తంత్ర 
మంత్రములను భంగపరచి, గ్రహవ్యాధి దుఃఖదారిద్యములను హరించి, దేహమును పోషించి, 
మనస్సును ఆనందపరచి, భక్తుల పాలించు ప్రభువాతడు. ఈ మాలామంత్రస్వరూపుడాతదే. 
సర్వమంత్రతంత్రయంత్రములాతని శక్తిరూపాంతరములే. % 


శ్లో ఏషామన్యతమేనేశం యో వైదికవిధానతః | 
ఉపాస్తే చిత్తశుద్దా స ముచ్యతేం త్ర పరత్ర వా॥ 61 
ప్ర: ఏషామ్‌ = వీనికి, అన్యతమేన = అన్యమైన వానిలో ఏదో ఒక దానిచేత, యః = ఎవడు, 
వైదికవిధానతః = వేదసంప్రదాయముననుసరించి (తాంత్రిక విధానమున కాదు, అని), చిత్తశుద్దా 
= చిత్తశుద్ధితో, ఈశమ్‌ = శ్రీదత్తప్రభువును, ఉపాస్తే = ఉపాసించునో, సః = ఆతడు, అత్ర = 
లోకమున, వా = లేక, పరత్ర = పరలోకమున, ముచ్యతే = ముక్తుడగుచున్నాడు. 


తా : ఈ చెప్పబడిన దత్తరూపములలో ఏదేని యొక దానిచే, వైదికవిధిగా చిత్తశుద్ధితో ఉపాసించిన 
వానికి ఇహపరములు రెండిట ముక్తి లభించును. 
శ్లో దత్తాత్రేయనివాసం తదా చణ్చాలశ్వగోఖరమ్‌ । 
బ్రహ్మాదిస్తమ్బృపర్యన్తం సమదృక్షృణమేత్సుధీః i 62 
ప్ర: దత్తాత్రేయనివాసమ్‌ = దత్తాత్రేయుని నివాస స్థానము, చణ్డాల = చండాలుడు, శ్వ = కుక్క 
గో = గోవు, ఖరమ్‌ = గాడిద, బ్రహ్మ = బ్రహ్మ ఆది = మొదలు, స్తమృ = గడ్డిదుబ్బు, పర్యన్తమ్‌ 


శ్రీశ్రీశ్రీవాసుదేవానందసరస్వతీవిరచితమ్‌ 295 


= వరకును, తదా = అప్పుడు, సమద్భక్‌ = సమానదృష్టిగలవాడై, సుధీః = సద్వివేకవంతుడు, 
ప్రణమేత్‌ = నమస్మరించును. 
తా: పై శ్లోకమున చెప్పబడిన భక్తుడు చండాలుడు, కుక్క గోవు, గాడిద, బ్రాహ్మణుడు, 
గడ్డిదుబ్బు అను న్యూనాధిక్యతలు పాటించక సమస్తమును దత్తాత్రేయు నివాసముగా దర్శించి 
నమస్మరించును. ఇది వందనభక్తి తాత్పర్యము. 

శ్లో చాలకో భాసకోః స్యేషాం సచ్చిదాత్మా స్వయంప్రభః । 

అస్తి భాతి ప్రియత్వేన భగవానేన నాపరః ॥ 63 

ప్ర: ఏషామ్‌ = వీనికి, చాలకః = నడుపువాడు, భాసకః = వెలిగించువాడు, సచ్చిదాత్మా = తానే 
ఉనికి, జ్ఞానము అయినవాడు, స్వయంప్రభః = తనంత తా వెల్లువాడు, అస్తి భాతి ప్రియత్వేన 
ఉన్నాడు, వెలుగుచున్నాడు అను ప్రేమతో, భగవాన్‌ ఏవ = భగవాన్‌ శ్రీదత్తుడే, న అపరః 
వేరొకడు కాడు. 


తా: పై జెప్పబడిన సమస్తచరాచరములకు, న్యూనాధికములకను, లోనుండి నడుపువాడు, 
జ్ఞానదీప్తినిచ్చువాడు, ఉనికియు జ్ఞానమును తానేయైన జ్యోతిస్వరూపుడు, అస్తి, భాతి, యని 
ప్రియముగా పేర్కొనబడిన భగవాన్‌ దత్తప్రభువు మాత్రమే, వేరెవరును కారు. 


శ్లో; యథాధిపే వశా భృత్యా నిర్మానా ఈశ్వరే తథా | 
విదధ్యాత్స్వాత్మనో దాస్యం నిరీహం ద్వైతదర్శనే I 64 


ప్ర: ద్వైతదర్శనే = జీవుడు - దేవుడు అను రెండు విభిన్న విషయములుగా సృష్టిని పరిగణించి 
చూచినచో, అధిపే = అధికారియందు, భృత్యాః = సేవకులు, యథావశాః = ఎట్లు వశులై 
యుందురో, ఈశ్వరే = ఈశ్వరుని యందు, స్వాత్మనః = జీవాత్మయొక్క దాస్యమ్‌ = సేవకత్వమును, 
తథా = అట్లే, నిర్మానా = ఆత్మాభిమానము లేనిదిగా, నిరీహమ్‌ = లాభాపేక్షలేనిదిగా, విదధ్యాత్‌ 
= గ్రహించవలెను. 


తా : జీవుడు దేవునకు సేవకుడు, ఈ దాస్యములో జీవునకు లాభాపేక్ష గాని ఆత్మాభిమానము 
గాని లేదు. సేవకులు యజమానిని సేవించినట్లే సేవించును. ఇది దయభావమున భక్తివిధానము. 
శ్లో సఖ్యోః సఖ్యం యథా లోకే నిరపేక్షం తథా 9 త్మనః 
పరాత్మనాపి సతతం సమాధేః ప్రాక్రకల్పయేత్‌ | 65 
ప్ర: సఖ్యోః = చెలికానియొక్క సఖ్యమ్‌ = చెలిమి, లోకే = లోకమున, యథా = ఎట్లు, 
నిరపేక్షమ్‌ = లాభాపేక్షలేకుండునో, తథా = అట్లే, ఆత్మనః = ఆత్మకు (జీవునకు), పరాత్మనా 
అపి = పరమాత్మతో కూడ, సతతమ్‌ = ఎల్లపుడు, సమాధేః = సమాధికి, ప్రాక్‌ = భూమిక, 
ప్రకల్పయేత్‌ = కల్పింపవలెను. 


296 శ్రీ దత్తపురాణమ్‌ 


తా : చెలిమికి ప్రాతిపదిక స్వార్థాపేక్ష లేకుండుట. అట్లే జీవునకు పరమాత్మతో సమాధియందు 
సంగమునకు భూమిక నిస్వార్థత కావలయును. 

శ్లో కర్శృత్వాది న మయ్యేకే శుద్ధే దేహాదిసాక్షిణః । 

ఇతీక్షణమసందిగ్గం సర్వస్వాత్మనివేదనమ్‌ ॥ 66 

ప్ర: దేహ+ఆది సాక్షిణః = శరీరము, ఇంద్రియము, మనస్సు, బుద్ధి ఇత్యాదుల వ్యాపారములకు 
సాక్షిమాత్రుడనై, శుద్ధే = శుద్దుడను, నిర్వికారుడనై, ఏకే = కేవలుడనైన, మయి = నా యందు, 
కర్తృత్వ+ఆది = కర్మచేయుట ఫలమనుభవించుట అనునవి, న = లేదు, ఇతి = అని, అసందిగ్ధం 
ఈక్షణమ్‌ = సునిశ్చితమైన దృష్టి, సర్వస్వాత్మనివేదనమ్‌ = సర్వము ఆత్మకే భుక్తము చేయుట. 
తా : నేను నిర్వికారుడను, దేహాది వ్యాపారములకు సాక్షిని మాత్రమే, అని నిస్సంశయముగా 
దర్శించుచు, నేను కర్తను గాను కనుక భోక్తను గాను అను నిశ్చయముతో పరమాత్మకే నివేదించుట. 

శ్లో॥ అతీత్య వరదేశాదీన్‌ కాశ్యాం సంతోప్య దీపకః । 


వేదధర్మగురుం రుగ్గం కష్టేన హి మహామతిః ॥ 67 
శ్లో॥ శ్రీదత్తలీలాశ్రవణం యయాచే తుష్ట ఏవ సః | 
గురుః శిష్యాయ యత్రాహ ముక్తై తత్సార ఉచ్యతే ॥ 68 


ప్ర: కాశ్యామ్‌ = కాశీయందు, వరద+ఈశాదిన్‌ = వరములిచ్చు ఈశ్వరాదులను, అతీత్య = 
మించి, సంతోష్య = సంతోషపెట్టి, దీపకః = దీపకుడు అనుశిష్యుడు, రుగ్గమ్‌ = రోగగ్రస్తుడైన, 
వేదధర్మగురుమ్‌ : వేదధర్మా అనుపేరుగల గురువును, మహామతిః = గొప్ప బుద్ధిగలవాడై, 
కష్టేన హి = బాధపడుచునే, శ్రీదత్తలీలాశ్రవణమ్‌ = శ్రీ దత్తుని లీలలను గూర్చి వినగోరుదునని, 
యయాచే = ప్రార్థించెను, సః గురుః = ఆ గురువు, తుష్టః ఏవ = సంతోషము తోడనే, శిష్యాయ 
= శిష్యుని కొరకు, ముక్తై = ముక్తి కొరకు, యత్‌ ప్రాహ = దేనిని బోధించెనో, తత్‌ సారః = 
దాని (ఆ బోధనల) సారము, ఉచ్యతే = చెప్పబడుచున్నది. 

తా: దీపకుడను శిష్యుడు కాశీనగరమున వరదుడైన విశ్వనాథుని మించి తన గురువు వేదధర్శుని 
సంతోషింపజేసి, ఆ గురువు రోగగ్రస్తుడై యుండుటకు బాధపడుచునే, శ్రీదత్తలీలాకథలను చెప్పుడని 
వేడుకొనగా, ఆతడు సంతోషించి, ముక్తి లక్ష్యముగా తన శిష్యునకు బోధించిన దాని సారము 
ఇచట చెప్పబడుచున్నది. 

ఇతి శ్రీమద్దత్తపురాణే సార్ధత్రిసాహస్ర్యాం త్రికాజ్ఞిమణ్ణితాయాం సంహితాయాం 
వాసుదేవ్యాం తృతీయాష్టకే ప్రథమోం_ధ్యాయః I 
ఓమ్‌ శం 


297 


అనుబంధం - 1 
అథర్వణీయదత్తాత్రేయోపనిషత్‌ 


శ్లో దత్తాత్రేయ! బ్రహ్మవిద్యా సంవేద్యానందనిగ్రహమ్‌ । 
త్రిపాన్నారాయణాకారం దత్తాత్రేయముపాస్మహే ॥ 
ఓం భద్రం కర్ణేభిరితి శాంతిః, 
ప్రథమః ఖండః. 

ఓం. ఓం సత్యక్షేత్రే బ్రహ్మా నారాయణం మహాసామ్రాజ్యం కిం తారకం తతో బ్రూహీత్యువాచ 
భగవానిత్యుక్తస్సత్యానందచిదాత్మకం సాత్వికం మామకం ధామోపాస్వేత్యాహ, సదా దతో౭హ 
మస్మీతి ప్రీత్యేతత్సంవదంతి యే, న తే సంసారిణో భవంతి, నారాయణే నైవం వివక్షితో బ్రహ్మా 
విశ్వరూపధరం విష్ణుం నారాయణం దత్తాత్రేయం ధ్యాత్వా సద్వదతి, దమితి హంసః దామితి 
దీర్ధం తద్బీజం నామ బీజస్థం దామిత్యేకాక్షరం భవతి, తదేతత్తారకం భవతి, తదేవోపాసితవ్యం 
విజ్లేయం గర్భాదితారణమ్‌, గాయత్రీచ్చందస్సదాశివ బుషిః దత్తాత్రేయో దేవతా, వటబీజస్ట 
మివ దత్తవీజస్థం సర్వం జగత్‌, ఏతదేవైకాక్షరం వ్యాఖ్యానమ్‌, వ్యాఖ్యా స్యే షడక్షరమ్‌, ఓ మితి 
ప్రథమం శ్రీమితి ద్వితీయం ప్రోమితి తృతీయం క్షీమితి చతుర్థం గ్లౌామితి పంచమం ద్రామితి 
షట్మమ్‌, షడక్షరోయం భవతి, సర్వసంపద్యృద్ధికరో భవతి, యోగానుభవో భవతి, గాయ త్రీచ్చంద- 
స్సదాశివ బుషిః దత్తాత్రేయో దేవతా, [ద్రమిత్యుక్వా ద్రామిత్యుక్వా వా దత్తాత్రేయాయ నమ 
ఇత్యష్టాక్షరః, దత్తాత్రేయాయేతి సత్యానందచిదాత్మకం నమ ఇతి పూర్ణానందైకవిగ్రహమ్‌, గాయత్రీ 
చ్చందస్సదాశివ బుషి దత్తాత్రేయో దేవతా దత్తాత్రేయేతి కీలకం తదేవబీజం నమశ్శక్తిర్భవతి, 
ఓమితి ప్రథమం ఆమితి ద్వితీయం హ్రీమితి తృతీయం క్రోమితి చతుర్థం ఏహీతి తదైవ వదే 
ద్దత్తాత్రేయేతి స్వాహేతి మంత్రరాజో_ యం ద్వాదశాక్షరః, జగతీఛందః సదాశివ బుషిః దత్తాత్రేయో 
దేవతా, ఓమితి బీజం స్వాహేతి శక్తిస్సంబుద్ధిరితి కీలకమ్‌, ద్రమితి హృదయే హ్రీం క్లీమితి శీర్నే 
ఏహీతి శిఖాయాం దత్తేతి కవచే ఆత్రేయేతి చక్షుషి స్వాహేత్యస్తే తన్మయో భవతి య ఏవం వేద, 
షోడశాక్షరం వ్యాఖ్యా స్వే ప్రాణం దేయం మానం దేయం చక్షుర్ణేయం శ్రోత్రం దేయం షడ్డశశిరళ్ళినత్తి 
షోడశాక్షరమంత్రో న దేయో భవతి, అతిసేవాపరభక్తగుణవచ్చిష్యాయ వదేత్‌, ఓమితి ప్రథమం 
భవతి, ఐమితి ద్వితీయం, క్రోమితి తృతీయం, క్తీమితి చతుర్థం, క్లూమితి పంచమం, ప్రోమితి 
షష్టం, హ్రీమితి సప్తమం, ప్రూమిత్యష్టమం, సౌరితి నవమం, దత్తాత్రేయాయేతి చతుర్దశ, స్వాహేతి 
షోడశ, గాయత్రీ చృందస్సదాశివ బుషిః దత్తాత్రేయో దేవతా ఓం బీజం స్వాహా శక్తి శృతుర్ధ్యంతం 
కీలకం ఓమితి హృదయే క్లాం క్లీం క్లూమితి శిఖాయాం, సౌరితి కవచే చతుర్ధ్యంతం చక్షుషి 
స్వాహేత్యస్తే, యో నిత్యమధీయాన సచ్చిదానంద సుఖీ మోక్షీ భవతి, సౌరిత్యంతే శ్రీవైష్ణవ ఇత్యుచ్యతే 
తజ్జాపీ విష్ణురూపీ భవతి, అనుష్టుష్ఫందః, వ్యాఖ్యాస్యే సర్వత్ర సంబుద్ధిరిమానీత్యుచ్యంతే, దత్తాత్రేయ! 
హరే! కృష్ణ! ఉన్మత్తానంద! దాయక!, దిగంబర! మునే! బాల! పిశాచ! జ్ఞానసాగరేత్యుపనిషత్‌. 


298 శ్రీ దత్తపురాణమ్‌ 


అనుష్టుప్ఫంద స్పదాశివ బుషిః, దత్తాత్రేయో దేవతా దత్తాత్రేయేతి హృదయే, హరే కృష్ణేతి శీర్నే 
ఉన్మత్తానందేతి శిఖాయామ్‌, దాయక మున ఇతి కవచే, దిగంబరేతి చక్షుషి, పిశాచజ్ఞానసాగర 
ఇత్యస్తే, అనుష్టుభోయం మయా౭_ధీతః, అబ్రహ్మజన్మదోషాశ్చ ప్రణశ్యంతి సర్వోపకారీ మోక్షీ 
భవతి య ఏవం వేదేత్యుపనిషత్‌. గ 

ద్వితీయః ఖండః 

ఓమితి వ్యాహరేదోన్నమో భగవతే దత్తాత్రేయాయ స్మరణమాత్రసంతుష్టాయ మహాభయ- 
నివారణాయ మహాజ్ఞానప్రదాయ చిదానందాత్మనే బాలోన్మత్తపిశాచవేషాయేతి మహాయోగినే 
అవధూతాయేతి అనసూయానందవర్ణనాయాత్రిపుత్రాయేతి సర్వకామఫలప్రదాయ ఓమితి 
వ్యాహరేదృవబంధమోచనాయేతి (హ్రీమితి వ్యాహరేత్సకలవిభూతిదాయేతి, క్రోమితి వ్యాహరే 
త్సాధ్యాకర్షణాయేతి, సారితి వ్యాహరేత్సర్వమనఃక్లోభణాయేతి, శ్రీమితి వ్యాహరేన్మహాసంపత్రదాయేతి 
గౌమితి భూమండలాధిపత్యప్రదాయేతి వ్యాహరే చ్చిరం జీవినే వషడితి వ్యాహరేద్వశీకురు వళీకురు, 
వౌషడితి వ్యాహరేదాకర్షయాకర్షయ, హుమితి వ్యాహరేద్విద్వేషయ విద్వేషయ, వడితి 
వ్యాహరేదుచ్చాటయోచ్చాటయ, ఠరేతి వ్యాహరేత్‌ స్తంభయ స్తంభయ, ఖఖేతి వ్యాహరేన్మారయ 
మారయ, నమస్సంపపన్నాయ నమస్సంపన్నాయ, స్వాహా పోషయ పోషయ, పరమంత్ర పరయంత్ర 
పరతంత్రాణి ఛింధి చ్చింధి, గ్రహాన్నివారయ నివారయ, వ్యాధిం నివారయ నివారయ, దుఃఖం 
హరయ హరయ, దారిద్ర్యం విద్రావయ విద్రావయ, దేహం పోషయ పోషయ చిత్తం తోషయ 
తోషయ సర్వమంత్ర సర్వయంత్ర సర్వతంత్ర సర్వపల్లవస్వరూపాయేతి ఓం నమశ్శివాయేత్యుపనిషత్‌, 
2. 

తృతీయః ఖండః. 

య ఏవం వేద అనుష్టుష్ఫందస్సదాశివ బుషిః దత్తాత్రేయో దేవతా ఓమితి బీజం స్వాహేతి 
శక్తిః ద్రామితి కీలకం అష్టమూర్య్యష్టమంత్రా భవంతి యో నిత్యమధీతే వాయ్వగ్నిసోమాదిత్య- 
బ్రహ్మవిష్ణురుదైః పూతో భవంతి గాయథ్రాశ్శతసహగ్రం జప్తో భవతి మహారుద్రశతసహ స్రజాపీ 
భవతి ప్రణవాయుతకోటిజప్తో భవతి శతపూర్వాన్‌ శతోత్తరాన్‌ పునాతి సపజ్మిపావనో భవతి 
బ్రహ్మహత్యాదిపాతకై ర్ముకో భవతి గోహత్యాదిపాతకైర్ముకో భవతి తులాపురుషాదిదానైః ప్రపాపానతః 
పూతో భవతి అశేషపాపాన్ముకో భవతి అభక్ష్యభక్షణపాపైర్ముకో భవతి సర్వమంత్రయోగపారీణో 
భవతి స ఏవ బ్రాహ్మణో భవతి తస్మాచ్చిష్యం భక్తం ప్రతిగృహ్హీయాత్స్పోః నంతఫలమశ్చుతే స 
జీవన్ముకో భవతీత్యాహ భగవాన్నారాయణో బ్రహ్మాణమిత్యుపనిషత్‌. 3 

ఓం భద్రం కర్ణేభిరితి శాంతిః 
ఇతి దత్తాత్రేయోపనిషత్సమాప్తా. 
ఓం తత్సత్‌. 


శ్రీశ్రీ శ్రీవాసుదేవానందసరస్వతీవిరచితమ్‌ 299 


అనుబంధం - 2 
మన్రపాఠః 
1. ఏకాక్షరో దత్తాత్రేయమన్తః :- 
అస్య శ్రీదత్తాతేయైకాక్షరమహామంత్రస్య |; శబరో మహారుద్ర బుషిః | గాయత్రీ 
ఛందః । శ్రీదత్తాత్రేయపరమాత్మా దేవతా । ద్రాం బీజం | ఆం శక్తిః। క్రోం కీలకం । శ్రీదత్తాత్రేయ 
ప్రసాదసిద్ధ్యర్థె జపే వినియోగః । ద్రామిత్యాది న్యాసః । 
ధ్యానమ్‌ 
శీ యోగారూఢం యోగపట్టేన వీతం 
హస్తద్వంద్వం జానుయుగ్నే ప్రసార్య । 
అంసాగ్రస్థరక్తచజ్బాజ్ఞటాకం 
దత్తాత్రేయం భావయే వీక్షమాణమ్‌ ॥ 
లమిత్యాది మానసోపచారైః సంపూజయేత్‌ । 
మనః :-ఓం ద్రాం ॥ 


2. షడక్షరో దత్తాత్రేయమన్రః :- 
అస్య శ్రీదత్తాత్రేయషడక్షరమహామంత్రస్య ॥ శబరో మహారుద్ర బుషిః | గాయత్రీ ఛందః । 
శ్రీదత్తాత్రేయో దేవతా । ద్రాం బీజం । శ్రీం శక్తిః । హ్రీం కీలకం । శ్రీదత్తాత్రేయప్రసాదసిద్ధ్వర్ణే 
జపే వినియోగః ॥ మంత్ర షడ్బీజైర్వ్యాసః । 
ధ్యానమ్‌ 
శ్లో ఉత్తానితే కరతలేం_ప్యపసవ్యసవ్య- 
సోపానపర్వసదృశే౭_ప్యుపరి స్వనాభేః । 
ప్రసార్య చర్మవసనం భసితాజ్ఞరాగం 
మన్రేణ తం భజత రక్తజటాకలాపమ్‌ ॥ 
లమిత్యాది మానసోపచారైః సంపూజయేత్‌ । 
మనః :- ఓం శ్రీం హ్రీం క్షీం గౌం ద్రాం ॥ 


8. అష్టాక్షరో దత్తాత్రేయమన్రః :- 

అస్య శ్రీదత్తాత్రేయాష్టాక్షరమహామం త్రస్య | శబరో మహారుద్ర బుషిః | గాయత్రీ ఛందః । 
శ్రీదత్సాత్రేయో దేవతా । ద్రాం బీజం | నమశ్శక్తి | దత్తాత్రేయాయేతి కీలకం । శ్రీదత్తాత్రేయ 
ప్రసాదసిద్ధ్యర్థె జపే వినియోగః ॥ ద్రామిత్యాదిన్యాసః | 


300 శ్రీ దత్తపురాణమ్‌ 


ధ్యానమ్‌ 
శ్లో; యోగారూఢం యోగపట్టేన వీతం 
హస్తద్వంద్వం జానుయుగ్నే ప్రసార్య । 
అంసాగ్రస్థదివ్యభూషాజటాకం 
దత్తాత్రేయం భావయే వీక్షమాణమ్‌ ॥ 
లమిత్యాది మానసోపచారైః సంపూజయేత్‌ । 
మనః :- ఓం దత్తాత్రేయాయ నమః ॥ 
4. ద్వాదశాక్షరో దత్తాత్రేయమన్తః :- 
అస్య శ్రీదత్తాత్రేయద్వాదశార్ణమహామంత్రస్య | శబరో మహారుద్ర బుషిః | జగతీ ఛందః । శ్రీ 
దత్తాత్రేయో దేవతా । ద్రాం బీజం | నమశ్శక్తి । దత్తాత్రేయేతి కీలకం | శ్రీదత్తాత్రేయప్రసాదసిద్ధ్యర్దే 
జపే వినియోగః । 


ఓం ఆం । హ్రీం క్రోం । ఏహి । దత్తాత్రేయ । స్వాహా ॥ ఇతి పంచాంగన్యాసః ॥ యద్వా 
ద్రామిత్యాది షడంగన్యాసః ॥ 
ధ్యానమ్‌ 
శ్లో వ్యాఖ్యాము ద్రాం కరసరసిజే దక్షిణో సందధానో 
జానున్యస్తాపరకరసరోజాత్తవేత్రో నతాంసః | 
ధ్యానాధ్యానాత్సుఖపరవశాదర్థమామీలితాక్షో 
దత్తాత్రేయో భసితధవళః పాతు నః కృత్తివాసాః ॥ 
లమిత్యాది మానసోపచారైః సంపూజయేత్‌ । 


మనః :- ఓం ఆం హ్రీం క్రోం ఏహి దత్తాత్రేయ! స్వాహా ॥ 


5. షోడశాక్షరో దత్తాత్రేయమనః :- 

అస్య శ్రీదత్తాత్రేయషోడశాక్షరమహామంత్రస్య | శబరో మహారుద్ర బుషి । ద్రాం బీజం | 
నమశ్శక్తిః । దత్తాత్రేయాయేతి కీలకం । శ్రీదత్తాత్రేయప్రసాదసిద్ధ్యర్థే జపే వినియోగః । 

ఓం ఐం।క్లాం క్లీం క్లూం ॥ హోం హ్రీం హాం | సౌః । దత్తాత్రేయాయ స్వాహా ॥ ఇతి 
పంచాంగన్యాసః | యద్వా ద్రామిత్యాది షడంగన్యాసః ॥ 


దేవానందసరస్వతీవిరచితమ్‌ 301 


& 
& 
(6౮ 
త్స 

గ్ర 


ధ్యానమ్‌ 
శ్లో; మందారమూలే మణిపీఠసంస్థం 
సువర్ణదానైకనిబద్ధదీక్షమ్‌ 1 
ధ్యాయేత్సరీతం నవనాథసిద్దె- 
ర్లారిద్ర్యదావానలకాలమేమైః ॥ 
లమిత్యాది మానసోపచారైః సంపూజయేత్‌ । 
మనః :- ఓం ఐం క్లాం క్లీం క్లూం హ్రాం హ్రీం హ్రూం సౌః దత్తాత్రేయాయ స్వాహా ॥ 


6. వింశత్యర్షో దత్తావ్రేయమంత్రః :- 
అస్య శ్రీదత్తాత్రేయవింశత్యర్హమహామంత్రస్య । సదాశివ బుషిః | కృతిశ్చందః । శ్రీ దత్తాత్రేయో 
దేవతా । ఓం బీజం । స్వాహా శక్తిః | సౌః । శ్రీవిష్టవ ఇతి కీలకం । శ్రీదత్తాత్రేయప్రసాదసిద్ధుర్ధే 
జపే వినియోగః ॥ 
ఓం ఐం ।క్ల్షాం క్రీం క్లూం । హోం హ్రీం హ్రూం । సౌః । శ్రీవిష్ణవే । దత్తాత్రేయాయ స్వాహా 
| ఇతి కరహృదయాది న్యాసః ॥ 
ధ్యానమ్‌ 
శ్లో; మందారమూలే మణిపీఠసంస్థం 
సువర్ణదానైకనిబద్ధదీక్షమ్‌ I 
ధ్యాయేత్సరీతం నవనాథసిద్దె- 
ర్లారిద్ర్యదావానలకాలమేమైః ॥ 
లమిత్యాది మానసోపచారైః సంపూజయేత్‌ । 
మనః :- ఓం ఐం క్లాం క్లీం క్లూం హ్రాం హ్రీం హ్రూం సౌః శ్రీవిష్ణవే దత్తాత్రేయాయ స్వాహా ॥ 


7. దత్తాత్రేయానుష్ట్రభమంత్రః :- 

అస్య శ్రీదత్తాత్రేయానుష్పభమంత్రస్య | శబరో మహారుద్ర బుషిః | అనుష్టుప్పందః । శ్రీ 
దత్తాత్రేయో దేవతా । దత్తాత్రేయ హరే కృష్ణ ఇతి బీజం | ఉన్మత్తానందదాయక దిగంబరేతి శక్తిః 
॥ మునే బాలపిశాచ జ్ఞానసాగరేతి కీలకం । శ్రీదత్తాత్రేయప్రసాదసిద్ధ్యర్థే జపే వినియోగః । 

దత్తాత్రేయ! హరే! కృష్ణ! ఉన్మత్త! ఆనంద! దాయక! దిగంబర! మునే! బాల! పిశాచ! ఇతి 
కరహృదయాది న్యాసః ॥ 

ధ్యానమ్‌ 
శ్లో కాశీ కోల్లా మాహురీ సహ్యకేషు 
స్నాత్వా జప్పా ప్రాశ్యతే చాన్వహం యః । 


302 శ్రీ దత్తపురాణమ్‌ 


దత్తాత్రేయస్మరణాత్స్ముర్భగామీ 
త్యాగీ భోగి దివ్యయోగీ దయాకుః ॥ 
లమిత్యాది మానసోపచారైః సంపూజయేత్‌ । 
మనః :- దత్తాత్రేయ! హరే! కృష్ణ! ఉన్మత్తానంద! దాయక! । 
దిగంబర! మునే! బాల! పిశాచ! జ్ఞానసాగర ॥ 


8. దత్తాజ్రేయమాలామన్తః :- 
అస్య శ్రీదత్తాత్రేయమాలామహామంత్రస్య । సదాశివ బుషిః | అనుష్టుప్ఫందః | శ్రీ దత్తాత్రేయో 
దేవతా | ద్రామితి కీలకం । శ్రీదత్తాత్రేయటప్రసాదసిద్ధ్యర్ణే జపే వినియోగః | ద్రామిత్యాదినా 
న్యాసః ॥ 
ధ్యానమ్‌ 
శ్లో॥ కాశీ కోల్లా మాహురీ సహ్యకేషు 

స్నాత్వా జపా ప్రాశ్యతే చాన్వహం యః । 

దత్తాత్రేయస్మరణాత్సుర్భగామీ 

త్యాగీ భోగి దివ్యయోగీ దయాకుః ॥ 

లమిత్యాది మానసోపచారైః సంపూజయేత్‌ । 

మనః :- ఓం ఆం హ్రీం క్రోం ఐం క్లీం సౌః శ్రీం గౌం ద్రాం ఓం నమో భగవతే దత్తాత్రేయాయ 
స్మరణమాత్రసంతుష్టాయ, మహాభయనివారణాయ, మహాజ్ఞాన ప్రదాయ, సచ్చిదానందాత్మనే, 
బాలోన్మత్తపిశాచవేషాయ, మహాయోగినేం_ వధూతాయ, అనసూయానందవర్థనాయ, అ్రిపుత్రాయ, 
సర్వకామప్రదాయ, ఓం భవబంధవిమోచనాయ, ఆం సాధ్యబంధనాయ, హ్రీం సర్వవిభూతిదాయ, 
క్రోం సాధ్యాకర్షణాయ, ఐం వాక్రదాయ, క్రీం జగత్రయవశీకరణాయ, సౌః సర్వమనఃక్షోభణాయ, 
శ్రీం మహాసంపత్రదాయ, గ్లౌం భూమండలాధిపత్యప్రదాయ, ద్రాం చిరంజీవినే, వషడ్వశీకురు 
వశీకురు, వౌషడాకర్షయ ఆకర్షయ, హుం విద్వేషయ విద్వేషయ, ఫడుచ్చాటయ ఉచ్చాటయ 
ఠఠస్తంభయ స్తంభయ, ఖేఖే మారయ మారయ, నమస్సంపన్నాయ సంపన్నాయ, స్వాహా పోషయ 
పోషయ, పరమంత్ర పరయంత్ర పరతంత్రాణి ఛింధి ఛింధి, గ్రహాన్నివారయ నివారయ, వ్యాధిం 
నివారయ నివారయ, దుఃఖం హరయ హరయ, దారిద్ర్యం విద్రావయ విద్రావయ, దేహం 
పోషయ పోషయ, చిత్తం తోషయ తోషయ, సర్వమంత్రస్వరూపాయ, సర్వయంత్రస్వరూపాయ, 
సర్వతంత్రస్వరూపాయ, సర్వపల్లవస్వరూపాయ, ఓం నమళ్శివాయ స్వాహా ॥ 


శ్రీః 


303 


శ్రీః 
ప.ప. శ్రీవాసుదేవానందసరస్వతీవిరచితమ్‌ 


ఆదత్తపఫురాణమ్‌ 


తృతీయాష్టకము - ద్వితీయాధ్యాయము 


హరిః ఓమ్‌ ॥ 
శ్లో ఇచ్చన్తి యత్మృపాం సర్వే తల్లీలాత్రోపవర్హ్వతే I 
భార్గవోం_భూద్ద్విజః కశ్చిత్తత్పుత్రో జడవత్సుధీః I 1 


ప్రతిపదార్థం = సర్వే = అందటును, యత్‌ కృపామ్‌ = ఎవని కృపను, ఇచ్చన్తి = కోరుచున్నారో, 
తత్‌ లీలా = వాని లీల, అత్ర = ఇచట, ఉపవర్ధ్వతే = వివరింపబడుచున్నది; కశ్చిత్‌ ద్విజః = 
ఒకానొక బ్రాహ్మణుడు, భార్గవః = భృగువంశజుడు, తత్‌ పుత్రః = వాని కుమారుడు, సుధీః 
బుద్ధిశాలి, జడవత్‌ = మూర్చునివలె, అభూత్‌ = ఆయెను. 

తాత్పర్యము : యే ప్రభువు దయను అందబు కోరుకొందురో, ఆ ప్రభు లీల యిది : భృగువంశమున 
బుట్టిన ఒకానొక బ్రాహ్మణుని కుమారుడు బుద్ధిమంతుడైనను, మూర్చునివలె అయినాడు. 


శ్లో తత్పితాహ సుతాధీష్వ వేదాన్ముక్షె చరాశ్రమాన్‌ । 


స ప్రాహ ప్రాక్తతాధీతాః సర్వా విద్యాః క్రియాః కృతాః ॥ 2 
శ్లో భోగా భుక్తా లక్షయోనిరాడ్భృత్యత్వాది చోషితమ్‌ । 

తత్సర్వం సంస్మరే యోగభ్రష్టత్వాత్సార్వదేహికమ్‌ ॥ 8 
శ్లో న స్పృశామి త్రయీధర్మం భాన్తి మే విగుణాః క్రియాః । 

జాతబోధస్య మే వేదైః కిం కార్యం వశినో యతేః ॥ 4 


ప్ర: తత్‌ పితా = వాని తండ్రి, ఆహ = అనెను, (హే) సుత = ఓ కుమారా!, ముక్త = 
ముక్తికొరకు, వేదాన్‌ = వేదములను, అధీప్వ = అధ్యయనము చేయుము, ఆశ్రమాన్‌ = బ్రహ్మచర్యాది 
ఆశ్రమధర్మములను, చర = పాలించుము; సః = అతడు, ప్రాహ = ఇట్లనెను, తతా(తాత) = ఓ 
తండ్రీ!, ప్రాక్‌ = పూర్వము, సర్వాః విద్యాః = అన్ని విద్యలు, అధీతాః = నేర్వబడినవి, క్రియాః 


304 శ్రీ దత్తపురాణమ్‌ 


= వైదికక్రియలు, కృతాః = చేయబడినవి, భోగాః = భోగములు, భుక్తాః = అనుభవింపబడినవి, 
లక్షయోనిరాట్‌ భృత్యత్వ+ఆది చ = లక్షజన్మల రాజత్వము, దాసత్వము మొదలగునది, కూడ, 
ఉషితమ్‌ = దహింపబడినది, పౌర్వదేహికమ్‌ = పూర్వజన్మల సంబంధియైన, తత్‌ సర్వమ్‌ = 
అది యంతయు, యోగభ్రష్టత్వాత్‌ = యోగట్రష్టుడనై నందువలన, సంస్మరే = జ్ఞాపకము 
చేసికొనుచున్నాను, త్రయీధర్మమ్‌ = వేదధర్శము, న స్పృశామి = తాకను, జాతబోధస్య మే = 
జ్ఞానినైన నాకు, వశినః యతేః = జితేంద్రియుడైన యతికి, వేదైః కిం కార్యమ్‌ = వేదములతో 
యేమి పని?, మే = నాకు, క్రియాః = క్రియలు, విగుణాః భాన్తి = గుణములేనివిగా కన్చడుచున్నవి. 


తా : తండ్రి కుమారునితో, “కుమారా! వేదాధ్యయనం చెయ్యి. ఆశ్రమధర్మాలు పాటించు” 
అనినాడు. తండ్రికి సమాధానంగా ఆ కుమారుడు, “ఓ తండ్రీ! నేను పూర్వమే వేదాలు చదివాను, 
వైదికక్రియలు నిర్వహించాను, అన్ని విద్యలున్నూ నేర్చినాను. ఎన్నో యోనులలో మరల మరల 
జన్మించి రాజుగానూ, సేవకుడుగానూ అన్ని అనుభవించినాను. అవన్నీ నా కిప్పుడు గుర్తున్నవి. 
కారణం, నేను యోగభ్రష్టుడనై జన్మించినాను. పూర్వమే జ్ఞానినై, జితేంద్రియుడనై, యతినైన నా 
కిప్పుడు వేదములతో, వైదికక్రియలతో, ఆశ్రమనియమాలతో నేమి పని?” అనినాడు. 
శ్లో; పురాం సౌ బ్రాహ్మణో (బ్రహ్మవిచారపరినిష్టితః | 
సత్సజ్లాభ్యాసవైరాగ్ర్యైరేకాన్తిత్వముపాగతః ॥ ర్‌ 
ప్ర: పురా = పూర్వము, అసౌ బ్రాహ్మణః = ఈ బ్రాహ్మణుడు, బ్రహ్మవిచార పరినిష్థితః = బ్రహ్మ 
చింతనయందే నిష్టగలవాడు, సత్‌ +సబ్బ +అభ్యాసవైరాగ్యైః = సత్పురుషుల సహవాసము, రాగద్వేష- 
రాహిత్యములచేత, ఏకాన్తిత్వమ్‌ = ఏకాంతమున నివసించుటను, ఉపాగతః = ఎంచుకొనినవాడు. 
తా : పూర్వజన్మమున ఈ బ్రాహ్మణుడు, బ్రహ్మచింతనలోనే సదా నిమగ్నమై యుండువాడు. 
సత్పురుషసాంగత్యము, అధ్యాత్మవిద్యాసాధన, రాగద్వేషరాహిత్యము కలిగి ఒంటరియై 
జీవించువాడు. % 
శ్లో॥ దైవాన్మృతస్య బోధాత్రాగ్లుప్తాభ్యాసాన్న మే స్మృతిః । 
బుద్ధ్వేహ సుప్తోల్టితవత్స్వాత్మానం హి దృఢవ్రతః ॥ 6 
ప్ర : దైవాత్‌ = విధివశమున, మృతస్య = మరణించిన వానికి, మే = నాకు, బోధాత్‌ ప్రాక్‌ = 
పుట్టుకకుముందు, లుప్త+అభ్యాసాత్‌ = వదలిన అభ్యాసమునుండి, స్మృతిః న = జ్ఞాపకము 
లేదు, ఇహ = లోకమున, బుద్దా = మేల్ళొని, స్వ+ఆత్మానం హై = నన్ను నేనే, సుప్త+ఉల్టితవత్‌ 
= నిద్రించి లేచినవానివలె, దృఢవ్రతః = దృఢమైన నిష్టగలవాడనై, 
శ్లో॥ ప్రాప్తో స్మీహ పరాం శాన్తిమచలో హ్యబ్ధివత్స్వదృక్‌ । 
నాశో నాద్య త్రిభూమిస్థయమినః కిముతాన్యతః ॥ 7 
ప్ర: ఇహ = ఇప్పుడు, అబ్ధివత్‌ = సముద్రమువలె, స్వదృ్భక్‌ = ఆత్మావలోకనము గలిగి, పరాం 


శ్రీశ్రీశ్రీవాసుదేవానందసరస్వతీవిరచితమ్‌ 305 


శాన్తిం హి = పరమశాంతినే, ప్రాప్తః = పొందినవాడనై, అచలః అస్మి = నిశ్చలుడనైతిని, ఆద్య 
= ప్రధానమైన, త్రిభూమిస్థ = శుభేచ్చా, విచారణా, తనుమానసభూములు మూడింటియందున్న 
యమినః = యమనియమాది సాధకునకు, నాశ = నాశము, న = లేదు, ఉత+అన్యతః కిమ్‌ 
= ఇక అన్యుల విషయమేమి? 


తా: విధివశమున మరణించిన నాకు, నేను మరియొక జన్ననెత్తితినను గురుతులేక, నిద్రించి 
మేల్మ్కొంటి ననునట్లున్నది. దానివలన నాకు పరమశాంతి లభించి, నిశ్చలచిత్తుడనై సముద్రమువలె 
స్వాత్మదృష్టి గలిగి యున్నాను. సాధకున కే నాశములేదని చెప్పుదురు కదా, ఇక సాధకుని 
స్థాయిని మించిన జ్ఞాని సంగతి చెప్పునదేమి? 

థి Ey 

శ్లో తచ్చృత్వా తం పితా ప్రాహ క్షణసత్సజ్ఞనిర్భతః । 
పుత్రేదృశో౭_సి చేత్వాదృగ్యథా భూయాం తథా 9 దిశ ॥ 8 

ప్ర: తత్‌ శృత్వా = ఆ మాటలు విని, తమ్‌ = వానిని గూర్చి, పితా = తండ్రి, ప్రాహ = ఇట్లనెను, 
(హే) పుత్ర! = ఓ కుమారా!, క్షణసత్సబ్దనిర్భతః = కొలదికాలము సత్పురుషసాంగత్యము 
నుండి మరలింపబడినవాడవై, ఈద్భశః = ఇట్టివాడవు, అసి చేత్‌ = అయినట్లయిన, త్వాద్భక్‌ 
నీ వంటివాడు, యథా = ఎట్లు, భూయామ్‌ = కా నోపునో, తథా = అట్లు, ఆదిశ = నిర్దేశింపుము. 


తా: కుమారుని ఆ మాటలు విని, తండ్రి వాని కిట్లనెను : నాయనా! సత్పురుషసాంగత్యము 
కొలదికాలము కొరవడినంత మాత్రమున నీ వంటి పూర్వజన్మసంస్మారము, స్మృతి కలిగిన వానికే 
సమస్తము విగుణమై తోచినచో, మరి నీకు మేలు చేకూరు టెట్లో నీవే చెప్పుము.  * 


శ్లో బిభేమి కర్మనిగడాన్నేక్ష్యే.త్రాన్యత్ర వా సుఖమ్‌ | 
పుత్రః ప్రాహార్డునాదిభ్యః శ్రీదత్తేన పురోదితః ॥ 9 
ప్ర : కర్మనిగడాత్‌ = కర్మయను సంకెలలవలన, అత్ర వా అన్యత్ర = ఇహము నందు లేక 
పరము నందు, సుఖమ్‌ = సుఖమును, న ఈక్ష్యే = చూచుట లేదు, బిభేమి = భయపడు 
చున్నాను, పుత్రః = కుమారుడు, ప్రాహ = ఇట్లనెను, పురా = పూర్వకాలమున, శ్రీదత్తేన = శ్రీ 
దత్తునిచేత, అర్జున +ఆదిభ్యః = అర్జునుడు మొదలగు వారికొరకై, ఉదితః = చెప్పబడినది. 
శ్లో యోగస్తం దుఃఖసంయోగవియోగం శృణు తాత! మత్‌ । 


ప్రతిష్టానే కౌశికాభ్యో ద్విజః పూర్వార్ణితాదభూత్‌ ॥ 10 
శ్లో కుష్టీ రుగ్గో౭ పి తద్భార్యా౭_భజత్తం దేవవత్సదా । 
స్నానవస్రాబ్ఞసంవాహ ప్రియవాగ్ఫ్ళోజనౌషరైః ॥ 11 


ప్ర: దుఖసంయోగ-వియోగమ్‌ = దుఃఖముకలుగుట, తొలగిపోవుట, తం యోగమ్‌ = అను 
నట్టి యోగమును గూర్చి, మత్‌ = నా మాటలను, శృణు = వినుము, తాత! = తండ్రీ!, ప్రతిష్టానే 
జ ప్రతిష్టానపురమున, కౌశికాఖ్యః ద్విజః = కౌశికుడను పేరుగల బ్రాహ్మణుడు, పూర్వార్ణితాత్‌ వ 


306 శ్రీ దత్తపురాణమ్‌ 


పూర్వజన్మకర్మఫలముగా లభించినదానివలన, కుష్టీ అభూత్‌ = కుష్టరోగి యాయెను, రుగ్గః అపి 
= రోగగగ్రస్తుడైనను, తద్భార్యా = వాని భార్య, తమ్‌ = వానిని, సదా = ఎల్లవేళల, దేవవత్‌ = 
దేవునివలె, స్నాన-వస్త్ర అబ్బ +సంవాహప్రియవాక్‌ భోజన -బెషథైః = స్నానము చేయించి, వస్త్రము 
చుట్టి, ఒడలు తుడిచి, కాళ్ళు పిసికి, మంచి మాటలు చెప్పుచూ, భోజనము చేయించి, జెషధము 
లిచ్చి, ఇట్లు, అభజత్‌ = సేవించెను. 


తా (శ్లో.9-11) శ కర్మ యనునది సంకెల. ఆ బంధమువలన ఇహపరములలో యెక్కడ గాని 
సుఖము కనరాదు. కావున భయమగుచున్నది, అని తండ్రి యనగా కుమారుడిట్లనెను : పూర్వము 
శ్రీదత్తుడు అర్జునాదులకు ఉపదేశించిన దుఃఖవిషయమును వినుము. పూర్వకాలమున 
ప్రతిష్టానపురమున కౌశికుడను బ్రాహ్మణుడు పురాకృతకర్మఫలముగా కుష్టరోగియాయెను. ఆ 
రోగిష్టిని వాని భార్య దేవుని కొల్చినట్లు సేవించినది : నిత్యము స్నానము చేయించి, ఒడలు 
తుడిచి, తియ్యని మాటలతో భుజింప జేసి, బెషధము లిచ్చి, ఇట్లనేక విధముల సేవలు చేసినది. 


శ్లో॥ శ్లేషషమూత్రపురీషాసవక్షాలనైః సాధులేపనైః । 


స తథా సేవ్యమానోం పి సత్యాతీవ వినీతయా ॥ 12 
శ్లో॥ నిర్భర్భయతి తాం చబ్జః క్రూరో వేశ్యాగతాన్తరః । 
బీభత్సమపి తం దేవం మేనే సా పతిదేవతా ॥ 18 


ప్ర: శ్లేషమూత్రపురీష+ఆసవక్షాలనైః = కఫము, మూత్రము, విరేచనము, ఆది ద్రవములను 
కడిగి శుభ్రము చేయుటతో, సాధులేపనైః = బాధను పోగొట్టు పైపూత బెషధములను పూయుటతో, 
తథా = ఆ రీతి, వినీతయా సత్యా = వినయశీలియైన భార్యచేత, సేవ్యమానః అపి = సేవింపబడు 
చున్నను, సః చణ్జః = ఆ అతికోపి, క్రూరః = క్రూరుడై, వేశ్యాగతాన్తరః = వేశ్యాలోలుడై, తామ్‌ 
= ఆమెను, అతీవ నిర్భర్చయతి = అమితముగ బాధించు చుండెను, బీభత్సం అపి = అంతటి 
తీవ్రకోపియైనను, పతిదేవతా సా = పతియే దేవతగా తలచిన ఆమె, తమ్‌ = వానిని, దేవం మేనే 
= దేవునిగా తలచెను. 


తా : ఆ రోగిష్టిభర్తయొక్క మలమూత్రములను కఫాది నిష్టీవమును నిత్యము శుభ్రము చేసి వాని 
కుష్టవ్యాధికి బాధానివారకములైన, లేపనౌషధముల బూసి ఎంతయో సేవించెను. కాని ముక్కోపి, 
క్రూరుడు, వేశ్యాలోలుడు అయిన భర్త ఆ వినయశీలియైన భార్యను తీవ్రముగా బాధించెను. 
ఐనను ఆ యిల్లాలు భర్తయే దైవమని తలచెను. 
శ్లో పరాధీనో౭_ ప్యేకదా స వేశ్యాం దృష్ట్వా? వదట్రియామ్‌ । 
ధర్మజ్జే! మే హరత్యేషా చిత్తం తన్వి! ఘటస్తనీ ॥ 14 
శ్లో॥ తద్ధామ నయ మా౭_శక్తం మరిష్యే సుభగే! న చేత్‌ | 
కామో వామో న మోక్తుం తం కో౭ పి శక్నోతి భామిని! ॥ 15 


శ్రీశ్రీశ్రీవాసుదేవానందసరస్వతీవిరచితమ్‌ 307 


ప్ర : ఏకదా = ఒకప్పుడు, పరాధీనః అపి సః = రోగమువలన శరీరము తన అధీనమున 
లేకున్న ఆ కౌశికుడు, వేశ్యాం దృష్ట్వా = వేశ్యను చూచి, ప్రియామ్‌ = భార్యతో, అవదత్‌ = 
ఇట్లనెను, తన్ని! ధర్మజ్ఞే! = ధర్మము నెణిగిన ఓ అబలా!, ఏషా ఘటస్తనీ = కుంభకుచములు గల 
ఈమె, మే చిత్తమ్‌ = నా మనస్సును, హరతి = చూరగొన్నది, అశక్తం మా = శక్తిలేని నన్ను, తత్‌ 
ధామ = ఆ వేశ్యయింటికి, నయ = తీసికొని పొమ్ము, న చేత్‌ = లేనిచో, మరిష్యే = మరణింతును, 
సుభగే = ఓ సౌభాగ్యవతీ!, కామః = కోరిక, వామః = తీవ్రమైనది, తమ్‌ = ఆ కాముని, 
మోక్తుమ్‌ = విడిపించుటకు, భామిని = ఓ భామా!, కః అపి = ఎవడును, న శక్నోతి = 
సమర్గుడు కాడు. 


తా : ఒకప్పుడు రోగమువలన కదలలేనివాడైనను ఆ కౌశికుడు వేశ్యను చూచి భార్యతో యిట్లనెను 
న స్రీధర్మము నెతిగిన ఓ అబలా! ఈ వేశ్య నా మనస్సు హరించినది. నా యంత నేను పోలేను, 
కావున నన్నామె యింటికి తీసికొని పొమ్ము. లేకున్న నేను మరణింతును. మన్మథుడు తీవ్రముగ 
బాధించుచున్నాడు. వానినుండి ఎంతటి వారును తప్పించుకొనలేరు. న 


శ్లో తచ్చృత్వా సా౭.భవద్ధృష్టా కులీనా సుభగా సతీ । 
బద్ద్వా పరికరం శుల్మం భూర్యాదాయ నిధాయ తమ్‌ ॥ 16 
శ్లో స్మన్టే మన్దం యయౌ రాత్రౌ ధ్వాన్తే విద్యుత్విషా సుధీః । 
శూలే చోరభ్రమాత్రోతో మాబ్దవ్యో భూభ్ళతా విధేః ॥ 17 
ప్ర: తత్‌ శృత్వా = ఆ మాటలు విని, సా సుభగా కులీనా సతీ = ఉత్తమజన్మగలదియు 
సౌభాగ్యవతియు పతివ్రతయునైన ఆమె, హృష్టా అభవత్‌ = సంతోషించిన దాయెను, పరికరమ్‌ 
= వాహకమును, బద్ధ్వా = కట్టి, భూరి శుల్మమ్‌ = అధికమైన వేశ్యాధనమును, ఆదాయ = 
తీసికొని, తం నిధాయ స్మన్టె = వానిని భుజములపై నుంచుకొని, రాత్రౌ = రాత్రివేళలో, ధ్వాన్తే 
= మార్గమున, సుధీః = ఆ బుద్ధిశాలిని, విద్యుత్‌ త్విషా = మెజుపులకాంతిలో, మన్దమ్‌ = 
మెల్లగా, యయౌ = నడిచెను; విధేః = విధివశమున, చోరభ్రమాత్‌ = దొంగయన్న అపోహవలన, 
భూభృతా = రాజుచేత, మాణబ్దవ్యః = మాండవ్యమహర్షి శూలే = శూలముపై, ప్రోతః = 
గుచ్చబడియుండెను. 
శ్లో ధ్వాన్తేం_ జ్ఞానా త్మౌశికాజ్షిచాలితః ప్రాహ దుఃఖితః | 
యేనాహం దుఃఖితో యాతు మృత్యుం సోం ర్మోదయాదితి 11 18 
ప్ర: ధ్వాన్తే = మార్గమున, అజ్ఞానాత్‌ = తెలియనందువలన, కౌశిక+అం(ఘి -చాలితః = కౌశికుని 
పాదముచే కదలించబడినవాడై, దుఃఖితః = దుంఖితుడై, ప్రాహ = ఇట్లనెను, అహమ్‌ = నేను, 
యేన = ఎవనిచే, దుఃఖితః = బాధింపబడితినో, సః = ఆతడు, అర్మ+ఉదయాత్‌ = సూర్యోదయము 
వలన, మృత్యుం యాతు ఇతి = మరణించును, అని. 


308 శ్రీ దత్తపురాణమ్‌ 


తా (శ్లో.16-18) : ఆ మాటలు విని ఉత్తమజన్మగల ఆ పతివ్రత సంతోషించి, వేశ్యకిచ్చుటకు 
పెద్దమొత్తముగా ధనము తీసికొని, వాని నొక వాహకమున గూర్చుండబెట్టి, భుజములపై కెత్తుకొని, 
రాత్రివేళలో మెజుపుల కాంతిలో మెల్లగా ఆ సాధ్వి బయలుదేరినది. విధివశమున దొంగగా 
(భ్రమించి రాజు మాండవ్యుని శూలముపై కొరతవేయగా, త్రోవలో కనరాక ఆ కౌశికుని పాదము 
తగిలి శూలము కదలగా బాధితుడైన మాండవ్యుడు సూర్యుడుదయించినంతనే కౌశికుడు 
మరణించునని శపించినాడు. 

శ్లో తచ్చృత్వోచే సతీ ఖిన్నా నోదేష్యత్యర్క ఇత్యహో । 

శప్యైవం పూరయిత్వా స్వభర్త్శృకామం గృహం యయౌ ॥ 19 

ప్ర: తత్‌ శృత్వా = ఆ మాండవ్యుని శాపవచనము విని, సతీ = ఆ సాధ్వి, ఖిన్నా = దిగులు 
చెందినదై, అర్మః = సూర్యుడు, న+ఉదేష్యతి = ఉదయించకుండును, ఇతి = అని, ఊచే = 
అనియెను, ఏవమ్‌ = ఈ విధముగా, శప్వా = శపించి, స్వభర్శృకామమ్‌ = తన భర్తకోరికను, 
పూరయిత్వా = తీర్చి, గృహం యయౌ = ఇంటికి పోయెను. అహో = జెరా! 
తా:ఆ మాండవ్యుని శాపమును విని, ఆ సాధ్వి దిగులుతో, “సూర్యుడు ఉదయించకుండుగాక!” 
అని ప్రతిశాపమిచ్చి, తన భర్త కోరికను తీర్చి, తన యింటికి మరలి పోయెను. 

శ్లో తచ్చాపాన్నోదితః సూర్యస్తతస్తస్తం జగత్రయమ్‌ । 

కాలవ్యవస్థా నష్టే ర్కే నాతో లుప్తాః క్రియాః సమాః ॥ 20 

ప్ర: తత్‌ శాపాత్‌ = ఆ శాపమువలన, సూర్యః = సూర్యుడు, న ఉదితః = ఉదయించలేదు, 
తతః = దానివలన, జగత్‌ త్రయమ్‌ = మూడు లోకములు, త్రస్తమ్‌ = బాధింపబడినది, అర్మే 
నష్టే = సూర్యుడు గతి దప్పుటచే, కాలవ్యవస్థా న = కాలమను వ్యవస్థ లేనిదాయెను, అతః = 
అందువలన, సమాః క్రియాః = లౌకికవైదికకర్మలన్నియు, లుప్తాః = లోపించినవి. 
తా: ఆ సాధ్వి శాపమువలన సూర్యుడుదయించలేదు, ముల్లోకములు కల్లోలితములైనవి. కాలము 
ఆగినదాయెను. అందువలన లౌకికకర్మలు, వైదికకర్మలు అన్నియు నిలిచిపోయినవి. % 


శ్లో॥ ఇహ భీతం జగద్దాన్లాత్స్వర్లే దేవా ఉపోషితాః | 
వృష్ట్వాది నానుగృహ్హామో మర్యాంస్తేః ప్యధ్వరైశ్చ నః ॥ 21 

ప్ర: ఇహ జగత్‌ భీతమ్‌ = ఈ జగత్తు భయము జెందినది, ధ్వాన్లాత్‌ = త్రోవ దప్పినది, స్వర్గే = 
స్వర్గమున, దేవాః = దేవతలు, ఉపోషితాః = ఉపవసించిరి, వృష్టి+ఆది = వర్షము మొదలగువానిని, 
న+అనుగృహ్హీమః = అనుగ్రహించకుండిరి, తే అపి = వారున్న్యూ మర్యాన్‌ = మర్వులను, నః = 
మమ్ములను, అధ్వరైః చ = యజ్ఞములతో 

తా: ఇహలోకము భయముతో గతి దప్పినది. మర్వులు యజ్ఞములతో దేవతల నుపాసించుట 
మానిరి. దేవతలున్నూ సకాల వర్షములాది అనుగ్రహింపకుండిరి. హవిర్భోక్తల కుపవాసమైనది. * 


శ్రీశ్రీశ్రీవాసుదేవానందసరస్వతీవిరచితమ్‌ 309 


శ్లో భుక్వాపి లోలుపా యే౭_స్మద్దత్తం యాగైర్యజన్తి నో 
AAR వ్‌, త ఇక్‌ 0 
ఇజ్యన్త ఉపసర్గె స్త తివృష్టాద్యైః సుదారుణైః ॥ 22 

ప్ర: యే = ఎవరు, అస్మత్‌ దత్తమ్‌ = మాచే ఇవ్వబడినదానిని, భుక్వా అపి = అనుభవించియును, 
లోలుపాః = భోగమగ్నులై, యాగైః = యాగములతో, నః = మమ్ము, యజన్తి = పూజించుచున్నారో, 
తే = వారు, ఉపసర్ణెః అతివృష్ట్యాద్యైః సుదారుణైః = అతివృష్టి మొదలగు భయంకరమైన ప్రకృతి 
ఉపద్రవములతో, ఇజ్యన్తః = యాగము చేయుచున్నారు. 

తా: మేము ప్రసాదించిన వానిని అనుభవించి కూడా, భోగలాలసులైనచో ఫలితార్థముగ అతివృష్టి 
అనావృష్టివంటి ప్రకృతివిపరిణామములు కలుగును. 


శ్లో నాపరాధో౭_ధునాతైషాం కాలాభావాన్ఫృణామితి | 
విచార్య శరణం దేవాః కం గత్వా తం న్యవేదయన్‌ I 23 


ప్ర : కాల+అభావాత్‌ = కాలగమనములేనందున, అధునా = ఈ సమయమున, నృణాం 
ఏషామ్‌ = ఈ నరులకు, అత్ర = ఈ విషయమున, న అపరాధః ఇతి = దోషము లేదు అని, 
విచార్య = ఆలోచించి, దేవాః = దేవతలు, కమ్‌ = బ్రహ్మను, శరణం గత్వా = శరణు పొంది, 
తం న్యవేదయన్‌ = వానికి నివేదించిరి. 


తా: కాలగమనము లేనందున కాలనియతి ననుసరించి చేయు కర్మలకు లోపము కలుగుటలో 
నరుల దోషము లేదని విచారించిన దేవతలు (బ్రహ్మను శరణువేడి వానికిట్లు నివేదించిరి. 
శ్లో ధ్యాత్వా ముహూర్తం బ్రహ్మాపి దేవాంస్తాన్రాహ సర్వవిత్‌ | 

సూర్యో భీతః సతీశాపాదుపాయః కల్ప్యుతేం_త్ర తు ॥ 24 
ప్ర: బ్రహ్మో అపి = బ్రహ్మయును, ముహూర్తమ్‌ = క్షణకాలము, ధ్యాత్వా = ధ్యానించి సర్వవిత్‌ 
= అంతయు తెలిసిన వాడై, తాన్‌ దేవాన్‌ ప్రాహ = ఆ దేవతలతో ననియెను, సతీశాపాత్‌ = 
పతివ్రత శాపమువలన, సూర్యః = సూర్యుడు, భీతః = భయపడినాడు, తు = కాని, అత్ర = ఈ 
విషయమున, ఉపాయః = పరిష్మారము, కల్పతే = కనుగొనబడును. 


తా: క్షణకాల మాలోచించి, బ్రహ్మ దేవతలతో నిట్లనినాడు : సాధ్వి శాపమునకు సూర్యుడు 
భయపడి ఉదయించుట మానినాడు. కాని, ఈ సమస్యకు పరిష్కారము కనుగొందుము. 
శో! తేజసైతి శమం తేజో యథా సత్యా సతీ తథా । 
పతివ్రతాగ్రగణ్యాత్రేరనసూయా తపస్వినీ I 25 
శ్లో వధూః ప్రసాదితా సైవ కార్యం వః సాధయిప్యతి ॥ 
ఇత్యుక్తాస్తే యయుః సాకం ధాత్రాఃత్రేరుటజం శుభమ్‌ ॥ 26 


310 శ్రీ దత్తపురాణమ్‌ 


ప్ర: తేజః = నక్షత్రాదుల తేజస్సు, యథా = ఎట్లు, తేజసా = సూర్యుని తేజస్సుచే, శమం ఏతి 
= ఉపశాన్తిని పొందునో, తథా = అట్లు, సతీ = సాధ్వి, సత్యా = సాధ్విచేత (శమం ఏతి), 
పతివ్రతా+అ(గ్రగణ్యా = పతివ్రతలలో మొదట చెప్పదగినది, అత్రేః వధూః = అత్రిమహర్షి 
భార్య, అనసూయా = అనసూయయగు, తపస్వినీ = తపోధనురాలు, ప్రసాదితా = ప్రార్థింపబడినదై, 
సా ఏవ = ఆమెయే, వః కార్యమ్‌ = మన కార్యమును, సాధయిప్యతి = సాధించును, ఇతి = 
అని, ధాత్రా = బ్రహ్మచే, ఉక్తాః = చెప్పబడినవారై, తే = వారు, సాకమ్‌ = వెంటనే, అటత్రేః = 
అత్రిమహర్షియొక్క శుభమ్‌ = శుభంకరమైన, ఉటజమ్‌ = పర్ణశాలను, యయుః = చేరిరి. 
తా: సూర్యుని వెలుగుతో నక్షత్ర కాంతి మణిగినట్లు ఒక సాధ్వి ప్రమేయముతో మరియొక 
సాధ్వివలన కలిగిన ఉపద్రవము శాంతించును, కాన దేవతలు అత్రిమహర్షి భార్యను ప్రార్థించి 
తమ కార్యమును సాధించుకొనగలుగుదురని బ్రహ్మ సూచించినాడు. అనసూయాదేవి పతివ్రతలలో 
ప్రథమురాలు, తపశ్శక్తి గలది. కనుక బ్రహ్మ మాటను విని దేవతలు వెంటనే అత్రిమహర్షి 
పర్ణశాలను చేరిరి. 
శ్లో; ఆసాద్యాత్రిం చ తత్పత్నీం సాధ్వీం సర్వే చ సత్మృతాః । 
ప్రాపుః కౌశికధామాహానసూయా సత్కృతా సతీమ్‌ ॥ 27 
ప్ర: అత్రిం చ తత్‌ సాధ్వీం పత్నీమ్‌ = అత్రిమహర్షిని, వాని భార్యయగు సాధ్విని, ఆసాద్య = 
చేరి, ప్రార్థించి, సర్వే చ = అందటును, సత్‌కృతాః = సత్మరింపబడినవారై, కౌశికధామ = 
కౌశికుని యింటిని, ప్రాపుః = చేరిరి, సతృతా = సత్మరింపబడి, అనసూయా = అనసూయాదేవి, 
సతీం ఆహ = కౌశికుని భార్యయగు సతితో నిట్లనెను. 
తా : దేవతలు అత్రిమహర్షిని వాని భార్యను చేరి ప్రార్థించగా, వారును దేవతలను గౌరవించి, 
వారితో కలిసి కౌశికుని యిల్లు జేరిరి. అచట పరస్పరసత్మారములైన తరువాత సాధ్వి అనసూయ 
కౌశికుని భార్యతో నిట్లనెను. % 
శ్లో దేవేభ్యో౭ ప్యధికస్తే కిం స్వభర్తా తన్ముఖేక్షణాత్‌ I 
ననస్యపి తదర్థం తే కచ్చిద్ధద్వాక్తనుక్రియా ॥ 28 
శ్లో పతిశుశూషయా నృణ్యం త్రివర్గాప్తిశ్చ యోషితః । 
క్లేశేన మహతా సాధ్వీ స్వాచారాత్సతిలోకగా ॥ 29 
శ్లో స్త్రీణాం పృథక్షియా కాపి నైవాతః సేవయేశితః । 
పుణ్యార్థహారిణీ సార్ధం భర్తా పత్యాదిలోకగా ॥ 80 
శ్లో॥ అతస్త్వయా సదా కార్యా పాతివ్రత్యే మతిః సతి! | 
ఐహికాముష్మికార్గోం తః స్త్రీణాం భర్తా హి సద్గతిః ॥ 81 


శ్రీశ్రీ శ్రీవాసుదేవానందసరస్వతీవిరచితమ్‌ 311 


శ్లో పాతివ్రత్యాన్మయా? ప్యార్యే! ధర్యం మహాఫలమ్‌ । 
రూపాద్యైః క్వాపి నేక్షే, న్యం భర్త్శృతుల్యం కదాప్యపి ॥ 832 

ప్ర: తే = నీకు, స్వభర్తా = నీ భర్త, దేవేభ్యః అపి = దేవతల కంటెను, అధిక కిమ్‌ = 
ఎక్కువవాడు కాదా యేమి?, తత్‌ ముఖ+ఈక్షణాత్‌ = వాని ముఖము చూచినంతనే, నన్దసి అపి 
కిమ్‌ = ఆనందింతువా కాదా యేమి?, తే = నీదైన, హృత్‌ వాక్‌ తను క్రియా = హృదయము, 
వాక్కు శరీరము, వీని కార్యము, తత్‌ అర్థం కచ్చిత్‌ కిమ్‌ = వానికొరకే యగునా? కాదా?, 
పతిశుశ్రూషయా = పతిసేవచేత, నృణ్యమ్‌ = మానవీయమైన, త్రివర్గ+ఆప్తిః చ = ధర్మ అర్థ, 
కామము లను మూడు పురుషార్థముల ప్రాప్తియును, యోషితః = స్తీకి, మహతా క్లేశేన = చాల 
కష్టముతో, సాధ్వీ = పతివ్రత, స్వ+ఆచారాత్‌ = తన ప్రవర్తనవలన, పతిలోకగా = భర్తలోకమును 
చేరును; స్రీణామ్‌ = స్త్రీలకు, పృథక్‌ క్రియా = వేరుగా చేయదగిన కార్యము, కా అపి = 
ఏదియును, న ఏవ = లేనే లేదు, అతః = అందువలన, ఈశితః = ఈశ్వరుడను భావమున, 
సేవయా = సేవచేత, పుణ+అర్థహారిణీ = సగము పుణ్యమును చేకొని, భర్రా సార్థమ్‌ = భర్తతో 
గూడ, పతి+ఆది లోకగా = పతియొక్క లోకమును పొందును; అతః = ఆ కారణమున, త్వయా 
= నీ చేత, సదా = ఎల్లపుడును, సతి! = ఓ సాధ్వీ!, పాతివ్రత్యే = పాతివ్రత్యమున, మతిః కార్యా 
= బుద్ధినుంచదగును, అతః = దానివలన, స్ర్రీణామ్‌ = స్రీలకు, ఐహిక+ఆముష్మిక+అర్థః = 
ఇహపరములలో కోరదగిన, సద్గతిః = మంచి జీవితము, భర్తా హి = భర్తయే; అర్యే! = ఓ 
పవిత్రురాలా!, పాతివ్రత్యాత్‌ = పాతివ్రత్యము వలన, మయా అపి = నా చేత గూడ, ధర్యం 
మహాఫలమ్‌ = ధర్మసంబంధి మహాఫలము, ప్రాప్తమ్‌ = పొందబడినది, రూప+ఆద్యైః = రూపము 
మొదలగు వానితో, భర్తృతుల్యమ్‌ = నా భర్తతో సమానమైన వానిని, కదా+అపి = ఎప్పుడైనను, 
క్వ+అపి = ఎక్కడను, అన్యమ్‌ = మరియొకనిని, న ఈక్షే = చూడను. 


తా:నీకునీ భర్త దేవతలకంటె అధికుడు కదాయేమి? వాని ముఖవీక్షణమే ఆనందకరమా? 
కాదా యేమి? నీ హృదయము, వాక్కు శరీరము అన్నిటి కార్యములున్నూ నీభర్త కొరకేనా? 
కాదా యేమి? స్త్రీలకు పతిసేవయే త్రివర్గపదము. ఎంత కష్టమైనను సహించి తన శీలమువలన 
భర్తతో యే లోకమునైన పొందును. స్త్రీలకు వేరుగా శాస్త్రవిధులేవియును లేవు. భర్తను 
ఈశ్వరభావనజేసి సేవించి, ఆ భర్త సంపాదించిన పుణ్యములో సగమునకు అధికారిణి యగును, 
భర్తతో గూడ పరమగతిని పొందును. అందువలన ఓ సాధ్వీ! నీవు పాతివ్రత్యముననే సదా 
బుద్ధినుంచుము. ఇహపరములలో సద్దతి భర్తయే. పాతివ్రత్యమువలన నాకు గూడ మహాధర్మఫలము 
లభించినది. రూపము మొదలగు అన్ని గుణములలో నా భర్తతో సమానుడెవడునూ ఎక్కడనూ 
కన్పడడు. 
శ్లో ఇతి శ్రుత్వాః బ్రవీత్సాం పి హృష్ట్వా సాధ్వి! తథైవ మే। 
శ్రద్ధాం వర్థయసే౭_త్యన్తం సాధ్వా భర్తెవ దైవతమ్‌ ॥ 33 


312 శ్రీ దత్తపురాణమ్‌ 


ప్ర: ఇతి = అని యనగా, శ్రుత్వా = విని, సా అపి = ఆమెయును, హృష్టా = సంతోషించి, 
సాధ్యా = సాధ్వితో, అబ్రవీత్‌ = పలికెను, సాధ్వి! = ఓ అనసూయా సాధ్వీ!, మే = నాకు, 
శ్రద్ధామ్‌ = శ్రద్ధను, అత్యన్తమ్‌ = మిక్కిలిగా, వర్ధయసే = పెంచుచున్నావు, భర్తా ఏవ = భర్తయే, 
దైవతమ్‌ = దైవము. 


తా : అనసూయాసాధ్వి మాటలు విని సంతోషించి కౌశికుని భార్య ఇట్లనెను : ఓ సాధ్వీ! నీ 
మాటలు నా శ్రద్ధను పెంచునట్లున్నవి, నాకు నా భర్తయే దైవము. 


శ్లో దివిషద్భిః సమం జాతం భవత్యా దర్శనం పరమ్‌ | 
తత్పుణ్యాత్తే:నుగ్రహో౭యం ధన్యా౭ హం వః కరోమి కిమ్‌ ॥ _ 34 


ప్ర: భవత్యాః = నీ యొక్క పరం దర్శనమ్‌ = పరమమైన దర్శనము, దివిషద్భిః సమమ్‌ = 
దేవతలతో సమముగ, జాతమ్‌ = కలిగినది, తత్‌ పుణ్యాత్‌ = ఆ పుణ్యము వలన, అయం 
అనుగ్రహః = ఈ అనుగ్రహము (కలిగినది), ధన్యా = ధన్యురాలనైన, అహమ్‌ = నేను, వః = 
తమకై, కిం కరోమి = యేమి చేతును? 


తా : పరమపావనమైన తమదర్శనము దేవతలతో సమముగా కలిగినది. మీ అనుగ్రహ 
భాషణమున్నూ వినగల్లి ధన్యురాలనైతిని. తమకై నేనేమి చేయుదును? % 


శ్లో; సా ప్రాహ సాధ్వమీ దేవా యాచన్తే లోకశర్మణే | 
పూర్వవద్వునిశాసంన్థాం తదర్థం చాగతా౭_స్య్యృహమ్‌ 11 85 


ప్ర: సా = ఆ అనసూయాదేవి, ప్రాహ = ఇట్లనెను, సాధ్వి = ఓ సాధ్వీ, లోకశర్మణే = 
లోకములకు శుభము గల్లుటకై, పూర్వవత్‌ = పూర్వమువలె, ద్యునిశాసంస్థామ్‌ = రేబవళ్ళ 
కాలవ్యవస్థను, అమీ దేవాః = ఈ దేవతలు, యాచన్తే = కోరుచున్నారు, అహం చ = నేను 
గూడ, తదర్థం =. ప్రయోజనమాశించియే, ఆగతా అస్మి = వచ్చి యున్నాను. 


తా: అనసూయాదేవి ఆమె కిట్లనెను : ఓ సాధ్వీ! లోకకళ్యాణమునకై పూర్వమువలె పవలు 
రాత్రులతో గూడిన కాలవ్యవస్థ అవసరమగుచున్నది. దానికై ప్రార్థించుటకే యీ దేవతలిందు 
వచ్చినారు. నేనున్నూ ఆ ప్రయోజనసిద్ధికొరకే వచ్చియున్నాను. 

శో లోకోచ్చేదః క్రియాచ్చేదే తతో నశ్యేజ్జగత్మమాత్‌ | 

తత్త్వం ప్రసీద ధైర్వేణ సూర్యమావహ మానదే! ॥ 836 

ప్ర: క్రియాచ్చేదే = నిత్యనైమిత్తికకార్యకలాపములు నిల్చిపోవుటతో, క్రమాత్‌ = క్రమముగా, 
లోకోచ్చేదః = లౌకికవ్యాపారములు కకావికలై, తతః = దానివలన, జగత్‌ = సృష్టి, నశ్యేత్‌ ఆ 
నశించును, తత్‌ = ఆ కారణమున, త్వమ్‌ = నీవు, ప్రసీద = ప్రసాదగుణము వహించుము, 
ధైర్యేణ = ధైర్యముతో (నా వలన అపకారము కలుగదని), మానదే = ఓ మానవతీ!, సూర్యమ్‌ 


శ్రీశ్రీశ్రీవాసుదేవానందసరస్వతీవిరచితమ్‌ 313 


= సూర్యుని, ఆవహ = ఉదయింప నాహ్వానించుము. 
తా: యజ్ఞయాగాది కర్మలు నిల్చిపోవుటతో, క్రమముగా బుతుచక్రము నిల్చిపోయి లోకము 
కల్లోలితమై జగత్తు నశించును. కనుక నీవు ప్రసాదశీలివై నీకపకారము కలుగదని ధైర్యముతో 
సూర్యుని ఉదయింప నాహ్వానింపుము. ఖః 
శ్లో సోవాచార్మోదయాదేవ చబ్దమాబ్దవ్యశాపతః | 
నాశం ప్రాపుతి మే భర్తా సుభగే! కిం బ్రవీమ్యతః ॥ 37 
ప్ర: సా = ఆమె, ఉవాచ = అనెను, చజ్జమాజ్ఞవ్యశాపతః = కోపగించిన మాండవ్యుని శాపము 
వలన, అర్మ+ఉదయాత్‌ ఏవ = సూర్యుడుదయించినంతనే, మే భర్తా = నా భర్త, నాశం ప్రాష్యుతి 
= మరణించును, సుభగే! = ఓ సౌభాగ్యవతీ!, అతః = ఆ కారణమున, కిం బ్రవీమి = ఏమి 
చెప్పుదును? 
శ్లో అనసూయా౭ ౩ హ మా భీస్వం సూర్యమావహ తే పతిమ్‌ । 
సజీవం పూర్వవత్కుర్వే సత్యం తే యది రోచతే ॥ 38 


ప్ర: అనసూయా ఆహ = అనసూయా దేవి యిట్లనెను, మా భీః = భయపడకుము, సూర్యం 
ఆవహ = సూర్యుని ఆవాహనము చేయుము, తే పతిమ్‌ = నీ భర్తను, సజీవమ్‌ = సజీవునిగా, 
పూర్వవత్‌ = పూర్వమువలె, కుర్వే = చేయుదుము, సత్యమ్‌ = సత్యము, తే యది రోచతే =నీ 
కిది రుచించినచో 


తా: అనసూయాదేవి యిట్లనెను : భయపడకుము. నీ భర్తను పూర్వమువలె సజీవునిగా 
చేయుదుము, నీ యిష్ట(ప్రకారమే. సూర్యుని ఆవాహన చేయుము. x 
శ్లో తథేత్యుక్తాః థ సా సాధ్వీ తద్దిశ్వాసాద్దివాకరమ్‌ I 
ఆజుహావ ద్రుతం చాసౌ శోచిష్కేశస్తదోదితః [| 39 
ప్ర: తథా ఇతి ఉక్వా = అట్లే యని పలికి, సా సాధ్వీ = ఆ సాధ్వి తత్‌ విశ్వాసాత్‌ = వారిపై 
విశ్వాసమువలన, దివాకరమ్‌ = సూర్యుని, ఆజుహావ = ఆహ్వానించెను, చ = మరియు, అసౌ 
శోచిష్మేశ = ఆ సూర్యుడు, తదా = అప్పుడు, ద్రుతమ్‌ ఉదితః = వేగముగా ఉదయించెను. 
తా: ఆ సాధ్వి వారిపై విశ్వాసమువలన అట్లే కానిమ్మని సూర్యుని ఆహ్వానించెను. సూర్యుడును 


అప్పుడు వెంటనే ఉదయించెను. % 
శ్లో! స్థితోం_పి షట్‌శతఘటీకాలం భీత్యోద్గతో రవిః | 
సత్యాః౭హూత్యా కౌశికాసూన్‌ సహైవ చ హరంస్తమః ॥ 40 


ప్ర: సత్యా ఆహూత్యా = ఆ సాధ్వి ఆహ్వానముతో, రవిః = సూర్యుడు, షట్‌ శతఘటీకాలమ్‌ = 
ఇరువది నాలుగు ఘడియల కాలము, స్థితః అపి = నెలకొన్న తమః = చీకటిని, చ = మరియు, 


314 శ్రీ దత్తపురాణమ్‌ 


కౌశిక+అసూన్‌ = కౌశికుని ప్రాణములను, సహైవ = తోడోడనే, హరించుచు, భీత్యా ఉద్దతః = 
భయముచే ఉదయించెను. 


తా: ఆ సాధ్వి ఆహ్వానించగనే, అప్పటి కిరువది నాలుగు ఘడియల కాలము నెలకొని యున్న 
చీకటిని, కౌశికుని ప్రాణములను ఏకకాలమున హరించుచు, సూర్యుడుదయించెను. % 
శ్లో స్వేశం దృష్ట్వా౭_బ్దీనీ హృష్టా కిష్టా నష్టాధిపా చసా। 

అనసూయోవాచ భద్రే మా శోచీః పశ్య మే తపః ॥ 41 
ప్ర: స్వ+ఈశమ్‌ = తన ప్రభువైన సూర్యుని, దృష్ట్వా = చూచి, అబ్దినీ = పద్మిని, హృష్టా = 
సంతోషించినదాయెను, చ = మరియు, సా = ఆ సాధ్వి, నష్టాధిపా = భర్తను పోగొట్టుకొని, క్లిష్టా 
= క్లేశము పాలాయెను, అనసూయా ఉవాచ = అనసూయా దేవి యిట్లనెను, భద్రే = ఓ 
సౌభాగ్యవతీ!, మే తపః పశ్య = నా తపశ్శక్తి చూడుము, మా శోచీః = విచారించకుము. 


తా: సూర్యుని చూచి పద్మము వికసించినది. సూర్యోదయముతో ఆ సాధ్వి భర్తను కోల్పోయి 
దుఃఖితురాలైనది. ఆమెను చూచి అనసూయా దేవి యిట్టనినది : సౌభాగ్యవతీ! విచారించకుము, 
నా తపఃశక్తిని చూడుము. 
శ్లో యది మేం నన్యయా భక్తా పత్యుపాస్తిర్దధా కృతా । 
స్వప్పేం పి న మతం పత్యా సమం కమపి సర్వతః ॥ 42 
శ్లో హృద్వాక్కాయైః స్వధర్మాచ్చేత్సేవితా పతిదేవతా । 
తల్లవాత్‌ ప్రీసహాయో౭ సౌ జీవత్వబ్దశతం పునః ॥ 43 
ప్ర: అనన్యయా = సాటిలేని, దృఢా భక్యా = దృఢభక్తితో, పతి+ఉపాస్తిః = పతిదేవతోపాసన, 
యది కృతా = చేయబడినదైనచో, సర్వతః = అన్ని విధములుగ, కం అపి = ఎవనినైన, స్వప్నే 
అపి = కలోనైన, మే = నాకు, పత్యాసమమ్‌ = పతితో సమానముగ, న మతమ్‌ (యది) = 
సమ్మతము కాకున్నచో, హృత్‌ వాక్‌ కాయైః = హృదయముతో, వాక్కుతో, శరీరముతో, 
(త్రికరణశుద్ధిగా), పతిదేవతా = పతిదేవత, స్వధర్మాత్‌ = నా ధర్మముగా, సేవితా చేత్‌ = 
సేవింపబడినదైనచో, తత్‌ లవాత్‌ = ఆ పుణ్యాంశ వలన, అసౌ = ఈతడు, పునః = మరల, 
సీసహాయః = తన భార్వతో గూడి, అబశతమ్‌ = నూరు సంవత్సరములు, జీవతు = జీవించుగాక! 
అ ఫ్‌ బ్ద న్స 
తా: సాటిలేని దృఢభక్తితో, కలనైన వేరొకరిని నా భర్తతో యే విషయమందైన సమానుడని 
భావించక, మనోవాక్కాయకర్మలు శుద్ధిగా, నా ధర్మముగా, పతిదేవతోపాసన నేను చేసిన దాననైనచో, 
ఆ పుణ్యలేశమున ఈతడు మరల తన భార్యను గూడి నూరు సంవత్సరములు జీవించును గాక! 
శ్లో మన ఆవర్తయామ్యస్య క్వాపి యాతం పునస్విహ । 
జీవాతవేం సునీతేః స్య తన్మనో ధేహి పూర్వవత్‌ I 44 


శ్రీశ్రీ శ్రీవాసుదేవానందసరస్వతీవిరచితమ్‌ 315 


ప్ర : క్వ యాతం అపి = ఎక్కడకు వెళ్ళియున్నదైనను, అస్య మనః = వాని మనస్సును, పునః = 
మరల, ఇహ తు = ఇక్కడకే, ఆవర్తయామి = మరలించుచున్నాను, అసునీతే! = ఓ ప్రాణాది 
కళానియన్తీ దేవతా!, అస్య = వానియొక్క తన్‌ మనః = తనువును మనస్సును, పూర్వవత్‌ = 
పూర్వమువలె సర్వకార్యనిర్వహణ దక్షత గలదిగా, జీవాతవే = జీవించుటకు, ధేహి = ధరించుము. 


తా: ఓ జీవకళానియస్తీ దేవతా! వీని మనస్సు, అది యెక్కడకు వెళ్ళినదైయున్నను, మరల 
ఇక్కడకే, ఈ శరీరమునకే మరలి వచ్చుగాక! వీని తనువును మనస్సును పూర్వమువలె జీవించుటకు 
నీవు ధరింతువుగాక! 
శ్లో॥ సత్యేత్యుక్తే మృతో౭_ ప్యేష సుష్తోత్టితవదుత్ధితః । 
స్వదీప్యా భాసయన్వేశ్శ నీరోగో దేవవత్సుధీః 11 45 

ప్ర: సత్యా = సాధ్విచే, ఇతి = ఈ విధముగా, ఉక్తే = పలుకబడగా, ఏష మృతః = ఆ 
మరణించిన కౌశికుడు, సుప్త+ఉల్టితవత్‌ = నిద్రించి మేల్మొన్నవానివలె, స్వదీప్యా = తన తేజస్సుతో, 
వేశ్మ = ఆ యింటిని, భాసయన్‌ = ప్రకాశింపజేయుచు, నీరోగః = రోగరహితుడై, దేవవత్‌ = 
దేవతవలె, సుధీః = బుద్ధిశాలియె, ఉత్ధితః = లేచినవాడాయెను. 


తా: సతీ అనసూయ యిట్లు పలుకగనే, మరణించిన కౌశికుడు నిద్రించి మేల్కొన్న వానివలె 
లేచెను. వాని కుష్టరోగము యేమాయెనో, వాని తీవ్రకోపస్వభావము, మూర్ధత్వము యెటుబోయెనో, 
ధీశాలియెన దేవతవలె తన తేజస్సుతో ఆ యింటిని ప్రకాశింపజేసెను. 
శ్లో తుష్టః పుష్పముచో దేవాః బ్రహ్మవిష్ణుశివాదయః ॥ 
రమ్ఫాద్యా నన్ఫతుః సాధు గన్ధర్వా లలితం జగుః ॥ 46 
ప్ర : బ్రవ్మవిష్ణుశివాదయః = బ్రహ్మవిష్ణుశివుడాదిగా, దేవాః = దేవతలు, తుష్టాః = 
సంతోషించినవారై, పుష్పముచః = పూలు కురిపించిరి. రంభా ఆద్యాః = రంభ మొదలగు 
అప్సరసలు, సాధు = చక్కగా, నన్ఫతుః = నాట్యము చేసిరి, గన్గర్వాః = గంధర్వులు, లలితమ్‌ 
= మృదుమధురముగా, జగుః = గానము చేసిరి. 
తా: బ్రహ్మాది దేవతలు సంతోషముతో పూలు చల్లిరి. అప్సరసలు నాట్యమాడిరి. గంధర్వులు 
పాడిరి. 
శ్లో దేవా ఊచుర్మహాకార్యం కృతం కల్యాణి! నస్త్వ్వయా । 
వరదాః స్మో వరం హృద్యమనసూయే వృణీష్వ భోః ॥ 47 
ప్ర: దేవాః = దేవతలు, ఊచుః = పలికిరి, కల్యాణి! = ఓ సౌభాగ్యవతీ!, భోః అనసూయే = ఓ 
అనసూయా!, త్వయా = నీ చేత, నః = మా కొరకు, మహాకార్యం కృతమ్‌ = గొప్పకార్యము 


316 శ్రీ దత్తపురాణమ్‌ 


చేయబడినది, వరదాః న్మః = వరములిచ్చువారమై యున్నాము, హృద్యం వరం వృణీష్వ = నీ 
మనసుకక్కిన వరమును కోరుకొనుము. 


తా : దేవతలిట్లనిరి : సౌభాగ్యవతీ, అనసూయా! నీవు మా కొరకై గొప్ప కార్యము చేసినావు. 
మేము సంతోషించి వరములిత్తుము, నీ కిష్టమైన దానిని కోరుకొనుము. 
శ్లో సోవాచ భర్భయోగో* స్తు క్లేశముక్వె సదా మమ । 
పుత్రభావం త్రధీశో నౌ ప్రాప్పోత్వన్యైర్వరైస్తు కిమ్‌ ॥ 48 

ప్ర: సా ఉవాచ = ఆమె, అనసూయ యనెను, సదా = ఎల్లప్పుడు, క్లేశముక్తై = దుఃఖ 
రాహిత్యమునకై, భర్చృయోగః = భర్తతో కూడియుండుట, అస్తు = అగుగాక!, త్ర్యధీఈః 
త్రిలోకాధిపతి విష్ణువు, పుత్రభావమ్‌ = కుమారుని స్థానమును, నౌ = మాకు, ప్రాప్నోతు 
పొందుగాక!, అన్యైః వరైః తు కిమ్‌ = ఇతర వరములతో నింక పనియేమి? 


తా: అనసూయ యిట్టనినది : నా కెప్పుడు భర్తతో కూడియుండు యోగము కలుగుగాక! 
వియోగదుఃఖము లేకుండుగాక! త్రిలోకాధిపతి శ్రీ విష్ణువు మా ఇర్వురకు కుమారుడగు గాక! 
అన్యవరము లింక అప్రస్తుతములు కదా. 


శ్లో॥ ఏవమస్సితి తాం ప్రోక్వా జగ్ముర్దేవా యథాగతమ్‌ । 
స్వాశ్రమం చానసూయాపి కౌశికస్త్రనుమోదితా i 49 


ప్ర: ఏవం అస్తు = అట్లే యగుగాక!, ఇతి = అని, తామ్‌ = ఆమెను, ప్రోక్వా = ఆశీర్వదించి, 
దేవాః = దేవతలు, యథా ఆగతమ్‌ = ఎట్లు వచ్చిరో అట్లే, జగ్ముః = వెడలిరి, అనసూయా అపి 
= అనసూయ కూడ, కౌళికస్త్రీ+అనుమోదితా = కౌశికుని భార్య అంగీకారముగలదై, స్వ+ఆశ్రమమ్‌ 
= తన ఆశ్రమమును గూర్చి (వెడలెను). 


తా : అట్లే యగునని ఆశీర్వదించి దేవతలు తాము వచ్చినట్లే వెడలిరి. అనసూయ కూడ 
కౌశికుని భార్య అనుమతితో తన ఆశ్రమము చేరబోయెను. * 
శ్లో॥ తతః కాలే సుచార్వజ్లీమృతుస్నాతామనిన్టితామ్‌ । 
స్వజాయాం సుదతీం స్వజ్లీం లోభనీయతమాకృతిమ్‌ ॥ 50 
ప్ర: తతః = అంతట, కాలే = కాలము గడువగా, సుచారు+అజ్లీమ్‌ = మంచి అందమైన 
అవయవములు గలదానిని, బుతుస్నాతామ్‌ = బుతుమతియైన దానిని, అనిన్టితామ్‌ = 
దోషరహితను, సుదతీం-సు+అజ్లీమ్‌ = పొందికైన అవయవములు గలదానిని, లోభనీయతమ 
+ఆకృతిమ్‌ = ఆకర్షకమైన రూపము గల దానిని, స్వ జాయామ్‌ = తన భార్యను, 
శ్లో॥ బ్రహ్మపుత్రో ద్వితీయో౭_త్రిర్మహర్షిర్భగవాన్‌ ప్రభుః | 
సకామో మనసా భేజే ధ్యాతా౭ జాత త్ర్యధీశ్వరః ॥॥ 51 


శ్రీశ్రీశ్రీవాసుదేవానందసరస్వతీవిరచితమ్‌ 317 


ప్ర: బ్రహ్మపుత్రః ద్వితీయః = (బ్రహ్మకు రెండవ కుమారుడైన, మహర్షి = మహర్షి ప్రభుః = 
ప్రభువు, భగవాన్‌ = భగవానుడు అయిన, అట్రిః = అత్రి, సకామః = కామేచ్చగలవాడై, మనసా 
= మనసుతో, భేజే = సేవించెను, త్యధీశ్వరః = త్రిలోకనాథుడు, ధ్యాతా = ధ్యానమువలన, 
అజాత = జన్మించెను. 


తా: అంతట కాలగతిలో బుతుస్నాతయైన సౌందర్యవతియైన తన భార్యను బ్రహ్మ మానస 
పుత్రులలో రెండవవాడైన అత్రి మహర్షి కామేచ్చగలవాడై, మనసా కూడెను. శరీరసంగములేని 
కామనవలన ధ్యానము కారణముగ త్రిలోకనాథుడు జన్మించెను. 


శ్లో వాయూత్ధం రజ ఉద్రిక్తం తేజో వైకారికం ద్యుమత్‌ । 
బ్రహ్మోధిష్టితమాధత్త చ్లః కాంశో యతో భవత్‌ ॥ ర్‌2 
ప్ర: వాయు+ఉత్భమ్‌ = వాయువుచే ఎగురగొట్టబడిన, రజః = ధూళిచే, ఉద్రిక్తమ్‌ = ఉద్రేకము 
చెందిన, వైకారికం తేజః = వికారము చెందిన తేజస్సు, బ్రవ్మా+అధిస్టితమ్‌ = బ్రహ్మచే అధిష్టితమైన 
దానిని, ద్యుమత్‌ చంద్రః = వెలుగుచున్న చంద్రుడు, యతః ఆధత్త = ఎందుచే ధరించెనో, 
అందువలన, కాంశః అభవత్‌ = బ్రహ్మాంశ యాయెను. 


తా : అత్రిమహర్షి కామవికారము చెందుటవలన వాయువుచే ఉద్రేకము చెంది పైకెగిరిన 
ధూళివలెనైన వాని రేతస్సును బ్రహ్మ అధిష్టించి యున్నందున దానిని ధరించి చంద్రుడు 
బ్రహ్మాంశయాయిను. 
శ్లో మతో ద్రిక్తం చ సాభిన్నం త్రధీశాధిష్టితం మహః । 
యతో? భూ ద్రాహ్మణ శ్రేష్ట శ్రీదతో భగవాన్‌ స్వయమ్‌ I 5్‌3 
ప్ర: మత్త+ఉద్రిక్తం స+అభిన్నం చ త్రి+అధీశ+అధిప్టితం మహః = మదోద్రిక్తమై, అభిన్నమై, 
పరమేశ్వరుడధిష్టించియున్న మహస్తేజము, యతః = దానినుండి, బ్రాహ్మణ శ్రేష్ట శ్రీదత్తః = 
బ్రాహ్మణ ్రేష్ణుడైన శ్రీదత్తుడుగా భగవాన్‌ స్వయం అభూత్‌ = స్వయముగ భగవానుడే జన్మించెను. 
తా: పరమేశ్వరాధిష్టితమైన మహస్తేజము నుండి బ్రాహ్మణతేజముతో శ్రీదత్తుడై సాక్షాత్‌ భగవానుడే 
జన్మంచినాడు. 
శ్లో తథైవ తమ ఉద్రిక్తం రుద్రాధిష్టితమంశతః 1 
వరప్రభావార్ధృత్వైవం శుశుభే నితరాం సతీ ॥ 54 
ప్ర: తథా ఏవ = అట్లే, తమః+4ఉద్రిక్తమ్‌ = తమోగుణోద్రేకము గల, రుద్రాధిష్టితం అంశతః = 
రుద్రాంశచే అధిష్టితమైన తేజస్సును, వరప్రభావాత్‌ = వరప్రభావమువలన, ధృత్వా = ధరించి, 
నితరామ్‌ = పూర్తిగా, సతీ = సాధ్వి, సతీదేవి, శుశుభే = ప్రకాశించెను. 


318 శ్రీ దత్తపురాణమ్‌ 


తా: అట్లే తమోగుణోద్రిక్తత చేత రుద్రాధిష్టితమై శంకరాంశగల తేజస్సును వరప్రభావమువలన 
ధరించినందువలన సతీదేవి ప్రకాశించినది. 


శ్లో॥ యథాకాలం కృతాః సర్వే సంస్కారా అత్రిణా క్రమాత్‌ । 
తతస్త్యధీశోః వతరత్తద్గర్భత్రయరూపతః [| ర్‌ర్‌ 

ప్ర : అత్రిణా = అత్రిమహర్శ్షిచేత, క్రమాత్‌ = క్రమముగా, సర్వే సంస్కారాః = పుంసవనాది 
సంస్మారము లన్నియు, యథా కాలమ్‌ = సరియగు సమయమున, కృతాః = చేయబడినవి, 
తతః = అంతట, త్రి+అధీశః = ముల్లోకాధిపతి, గర్భ త్రయరూపతః = మూడు గర్భముల 
రూపమున, అవతరత్‌ = అవతరించెను. 

తా : అత్రిమహర్షి కాలక్రమాన పుంసవనాది సంస్మారము లన్నిటిని యెప్పుడేది శాస్ర్తోక్తమో ఆ 
విధి ననుసరించి నిర్వర్తించగా, త్రిలోకనాథుడు, (పై జెప్పిన రీతిలో) సత్వరజస్తమో గుణోద్రిక్తమైన 
రేతస్సువలన మూడు గర్భముల రూపమున అవతరించినాడు. 


శ్లో; దత్తావతారకాలే తు సుయోగే ముదితం జగత్‌ | 
త్రీశత్వం దర్శయిత్వా ప్రాక్‌ సృృత్యై బాలో౭భవత్సుతః ॥ 56 


ప్ర: దత్త+అవతారకాలే తు = దత్త ప్రభువు అవతరించిన కాలమున, జగత్‌ = లోకము, 
సుయోగే = మంచియోగమున, ముదితమ్‌ = సంతోషించినది, ప్రాక్‌ = ముందుగా, స్కృత్యై = 
జ్ఞప్తికొరకు, త్రీశత్వమ్‌ = ముల్లోకాధిపత్యమును, దర్శయిత్వా = ప్రదర్శించి, బాలః సుతః అభవత్‌ 
= బాలుడైన కుమారుడైనాడు. 
తా : దత్తప్రభువు అవతరించిన కాలము లోకమునకు మంచి యోగకాలము కాగా జగత్తు 
సంతోషించినది. ముందుగా శ్రీదత్తుడు తన త్రిలోకాధిపతి లక్షణమును ప్రదర్శించి, తరువాత 
వారి కుమారుడుగా బాలుడై అవతరించినాడు. 
శ్లో చక్రేం థ జాతకర్మాః త్రిర్విధినా నామకర్మ చ । 
చన్లో దత్తశ్చ దుర్వాసాః సతీస్తన్యం పపుర్ముదా ॥ ర్‌7 
ప్ర: అథ = అంతట, అత్రిః = అత్రి, విధినా = శాస్రోక్తముగా, జాతకర్మా చ నామకర్మ చక్రే = 
జాతకర్మయు నామకరణమున్నూ చేసెను, చన్టః దత్తః చ దుర్వాసాః = చంద్రుడు, దత్తాత్రేయుడు, 
దుర్వాసుడున్నూ, సతీస్తన్యమ్‌ = సతీ అనసూయ చేనుబాలను, ముదా = సంతోషముతో, పపుః 
= త్రాగిరి. 
తా: అంతట అత్రి శాస్తోక్తముగా జాతకర్మచేసి, నామకరణము చేసినాడు. చంద్రుడు, శ్రీదత్తుడు, 
దుర్వాసుడు అనసూయాదేవి చేనుబాలు త్రాగిరి. 
శ్లో చన్లో౭_ గాత్సంస్కృతః స్వర్గమౌషధీశోం_ న్వయర్థికృత్‌ 
దుర్వాసాశ్చోద్దతోః టద్దాం స్వైరం రౌద్రో౭ సదర్దనః ॥ 58 
ధ ౧ ద 


శ్రీశ్రీశ్రీవాసు దేవానందసరస్వతీవిరచితమ్‌ 319 


ప్ర: సంస్కృతః = జన్మసంస్మారములు పొందిన, చన్టః = చంద్రుడు, ఓషధీశః = ఓషధులకధిపతియై, 

అన్వయర్దికృత్‌ = వంశవృద్దికారకుడై, స్వర్ణం అగాత్‌ = స్వర్గమునకు పోయెను, దుర్వాసాః చ = 
ధ్‌ ధి యు ఎగ గ 

దుర్వాసుడేమో, ఉద్ధతః రౌద్రః అసదర్దనః = కోపదారి, గంభీరుడు, దుష్టులను శిక్షించువాడునై, 

స్వైరమ్‌ = స్వేచ్చగా, గాం అటత్‌ = భూమినంతయు తిరిగెను. 


తా : జన్మసంస్మారముల తర్వాత, చంద్రుడు ఓషధీశుడై వంశవృద్ధికారకుడై ఆకాశమునకు 
వెడలెను. దుర్వాసుడు కోపిష్టియె, ఎవరినిగాని లెక్కచేయనివాడై, దుష్టశిక్షకుడై, తన యిష్టముగా 
నిరాతంకముగ భూమిని సంచరించెను. 


శ్లో ఆప్రకామో౭ పి భగవాన్‌ శ్రీదతో యోగమాయయా । 
బాలానుసార్యక్రియో౭ పి బాలోక్తెర్ముగ్ధచేష్టితైః 11 59 
శ్లో క్వాప్యతర్యసులీలాభిః క్వాపి ధార్సెశ్చ చంక్రమైః । 
దర్శయన్‌ భక్తవశతాం సంతోష్య పితరౌ స్థితః I 60 
ప్ర: భగవాన్‌ శ్రీదత్త = శ్రీదత్తభగవానుడు, ఆప్తకామః+అపి = కోరికలు లేనివాడే యైనను, 
యోగమాయయా = యోగమాయచేత, బాల +అనుసార్యక్రియః అపి = బాలురకు యోగ్యమైన 
కార్యములు గలవాడై, బాల+ఉక్తెః = బాల్యమునకు తగిన ముద్దుమాటలతో, ముగ్గచేష్టితైః = 
అమాయికపు పనులతో, క్వ+అపి అతర్యసులీలాభిః = ఒకప్పుడు ఊహకందని చక్కని ఆటలతో, 
క్వ+అపి ధార్మ్యెః చ = ఒకప్పుడు దబాయింపులతో, బెదరింపులతోనూ, చంక్రమైః = 
సంచారములతో, భక్తవశతాం దర్శయన్‌ = తాను భక్తులకు వశుడనని ప్రదర్శించుచు, పితరౌ = 
తల్లితండ్రులను, సంతోపష్య = సంతోషపెట్టి, స్థితః = యుండెను. 


తా: శ్రీదత్తభగవానుడు కోరికలు తనకు లేకున్నను, భక్తపరవశుడై వారిని ఆనందింప జేయుటకు, 
యోగమాయ ఆధారముగా, బాల్యచేష్టలతోను, ముద్దుమాటలతోను, అమాయికత్వముతోనూ, 
తల్లిని తండ్రిని సంతోషపెట్టెను. % 
శ్లో శిష్టపో దుష్టహా మాన్యో యోగమార్గప్రవర్తకః । 
ఇతి (శ్రుత్వా మునిగణా యోగాభ్యాసార్థమాయయుః i 61 

ప్ర: శిష్టపః = మంచివారిని అనుగ్రహించువాడు, దుష్టహా = చెడ్డవారిని హరించువాడును, 
మాన్యః = గౌరవనీయుడు, యోగమార్గప్రవర్తకః = యోగమార్గమున నడిపించువాడు, ఇతి = 
అని, శ్రుత్వా = విని, మునిగణాః = మునుల సమూహములు, యోగ +అభ్యాస +అర్థమ్‌ . 
యోగమును అభ్యసించుటకై, ఆయయుః = వచ్చి చేరిరి. 

తా: ఆ దత్తభగవానుడు శిష్టరక్షకుడు దుష్టశిక్షకుడు, యోగశాస్తాభ్యాసములలో శిక్షణ నిచ్చువాడు, 
గౌరవనీయుడని విని మునులు యోగమును నేర్చుకొనుటకై వాని చెంతకు వచ్చి చేరిరి. 


320 శ్రీ దత్తపురాణమ్‌ 


శ్లో జలే. గాధేం విశత్తాంస్తు సర్వజ్ఞోః పి పరీక్షితుమ్‌ 1 
శతాబ్దం తత్ర కే౭ ప్యస్థుస్తన్మోహాయాపి యోగిరాట్‌ ॥ 62 
ప్ర: సర్వజ్ఞః అపి = అంతయు తానెటిగినవాడైనను, తాన్‌ = వారిని, పరీక్షితుం తు 
పరీక్షించుటకేమో, జలే అగాధే అవిశత్‌ = లోతు తెలియని జలములో ప్రవేశించెను, తత్ర 
అక్కడ, కే అపి = ఒకానొక, శత+అబ్బమ్‌ = నూరు సంవత్సరముల కాలము, తత్‌ మోహాయ 
అపి = వారిని భ్రమింపజేయుటకు, యోగిరాట్‌ = యోగిరాజు, అస్టుః = ఉండెను. 
తా: శ్రీదత్తుడు సర్వమెటిగియు, తన కొరకై వచ్చిన వారిని పరీక్షించుటకు తానొక అగాధ 
జలనిధిలో ప్రవేశించి ఒక నూరు సంవత్సరములట్టే ఆ నీటిలో నుండెను. శిష్యుల దృఢసంకల్పమును 
తెలియుట కీ పరీక్ష 
శ్లో॥ స్వాశ్రయాం పరశక్తిం స ధృత్వా మూర్తిమదుద్గతః । 
గాయన్తీం సాధువాద్యాని వాదయన్తీం నిజాజ్మగామ్‌ ॥ 63 
ప్ర: స్వాశ్రయామ్‌ = తన నాశ్రయించియున్న, పరశక్తిమ్‌ = పరమ శక్తిని, నిజ+అజ్మగామ్‌ = 
తన అంకమందున్నదానిని, సాధువాద్యాని వాదయన్తీమ్‌ = మధురముగా వాద్యములను 
మైయించుచున్నదానిని, గాయన్తీమ్‌ = పాడుచున్నదానిని, ధృత్వా = ధరించి, సః = ఆతడు, 
మూర్తిమత్‌ = మూర్తిమంతుడై, ఉద్గతః = పైకి లేచెను. 
తా: తన నాశ్రయించి, తన యంకమందుండి, మధురముగా వాద్యములను (మోయించుచు, 
పాడుచున్న పరమశక్తిని ధరించి, ఆతడు మూర్తిమంతుడై పైకి లేచెను. 
శ్లో॥ పీనశ్రోణికుచాం తన్వీమనఘాం మద్యమాంసయుక్‌ | 
తేజీయసాం న దోషో౭ యమిత్యుక్వా కేచనాస్థితాః ॥ 64 
ప్ర : పీనశ్రోణికుచామ్‌ = బలిసిన పిజుదులు కుచములు గలదానిని, తన్వీమ్‌ = పలుచని 
శరీరము గలదానిని, అనఘామ్‌ = పాపరహితురాలిని (పై శ్లోకముతో), మద్యమాంసయుక్‌ = 
మద్యమాంసములతో గూడ, తేజీయసామ్‌ = నిర్గుణమార్గమును అనుసరించువారికి, అయమ్‌ 
= ఇట్లుండుట, న దోషః = దోషము కాదు, ఇతి = అని, ఉక్వా = చెప్పి, కేచన అస్థితాః = 
కొందటజు వచ్చి నిల్పిరి. 
తా: (పై శ్లోకముతో కలిపి అన్వయం) బలిసిన పిఖుదులు కుచములు గలిగి, పలుచని శరీరముతో 
పాపములేకున్న ఆ స్త్రీ మూర్తితోను మద్యమాంసములతోను శ్రీదత్తుడు వెలువడెను. చూచిన 
వారిలో కొందజు త్రిగుణాతీతమైన జీవనమార్గమును అనుసరించువారికిది దోషము కాదని 
నిల్చియుండిరి. అనగా, అది దోషమని తలచిన మరికొందటు ఆ చోటు విడచి పోయిరని 
భావము. 
శ్లో; తతో జ్ఞాత్వాం.మలాజ్బిష్టాంశ్చక్రే: నుగ్రహముత్తమమ్‌ I 
ప్రభుర్యేనార్దునముఖా యోగర్ధిముభయీం యయుః ॥ 65 


శ్రీశ్రీశ్రీవాసుదేవానందసరస్వతీవిరచితమ్‌ 321 


ప్ర: తతః = దానివలన, అమలాన్‌ = మాలిన్యములేనివారిని, శిష్టాన్‌ చ = శిష్టాచారము 
గలవారిని, జ్ఞాత్వా = తెలిసికొని, ప్రభుః = శ్రీదత్తప్రభువు, ఉత్తమమ్‌ అనుగ్రహమ్‌ = సర్వశ్రేష్టమైన 
అనుగ్రహమును, చక్రే = ప్రదర్శించెను, యేన = యే అనుగ్రహముచే, అర్జునముఖాః = అర్జును 
డాదిగా గలవారు, యోగర్ధిమ్‌ ఉభయీమ్‌ = ఐహిక ఆముష్నిక యోగవృద్ధిని, యయుః = 
పొందిరి. 
తా: ఆ కారణమున రాగద్వేషరహితులను సదాచారసంపన్నులను దత్తభగవానుడనుగ్రహించెను. 
వారు చూపిన మార్గము ననుసరించి అర్జునాదులు ఐహికజీవితమున ఆముష్మికజీవితమున 
కూడ యోగక్షేమములను సాధించికొనిరి. 

శ్లో॥ సాహసం యద్యపీశస్య స్వైరం ధర్మవ్యతిక్రమః । 

తేజీయస్వాన్న దోషో గ్నేరివ సర్వభుజో విభోః ॥ 66 

ప్ర: ఈశస్య = దత్తప్రభువుయొక్క సాహసమ్‌ = సాహసకార్యము, స్వైరమ్‌ = యథేచ్చగా 
ఆచరించినది, యది ధర్మవ్యతిక్రమః అపి = ఒకవేళ అది ధర్మము తప్పినదే యైనను, సర్వభుజః 
= సమస్తమును దహించువాడైన, అగ్నేః ఇవ = అగ్నికి వలె, విభోః = దత్తప్రభువునకు, తేజీయస్వాత్‌ 
= తేజస్వితవలన, దోషః న = దోషము కాదు. 
తా : దత్తాత్రేయుడట్లు స్రీసాంగత్యముతోను మద్యమాంసములతోను దర్శనమిచ్చుట 
స్వేచ్చావిహారముగ ధర్మము తప్పిన సాహసక్రియగా తోచినను, అది వానికి దోషము కాదు. 
అగ్నికి సర్వభక్షకత్వము శీలము. ఆ లక్షణమే లేనిచో ఆతడగ్నియే కాడు. శ్రీదత్తప్రభువు వంటి 
జ్ఞాని స్థితియు అట్టిదే. ఇరువురిలోని విశేషమేమనగా, వారియందు చేరిన వాని ఉచ్చనీచములు 
రెండును దగ్ధమై పోవును, వారిలో మిగులునది లేదు. కనుక అది ఆ ఉభయులకును దోషముగా 
చెప్పరాదు. 

శ్లో॥ మూఢోః నీశశ్చరన్నశ్యేత్తద్వినేశం యథా విషమ్‌ | 


ధర్మాద్యస్పృగ్వాయువన్ని స్తెగుణ్యః (శ్రుతిమూర్ధగః 11 67 
శ్లో తాదృగీశవచస్తథ్యం తథైవాచరితం క్వచిత్‌ । 
తయోర్దర్యం |ప్రవృత్తార్హం యుక్తం తన్మతిమాంశ్చరేత్‌ ॥ 68 
డ్‌ క ట్‌ 


ప్ర: మూఢః = మూర్చుడు, అనీశః = అసమర్థుడు, చరన్‌ = ఇట్లాచరించుచు, నశ్యేత్‌ = 
నశించును, యథా = ఎట్లు, విషమ్‌ = విషమును, వినా ఈశమ్‌ తత్‌ = సమర్థుడు కానివాడు 
విషమునువలె, ధర్మ+ఆది = ధర్మము మొదలగునవి, వాయువత్‌ = వాయువువలె, నిస్రెగుణ్యః 
= త్రిగుణాతీతుడైనవాడు, శ్రుతిమూర్ధగః = వేదశిరస్సులనబడు ఉపనిషత్సారము నెటిగినవాడు, 
అస్పృక్‌ = స్పర్శలేనివాడు, తాద్భగ్‌ = అట్టివాడు, ఈశ = ఈశ్వరుడు, వచః తథ్యమ్‌ = వారి 
వచనములు అట్లే, క్వచిత్‌ = ఒకప్పుడు, తథైవ ఆచరితమ్‌ = అట్లే ఆచరింపబడిన, తయోః = 
వారియొక్క ధర్యమ్‌ = ధర్మలక్షణము, ప్రవృత్తార్హమ్‌ = ప్రవర్తింపదగినది, యుక్తమ్‌ = యుక్తమైనది, 
తత్‌ మతిమాన్‌ = అంతటి మతిమంతుడు, ఆచరేత్‌ = ఆచరించును. 


322 శ్రీ దత్తపురాణమ్‌ 


తా: త్రిగుణాతీతులై అగ్నివలె వాయువువలె సర్వము నంటియు దేనినీ అంటనివారు ప్రవర్తించినది 


ధర్మబద్ధమే యోగ్యమే కాని అంతటివారికే అది ఆచరణీయము. 


ఇతి శ్రీమద్దత్తపురాణే సార్ధత్రిసాహస్ర్యాం త్రికాజ్ఞమణ్ణితాయాం సంహితాయాం 
వాసుదేవ్యాం తృతీయాష్టకే ద్వితీయోం_ధ్యాయః I 


ఓమ్‌ శమ్‌ 


323 


శ్రీః 
ప.ప. శ్రీవాసుదేవానందసరస్వతీవిరచితమ్‌ 


ఆదత్తపురాణము 


తృతీయాష్టకము - తృతీయాధ్యాయము 


శ్లో ఇన్టతుల్యః పురా సోమవంశ్యః కృతయుగే నృపః | 
కృతవీర్యాభిధః సమ్రాట్‌ శతపుత్రాన్వితోః భవత్‌ I 1 
ప్రతిపదార్థం :పురా= పూర్వకాలమున, కృతయుగే = కృతయుగమున, ఇంద్రతుల్యః = ఇంద్రునితో 
సమానమైన, సోమవంశ్యః = చంద్రవంశపువాడైన, నృపః = క్షత్రియుడు, సమ్రాట్‌ = చక్రవర్తియై, 
కృతవీర్య+అభిధః = కృతవీర్యుడను పేరుగలవాడు, శతపుత్ర +అన్వితః = నూర్గురు కొడుకులతో 
గూడినవాడు, అభవత్‌ = ఉండెను. 


తాత్సర్యము : పూర్వము కృతయుగమున కృతవీర్యుడు అను పేరుగల సార్వభౌముడు, చంద్రవంశపు 
క్షత్రియుడు, నూర్గురు కుమారులతో ఉండెను. ఆతడింద్రసమానవైభవశాలి. 
శ్లో దైవాచ్చవనశాపాత్తత్పుత్రా దగ్గా నృపో యయౌ । 
గురుం శరణమస్కై స వ్రతం ప్రాహాఘహృత్సుఖమ్‌ I 2 
ప్ర: తత్‌ పుత్రాః = వాని కుమారులు, దైవాత్‌ = విధివశమున, చ్యవనశాపాత్‌ = చ్యవనమహర్షి 
శాపకారణముగా, దగ్గాః = భస్మమైరి. నృపః = రాజు, గురుమ్‌ = గురువును, శరణం యయౌ 
= శరణు పొందెను, అస్మై = వానికై, సః = ఆ గురువు, అఘహృత్‌ = పాపమును హరించు, 
సుఖమ్‌ = సుఖమిచ్చు, వ్రతం ప్రాహ = వ్రతమును చెప్పెను. 
తా: కృతవీర్యుని కుమారులు విధివశమున చ్యవనమహార్షివలన శాపమంది, భస్మీభూతులయిరి. 
రాజు కృతవీర్యుడు గురువును శరణువేడగా, ఆ గురువు పాపనివారకము సుఖప్రదము అయిన 
వ్రతవిధానమును బోధించెను. 
శ్లో కృతవీర్యానపత్యత్వం స్రావం గర్భస్య మూఢతా । 
పాతో మృతోద్భవో జాతనాశో వైక్ల్షవ్యమస్య వా ॥ 8 


324 శ్రీ దత్తపురాణమ్‌ 


ప్ర: (హ్‌ కృతవీర్య! క్రీ కృతవీర్యా!, అనపత్యత్వమ్‌ = సంతానములేమి, గర్భస్య ప్రావమ్‌ = 
గర్భవిచ్చిత్తి, మృత+ఉద్భవః = బిడ్డ చనిపోయి జన్మించుట, పాతః = అకాలప్రసవము, జాతనాశః 
= పుట్టినవారి మరణము, వా = లేక, అస్య = వానియొక్క వైక్లవ్యమ్‌ = విహ్వలత. 
తా:;ఓ కృతవీర్యా! సంతానము లేకపోవుటకు కారణము లనేకములు : గర్భస్రావము, గర్భపాతము, 
బిడ్డ మరణించి జన్మించుట, పుట్టిన కొద్ది కాలమునకే మరణించుట, లేక వాని విహ్వలత. 

శ్లో! భూతగగ్రహార్తిరో గాద్యైర్బాల్యే వాన్యత్ర చేచ్చిశోః I 

నాశశ్చాస్యాపి తత్రేయం శాన్తిదా సప్తమీనయుక్‌ ॥ 4 

ప్ర: భూతగ్రహ+ఆర్తి రోగ+ఆద్రైః: = భూతములు, గ్రహములు, వీనిపీడ, గాయములు, రోగములు 
మొదలగు వానిచేత, బాల్యే = బాల్యమునందు, వా = లేక, అన్యత్ర = ఇతర వయసులో, శిశోః 
= శిశువునకు, నాశ చేత్‌ = నాశము కలిగినచో, అస్య అపి చ = దానికి గూడ, ఇయమ్‌ = 
ఇది, శాన్తిదా = శాంతిని చేకూర్చును, తత్ర = అట్టిచో, సప్తమీనయుక్‌ = ఆదివారము నాటి 
సప్తమీతిథియందు, 


శ్లో॥ గ్రహానుకూలే సత్మాలే వ్రతం సంకల్ప్య వాచయేత్‌ | 
స్వస్త్వాచార్యజ్బు వృణుయాచ్చుద్ధభూమౌ వృతఃసచ ॥ త్‌ 
ప్ర: గ్రహానుకూలే = గ్రహములనుకూల స్థితిలో నుండగా, సత్మాలే = సుముహూర్తమున, 
సంకల్ప = భావించి, వ్రతమ్‌ = వ్రతమును, వాచయేత్‌ = ప్రకటింపవలెను, స్వస్యాచార్యం చ 
= శ్రేయఃకామియైన పురోహితుని గూడ, వృణుయాత్‌ = ఎన్నుకొనవలెను, స చ వృతః = ఆ 
ఎన్నుకొనబడిన పురోహితుడును, శుద్ధభౌమౌ = శుద్ధిచేయబడిన భూమియందు, 
శ్లో ప్రతిష్టాప్యాగ్నిమీశాన్యాం విధివత్మలశోపరి । 
సూర్యరుద్రసప్తమాతృప్రతిమాః స్వర్ణనిర్మితాః | 6 
ప్ర: అగ్నిమీశాన్యామ్‌ = అగ్నికి ఈశాన్యదిక్కున, విధివత్‌ = శాస్ర్తోక్తముగా, కలశ+ఉపరి = 
కలశముపై, సూర్యరుద్రసప్తమాతృప్రతిమాః = సూర్యుడు, రుద్రుడు, బ్రాహ్మీ, మాహేశ్వరీ, కౌమారీ, 
వైష్ణవీ, మాహేంద్రీ, వారాహీ, చాముండా అనబడు సప్తమాతృకల మూర్తులను, స్వర్ణనిర్మితాః = 
బంగారముతో చేయబడిన వానిని, ప్రతిష్థాప్య = ప్రతిష్టించి, 
శ్లో! సంన్థాప్యాభ్బర్చ్య సప్తకుమాన్యథావిధి ॥ 
పూర్వపశ్చిమకోణాన్తదే శస్థాజ్యలపూరితాన్‌ 11 7 
ప్ర: పూర్వపశ్చిమకోణాన్నదేశస్టాన్‌ = తూర్పున పడమరన నాలుగు కోణముల ప్రదేశములందును, 
యథావిధి = శాస్రోక్తముగ, జలపూరితాన్‌ సప్తకుంభాన్‌ = నీరు నిండిన కలశములను యేడింటిని, 
సంస్థాష్య క స్థాపించి, అభ్యర్ష్య = పూజించి, 


శ్రీశ్రీశ్రీవాసుదేవానందసరస్వతీవిరచితమ్‌ 325 


శ్లో సౌరౌషధ్యషిమనైః సమృద్రత్నాషధిపల్లవాన్‌ / 
స్తుత్వాః న్వాధాయాధిశిత్య పాయసం జుహుయాత్షమాత్‌ ॥ 8 
ప్ర: సౌర+ఓషదీ+బుషి మన్త్రః = సూర్యమంత్రములచ్చే, ఓషధీమంత్రములచే, బుషిమం[త్రములచే, 
స్తుత్వా = స్తోత్రముబేసి, సమృద్రత్నాషధిపల్లవాన్‌ = రత్నములను, ఓషధిపల్లవములను, 
అన్వాధాయాధిభ్రిత్య = దానిననుసరించి అగ్ని నుంచి, పూజించి, క్రమాత్‌ = వరుసగా, పాయసమ్‌ 
= పాయసమును, జుహుయాత్‌ = హోమము చేయవలెను. 
శ్లో ప్రత్యేకం పాయససమిద్యవకృష్ణతిలైర్లురుః । 
సూర్యరుద్రమనుభ్యాం చ శతమష్టోత్తరం విధేః ॥ 9 
ప్ర: ప్రత్యేకమ్‌ = ప్రత్యేకముగా, పాయస-సమిత్‌-యవ-కృష్ణతిలైః = పాయసము, సమిధలు, 
యవధాన్యము, నల్లనువ్వులు, వీనిచేత, గురుః చ = గురువున్ను, సూర్యరుద్రమనుభ్యామ్‌ = 
సూర్యరుద్ర మంత్రములతో, శతమష్టోత్తరమ్‌ = అష్టోత్తర శత నామముల, విధేః = పూజించదగును. 
శ్లో కుర్యాత్‌ స్విష్టకృదాద్యజ్ఞం బలిం పూర్ణాహుతిం తతః । 
జీవత్సతిప్రజా వృద్దా బ్రాహ్మణ్యః స్వర్చితాః స్థితాః ॥ 10 
ప్ర: స్విష్టకృత్‌+ఆది+అబ్బమ్‌ = స్విష్టకృత్‌ హోమమును సర్వాంగములతో, బలిమ్‌ = నైవేద్యమును, 
పూర్ణాహుతిమ్‌ = పూర్ణాహుతిని, కుర్యాత్‌ = చేయదగును, తతః = అందువలన, జీవత్‌పతిప్రజాః 
వృద్దాః బ్రాహ్మణ్యాః = భర్తయును సంతానమును జీవించియున్న వృద్దురాం[డైన బ్రాహ్మణస్రీలు, 
స్వర్చితాః = చక్కగా అర్చింపబడినవారుగా, స్థితాః = ఉందురు. 
తా (శ్లో.4-10) క్ల బాల్యమునందు కలుగు సర్వవిధముల అరిష్టములు, తర్వాతి వయసులో 
కలుగు బాధలు, వీనిని నివారించుటకు వ్రత మొకటున్నది. ఆ వ్రతమును సప్తమీతిథి ఆదివారము 
కలిసియున్న రోజున, గ్రహానుకూల్యముగల సుముహూర్తమున సంకల్పించి, ప్రకటింపజేసి, ఆప్తుడైన 
పురోహితునిచే చేయింపదగును. ఆతడు శుద్ధిచేయబడిన భూమిపై అగ్నికి ఈశాన్యమున కలశమును 
స్థాపించి సూర్యరుద్రసప్తమాతృప్రతిమలను బంగారముతో చేయబడిన వానిని ప్రతిష్టించి, తూర్పు 
పడమరల కోణ ప్రదేశములందు, నీరు నిండిన యేడు కుండలను స్థాపించి, రత్న ఓషధీ 
పల్లవములతో పూజించి, సూర్య ఓషధీ బుషి మంత్రములచే స్తుతించి, అగ్నిని పూజించి దానిలో 
పాయసమును హోమము చేయవలెను. ప్రత్యేకించి పాయసము సమిధలు, యవలు, నల్లనువ్వులతో 
సూర్యరుద్రమంత్రములతో అష్టోత్తర శతనామ పూజచేసి నైవేద్యమును, పూర్ణాహుతిని చేయవలెను. 
భర్తలు జీవించియున్న సంతానవతులైన వృద్ధ బ్రాహ్మణగస్త్రీలను పూజించవలె. 
శ్లో ఉదజ్యుభ్యోం_భిషిజష్చోయుర్గటాద్భిస్తత్సపల్లవైః । 
దీర్భాయురస్తు బాలో౭_యం జీవత్సుత్రా చ భామినీ ॥ 11 
ప్ర: ఉదబ్బ్ముఖ్యః = ఉత్తరదిక్కుగా ముఖముగలవాడై, ఘటాద్బిః తత్‌స్థపల్లవైః = ఘటములందున్న 


326 శ్రీ దత్తపురాణమ్‌ 


జలములను, అందున్న ఆకులతోగూడ, అభిషిజ్సోయుః = అభిషేకము చేయుదురు, బాలః అయం 
= ఈ బాలుడు, దీర్చాయుః అస్తు = దీర్చాయువగుగాక!, భామినీ = వాని తల్లి, జీవత్‌ పుత్రా చ 
= జీవించియున్న కుమారుడు గలది, (అస్తు = అగుగాక!) 

తా: ఉత్తరదిక్కుగా తిరిగి ఘటములను పల్లవములతోగూడ తీసికొని అభిషేకము చేయదగును. 
ఈ బాలుడు దీర్చాయువు గలవాడగు గాక! వాని తల్లియును తన కుమారుడు జీవించియుండుటను 
చూచి మురిసినది యగుగాక! 


శ్లో॥ ఆదిత్యచన్రయుక్తం యద్ధహనక్షత్రమణ్దలమ్‌ । 


శక్రః సలోకపాలశ్చ బ్రహ్మవిష్ణుమహేశ్వరాః ॥ 12 
శ్లో॥ ఏతే చాన్యే చ యే దేవాః సదా పాన్తు కుమారకమ్‌ । 

మా శనిర్మా చ హుతభుజ్మా చ బాలగ్రహాః క్వచిత్‌ ॥ 13 
శ్లో॥ పీడాం కుర్వన్తు బాలస్య మా మాతుర్ణనకస్య చ | 

ఏవం జాతే భిషేకేం థ ధృత్వా శుక్తామ్బరాదికమ్‌ ॥ 14 
శ్లో॥ అభిషేకాఫ్లతం వస్త్రం దత్వాః చార్యాయ దేవతాః । 

సంపూజ్య స్వర్ణగోవ సైః సంపూజ్యాచార్యమృత్విజః I 15 
శ్లో॥ గురవే తిలపాత్రస్థాం కాలమూర్తిం చ కాబ్బనీమ్‌ । 

దత్వా సదక్షిణాం విప్రాః సస్త్రీకాః పాయసాదినా ॥ 16 
శ్లో॥ భోజ్యాస్తెరాశిషో దేయాః సంతు ్టైర్దక్షిణాదినా | 

దీర్దాయురస్తు బాలోః_యం యావద్వర్షశతం సుఖమ్‌ ॥ 17 
శ్లో యత్మిజ్చిదస్య దురితం తత్‌ క్షిప్తం బడబాముఖే । 

బ్రహ్మో విష్ణుర్ణరిః స్మన్లో వాయుః శక్రో హుతాశనః ॥ 18 
శ్లో॥ రక్షన్తు సర్వదుష్టేభ్యో వరదాః సన్తు సర్వదా । 

ఇతి లబ్బ్వా౭_ ౭ శిషో నత్వా తాన్మర్హా సకుటుమృకః ॥ 19 
శ్లో కర్మేశ్వరార్పణం కృత్వా హుతశేషం చ భక్షయేత్‌ / 

ఏవం కృతే వ్రతే నశ్యేత్సప్తమ్యాం దుష్టమప్యరమ్‌ ॥ 20 


ప్ర: ఆదిత్యచన్టయుక్షమ్‌ = సూర్యచంద్రులతోకూడియున్న, (గహనక్షత్రమణ్ణలం యత్‌ = 
(గహనక్షత్రముల సమూహమేదియో, (అది), శక్రః సలోకపాలః చ = లోకపాలకులైనవారితో 
గూడి ఇంద్రుడను, బ్రహ్మవిష్ణుమహేశ్వరాః = బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు, ఏతే చ = వీరున్నూ, 
అన్యే చ యే దేవాః= ఇతరులైన దేవతలెవరు కలరో, (వారున్నూ), కుమారకమ్‌ = చిన్ని బాలుని, 
సదా పాన్తు = ఎల్లవేళల రక్షింతురు గాక!, మా శనిః = శని గాని, మా చ హుతభుక్‌ = అగ్ని 


శ్రీశ్రీశ్రీవాసు దేవానందసరస్వతీవిరచితమ్‌ 327 


గాని, మా చ బాలగ్రహాః= బాలగ్రహములు గాని, క్వచిత్‌ పీడామ్‌ = యెట్టి బాధనుగాని, 
బాలస్య = బాలునకు, మాతుః = తల్లికి, జనకస్య చ = తండ్రికిన్నీ మా కుర్వన్తు = కలిగించకుందురు 
గాక!, ఏవం జాతే = ఈ విధముగా సాగిన, అభిషేకే = అభిషేకమున, ధృత్వా శుక్షాంబరాదికమ్‌ 
= తెల్లని వస్త్రము మొదలైన వానిని ధరించి, అథ = పిమ్మట, అభిషేక+ఆఫ్లతం వస్త్రమ్‌ = 
అభిషే కముతో పూర్తిగా తడిసిన వస్త్రమును, ఆచార్యాయ = ఆచార్యునకై, దత్వా = ఇచ్చి, దేవతాః 
సంపూజ్య = దేవతలను పూజించి, బుత్విజః = బుత్విక్కు ఆచార్యమ్‌ = ఆచార్యుని, స్వర్ణగోవ సైః 
= బంగారము, గోవు, వస్త్రములతో, సంపూజ్య = చక్కగా పూజించి, గురవే = గురువునకై, 
తిలపాత్రస్థామ్‌ = నువ్వులుంచిన పాత్రలోగల, కాల్బునీం కాలమూర్తిం చ = బంగారముతో 
చేయబడిన కాలమూర్తిని, సదక్షిణామ్‌ = దక్షిణతో కలిపి, దత్వా = ఇచ్చి, విప్రాః సస్రీకాః = 
భార్యలతో గూడియున్న బ్రాహ్మణులను, పాయస+ఆదినా = పాయసము మొదలగు పదార్థములతో, 
భోజ్యాః = భుజింపజేయదగియున్నారు, దక్షిణాదినా సంతుష్టైః = దక్షిణాదులతో సంతోషపెట్టబడిన, 
తైః = వారిచే, ఆశిషః = ఆశీస్సులు, దేయాః = ఇవ్వదగియున్నవి, అయం బాలః = ఈ 
బాలుడు, యావత్‌ వర్షశతమ్‌ = నూరు సంవత్సరముల పర్యంతము, సుఖమ్‌ = సుఖముగా, 
దీర్చాయుః అస్తు = దీర్గకాలము జీవించు గాక!, అస్య దురితమ్‌ = వానియొక్క పాపము, యత్‌ 
కిజ్చిత్‌ = యే కొంచెమో, తత్‌ = అది, బడబాముఖే = బడబానలమున, క్రిప్తమ్‌ = 
దాచియుంచబడినది (అగుగాక!), బ్రహ్మోవిష్ణుః హరిః స్మన్దః వాయుః శక్రః హుతాశనః = (బ్రహ్మ, 
విష్ణువు, హరి, కుమారస్వామి, వాయువు, ఇంద్రుడు, అగ్ని, వీరందబును, సర్వదా = ఎల్లప్పుడు, 
వరదాః సన్లు = వరప్రదులగుదురు గాక!, సర్వదుషే ష్టభ్యః = సమస్తమైన చెడుగుల నుండి, రక్షన్లు 
= రక్షింతురు గాక!, ఇతి = అని, ఆశిషః లబ్బ్వా = ఆశీస్సుల నంది, సకుటుంబకః కర్తా = 
కుటుంబముతో గూడిన కర్త (యజమాని), తాన్‌ = వారిని, నత్వా = నమస్కరించి, కర్మ = 
కర్మఫలమును, ఈశ్వరార్పణం కృత్వా = ఈశ్వరునకర్పించి, హుతశేషం చ = హవన శేషమును 
మాత్రము, భక్షయేత్‌ = తినవలెను, సప్తమ్యామ్‌ = సప్తమి తిథినాడు, ఏవం కృతే వ్రతే = ఈ రీతి 
వ్రతము చేయగా, దుష్టం అపి అరమ్‌ = చెడు కాలమైనను, నశ్యేత్‌ = నశించును. 


తా: సూర్యచంద్రగ్రహనక్షతమండలమంతయును, ఇంద్రుడు, దేవతలు, త్రిమూర్తులున్సు సమస్త 

దేవతా గణములున్సు ఈ బాలుని సదా రక్షింతురుగాక!, శనిపీడ, అగ్నిపీడ, బాలగ్రహపీడ, 

ఇట్టి పీడలెవ్వియు ఈ బాలుని బాధించకుండునుగాక! ఇట్లే ఈ బాలుని తల్లితండ్రులకును 
సమస్తపీడా పరిహారమగుగాక! 


ఇట్లు అభిషేకము సాగగా, ఆ సమయమున ధరించిన తెల్లనివస్త్రమును, అభిషేకముతో 
తడిసి ముద్దయిన దానిని ఆచార్యునకిచ్చి, దేవతలను పూజించి, బుత్విజుడు ఆచార్యుని బంగారము, 
గోవు, వస్త్రములతో పూజించి, గురువునకు తిలపాత్రను బంగారు కాలమూర్తితో దక్షిణతో యిచ్చి, 
భార్యలతో కూడియున్న బ్రాహ్మణులకు పాయసాది పదార్థములతో తృప్తిగా భోజనము పెట్టి, 


దక్షిణలను బహుమతులను యిచ్చి సంతోషపరచి, వారి ఆశీస్సులు పొందవలెను. 


328 శ్రీ దత్తపురాణమ్‌ 


ఈ బాలుడు శతాయువుగా సుఖముగా జీవించుగాక! వాని పాపము, అదెంత కొంచెమైనను, 
బడబానలమును చేరుగాక!, (త్రిమూర్తులు, కుమారస్వామి, అగ్ని ఇంద్రుడు, వాయువు, సదా 
వరప్రదులగుదురుగాక! సమస్త దుష్ప్రభావములనుండి రక్షింతురు గాక! 


అని వారిచే ఆశీస్సుల నందుకొని, వారికి నమస్కరించి, కర్మఫలమును ఈశ్వరార్పణ చేసి, 
కర్త సకుటుంబముగా హోమము చేయగా మిగిలిన పదార్థమును భుజించవలెను. 


ఈ రీతిగా వ్రతము చేయగా దుష్టశక్తుల ప్రభావము నశించును. x 


శ్లో॥ విధినా కుర్విదం రాజన్‌! సమ్రాట్‌ పుత్రో భవిష్యతి । 
ఇత్యుక్వా౭_గాద్గురూ రాజా వ్యకృణోద్విధివద్ర్వతమ్‌ ॥ 21 
ప్ర: రాజన్‌ = ఓ రాజా!, ఇదమ్‌ = ఈ వ్రతమును, విధినా = శాస్తోక్తముగ, కురు = చేయుము, 
పుత్రః = నీ కుమారుడు, సమ్రాట్‌ = చక్రవర్తి, భవిష్యతి = అగును, ఇతి ఉక్వా = ఇట్లని పలికి, 
గురూ = గురువు, అగాత్‌ = వెడలెను, రాజా = రాజు, విధివత్‌ = శాస్రోక్తముగా, వ్రతమ్‌ = 
వ్రతమును, వ్యకృణోత్‌ = చేసెను. 
తా: “ఓ రాజా! ఈ విధమైన ప్రతమును శాస్త్రవిధిగా చేయుము. దీని వలన నీ కుమారుడు 
చక్రవర్తియగును.” అని పలికి గురువు వెడలిపోయెను. రాజు విధిగా వ్రతము చేసెను. * 
శ్లో అథైకదాపి మహిషీ నామ్నా శీలధరాస్య చ। 
మైత్రేయాం గుణవత్స్పుత్రలబ్ధయే£ పృచ్ళదానతా I 22 
ప్ర: అథ = అటుపై, ఏకదా = ఒకప్పుడు, అస్య = వానియొక్క మహిషీ = పట్టపుదేవి, నామ్నా 
చ శీలధరా = శీలధరా యను పేరుగలది, మైత్రేయీమ్‌ = మైత్రేయిని, ఆనతా = వినమముగా, 
గుణవత్‌ పుత్రలబ్ధయే = గుణవంతుడైన కుమారుని పొందుటకు, అపృచ్చత్‌ = అడిగెను. 


తా: అటుపై ఒకానొక సమయమున ఆ కార్తవీర్యుని పట్టపుదేవి శీలధరాయను నామె మైత్రేయితో 
వినయముగా, గుణవంతుడైన కుమారుని పొందుట కేమి ఉపాయమని అడిగెను. 
శ్లో మైత్రేయ్యువాచ శ్రీదత్తవ్రతం కుర్విష్టదం త్విదమ్‌ | 
ఆబ్ద్బం మార్గాదిపూర్ణాయాం ప్రతిమాసమనన్తకమ్‌ ॥ 28 

ప్ర: మైత్రేయి ఉవాచ = మైత్రేయి యిట్లనెను, అనన్తకమ్‌ = అనంతముగా, ఇష్టదమ్‌ = 
ఇష్టమైన వానినిచ్చు, శ్రీదత్తవ్రతమ్‌ = శ్రీదత్తవ్రతమును, ఇదం తు = ఈ వ్రతమేమో, ఆబ్బమ్‌ = 
సంవత్సరకాలము, మార్గాది = మార్గశిరము మొదలుగా గల, ప్రతిమాసమ్‌ = ప్రతిమాసము 
నందును, పూర్ణాయామ్‌ = పూర్ణిమతిథినాడు, కురు = చేయుము. 


తా : మైత్రేయి యిట్లనెను : అనంతముగా అభీష్టప్రదమైన శ్రీదత్తవ్రతమును మార్గశీర్నాది 
మాసములందన్నిట ప్రతిమాసమున పూర్ణిమాతిథినాడు ఒక సంవత్సరకాలము చేయుము. 


శ్రీశ్రీశ్రీవాసుదేవానందసరస్వతీవిరచితమ్‌ 329 


శ్లో॥ సజ్మల్వు తద్వాచయిత్వా సమభ్యర్చ్య పిత్యాన్నురా । 
స్నానం కృత్వా పూర్ణిమాయాం గవ్యం ప్రాశ్యర్చయాక్షరమ్‌ 1124 
శ్లో అనన్తః సర్వకామానామనన్తం భగవాన్‌ ఫలమ్‌ । 
దదాత్వనన్తః పుత్రం చ భద్రం చాన్యచ్చ జన్మని 11 25 
ప్ర: సంకల్ప = వ్రతమును సంకల్పించి, పురా = ముందుగా, పిత్యాన్‌ = తల్లితండ్రులను, 
పితృదేవతలను, సమభ్యర్వ్య = చక్కగా పూజించి, తత్‌ = ఆ వ్రతసంకల్పమును, వాచయిత్వా = 
(ప్రకటింపజేసి, స్నానం కృత్వా = స్నానము చేసి, పూర్ణిమాయామ్‌ = పూర్ణిమనాడు, గవ్యమ్‌ = 
ఆవుపాలు, పెరుగు, వెన్న నెయ్యి, మూత్రము అనబడు పంచగవ్యములు, ప్రాశి+అర్బయ = 
అన్నముతో అర్చించి, అక్షరమ్‌ = నాశములేని, అనన్తమ్‌ = అంతములేని, సర్వకామానాం 
ఫలమ్‌ = అన్ని కోరికల ఫలమును, భగవాన్‌ అనన్తః = అనంతుడైన భగవానుడు, దదాతు = 
ఇచ్చుగాక!, పుత్రం చ = పుత్రుని యును అన్యచ్చ జన్మని భద్రం చ = మరియొక జన్మలో 
క్షేమమును, అనన్తః = అనంతుడు, (దదాతు). 
తా: వ్రతమును సంకల్పించి, ముందుగా పితృదేవతారాధన చేసి, వ్రతసంకల్పమును ప్రకటించి, 
పూర్ణిమనాడు స్నానము చేసి, అన్నము పంచగవ్యములతో అనంతు నర్చించి, అనంతకామనలను 
అనంతుడగు భగవానుడు సఫలము చేయుగాక యని, పుత్రునిచ్చుగాక యని జన్మజన్మలకు 
భద్రతను కలిగించుగాక! యని, 
శ్లో అనన్తపుణ్యోపచయమనన్తః పూజయార్చితః । 
మహావ్రతప్రభావేన సన్లుష్టః సకలేశ్వరః I 26 
ప్ర : అనన్తపుణ్య+ఉపచయమ్‌ = అనంతమైన పుణ్యరాళిని, పూజయా = పూజతో, అర్చితః 
అనన్తః = అర్పింపబడిన అనంతుడు, సకలేశ్వరః = సర్వమునకు అధిపతియైనవాడు, 
మహావ్రతప్రభావేన = మహావ్రతపుశక్తిచే, సంతుష్టః = సంతోషించినవాడై, 
తా: పుణ్యరాళిని పూజతో అనంతునకర్పించి, సకలేశ్వరుడు తన వ్రత ప్రభావమున సంతోషించి, 
తన కామ్యముల సఫలము జేసి, పుత్రుని ప్రసాదించి జన్మజన్మలకు భద్రత గలిగించుగాక! 
(శో. 25తో అన్వయము). 
శ్లో ఇత్యుచ్యార్యాభ్యర్చ్య నామ్నా తద్దినే నిశి హవ్యభుక్‌ । 
వామం పాదం కటిం వస్త్రం స్కన్లౌ దక్షం కటిం పదమ్‌ ॥ 27 
శ్లో కణ్ధం జానూరూ చ గుహ్యం హృత్మం మార్తాదిమాసతః । 
అనన్త ఇతి కం సర్వాత్మేత్యూరూ చోరుబాహవః ॥ 28 


330 శ్రీ దత్తపురాణమ్‌ 


శో॥ సంకర్షణేతి దివ్యాస్త్రధారీతి చ గలః కటిః । 


రం 


శ్రీకణ్ళేతి చ కామేతి జాను శేషేతి చాననమ్‌ ॥ 29 
శ్లో పూజ్యం విశ్వముఖేత్యూరూ తథా సంకర్షణేతి చ। 
వాసుదేవేతి ముసలం రౌప్యం హైమం హలం సదా ॥ 30 


శ్లో పూజ్యం పారే వ్రతం త్రైవం కుర్వబ్దం త్వం హవిష్యభుక్‌ । 
గోమూత్రం ప్రాక్‌ చతుర్మాసం ప్రాశ్యం దేయా యవాస్తతః ॥ 31 
ప్ర: మార్గ+ఆది మాసతః = మార్గశిరము మొదలుగా ప్రతి మాసమున, నామ్నా = ఆ యా 
మాసముల పేర్లతో, తత్‌ దినే = ఆ యా పూర్ణిమలలో, నిశి = రాత్రులందు, హవ్యభుక్‌ = 
హవిశ్ళ్శేషమును మాత్రము భుజించి, వామం పాదమ్‌ = (మార్గశిరమున) ఎడమ పాదమును, 
కటిమ్‌ = (పుష్యమున) ఎడమ కటి ప్రదేశమును, వస్త్రమ్‌ = (మాఘమున) వస్త్రమును, సనా = 
(ఫాల్లుణమున) భుజములను, దక్షం కటిమ్‌ = (చైత్రమున) కుడి కటి ప్రదేశమును, పదమ్‌ = 
(వైశాఖమున) కుడి పాదమును, కణ్ధమ్‌ = (జ్యేష్టమున) కంఠమును, జాను = (ఆషాఢమున) 
మోకాళ్లను, ఊరూ = (శ్రావణమున) తొడలను, చ = మరియు, గుహ్యమ్‌ = (భాధద్రపదమున) 
మర్మాంగమును, హృత్‌ = (ఆశ్వయుజమున) హృదయమును, కమ్‌ = (కార్తీకమున) తలను, 
ఇతి = ఇట్లు, ఉచ్చార్య+అభ్యర్చ్య = పలుకుచూ అర్చించి, (శ్లో.27 1/2). అనన్త ఇతి = 
అనన్తయని, కం = శిరస్సును, సర్వాత్మా ఇతి ఊరూ = సర్వాత్మనామమున తొడలను, సంకర్షణ 
ఇతి ఊరు = సంకర్షణ నామమున ఊరువులను, దివ్యాస్తధారీ ఇతి బాహవః = దివ్యాస్త్రధారి 
నామమున బాహువులను, శ్రీకజ్ధ ఇతి గలః చ = శ్రీకంఠనామమున గళమునున్ను, కామః ఇతి 
కటిః = కామ నామమున కటిని, శేషః ఇతి జాను = శేష నామమున మోకాళ్ళను, విశ్వముఖ+ఇతి 
ఆననమ్‌ = విశ్వముఖనామమున ముఖమును, పారే = రెండు ప్రక్కలను, తథా = అట్లే, 
పూజ్యమ్‌ = పూజింపదగును, సంకర్షణః ఇతి = సంకర్షణనామమున, ముసలమ్‌ = ముసలమును, 
వాసుదేవః ఇతి హలమ్‌ = వాసుదేవనామమున నాగలిని, చ సదా = ఎల్లప్పుడున్ను పూజ్యమ్‌ 
= పూజింపదగును, వ్రతం తు ఏవమ్‌ = వ్రతమును ఇట్లు, అబ్దం కురు = సంవత్సరము 
చేయుము, త్వమ్‌ = నీవు, హవ్యభుక్‌ = హవిస్సు శేషమును భుజించువాడవై, ప్రాక్‌ చతుర్మాసమ్‌ 
= ముందుగా నాలుగు నెలలు, గోమూత్రమ్‌ ప్రాశ్యం తతః యవాః = గోమూత్రమును 
సేవించదగినది, యవలును, దేయాః = ఇవ్వదగినవి. 


తా : మార్గశిరము మొదలు ప్రతిమాసమునను, ఆ యా మాసనామములతో ఆ యా పూర్ణిమా 
దినములలో, రాత్రులందు హవిశ్శేషమును మాత్రము భుజించుచు, ఇట్లు పూజింపదగును : 
మార్గశిరమున వామపాదమును, పుష్యమున వామకటిని, మాఘమున వస్త్రమును, ఫాల్గునమున 
భుజములను, చైత్రమున దక్షిణ కటి ప్రదేశమును, వైశాఖమున దక్షిణపాదమును, జ్యేష్టమున 
కంఠమును, ఆషాఢమున జానువులను, శ్రావణమున ఊరువులను, భాద్రపదమున గుహ్యమును, 


శ్రీశ్రీ శ్రీవాసుదేవానందసరస్వతీవిరచితమ్‌ 331 


ఆశ్వయుజమున హృదయమును, కార్తికమున శిరస్సును, ఇట్లు పేరుపేరున అర్చించవలెను. 
అట్లే, అనన్త నామమున శిరస్సును, సర్వాత్మనామమున పాదములను, సంకర్షణ నామమున 
ఊరువులను, దివ్యాస్తధారి నామమున బాహువులను, శ్రీకంఠ నామమున కంఠమును, 
కామనామమున కటిని, శేషనామమున జానువులను, విశ్వముఖ నామమున ముఖమును, రెండు 
పార్వములను, అట్లే సంకర్షణ నామమున ముసలమును, వాసుదేవ నామమున హలమును, 
అన్ని మాసములందు పూజింపదగును. ఈ విధముగా నీవు వ్రతము నొక సంవత్సర కాలము 
హవిస్సు భుజించుచు చేయుము. ముందుగా నాలుగు నెలలు గోమూటత్రమును సేవింపదగును, 
యవలను ఇవ్వదగును. 


శ్లో ప్రాశ్యం దేయం ఘృతం గవ్యం ప్రతసంపూర్తయే తతః । 


ఉదకుంభాన్‌ ద్వాదశాత్ర దద్యాద్గాం భోజయేద్దిజాన్‌ ॥ 32 
శ్లో। ఏవం కృతే వ్రతే తుప్యేదనన్తః సర్వకామదః । 

కురుప్వైతద్ర్వతం శీలధరే! పాపప్రణాశనమ్‌ ॥ 33 
శ్లో లోకోత్తరగుణః సమ్రాట్‌ చిరజీవీ సుతో భవేత్‌ । 

ఇత్యుక్త్వా సత్మృతా సా౭_గాన్మైత్రేయీ బ్రహ్మవాదినీ ॥ 34 


ప్ర: తతః = అంతట, వ్రతసంపూర్తయే = వ్రతసమాప్తికై, ప్రాశ్యమ్‌ = గోవుమూత్రమును, 
గవ్యం ఘృతమ్‌ = ఆవు నేయియు, దేయమ్‌ = ఇవ్వదగును, ద్వాదశ = పండ్రెండు, ఉదకుంభాన్‌ 
= ఉదకపూర్ణకుంభములను, గామ్‌ = గోవును, దద్యాత్‌ = ఇవ్వదగును, ద్విజాన్‌ = బ్రాహ్మణులను, 
భోజయేత్‌ = భుజింపజేయవలెను, ఏవం కృతే వ్రతే = ఇట్లు వ్రతము చేయగా, సర్వకామదః 
అనన్తః= అన్నికోర్మెల దీర్చు అనంతుడు, తుప్వేత్‌ = సంతుష్టుడగును, శీలధరే = ఓ శీలధరా!, 
పాపప్రణాశనమ్‌ = పాపమును పోకార్చు, ఏతత్‌ వ్రతం కురుష్వ = ఈ వ్రతమును చేయుము, 
లోకోత్తరగుణః చిరజీవీ సమ్రాట్‌ సుతః భవేత్‌ = లోకప్రసిద్దుడై, చిరంజీవియె, చక్రవర్తియగు 
కుమారుడు కలుగును, ఇతి ఉక్తా = అని పలికి, బ్రహ్మవాదినీ సా మైత్రేయ = బ్రహ్మజ్ఞానియగు 
ఆ మైత్రేయి, సత్మృతా అగాత్‌ = సత్మరింపబడి వెడలెను. 


తా: అంతట వ్రతసమాప్తికై గోమూత్రమును గోఘృతమును సేవించి, పండ్రెండు జలపూర్ణ- 
కుంభములను, గోవును బ్రాహ్మణులకు భోజనమిడి ఇవ్వవలెను. ఈ వ్రతమువలన అనంతుడు 
కామ్యప్రదుడుగా సంతుష్టుడగును. కావున ఓ శీలధరా! పాపనాశకమగు ఈ వ్రతమును చేయుము. 
నీకు చిరజీవి సుగుణశీలి, చక్రవర్తియగు కుమారుడు కలుగును. అని యిట్లు పలికి, బ్రహ్మవాదిని 
మైత్రేయి సత్మారమంది వెడలెను. % 


శ్లో యోగీశపత్నీ రాజ్జీ తు వ్రతం చక్రే యథోక్తవత్‌ । 
సంతుష్టస్తేన భగవాన్‌ దత్తాత్రేయో దిగమ్బరః ॥ 85 


332 శ్రీ దత్తపురాణమ్‌ 


ప్ర: యోగీశపత్నీ రాజ్జీ తు = యోగులకు ప్రభువైన కృతవీర్యుని భార్య యగు మహారాణియేమో, 
యథా ఉక్తవత్‌ = శాస్తమునందున్న విధముగా, వ్రతం చక్రే = వ్రతము చేసితివి, తేన = దానిచే, 
సంతుష్టః భగవాన్‌ దత్తాత్రేయః దిగంబరః = సంతోషించినవాడగు దిగంబరుడైన దత్తాత్రేయ 
భగవానుడు, 


శ్లో॥ అవధూతం నిజం రూపం సహస్రార్మప్రభోజ్వలమ్‌ I 
మందస్మితముఖేనోచే రాజ్ఞి సాధు వ్రతం కృతమ్‌ 11 36 


ప్ర: నిజమ్‌ = తనదైన, సహస్ర+అర్మ+ప్రభ+ఉత్‌+జ్వలమ్‌ = వేయి సూర్యుల కాంతిని మించి 
వెలుగుచున్న అవధూతం రూపం = అవధూత రూపమును (ప్రదర్శించి), మందస్మితముఖేన = 
చిబునవ్వు ముఖముతో, ఊచే = పలికెను, రాజ్ఞి = ఓ మహారాణీ!, సాధు = చక్కగా, వ్రతం 
కృతమ్‌ = వ్రతము చేయబడినది, 
శ్లో అత్యుత్మట వ్రతవృషఫలం త్వతైవ జన్మని 1 
పుత్రస్తే భవతా యోగీ సప్తద్వపపతిర్విభుః ॥ 37 
ప్ర: అతి+ఉత్మట వ్రత వృషఫలం తు = అత్యంత కష్టసాధ్యమైన వ్రతధర్శనిర్వహణ ఫలమునేమో, 
అత్ర+ఏవ జన్మని = ఈ జన్మము నందే, (పొందితివి), తే = నీకు, భవితా పుత్రః = కలుగబోవు 
కుమారుడు, యోగీ = యోగియైన, సప్త నపపతిః విభుః = సప్తద్వీపవసుంధరాపతియగు ప్రభువు, 
చక్రవర్తి, 
శ్లో అవ్యాహతాజ్ఞో మత్కృల్పః స్మృతిగామీ న సంశయః | 
ఇతి స్వప్నం సతీ దృష్ట్వా బుద్దా హృష్టతమావదత్‌ i 838 
ప్ర: అవ్యాహత+ఆజ్ఞః = తిరుగులేని శాసనము గలవాడు, మత్‌కల్పః = నా యంతటివాడు, 
స్మృతిగామీ = ప్రసిద్దుడు, న సంశయః = సంశయములేదు, ఇతి = అని, సతీ = ఆ సాధ్వి, 
స్వప్నం దృష్ట్వా = స్వప్నము గాంచి, బుద్ధా = మేల్ళొని, హృష్టతమా = అమితానందము 
నందినదై, అవదత్‌ = పలికెను. 
తా (శో.35-388) క యోగీశ్వరుడైన కృతవీర్యుని పత్నియగు రాణి, శాస్ర్తోక్తముగ యీ వ్రతము 
చేయగా, సంతుష్టుడైన శ్రీదత్తభగవానుడు తన అవధూత రూపమును ప్రదర్శించి, చిజునవ్వుతో 
ఇట్లనెను : “ఓ రాణీ! నీ వీ వ్రతము చక్కగా చేసితివి. దీని ఫలమును ఈ జన్మలోనే పొందగలవు. 
నీకు కలుగబోవు కుమారుడు యెగియగును, చక్రవర్తి యగును, తిరుగులేని శాసనము గలవాడై, 
నా యంతటి ప్రసిద్దుడగుట నిశ్చయము” అని యీ విధమైన స్వప్నమును గాంచి మేల్మొని ఆ 
సాధ్వి అమితానందముతో ఇట్లనెను. * 
శ్లో కృతవీర్యాయ పత్రై సా శ్రుత్వా సోం పి తుతోషహ। 
కృతవీర్యో౭ థ సంతుష్టః కాలే కాలేం కరో(త్రియాః i 39 


శ్రీశ్రీశ్రీవాసుదేవానందసరస్వతీవిరచితమ్‌ 333 


ప్ర: సా = ఆమె, పత్యై కృతవీర్యాయ = భర్తయైన కృతవీర్యునకు (తెలిపెను); సః అపి 
ఆతడున్నూ (శ్రుత్వా = విని, తుతోష హ = ఆనందించినాడు, అథ = అంతట, సంతుష్టః 
సంతోషించినవాడై, కృతవీర్యః = కార్తవీర్యుడు, కాలే కాలే = ఆ యా కాలములందు, క్రియాః 
పుంసవనాది సంస్కారములు, అకరోత్‌ = చేసెను. 
తా: ఆమె భర్తకు తెలుపగా ఆతడున్నూ విని సంతోషించెను. అంత కృతవీర్యుడు సంతుష్టుడై ఆ 
యా కాలములలో పుంసవనాది విహితసంస్మారములు జరిపించెను. % 
శ్లో ధృత్యా చ హృత్సమున్నత్యా క్రమాత్సుంసవనాదికాః । 
తతో౭-సూత శుభే కాలే స్వోచ్చస్టైః పజ్బభిర్థహైః ॥ 40 
ప్ర: ధృత్యా చ హృత్‌ సమున్నత్యా = ధృతిచేతను హృదయోత్సాహముచేతను, క్రమాత్‌ = 
క్రమముగా, పుంసవనాదికాః = పుంసవనము మొదలుగాగల, (క్రియాః అకరోత్‌ కాలే కాలే, 
యని శ్లో. 89 ఉత్తరార్థంతో అన్వయము). తతః = అంతట, పంచభిః (గహైః = ఐదు గ్రహములు, 
స్వ+ఉచ్చస్టైః = తమ తమ ఉచ్చ స్థానములలో నుండగా, శుభే కాలే = శుభముహూర్తమున, 
(సా = ఆమె), అసూత = ప్రసవించెను. 
తా: అంతట ఆమె (ప్రసవించినది. ఆ శుభముహూర్తమున అయిదు గ్రహములు తమతమ 
ఉచ్చరాశులలో నున్నవి. వ 
శ్లో సుపుత్రం జ్ఞాపితాశేషభాగ్యోభ సుసమ్పదమ్‌ । 
జాతమాత్రే శిశావాశాః ప్రసేదుః ప్రవవౌ మరుత్‌ ॥ 41 
ప్ర: జ్ఞాపిత = గుర్తుచేయబడిన, అశేష = సమస్తమైన, భాగ్య+ఉభయ = ఐహికము అముష్మికము 
అను రెండు విధముల భాగ్యముల, సుసంపదమ్‌ = చక్కని సంపదగలవాడగు, సుపుత్రమ్‌ = 
చక్కని కుమారుని (అసూత = ప్రసవించెను), శిశౌ = శిశువు, జాతమాత్రే = పుట్టుకమాత్రముననే, 
ఆశాః = దిక్కులు, ప్రసేదుః = నిర్మలములైనవి, మరుత్‌ = వాయువు, ప్రవవౌ= సుఖముగా 
వీచెను. 
తా: ఆమె ప్రసవించిన సమయమున దిక్కులు నిర్మలములు, గాలులు సుఖదములు అయినవి. 
ఆ బాలుడు జన్మముచేతనే ఐహికాముష్మికభాగ్యశాలి యని తెలియవచ్చినది. 
శ్లో; శాన్నా ప్రదక్తిణశిభా అగ్నయో యజ్వనోం_ భవన్‌ I 
నీరజస్మమభూదో్యమ హర్షితం సకలం జగత్‌ ॥ 42 
ప్ర: అగ్నయః = త్రేతాగ్నులు, ప్రదక్షిణశిఖాః = ప్రదక్షిణముగ జ్వాలలు సాచి హవిస్సులందుకొన్నవి, 
యజ్వనః = యజ్ఞము చేయువారు, శాన్లాః = శాంతులు, అభవన్‌ = అయిరి, వ్యోమ = 
ఆకాశము, నీరజస్మమ్‌ = ధూళిధూసరితము కాకుండ, అభూత్‌ = అయినది, సకలం జగత్‌ = 
లోకమంతయు, హర్షితమ్‌ = ఆనందించినది, (అభూత్‌ = ఆయెను). 


334 శ్రీ దత్తపురాణమ్‌ 


తా : గ్రేతాగ్నులు ప్రదక్షిణార్చిగా హవిస్సులందుకొనినవి. యజ్వలు శాంతచిత్తులైరి. ఆకాశము 
దుమ్ము ధూళి యనునది లేకుండ నిర్మలమైనది. లోకమంతయు ఆనందించినది. 


శ్లో దేవదున్దుభయో నేదుః పుష్పవృష్టిః పపాత ఖాత్‌ | 
జగుర్గన్రర్వపతయో ననర్హాప్సరసాం గణః ॥ 483 
గధ ముం 
ప్ర: దేవదున్దుభయః = దేవలోకపు దుందుభివాద్యములు, నేదుః = (మోగినవి, ఖాత్‌ = ఆకాశము 
నుండి, పుష్పవృష్టిః = పూలవాన, పపాత = కురిసెను, గన్టర్వపతయః = గంధర్వరాజులు, జగుః 
= పాడిరి, అప్సరసాం గణః = అప్పరోగణము, ననర్త = నాట్యమాడినది. 
తా : దేవలోకపు దుందుభులు (మోగినవి. ఆకాశమునుండి పూలవాన కురిసినది. గంధర్వులు 
పాడిరి. అప్సరసలు నాట్యమాడిరి. 
శ్లో ధర్మే మనో౭_భవన్న్యాణాం ప్రససాద సతామపి । 
ఆయుష్మాన్‌ భవ సౌమ్యేతి సిద్ధాద్యా అబ్రువంస్తదా ॥ 44 
ప్ర: నాణామ్‌ = నరులకు, ధర్మే = ధర్మమునందు, మనః అభవత్‌ = మనస్సాయెను, సతాం 
అపి = సత్పురుషులకున్నూ, ప్రససాద = మనఃప్రసాదమైనది, సిద్ధ +ఆద్యాః = సిద్దులు మొదలగు 
దేవయోనులు, తదా = అప్పుడు, సౌమ్య = ఓ సౌమ్యుడా!, ఆయుమ్మాన్‌ భవ = ఆయుష్మంతుడవు 
కమ్ము, ఇతి = అని, అ(బువన్‌ = పలికిరి. 
తా: నరులకు ధర్మమునందు మనస్సు నిల్చినది, సత్పురుషులకు మనస్సు శాంతమైనది, సిద్దాది 
దేవయోనులు ఆ శిశువును, “ఓ సౌమ్యా! ఆయుష్మంతుడవు కమ్ము” అని దీవించిరి. 
శ్లో॥ రాజాప్యాహూయ దైవజ్ఞాజ్ఞాతకర్మా౭_ కరోత్తదా । 
గోభూహిరణ్మయవస్తాణి ద్విజాదిభ్యో దదౌ నృపః ॥ 45 
ప్ర: రాజా+అపి = రాజున్నూ దైవజ్ఞాన్‌ = దైవజ్ఞులను, ఆహూయ = ఆహ్వానించి, తదా = 
అప్పుడు, జాతకర్మా = జాతకర్మను, అకరోత్‌ = చేసెను, గోభూహిరణ్మయవ స్తాణి = గోవులను, 
భూమిని, బంగారమును, వస్త్రములను, ద్విజ+ఆదిభ్యః = బ్రాహ్మణులు మొదలగు వారికి, నృపః 
= రాజు, దదౌ = దానము చేసెను. 


తా: రాజున్నూ దైవజ్ఞాలను రావించి జాతకర్మ చేయించెను. అప్పుడు గోవులను, భూమిని, 
బంగారమును, వస్త్రములను బ్రాహ్మణాది యాచకులకు రాజు దానమిచ్చిను. 


శ్లో దైవజ్ఞా అబ్రువన్‌ రాజన్‌! కుమారో దైవశాల్యయమ్‌ । 
శ్రీదత్తస్య కృపాపాత్రం భవిష్యతి తపోబలాత్‌ 1 46 


గ 


ఈ 
: దైవజ్ఞాః = దైవజ్ఞులు, అబ్రువన్‌ = ఇట్లనిరి, రాజన్‌ = ఓ రాజా!, అయం కుమారః = ఈ 


శ్రీశ్రీశ్రీవాసుదేవానందసరస్వతీవిరచితమ్‌ 335 


కుమారుడు, దైవశాలి = దైవాంశ గలవాడు, శ్రీదత్తస్య = శ్రీదత్తుని, కృపాపాత్రమ్‌ = కృపకు 
పాత్రుడుగా, తపోబలాత్‌ = తపశ్ళక్తివలన, భవిష్యతి = కాగలడు. 


తా: దైవజ్ఞు లిట్లనిరి : ఓ రాజా! ఈ బాలుడు దైవాంశగలవాడు. తపశ్శక్తివలన శ్రీ దత్తాత్రేయుని 
కృపకు పాత్రుడగును. 
శ్లో॥ అనష్టద్రవ్యతాస్యైవ నామసజ్మీర్తనాన్నృప! । 
సప్తద్వీపమహీపాలః స్మృతిగామీహ దత్తవత్‌ ॥ 47 
ప్ర: అస్య = వానికి, అనష్ట(దవ్యతా = తరుగుబోని సంపద, నృప! = ఓ రాజా!, నామసంకీర్తనాత్‌ 


= నామసంకీర్తనమువలన, సప్తద్వీపమహీపాలః = సప్తద్వీపములకు ప్రభువు, ఇహ = ఈ 
లోకమున, దత్తవత్‌ = శ్రీదత్తునివలె, స్మృతిగామీ = వేదవేత్త, 
శ్లో పజ్బాశీతిసహస్రాబ్దం చక్రవర్తీ భవిష్యతి । 
అనన్తవ్రతమాహాత్యాత్సమ్రాడేష జయీ వశీ ॥ 48 
ప్ర: అనన్తవ్రతమాహాత్యాత్‌ = అనంతవ్రతమహిమవలన, ఏషః = ఈతడు, జయీ = విజయశీలి, 
వశీ = ఇంద్రియములను వశపరచుకొనినవాడు, చక్రవర్తీ = చక్రవర్తి, సమ్రాట్‌ = సామ్రాట్టు, 
పల్బు+అశీతి-సహస్ర +అబ్ద్బమ్‌ = ఎనుబది యైదువేల సంవత్సరములు, భవిష్యతి = అగును. 
తా: ఈ బాలుని సంపద తజుగుబోనిది. నామసంకీర్తనమువలన సమస్త వసుంధరా వలయమునకు 
చక్రవర్తియె పాలించును. అనంతవ్రతప్రభావమున ఈ బాలుడు శ్రీదత్తునివలె జితేంద్రియుడు, 
విజయశీలి, వేదాంతవేత్త యగును. 
శ్లో సూర్యవ్రతప్రభావేన లక్షాయూ రోగవర్ణితః I 
ఇత్యుక్వా గణకాస్తే తు పూజితాః స్వగృహం యయుః ॥ 49 
ప్ర: సూర్యవ్రతప్రభావేన = సూర్యవ్రతప్రభావముచేత, రోగవర్దితః = రోగములేనివాడై, లక్షాయూ 
= లక్షసంవత్సరములు జీవించు వాడగును, ఇతి ఉక్వా = ఇట్లని పలికి, తే గణకాః = ఆ 
దైవజ్ఞులు, పూజితాః తు = సన్మానింపబడినవారై, స్వగృహం యయుః = తమ తమ యిండ్లకు 
వెడలిరి. 


తా : సూర్యవ్రతప్రభావమువలన రోగములేకుండ లక్ష సంవత్సరములు జీవించును, అని 
పలికి ఆ దైవజ్ఞులు సన్మానితులై తమ తమ యిండ్లకు వెడలిరి. % 


శ్లో అథార్జునం సుతం నామ్నా షోడశేం హి పితాః కరోత్‌ । 
తతః కాలేన కియతా తల్పితా పబ్బుతామితః ॥ 50 


ప్ర: అథ = అంతట, షోడశే అహ్ని = పదునారవ రోజున, సుతమ్‌ = కుమారుని, పితా = 


336 శ్రీ దత్తపురాణమ్‌ 


తండ్రి, నామ్నా = పేరుచేత, అర్జునమ్‌ = అర్షునుడుగా, అకరోత్‌ = చేసెను, తతః = ఆపై, 
కియతా కాలేన = కొంతకాలమునకు, తత్‌ పితా = ఆ తండ్రి, పజ్పుతాం ఇతః = మరణించెను. 


తా: అంతట పదునారవ రోజున ఆ శిశువునకు వాని తండ్రి అర్జునుడని పేరు పెట్టెను. 
తరువాత కొంతకాలమునకు ఆ తండ్రి మరణించెను. 
శ్లో॥ రాజ్యం కుర్వర్దునేత్యుక్తః పౌరైః ప్రాహాపి సంస్కృతః । 

న కరిష్యామి రాజ్యం స్వకర్మాపి నరకోత్తరమ్‌ ॥ 51 
ప్ర: రాజ్యం కురు+అర్షున = ఓ అర్జునా! రాజ్యము పాలించుము, ఇతి = అని, పౌరైః = 
పురజనులచేత, ఉక్తః = కోరబడినవాడై, సంస్కృతః అపి = ఉపనయనసంస్మారము, వేదాధ్యయనము 
కలిగినవాడైనప్పటికిని, ప్రాహ = ఇట్లని పలికెను, రాజ్యమ్‌ = రాజ్యపాలనము, స్వ కర్మ అపి = 
నాకు స్వభావసిద్ధమైన కర్మయే యైనను, నరకోత్తరమ్‌ = రాజ్యాన్తే నరకం ధృవం అను శాస్రోక్తి 
ననుసరించి, రాజరికమునకు ఫలము నరకము కనుక, న కరిష్యామి = చేయను. 


తా : పురప్రజలు వానిని రాజ్యపాలన చేయుము అని కోరినను, ఆ అర్జునుడు, “రాజ్యపాలన 
క్షత్రియుడనైన నాకు స్వధర్మమే యెనను, నేను ఉపనీతుడను, వేదాధ్యయనము చేసినవాడను 
కూడ అయినప్పటికిని, రాజ్యపరిపాలనవలన ఫలితార్థముగ లభించునది నరకము కావున, 
నేను రాజ్యపాలనను చేపట్టను, అనియెను. 
శ్లో భువః షష్టాంశః పణ్యానాం ద్వాదశోః.౦శో౭ త్ర భూభుజా । 
గ్రాహ్య ఇత్యాది యత్‌ ప్రోక్తం తత్తు తద్రక్షణాయ హి ॥ ర్‌2 

ప్ర: షష్టాంశఈ భువః = ఆరవ వంతు భూమి, పణ్యానామ్‌ = వ్యాపారమునకు, అత్ర 
భూమియందు, ద్వాదశః అంశః = పండ్రైెండవ భాగము, భూ భుజా = రాజులచేత, గ్రాహ్య = 
తీసికొన దగినది, ఇతి +ఆది యత్‌ ప్రోక్తమ్‌ = అను నిట్టిది యేది చెప్పబడినదో, తత్‌ తు 
అదేమో, తత్‌ రక్షణాయ హి = దాని పాలన కొరకే. 


తా: భూమి ఆరవభాగము వ్యాపారనిమిత్తము, పండ్రెండవ భాగము రాజున్నూ తీసికొన దగునని 
శాస్త్రము నిర్దేశించిన విషయము ఆ భూమిని పాలించి రక్షించుట కొరకే. 
శ్లో చోరాదిభ్యోం ప్యరక్షన్యో భోగాశీ నరకం వ్రజేత్‌ । 
ధర్మవిప్లవమీశోం పి యో౭_నివార్య విహాయ చ ॥ 5కి 

ప్ర: చోర+ఆదిభ్యః+అపి = దొంగలనుండి కూడ, అరక్షన్యః = రక్షింప దగినది, భోగ+ఆశీ = 
అనుభవించ గోరువాడు, యః = ఎవడో వాడు, నరకం వ్రజేత్‌ = నరకమును పొందును, 
విహాయ చ = ఈ పద్ధతి దప్పినచో, ఈశః అపి = సమర్జ్గుడైను, ధర్మవిప్లవమ్‌ = అధర్మము, 
అనివార్యః = అనివార్యము. 


శ్రీశ్రీ శ్రీవాసుదేవానందసరస్వతీవిరచితమ్‌ 337 


తా: దొంగలనుండి కూడ రక్షింపదగినది. అట్టి భూమిని తాననుభవింపగోరు వాడు నరకమును 
పొందును. సమర్థన కైనను, ఈ ధర్మము తప్పరానిదే, అధర్మమే. 

శ్లో గురూక్తిం హన్తి లోభేన క్రుధా వా సోప్యధః పతేత్‌ । 

అదణ్వదణ్దనాద్దణ్యాదణ్దనాచ్చాపి తాదృశః I ర్‌4 

ప్ర: లోభేన = లోభముతో, వా = లేక, క్రుధా = కోపముతో, (యః = ఎవడు), గురు+ఉక్తిమ్‌ 
= శాస్త్రవాక్యమును, హన్తి = పాలించడో, సః అపి = అట్టివాడున్నూూ అధః పతేత్‌ = పతితుడగును, 
అదణ్ఞ్య = శిక్షింపబడరానివారిని, దజ్జనాత్‌ = శిక్షించుటవలన, దణ్ఞ్య = శిక్షింపదగినవారిని, 
అదణ్జనాత్‌ చ అపి = శిక్షింపకుండుటవలన కూడ, తాదృశః = అట్టివాడగును, అనగా, 
ధర్మచ్యుతుడగును. 
తా : భూమియందలి లోభముతోనో లేక ఒక వ్యక్తిపై కోపముతోనో శాగస్రోక్తిని, పెద్దల మాటను 
పాటించని వాడు ధర్మము తప్పినవాడగును. అట్లే శిక్షార్డుని శిక్షించక విడచుట, శిక్షించరాని 
వానిని శిక్షించుట కూడ పతనహేతువులే యగును. 

శ్లో ఏవమేకో౭ న్యవిశ్వాసాత్మథం సాధుఫలం లభే | 

(శుత్వైవం తద్వచః ప్రాఢం ధీమాన్‌ గర్గోః వదన్నృప! [| ర్‌ర్‌ 

ప్ర: ఏవమ్‌ = ఈ విధముగా, ఏకః = ఒక వ్యక్తి, అన్య విశ్వాసాత్‌ = వేరొక విశ్వాసము వలన, 
ధర్మమువలన, సాధుఫలమ్‌ = సత్ఫలితమును, కథం లభే = ఎట్లు పొందగలడు?, ఏవమ్‌ = ఈ 
విధమైన, తత్‌ = వాని, ప్రొఢం వచః = వయోవృద్దులకు తగిన మాటలు, (శ్రుత్వా = విని, 
ధీమాన్‌ గర్గః = బుద్ధిశాలియెన గర్గుడు, అవదత్‌ = ఇట్లనెను, నృప! = ఓ రాజా! 
తా: యే వ్యక్తియైనను తన స్వభావమునకు వేరైన ధర్మము ననుసరించినచో దాని ఫలము 
మంచిదగుట సాధ్యము కాదుకదా, అని ఇట్లు పలికిన వాని వయస్సునకు మించిన 
ఆలోచనాపరమైన మాటలు విని బుద్ధిశాలి గర్గుడిట్లనెను : రాజా! 


శ్లో యర్ష్యెవం తరి యోగీన్దం శ్రీదత్తం శరణం ప్రజ | 
నిస్తెగుణ్యే పథి సదా భక్తగుప్యై చరత్యముమ్‌ ॥ 56 

ప్ర: యర్శి ఏవమ్‌ = ఇట్లేయెనచో, తర్జి = అప్పుడు, యోగీన్దం శ్రీదత్తమ్‌ = శ్రీదత్తయోగీంద్రుని, 
శరణం వ్రజ = శరణు వేడుము, అముమ్‌ = ఈతడు, సదా = ఎల్లప్పుడును, భక్తగుప్యై = 
భక్తుల రక్షణకై, నిస్తైగుణ్యే పథి = త్రిగుణాతీతమార్గమున (అనగా, ప్రకృతికతీతముగ), చరతి = 
సంచరించుచున్నాడు. 

తా: ఓ రాజా! అట్లయినచో, నీ ఆలోచన లిట్లుండగా, పరిష్మారమునకై శ్రీదత్తయోగీంద్రుని 
శరణు పొందుము. ఆతడు సదా భక్తరక్షణకై త్రిగుణాతీతమార్గమున ప్రకృతిబాహ్యుడై 
సంచరించువాడు. 


338 శ్రీ దత్తపురాణమ్‌ 


శ్లో తత్‌ ప్రసాదాదవాప్పోషి సమ్యగ్రాజ్యప్రశాసనే । 
ధృతిం శక్తిం మతిం చాన్యత్రియం యోగప్రభావతః ॥ ర్‌7 
ప్ర: తత్‌ ప్రసాదాత్‌ = ఆ దత్తప్రభువు ప్రసాదమువలన, రాజ్యప్రశాసనే = రాజ్యపాలనమునందు, 
ధృతిమ్‌ = నిలుకడను, శక్తిమ్‌ = అధికారమును, మతిం చ = వివేకమునున్నూ అన్యత్‌ ప్రియమ్‌ 
= ఇతరులను సంతోషపెట్టుటయు, యోగప్రభావతః = యోగశక్తివలన, సమ్యక్‌ = బాగుగా, 
అవాష్నోషి = పొందుదువు. 
తా: ఆ దత్తప్రభు ప్రసాదమువలన యోగశక్తిని పొంది తద్ద్వారా రాజ్యపాలనలో నిలుకడను, 
తిరుగులేని అధికారమును, వివేకమును, ఇతరులను సంతోషపెట్టగల నేర్పును బాగుగా 
పొందగలవు. 
శ్లో యో౭_వతీర్ణో మహీపృష్టే స హ్యసానుకృతాశ్రమః | 
యోగయుకో మహాత్మా స సర్వత్ర సమదర్శనః ॥ ర్‌ి 
ప్ర: మహీపృష్టే = భూతలముపై, యః = ఎవడు, అవతీర్ణః = అవతరించినవాడో, సః హి = 
ఆతడే, అసానుకృత+ఆశ్రమః = ఆశ్రమవ్యవస్థలో దేనికిగాని అనుకూలుడు గాడు, సః = ఆతడు, 
యోగయుక్తః = యోగదృష్టితో నుండువాడు, మహాత్మా = మహాత్ముడు, సర్వత్ర = అంతటను, 
సమదర్శనః = సమమైన వైఖరి గలవాడు. 
తా: భూమిపై అవతరించిన దత్తప్రభువు బ్రహ్మచర్యాది ఆశ్రమములలో యే ఒక్కదానినైన 
అనుసరించువాడు కాడు. ఆతడు యోగమునందే రమించువాడు, మహాత్ముడు, అన్నివస్తువులందు, 
అందరు వ్యక్తులందు సమమైన వైఖరి గలవాడు. 


శ్లో సాక్షాద్విష్టుర్ణగద్ధ్దాతా తపోదీప్తోం_త్రినన్దనః । 


అనసూయాగర్భరత్నం భక్తానామీహితార్థదః ॥ 59 
శ్లో। తమారాధయ యత్నేన యోగర్జిం తే ప్రదాస్యతి । 
యయేహ బహుధా౭ ౭ త్మానర కృత్వేష్టం సాధయిష్యసి ॥ 60 


ప్ర : సాక్షాత్‌ విష్ణుః జగత్‌ ధాతా = సాక్షాత్తు జగద్రక్షకుడైన విష్ణువు, తపోదీప్తః = తపస్సుచే 
మూర్తిమంతుడైన, అ(త్రినననః = అత్రిమహర్షి కుమారుడు, అనసూయాగర్భరత్నమ్‌ = 
అనసూయాగర్భమున బుట్టిన రత్నము, భక్తానామ్‌ = భక్తులకు, ఈహితార్థదః = కోరినదెల్ల 
ప్రసాదించువాడు, తమ్‌ = ఆ దత్తాత్రేయుని, యత్నేన = ప్రయత్నపూర్వకముగ, ఆరాధయ = 
ఆరాధించుము, తే = నీకు, యోగర్దిమ్‌ = యోగమున వృద్ధిని, ప్రదాస్యతి = ప్రసాదించును, 
యయా = ఆ యోగవృద్ధిచే, ఇహ = లోకమున, బహుధా = అనేక విధముల, ఇష్టం కృత్వా = 
కోరినది చేసి, ఆత్మానమ్‌ = ఆత్మజ్ఞానమును, సాధయిప్యసి = సాధింతువు. 


శ్రీశ్రీ శ్రీవాసుదేవానందసరస్వతీవిరచితమ్‌ 339 


తా : సాక్షాత్తూ విష్ణువు, జగద్రక్షకుడు, తపోదీప్తిచే అనసూయ అటత్రిమహర్షుల కుమారుడై 
దత్తాత్రేయుడుగా అవతరించినాడు. ఆ ప్రభువు భక్తుల కభీష్టవరదుడు. వానిని ఆరాధించుము. 
నీకు యోగవృద్ధిని ప్రసాదించును. దానిచే నీవు ఐహికమును సాధించి, ఆత్మజ్ఞానమును 
పొందగలవు. % 
శ్లో యమారాధ్య సురేన్లోం పి స దేవస్తతసాదతః 1 
జమృదైత్యం నిహత్యాశు హృతం పదమవాప సః ॥ 61 
ప్ర: యమ్‌ = ఎవనిని, యే దత్తాత్రేయుని, ఆరాధ్య = ఆరాధించి, సురేనం+అపి = దేవేంద్రుడు 
కూడ, సః దేవః = ఆ దేవత, తత్‌ ప్రసాదతః = ఆ దత్తుని అనుగ్రహమువలన, జమృదైత్యమ్‌ = 
జమాసురుని, నిహత్య = చంపి, ఆశు = సులువుగ, హృతం పదమ్‌ = అపహరింపబడిన 
పదవిని, సః = ఆ దేవేంద్రుడు, అవాప = పొందెను. 
తా: ఆ దత్తాత్రేయు నారాధించి, ఆ దేవుని అనుగ్రహము వలన, దేవేంద్రుడు కూడ జంభాసురుని 
హరించి వెంటనే వానిచే అపహరింపబడిన తన ఇంద్ర పదవిని మరల పొందినాడు. 
శ్లో అద్యాపి సేవమానస్తం దేవైర్దేవర్షిఖిః సదా । 
భుబ్మే ధర్మేణ ధర్మాత్మా రాజ్యం దివ్యమకణ్దకమ్‌ I 62 
ప్ర: అద్య అపి = నేడు కూడ, దేవైః = దేవతలచేత, దేవర్షిభిః =దేవర్నులచేత, సదా 
ఎల్లప్పుడు, సేవమానః = పూజింపబడువాడగుచు, ధర్మాత్మా = ధర్మబద్దుడైనవాడై, ధర్మేణ 
ధర్మముతో, తం దివ్యం రాజ్యమ్‌ = ఆ స్వర్గరాజ్యమును, అకణ్ధుకమ్‌ = నిరాతంకముగ, భుబ్కే 
భుజించుచున్నాడు. 
తా : నేటికిని దేవతలచేత, దేవర్నులచేత సదా పూజింపబడుచు, ధర్మబద్దుడైన వాడై ఇంద్రుడు 
ధర్మముగా స్వర్గమును ఎదురులేక పరిపాలించుచున్నాడు. 
శ్లో ప్రభోరారాధనం విద్ధి దుష్కరం దుర్ధియామిహ । 
సుధీనాం సుకరం రాజన్నాత్మభూతస్య తస్య హి ॥ 63 
ప్ర: రాజన్‌ = ఓ రాజా!, ప్రభోః ఆరాధనమ్‌ = దత్తప్రభువు ఆరాధన, ఇహ = జగత్తులో, 
దుర్ధియామ్‌ = దుర్చుద్దులకు, దుష్మరమ్‌ = అతికష్టసాధ్యము, సుధీనామ్‌ = సద్భుద్ధులకు, 
ఆత్మభూతస్య హి = ఆత్మసముడైన వానికి మాత్రమే, సుకరం విద్ధి = సులభమైన దానిగా 
తెలియుము. 
తా: ఓ రాజా! దత్తప్రభువు నారాధించుట దుర్చుద్దులకు అసాధ్యము, సద్బుద్దులకు ఆత్మసముడైన 
భక్తునకే సాధ్యమని తెలియుము. 
శ్లో యస్య గజ్లా౭_ భ్యాసి స్నానం భిక్షా చ కమలాలయే । 
సహ్యోద్రౌ చ నివాసః స స్మృతిగామీ క్షణే క్షణే ॥ 64 


340 శ్రీ దత్తపురాణమ్‌ 


ప్ర: యస్య = ఎవనికి, గజా స్నానమ్‌ = గంగానదిలో స్నానము, చ = మరియు, కమలాలయే 
= కొల్లాపురమున, భిక్షా = భిక్షాటనము, సహ్యాద్రౌ = సహ్వాద్రిపై, నివాసః చ = నివాసమున్ను 
అభ్యాసి = ఆచారమగునో, సః = ఆతడు, క్షణే క్షణే = ప్రతి నిమేషమున్నూ స్ఫృతిగామీ = 
స్మరించదగువాడు. 


తా: గంగాస్నానము, కొల్లాపురమున భిక్షాటనము, సహ్వాద్రిపై నివాసము అనునవి యెవనికి 
అభ్యాసముగా నుండునో, ఆతడు క్షణ క్షణము స్మరింపదగినవాడు. 
శ్లో సుదూరే యో౭ స్తి సతతం విషయాకృష్ణచేతసామ్‌ 
సుధీనామనికే చాస్య భజనాత్మిం న సిద్ధతి I 65 
ప్ర: సతతమ్‌ = ఎల్లవేళల, విషయ+ఆకృష్ణచేతసామ్‌ = ఇంద్రియభోగములచే ఆకర్షితమైన 
మనస్సుగల వారికి, యః = ఎవడు, సుదూరే = చాలదూరమున, సుధీనామ్‌ = బుద్ధిమంతుల 
యొక్క అన్తికే చ = సమీపమునను, అస్తి = ఉన్నవాడో, అస్య భజనాత్‌ = వాని సేవ వలన, కిం 
న సిద్ధ్యతి = యేమి సిదించదు? 
® 
తా: ఇంద్రియలాలసగల వారికి దూరముగ నుండి, ఎల్లవేళల, బుద్ధిమంతులకు దగ్గరివాడై 
యున్న భక్తుని సేవించుటవలన ఫలించని కోరికలే లేవు. 
శ్లో; యేనైవ సృజ్యతే విశ్వం యేనైతద్దార్యతే పునః | 
సంహర్తాసి స ఏవాస్తే భక్తా తం శరణం వ్రజ ॥ 66 
ప్ర: యేన+ఏవ = ఎవనిచేతనే, విశ్వమ్‌ = విశ్వము, సృజ్యతే = సృజింపబడుచున్నదో, యేన = 
ఎవనిచేత, ఏతత్‌ ధార్యతే = ఈ జగత్తు రక్షింపబడుచున్నదో, పునః = మరల, సః ఏవ = ఆతడే, 
సంహర్తా అపి ఆస్తే = నశింపజేయువాడున్నూ అగుచున్నాడో, తమ్‌ = వానిని, భక్తా = భక్తితో, 
శరణం వ్రజ = శరణాందుము. 


తా: ఈ జగత్తునెవడు సృష్టించునో, ఎవడు రక్షించునో, మరల నెవడు నశింపజేయునో, ఆ 
ప్రభువును భక్తితో శరణు వేడుము. 
శో శ్రుత్వైవమర్షునః ప్రాహ దేవేన్టేణార్చితః కథమ్‌ । 
ఏవం ప్రభావో దేవో౭ పి శ్రద్దధానాయ శంస మే ॥ 67 

ప్ర: ఏవం డ్రుత్వా = ఈ మాటలను విని, అర్జునః ప్రాహ = అర్జునిడిట్లనెను, ఏవం ప్రభావః 
దేవః = ఇంతటి శక్తిశాలియగు దైవము, దేవ+ఇన్టేణ = దేవతల ప్రభువుచేత, కథం అర్చితః = 
ఎట్లు ఆరాధింపబడినాడు?, (శ్రద్‌ +దధానాయ అపి = శ్రద్ధను కలిగించుటకై, మే శంస = నాకు 
దెల్పుము. 


శ్రీశ్రీశ్రీవాసుదేవానందసరస్వతీవిరచితమ్‌ 341 


తా: ఈ మాటలను విని అర్జ్హునుడిట్లనెను : ఇంతటి ప్రభావముగల దత్తదేవుని దేవేంద్రు- 
డెట్లారాధించినాడు? నాలో శ్రద్ధను కలిగించుటకై ఆ వివరములను నాకు తెలియజెప్పుము. 


శ్లో ఆరాధయామ్యహమపి తమేవ మునిసత్తమ । 
ఇత్యర్జునేన సంపృష్ణో గర్గః ప్రాహ స్మరన్విభుమ్‌ ॥ 68 

ప్ర: మునిసత్తమ! = మునులలో నెల్ల ఉత్తముడవైన మహర్షీ, తం ఏవ = ఆ దేవునే, అహం 
అపి = నేను గూడ, ఆరాధయామి = పూజింతును, ఇతి = అని, అర్జునేన = అర్జునునిచే, 
సంపృ్పష్టః = అడుగబడినవాడై, గర్గః = గర్గమహర్షి విభుం స్మరన్‌ = దత్తప్రభువును స్మరించుచు, 
ప్రాహ = ఇట్లనెను. 

తా: ఓ మునిసత్తమా! నేను గూడ ఆ దత్తప్రభువునే పూజింతును, కావున వివరింపుడని 
అర్జునుడడుగగా, గర్గమహర్షి సర్వవ్యాపియైన దత్తుని స్మరించుచు ఇట్లనెను. 


ఇతి శ్రీమద్దత్తపురాణే సార్ధత్రిసాహ(స్ర్యాం త్రికాజ్ఞిమణ్ణితాయాం సంహితాయాం 
వాసుదేవ్యాం తృతీయాష్టకే తృతీయోం_ధ్యాయః I 
ఓమ్‌ శం 


342 


శ్రీః 
ప.ప. శ్రీవాసుదేవానందసరస్వతీవిరచితమ్‌ 


ఆదత్తపఫురాణము 


తృతీయాష్టకము - చతుర్థా౭ ధ్యాయము 


శ్లో నతావనాత్తసుభగపవ్రతో౭ యం పరమేశ్వరః I 
తల్లీలాం శృణు భూపేన్లో యతో భీష్టార్ధభాగభృత్‌ ॥ 1 
ప్రతిపదార్థం : నత+అవన +ఆత్త-సుభగవ్రతః = భక్తరక్షణదీక్షితుడైనవాడు, అయం పరమేశ్వరః 
= ఈ దత్తప్రభువు, తత్‌ లీలామ్‌ = వాని చరితమును, శృణు = వినుము, యతః = దేనివలన, 
భూపేన్టః = రాజు, చక్రవర్తి, అభీష్ట+అర్ధభాగభృత్‌ = కోరినదానిని పొందినవాడాయెనో. 
తాత్పర్యము : భక్తరక్షణదీక్షాదక్షుడైన శ్రీదత్తప్రభువు లీలాచరితమును వినుము. దీనివలన 
సార్వభౌముడు తాను కోరినదానిని పొందినాడు. 
శ్లో॥ సదైత్యో దైత్యరాట్‌ జంభో దేవేన్లో* పి సదేవతః । 
స్వర్ణాయాయుధ్యతాన్యోన్యం దివ్యవర్షం పురా భృశమ్‌ 11 2 
ప్ర: సదైత్యః = రాక్షసులతో గూడినవాడై, దైత్యరాట్‌ జంభః = రాక్షసరాజు జంభుడు, సదేవతః 
= దేవతలతో గూడినవాడై, దేవేనః అపి = దేవతల రాజైన ఇంద్రుడున్ను, పురా = పూర్వకాలమున, 
స్వర్ణాయ = స్వర్గాధిపత్యమునకై, దివ్యవర్షమ్‌ = దేవతల కాలమానములో సంవత్సరము పర్యంతము, 
భృశమ్‌ = మిక్కిలిగా, అన్య+అన్యమ్‌ = ఒకరినొకరు, అయుధ్యత = పోరాడిరి. 
తా: పూర్వకాలమున జంభాసురుడను రాక్షసరాజు, దేవేంద్రుడున్ను తమ తమ సేనల మోహరించి, 
స్వర్గాధిపత్యముకొారకు, దేవతల కాలమానమున ఒక సంవత్సరమంతయు మిక్కిలి పోరాడిరి. 
శ్లో దైత్యేర్దెవాః పరాభూతా గత్వోచుర్దీవమాతురాః । 
దృష్టః పరాజయో నో౭_ద్య తత్శిం కార్యమతః పరమ్‌ ॥ 8 


ప్ర: దైత్యైః = రాక్షసులచేత, పరాభూతాః = ఓడించబడి, అవమానింపబడి, దేవాః = దేవతలు, 


శ్రీశ్రీ శ్రీవాసుదేవానందసరస్వతీవిరచితమ్‌ 343 


గత్వా = వెళ్లి, ఆతురాః = కల్లోలితమనస్ములై, జీవమ్‌ = బృహస్పతిని, ఊచుః = ఇట్లడిగిరి, నః 
= మాకు, అద్య = నేడు, పరాజయః = ఓటమి, దృష్టః = అనుభవమైనది, తత్‌ = ఈ విషయమున, 
అతః పరమ్‌ = గెలుపు కొబికు, కిం కార్యమ్‌ = చేయదగినది యేమి? 


తా : రాక్షసుల చేతిలో ఓడిన దేవతలు అశాంతితో వెడలి బృహస్పతిని ఇట్లడిగిరి : నేడు మేము 
ఓటమి చవిచూచితిమి, గెలుపు కొజికు చేయదగిన కర్తవ్యమేమి? 


శ్లో॥ తానాశ్వాస్యాహ ధిషణో దత్తాత్రేయం తపోధనమ్‌ । 
శరణం యాత వరదః స కార్యం వః కరిష్యతి ॥ 4 


ప్ర: తాన్‌ = ఆ దేవతలను, ఆశ్వాస్య = ఓదార్చి, ధిషణః = బృహస్పతి, ఆహ = ఇట్లనెను, 
తపోధనం దత్తాత్రేయమ్‌ = తపోధనుడైన దత్తాత్రేయుని, శరణం యాత = శరణు పొందుడు, 
సః వరదః = ఆ వరప్రదాయకుడు, వః కార్యమ్‌ = మీకు కావలసిన కార్యమును, కరిష్యతి = 
చేయును. 


తా: దేవతలను వారి గురువైన బృహస్పతి ఓదార్చి ఇట్లనెను : మీరు తపశ్మాలియెన దత్తాత్రేయుని 
శరణు వేడుడు. ఆతడు వరప్రదాత. మీకు చేయదగిన కార్యము నాతడు చేయును. 


శ్లో ఇత్యుక్తః సామరః శక్రః ప్రాప దత్తాశ్రమం శుభమ్‌ । 
తత్ర దేవం మహాత్మానమప్రతర్మ్యం దదర్శ సః ॥ ర్‌ 


ప్ర: ఇతి ఉక్తః = అని నిర్దేశింపబడినవాడై, శక్రః = ఇంద్రుడు, సామరః = దేవతలతో గూడ, 
శుభం దత్తాశమమ్‌ = శుభప్రదమైన దత్తుని ఆశ్రమమును, ప్రాప = చేరెను, తత్ర = అచ్చట, 
సః = ఆ ఇంద్రుడు, అప్రతర్య్యమ్‌ = ఆతని గురించి యే వివరములును విచారింపరానివాడైన, 
మహాత్మానమ్‌ = మహితాత్ముడైన, దేవమ్‌ = దత్తదేవుని, దదర్శ = దర్శించెను. 


తా : ఇట్లు దేవగురుడు నిర్దేశింపగా, ఇంద్రుడు దేవతలతో గూడి శ్రీదత్తాశమమునకు చేరెను. 
అక్కడ ఆతడు ఆ మహాత్ముడైన దత్తదేవుని దర్శించెను. ఆ దత్తదేవుడు అప్రతర్యుడు, అనగా, 
వాని కులగోత్రములుగాని, వాని ఆ(శ్రమముగాని, ఆచారముగాని, తెలియరానివాడు, 
తర్మింపరానివాడు. 
శ్లో దిగమ్బరమపి స్వాజ్లే ధృత్వా బాలాం దిగమృరామ్‌ । 
అనఘాం సుదతీం తన్వీం పానాసక్తామపి స్థితమ్‌ 11 6 

ప్ర : బాలాం సుదతీం తన్వీం దిగంబరాం పానాసక్తాం అపి అనఘామ్‌ = చిన్న వయసులో 
నున్నది, మల్లెమొగ్గలవంటి పలువరుసగలది, తీవెవంటి శరీరము గలది, వివస్త్రగ నున్నది, 
మధుపానమునందాసక్తి గలది, యైనను పాపము లేనిది యైన స్త్రీని, స్వ+అజ్జే = తన అంకమున, 
దిగంబరం అపి = దిగంబరముగనున్నను, ధృత్వా స్థితమ్‌ = కూర్చుండబెట్టుకొని యున్న వానిని, 


344 శ్రీ దత్తపురాణమ్‌ 


శో దృష్ట్వివమపి తే చక్రుః సేవాం సర్వేం మరాః సదా । 
తిష్టన్తముపతస్సుస్తే ప్రణతా యాన్తమన్వగుః ॥ 7 

ప్ర: ఏవమ్‌ = ఈ విధముగా, దృష్ట్వా అపి = చూచినప్పటికిని, సర్వే అమరాః = దేవతలందటును, 
సదా = ఎల్లస్ట్థితులలోనూ, తిష్టన్తమ్‌ = నిలుచున్న దత్తుని, ప్రణతాః = నమస్మరించుచు, తే = 
వారు, ఉపతస్థుః = నిల్చుండిరి, యాన్తమ్‌ = నడచుచున్న దత్తుని, అన్వగుః = అనుసరించి 
నడచిరి, (ఇట్లు), తే = దేవతలు, సేవాం చక్రుః = సేవించిరి. 

తా : దేవతలు దర్శించిన దత్తాత్రేయదేవుడు తన దిగంబరదేహమున ఒక అందమైన దిగంబర 
యువతిని కూడి యున్నాడు. ఆమె మధుపానాసక్త. ఐనను పాపము లేనిది. ఇట్లున్న స్వామిని 
చూచినప్పటికిని దేవతలు అక్కడే యుండి ఆ స్వామి నిల్చినప్పుడు తామును నిల్చి నమస్మరించుచు, 
నడచినప్పుడు వారును వెంట నడచుచు, ఇట్లు అన్ని స్థితులలోనూ దేవతలందబును శ్రీదత్తుని 
సేవించిరి. 


శ్లో॥ భక్వెవం బహుకాలం తే సేవయామాసురాదరాత్‌ । 
అధైకదా౭ ౭ హ భగవాన్దేవాః కిం సేవయేచ్చథ ॥ 8 


ప్ర: తే = ఆ దేవతలు, ఏవమ్‌ = ఈ రీతిగా, భక్త్యా = భక్తితో, బహుకాలమ్‌ = చాలకాలము, 
ఆదరాత్‌ = ఆదరణతో, సేవయామాసుః = సేవించిరి, అథ = అంతట, ఏకదా = ఒకప్పుడు, 
భగవాన్‌ = దత్తభగవానుడు, ఆహ = ఇట్లడిగెను, దేవాః = ఓ దేవతలారా!, సేవయా = మీరు 
చేయుచున్న ఈ సేవకు ప్రతిఫలముగా, కిం ఇచ్చథ = యేమి కోరుచున్నారు? 
తా : దేవతలు చాల కాలమట్లు ఆదరణతో సేవింపగా, ఒకనాడు దత్తభగవానుడు వారి నిట్లడిగెను 
: ఓ దేవతలారా! మీరు యేమి కోరి నా కీ సేవలు చేయుచున్నారు? 
శ్లో దేవా ఊచుః ప్రణమ్యేశం పరమాత్మన్‌! జగత్రభో! । 
సయజ్ఞభాగం త్రైలోక్యం దానవైరఖీలం హృతమ్‌ 11 9 
ప్ర: ఈశమ్‌ = ఈశ్వరుని, ప్రణమ్య = నమస్కరించి, దేవాః = దేవతలు, ఊచుః = ఇట్లనిరి, 
(హే పరమాత్మన్‌ (హే) జగత్ర్రభో! = ఓ పరమాత్మా! ఓ లోకేశ్వరా!, సయజ్ఞభాగమ్‌ = 
యజ్ఞములలో మా హవిర్భాగములతో గూడ, తైలోక్యమ్‌ = మూడులోకముల ఆధిపత్యమున్నూ 
అఖిలమ్‌ = అంతయు, దానవైః = రాక్షసులచే, హృతమ్‌ = హరింపబడినది. 
తా: దత్తప్రభువును నమస్కరించి దేవతలిట్లనిరి : ఓ దేవా! రాక్షసులు మా యజ్ఞభాగములను 
మా త్రిలోకాధిపత్యములను గూడ హరించిరి. 
శ్లో వయం హృతాధికారాశ్చ తిష్టామో మర్త్యవద్భువి ॥ 
పరిత్రాణాయ నో దేవ! తద్వధే చ ధియం కురు ॥ 10 


శ్రీశ్రీ శ్రీవాసుదేవానందసరస్వతీవిరచితమ్‌ 345 


ప్ర: గూ) దేవ = ఓ దేవా, వయం చ = మేమున్నూ, భువి = భూలోకమున, మర్య్యవత్‌ 
మర్వులవలె, హృత+అధికారాః = హరించబడిన అధికారములు గలవారమై, తిష్టామః 
నిల్పియున్నాము, నః = మమ్ములను, పరిత్రాణాయ = రక్షించి బలవంతులజేయుటకై, చ 
మరియు, తత్‌ = ఆ దైత్యుల, వధే = వధించుటయందు, ధియం కురు = ఆలోచన లేక 
సంకల్పము చేయుము. 

తా : ఓ దేవా! భూలోకమందలి మానవులతో సమానులమై మా సర్వాధికారములను కోల్పోయి, 


యిట్లున్నాము. మమ్ము మరల బలవంతులుగా చేయుటకు, ఆ దైత్యుల సంహరించుటకు తగిన 
యోచన చేయుము. 


శ్లో త్వదృ్భక్తానాం సురాణాం నో వినా త్వచ్చరణామ్బుజాత్‌ । 
గతిర్నవిద్యతే భూమన్‌ పాహ్యార్తాఖ్భరణాగతాన్‌ ॥| 11 


ప్ర: త్వత్‌ భక్తానామ్‌ = నీ భక్తులమైన, నః సురాణామ్‌ = దేవతలమైన మాకు, త్వత్‌ చరణాంబుజాత్‌ 
వినా = నీ పాదపద్మములు కాక, భూమన్‌ గతిః = గొప్ప ఆశ్రయము, న విద్యతే = లేదు, 
శరణాగతాన్‌ ఆర్తాన్‌ = శరణన్న ఆర్హులను, పాహి = రక్షించుము. 


తా: మా దేవతలము నీ భక్తులము. మాకు నిన్ను ఆశ్రయించుట తప్ప వేరుగా గొప్పమార్గమే 
లేదు. దిక్కుతోచక దీనులమై శరణన్న మమ్ము రక్షించుము. 
శ్లో॥। ప్రహస్య ప్రాహ తాన్‌ శ్రీమానహముచ్చిష్టదూషితః | 
మద్యాసకో వశీ నైవ మత్తః కిం భవతాం భవేత్‌ ॥ 12 
ప్ర: తాన్‌ ప్రహస్య = వారి మాటలకు నవ్వి, శ్రీమాన్‌ ప్రాహ = శ్రీ దత్తుడు ఇట్లనెను, అహమ్‌ 
= నేను, ఉచ్చిష్టదూషితః = నిషిద్ధములను స్వీకరించుటచే నింద్యుడను, మద్యాసక్తః = 
మద్యపానమునందాసక్తి గలవాడను, మత్తః = మత్తులో దోగువాడను, న ఏవ వశీ = 
జితేంద్రియుడను కానే కాను, భవతామ్‌ = మీకు, కిం భవేత్‌ = (నా వలన) ఏమి మంచి 
జరుగును? (లేక, మత్తః = నా నుండి, భవతాం కిం భవేత్‌?) 
తా: వారి మాటలకు నవ్వి శ్రీదత్త ప్రభువిట్లనినాడు : నేను లోకంలో సన్మార్గులైన వారు నిషేధించే 
వానిని స్వీకరించినవాడను. నాకు మద్యపానంలో మక్కువ. మద్యం మత్తులో దోగుతూ ఉంటాను. 
నాకు నా ఇంద్రియాలు అదుపులో ఉండవు. నా వలన మీకేమి ప్రయోజనం? 
శ్లో॥ స్రీసమ్మోగో హి దుఃఖాయ పాతాయ చ పునస్తు సః । 
దైవాదుచ్చిష్టతామస్యాః ప్రాప్తో హం కిమతో భవేత్‌ ॥ 138 
ప్ర: హి = ఏలన, స్తీసంభోగః = స్తీతోడి సంభోగాసక్తి, దుఃఖాయ = దుఃఖకారకము, పాతాయ 
చ = పతనహేతువు గూడ, పునః = మరల, సః తు = అదియేమో, ఉచ్చిష్టతామ్‌ = నిషేధింపదగినది, 


346 శ్రీ దత్తపురాణమ్‌ 


దైవాత్‌ = దైవవశమున, అహమ్‌ = నేను, అస్యాః ప్రాప్తః = దానివలన పొందబడినవాడను, 
అతః = అందువలన, కిం భవేత్‌ = మీకు లాభమేమి? 


తా: స్రీసంగమేచ్చ దుఃఖహేతువు, పతనహేతువుగూడ. అదియేమో నిషిద్ధమైనది. విధివశమున 
అది నాకు తగులమైనది. ఆ కారణమున, మీకు నా వలన ప్రయోజనము ఏమి కలుగును? 


శ్లో దేవా ఊచుస్వమనఘో జ్ఞానదీపోం_ నఘాప్యసౌ I 


విద్యా తవ విభో! యస్యాః ప్రసాదాత్సద్గతిః ఖలు ॥ 14 
శ్లో యథార్మస్య ప్రభా భూమన్విప్రచణ్డాలసజ్లినీ ॥ 
పుణ్యం పాపంచ నాదత్తే తధేయం ప్రకృతిస్తవ ॥ 15 


ప్ర: దేవాః ఊచుః = దేవతలిట్లనిరి, (హే) విభో! = ఓ సర్వవ్యాపీ!, త్వమ్‌ = నీవు, అనఘః 
పాపమెజుగని వాడవు, జ్ఞానదీపః = జ్ఞానతేజస్వివి, అసౌ అపి = ఆమెయున్నూ, తవ విద్యా 
నీ జ్ఞానశక్తి, అనఘా ఖలు! = పాపము లేనిదే కదా, యస్యాః = ఆమెయొక్క ప్రసాదాత్‌ 
అనుగ్రహమువలన, సద్గతిః = మోక్షము, యథా = ఎట్లు, అర్మస్య ప్రభా = సూర్యుని కాంతి, 
భూమన్‌ = గొప్పదైనదై, విప్రచణ్డాలసబ్లినీ = బ్రాహ్మణులతోను, చర్మకారునితోనూ సంబంధము 
కలదై, పుణ్యం పాపం చ = పుణ్యపాపములను, న+ఆదత్తే = పొందదో, తథా = అట్లు, ఇయం 
తవ ప్రకృతిః = ఈ నీ ప్రకృతి, స్వభావము. 


తా : దేవతలిట్లనిరి : ఓ సర్వవ్యాపీ, దత్తప్రభూ! నీవు పాపమంటని వాడవు, జ్ఞానతేజోమయుడవు. 
నీతోగల యీ స్రీయున్నూ పాపములేనిదే. ఈమె నీ ప్రకృతి, జ్ఞానశక్తియే కాని సాధారణ స్త్రీ 
కాదు. సూర్యుని కాంతి ఉచ్చనీచములను భేదములేక అంతటను ప్రసరించినప్పటికిని, యే 
మలినమున్నూ దానినంటదు. ఆ జ్ఞానశక్తి అనుగ్రహమువలననే మోక్షము సాధ్యమగును. 


శ్లో॥ శ్రీదత్త ప్రాహ యద్యేవం భవతాం సంమతం తతః । 
యుద్ధాయాహూయతాం దైత్యానిహానయత మా చిరమ్‌ ॥ 16 
ప్ర: శ్రీదత్తః ప్రాహ = శ్రీదత్తుడిట్లనెను, యది భవతాం సంమతం ఏవమ్‌ = మీకు సమ్మతమైనది 
యిట్టిదే యెనచో, తతః = ఆ కారణమున, దైత్యాన్‌ = రాక్షసులను, యుద్ధాయ . యుద్దమునకై, 
ఆహూయతామ్‌ = ఆహ్వానింపుడు, మా చిరమ్‌ = త్వరలోనే, ఇహ = ఇచ్చటకు, ఆనయత = 
తీసికొని రండు. 
తా: శ్రీదత్తు డిట్లనెను : మీ కిట్లే సమ్మతమైనచో, రాక్షసులను యుద్ధమున కాహ్వానించి త్వరలో 
ఇచటికి కొనిరండు. 
శ్లో; తతో హృష్టా సురా జగ్య్ముర్ణైత్యాం స్తే౭_పి మహాబలాః । 
ముజ్బుతో వివిధాస్రాఘాన్యుయుధుర్మదవిహ్వలాః ॥ 17 


శ్రీశ్రీ శ్రీవాసుదేవానందసరస్వతీవిరచితమ్‌ 347 


ప్ర: తతః = అంతట, హృష్టాః సురాః = సంతోషించిన దేవతలు, దైత్యాన్‌ = రాక్షసులను గూర్చి, 
జగ్ముః= వెడలిరి, తే మహాబలాః అపి = ఆ మహాబలులున్నూ, వివిధ+అస్త్ర+ఓఘాన్‌ = నానావిధము 
లైన అస్త్రముల ప్రవాహములను, ముజ్బ్చతః = విడచుచున్నవారగుచు, మదవిహ్వలాః = మదముతో 
వివశులై, యుయుధుః = యుద్ధము చేసిరి. 
తా: అంతట దేవతలు సంతోషించి రాక్షసులకొరకు వెడలిరి. ఆ మహాబలశాలులైన రాక్షసులున్నూ 
నానావిధములైన అస్త్రములను ప్రవాహమువలె వేయుచు మదమున అదుపుదప్పి యుద్దము 
జేసిరి. 

శ్లో; పలాయనపరా ఆసన్‌ దేవాస్తే౭ సురపీడితాః । 

పృష్టతో౭_నుప్రజన్తస్తే దైత్యా దత్తాశమం గతాః ॥ 18 

ప్ర: తే దేవాః = ఆ దేవతలు, అసురపీడితాః = రాక్షసులచే బాధితులై, పలాయనపరాః+ఆసన్‌ 
= పారిపోవుటయందాసక్తి గలవారైరి, పృష్టతః = వెనుకనుండి, అనుప్రజన్తః = అనుసరించి 
పోవుచున్నవారై, తే దైత్యాః = ఆ రాక్షసులున్నూ దత్తాశ్రమం గతాః = శ్రీదత్తుని ఆశ్రమమును 
ప్రవేశించిరి. 
తా: ఆ యుద్ధములో రాక్షసపీడితులై దేవతలు పారిపోవుచుండగా, వారి వెనుకనే రాక్షసులున్నూ 
శ్రీదత్తప్రభుని ఆశ్రమమును ప్రవేశించిరి. 

శ్లో; కాలయన్తః సురాన్దెత్యా హన్యమానాన్భయాతురాన్‌ । 

Lag) pr) తు 


శ్రీదత్తపృష్టసంలగ్నాన్సమస్తాజ్భరణార్థినః ॥ 19 
శ్లో దదృశుస్తే మహాత్మానం దత్తాత్రేయం దిగమ్బరమ్‌ । 

తన్వీం తద్వామపార్వ్వస్థాం చార్వజ్లీం ప్రమదోత్తమామ్‌ ॥ 20 
శ్లో; పద్మపత్రాయతాక్షీం తాం సుదతీం సుస్తనీం శుభామ్‌ । 

సర్వయోషిద్గుణాధ్యాం తే దృష్ట్వా౭_౭_ సన్మామమూర్శితాః I 21 


ప్ర: హన్యమానాన్‌ భయాతురాన్‌ = మృత్యుభయముతో కలవరపడుచున్న, శ్రీదత్తప్పష్టసంలగ్నాన్‌ 
= శ్రీదత్తుని వెనుకచేరియున్న, శరణార్థినః = శరణువేడియున్న సమస్తాన్‌ సురాన్‌ = 
దేవతలందటును, కాలయన్తః = వెంటాడుచు వచ్చిన, దైత్యాః = రాక్షసులు, మహాత్మానమ్‌ = 
మహాత్ముడైన, దిగమ్బరం దత్తాత్రేయమ్‌ = దిగంబరుడైన దత్తాత్రేయుని, దదృశుః = చూచిరి, 
తత్‌ = వానియొక్క వామపార్వ్వస్థామ్‌ = ఎడమట్రక్కనున్న్య తన్వీమ్‌ = తీగవంటి శరీరము 
గలదానిని, చారు+అజ్లీమ్‌ = అందమైన అవయవముల పొందికగల దానిని, సుదతీమ్‌ = 
చక్కని పలువరుస గలదానిని, సుస్తనీమ్‌ = చక్కని చన్గవగలదానిని, శుభామ్‌ = శుభదర్శనము 
గలదానిని, సర్వయోషిత్‌గుణ+ఆధ్యామ్‌ = స్తీ గుణములన్నియు రాశిబోసినట్లున్నదానిని, తాం 


348 శ్రీ దత్తపురాణమ్‌ 


ప్రమద+ఉత్తమామ్‌ = సర్వోత్తమస్రీయైన ఆమెను, దృష్ట్వా = చూచి, తే = వారు, కామమూర్శితాః 
ఆసన్‌ = కామముతో మతిభ్రష్టులయిరి. 


తా: దేవతలు మృత్యుభయముతో పారిపోయి శ్రీదత్తుని శరణువేడి వాని వెనుక చేరిరి. 
శ్రీదత్తుడప్పుడు దిగంబరుడై యున్నాడు, వాని ఎడమభాగమున మూర్తీభవించిన స్రీ సౌందర్య 
మనునట్లున్న చక్కని సుందరాంగి యొకర్తును చూచి చూడగనే రాక్షసులకు కామోద్రేకము మిక్కుటమై 
మతిభ్రష్టులయిరి. % 
శ్లో॥ సాభిలాషస్తతో దైత్యాస్యక్వా దేవాన్వధూం వరామ్‌ । 
హర్తుం మనో దధుః సర్వే తత్పౌన్టర్యవిమోహితాః || 22 

ప్ర: తతః = అంతట, దైత్యాః = రాక్షసులు, దేవాన్‌ = దేవతలను, త్యక్వా = విడచి, సాభిలాషః 
= అభిలాషగలవారై, వరాం వధూమ్‌ = ఉత్తమస్రీయగు ఆమెను, తత్‌ = ఆమెయొక్క 
సౌన్టర్యవిమోహితాః = అందమునకు వివశులై, సర్వే = అందటును, హర్తుమ్‌ = అపహరించుటకు, 
మనః దధుః = మనస్సును దృఢము జేసికొనిరి. 


తా : అంతట రాక్షసులు దేవతలను విడచి, ఆ స్తీసొందర్యమునకు ముగ్దులై ఆమెను అపహరించి 
తీసికొనిపోవ నిశ్చయించిరి. 
శ్లో; వయం ప్రీరత్నలాభేన కృతార్థా ఇతి తే౭సురాః | 
ఉక్వా బలాత్‌ స్త్రియం క్షిప్వా శిబికాయాం చ కేదధుః॥ 23 
ప్ర: తే అసురాః = ఆ రాక్షసులు, వయమ్‌ = మేము, ప్రీరత్న-లాభేన = రత్నమువంటి యీ 
స్త్రీని పొందుటచేత, కృతార్థాః = కోరిక తీరిన వారమైతిమి, ఇతి = అని, ఉక్వా = పలికి, 
స్రియమ్‌ = ఆ స్త్రీని, బలాత్‌ = బలవంతముగ, శిబికాయామ్‌ = పల్లకిలో, క్షిప్వా = ఉంచి, చ = 
మరియు, కే = తలపై, దధుః = ఎత్తుకొని మోసిరి. 
తా: ఆ రాక్షసులు తమకు రత్నము వంటి స్త్రీ దొరికినందుకు సంతోషించి, ఆమెను బలవంతముగా 
పల్లకి నెక్కించి, ఆ పల్లకి తాము తలలపై మోసిరి. 
శ్లో స్వస్థానాభిముఖా జగ్ముః సానురాగాః స్మరాతురాః । 
యోగీన్లో౭థ ప్రహస్యాహ దానవాన్‌ పశ్యతామరాః! ॥ 24 
ప్ర: స్వస్థాన+అభిముఖాః = తమ స్థానముల దిశగా, సానురాగాః = ఆ స్రీయందు ప్రేమగలవారై, 
స్మర+ఆతురాః = కామతీవ్రతగలవారై, జగ్ముః = వెడలిరి, అథ = అంతట, యోగీనః = యోగిరాజైన 
, (ప్రహస్వ = నవమి, ఆహ = ఇట్లనెను, అమరాః = ఓ లారా!, దానవాన = 
శ్రీదత్తుడు, ప్రహస్య = నవ్వి ఆప ట్లనెను, అమ దేవతలారా!, దానవాన్‌ 
రాక్షసులను, పశ్యత = చూడుడు. 


శ్రీశ్రీ శ్రీవాసుదేవానందసరస్వతీవిరచితమ్‌ 349 


తా: రాక్షసులు (ఆ పల్లకిని మోయుచు) ఆ స్రీయందనురాగము వెల్లువకాగా, కామము తీవ్రము 
కాగా, తమ నివాసములకేగిరి. అప్పుడు శ్రీదత్తయోగీంద్రుడు నవ్వి, ఓ దేవతలారా! ఆ రాక్షసులను 
చూడుడు, అనెను. 
శ్లో పరాబ్గనాభిస్పర్నోత్సపాపేనాతిబలీయసా । 
హతశ్రీకా హతబలా జాతా ఏతే న సంశయః ॥ 25 

ప్ర: అతిబలీయసా = అత్యంత బలీయమైన, పరాబ్దనా+అభిస్పర్భ+ఉత్స-పాపేన = అన్యుల 
స్త్రీని తాకినందువలన కలిగిన పాపముచే, ఏతే = వీరు, ఈ రాక్షసులు, హతశ్రీకాః = సౌభాగ్యమును, 
వైభవమును కోల్చడినవారు, హతబలాః = బలమును పోగొట్టుకొన్నవారు, జాతాః = అయినారు, 
న సంశయః = అనుమానము లేదు. 


తా: అన్యస్రీస్పర్భవలన పాపోపహతులై ఈ రాక్షసులు తమ భాగ్యవైభవములను, బలమును 
కూడ కోల్పోయి, బలహీనులు నిస్తేజులు అయినారు. ఇది నిజము. ఆ పాపము అంత బలమైనది. 


శ్లో శ్రీః పదగా౭_౭ లయదాత్రీ, సక్టిగతా౭_ంశుకదాత్రీ । 


గుహ్యగతా ప్రమదాదాక్రోడగతా౭_ర్భకదా చేత్‌ ॥ 26 
శ్లో చేద్ధది కామితదాత్రీ, కణ్ణగతా వసుదాత్రీ । 
చేన్ముఖగా౭ శనవాగ్గా, మూర్ధగతా తు శిరోదా ॥ 27 


ప్ర: శ్రీః = లక్ష్మి, పదగా = పాదములందు నెలకొన్నదైనచో, ఆలయదాత్రీ = గృహము 
నను[గ్రహించును, సక్టిగతా = తొడపై నెక్కినచో, అంశుకదాత్రీ = వస్త్రములనుగ్రహించును, 
గుహ్యగతా = మర్మాంగమున నున్నచో, ప్రమదాదా = ప్రీసుఖము నిచ్చును, క్రోడగతా చేత్‌ = 
భుజాంతరమున నున్నచో, అర్భకదా = సంతతినిచ్చును, హృది చేత్‌ = హృదయము నందైనచో, 
కామితదాత్రీ = కోరినదెల్లనిచ్చును, కణ్ధగతా = కంఠముననున్నదై, వసుదాక్రీ = ధనము నిచ్చును, 
ముఖగా చేత్‌ = ముఖమునందున్నచో, అశనవాగ్గా = భోజనమును, వాక్కును ప్రసాదించును, 
మూర్ధగతా తు = తలకెక్కినదైనచో, శిరః దా = తలను త్రెంచును. 


తా: లక్ష్మీదేవి శక్తి యిట్లని చెప్పబడినది : ఆమె వ్యక్తి పాదములందున్న గృహమును; తొడపైనున్న 
వస్త్రమును; మర్మాంగమున నున్న స్తీ సుఖమును; భుజాంతరమున నున్న సంతతిని; 
హృదయమునందున్న కామితములను; కంఠమునందున్న ధనమును; ముఖమునందున్న 
భోజనమును, వాక్కును; కాని తలకెక్కినచో, ఆ తలను తెగత్రెంచును. 
శ్లో తన్మూర్ధగా౭.ధునేయం శ్రీః శీర్షాణ్యుతృృత్య సత్వరమ్‌ । 
ఆయాస్యత్యత్ర నైవాత్ర శజ్మా హ్యేతే మృతోపమాః 11 28 


350 శ్రీ దత్తపురాణమ్‌ 


ప్ర: అధునా = నేడు, ఇయం శ్రీః = ఈ లక్ష్మి, తత్‌ = ఆ రాక్షసులయొక్క మూర్దగా = 
తలనెక్కినది, సత్వరమ్‌ = త్వరలో, శీర్షాణి = తలలను, ఉత్కృత్య = (తెంచి, అత్ర = ఇచ్చటకు, 
ఆయాస్యతి = వచ్చును, అత్ర = ఈ విషయమున, శజ్కా = సంశయము, న ఏవ = లేనే లేదు, 
ఏతే = వీరు, మృత+ఉపమాః హి = చచ్చినవారితో సమానులే. 
తా: ఇప్పుడు ఈ రాక్షసులు ఈ లక్ష్మిని తలకెత్తికొని వెళ్ళిరి కదా. ఆ కారణమున వారు 
చచ్చినవారితో సమానులే సుమా. త్వరలోనే వారి తలలను త్రుంచి ఆమె తిరిగి ఇచ్చటకు 
వచ్చును. ఇది నిశ్చయము. 

శ్లో॥ హన్యతాం తన్న భేతవ్యం ప్రాపో౭ ద్య విజయక్షణః । 

భవనో౭_త్ర నిమిత్తం తే హతప్రాయాః (శ్రియార్దితాః ॥ 29 

ప్ర: హన్యతామ్‌ = చంపుడు, తత్‌ = ఈ విషయమున, న భేతవ్యమ్‌ = భయపడవలదు, అద్య 
= ఇప్పుడు, విజయక్షణః = విజయము లభించు సమయము, ప్రాప్తః = చేరువైనది, అత్ర = ఈ 
విషయమున, తే = వారు, శ్రియా = లక్ష్మిచేత, అర్జితాః = కొట్టబడినవారై, హతప్రాయాః = 
చచ్చినవారితో సమానులైనారు, భవన్తః = మీరు, నిమిత్తమ్‌ = ఉపకరణమాత్రులే. 


తా : వారిని చంపుడు. భయపడవలదు. ఇది మీకే చేరువైన విజయక్షణము. వారు లక్ష్మిచేత 
మర్దింపబడి మృతప్రాయులై యున్నారు. మీరు నిమిత్తమాత్రులు కండు. 
శ్లో ఇత్యుక్తాస్తే సురా గత్వా శగస్తిర్దెత్యశిరాంసి 
ఫలానీవాశు వృక్షేభ్యః పాతయామాసురుద్యతాః I 30 


ప్ర: ఇతి = అని, ఉక్తాః = చెప్పబడినవారై, సురాః తే = ఆ దేవతలు, గత్వా = వెళ్లి, శస్తైః 
ఆయుధములతో, దైత్యశిరాంసి = రాక్షసుల తలలను, వృక్షేభ్యః = చెట్లనుండి, ఫలాని ఇవ = 
పండ్లనువలె, ఆశు = సులభముగా, ఉద్యతాః = ఉద్యమించినవారై, పాతయామాసుః = పదగొట్టిరి. 


తా: ఇట్లు దత్తాత్రేయు డనగా విని, దేవతలు వెంటనే మరలిపోయి చెట్లనుండి పండ్లను 
రాలగొట్టినంత సులభముగా రాక్షసుల తలలను పనిగొని తమ ఆయుధములతో రాలగొట్టిరి. 


శ్లో హతేషు తేష్వజం ప్రాప్తా శ్రీరుత్సత్యా౭_విభాగినీ I 
దేవా అపి యయుః స్వర్గం పూర్వవ్షీధరాజ్ఞయా I 31 
ప్ర: ఉత్పత్యా = పుట్టుకతో, స్వభావమువలన, అవిభాగినీ = విభజింపరానిదైన, తేషు హతేషు 
= ఆ మృతులైన రాక్షసులందున్న, శ్రీః = లక్ష్మి, అజమ్‌ = విష్ణువును, (ప్రాప్తా = పొందినదాయెను, 
దేవాః అపి = దేవతలున్నూ, శ్రీధర+ఆజ్ఞయా = విష్ణువు ఆజ్ఞచేత, పూర్వవత్‌ = మునుపటివలె, 
స్వర్గం యయుః = స్వర్గమునకు పోయిరి. 


శ్రీశ్రీశ్రీవాసుదేవానందసరస్వతీవిరచితమ్‌ 351 


తా: లక్ష్మీదేవి పుట్టుకతో, స్వభావముతో అద్వితీయురాలు, అవిభాజ్య. మృతులైన రాక్షసులందున్న 
ఆమె తేజో౭_౦శ విష్ణువును చేరినది. ఆ శ్రీధరుని ఆజ్ఞననుసరించి దేవతలునూ యథాపూర్వం 
స్వర్గమునకు పోయిరి. 
శ్లో; ఏవం ప్రభావః శ్రీదత్త ఈశస్తం శరణం ప్రజ | 
ఇత్యుక్తః సో ర్జునస్తేన శ్రీదతాశ్రమమాయయో ॥ 82 


ప్ర: ఏవం ప్రభావః = ఇట్టి ప్రభావము గలవాడు, ఈశః శ్రీదత్తః = ప్రభువైన శ్రీదత్తుడు, తమ్‌ 

= వానిని, శరణం వ్రజ = శరణు వేడుము, ఇతి = అని, తేన = వానిచే, ఉక్తః = చెప్పబడినవాడై, 

సః అర్జునః = ఆ అర్జునుడు, శ్రీదత్త+ఆ(శ్రమమ్‌ = శ్రీదత్తుని ఆశ్రమమును గూర్చి, ఆయయో = 
జ జ వావి న 

చేరబోయెను. 


తా: ఇంతటి శక్తిశాలి శ్రీదత్తప్రభువు, వానిని శరణు వేడుము, అని వానిచే చెప్పబడి అర్జునుడు 
శ్రీదతాశ్రమము దిశగా వెడలెను. 
శ్లో గర్లోక్తిశ్రవణాదేవ భక్యుత్మణ్ణితధీర్షృపః । 
సహ్యాద్రిమేత్య యోగీ[నం దృష్ట్వా హర్షమవాప సః ॥ 88 
ప్ర : గర్గ+ఉక్తిశ్రవణాత్‌+ఏవ = గర్గమహర్షి మాటలు వినినందువలననే, భక్తి +ఉత్‌+కంఠితధీః 
= భక్తిచేత ఆసక్తిగొన్న బుద్ధిగలవాడగు, నృపః= రాజు అర్జునుడు, సహ్యాద్రిం +ఏత్య = సహ్యాద్రిని 
చేరి యోగీన్టమ్‌ = యోగిత్రేష్టుడైన శ్రీదత్తుని, దృష్ట్వా = చూచి, సః = ఆతడు, హర్షమ్‌ = 
సంతోషమును, అవాప = పొందెను. 
తా: గర్గుని మాటలతో కలిగిన భక్తిచే ఆసక్తిగొని రాజు అర్జునుడు సహ్యాద్రిని చేరి, శ్రీదత్తుని 
దర్శించి, సంతోషించెను. 
శ్లో అస్య దాసో భవామీతి నిశ్చిత్యానుదినం స్మరన్‌ । 
సిషేవే పరమానన్లో వారితో భర్సితో౭పి సః ॥ 34 
ప్ర: అస్య = ఈ శ్రీ దత్తునికి, దాసః = సేవకుడను, భవామి = అగుదును, ఇతి = అని, నిశ్చిత్య 
= నిశ్చయించి, అనుదినమ్‌ = దినము వెంట దినముగా, స్మరన్‌ = స్మరించుచు, వారితః = 
నిషేధింపబడినవాడు, భర్స్పితః అపి = దండింపబడిన వాడును అయినను, సః = ఆతడు, 
పరమ+ఆనన్దః = మిక్కిలి సంతోషముతో, సిషేవే = సేవించెను. 


తా: అర్జునుడు తాను శ్రీదత్తుని సేవించుటకు నిశ్చయించికొని, ప్రతి రోజున్నూ స్మరించుచు, 
పెద్దలు వానిని వారించినను, దండించినను వినక, సంతోషముతో శ్రీదత్తుని సేవించెను. * 


శ్లో పాదాబ్గిసంవాహనేన మద్యాద్యాహరణేన చ । 
ప్రకృన్ననసుగన్థాదిఫలాద్యానయనేన చ ॥ 35 


352 శ్రీ దత్తపురాణమ్‌ 


శ్లో॥ నిద్రాలస్యాది సంత్యజ్య సదా తద్గతమానసః । 
ఇబ్గితజ్జో: భజద్భూప ఉచ్చిష్టోపాసనేన చ ॥ 36 

ప్ర: పాద+అబ్బ సంవాహనేన = కాళ్ళను, ఒడలిని మర్దించుటతోను, మద్య+ఆది+ఆహరణేన 
చ = మద్యము మొదలగువానిని అందించుటతోనున్ను, ప్రక్‌+చన్దన సుగన్ద +ఆది = పూమాలలను 
మంచిగంధము మొదలగు వానిని, ఫల+ఆది= పండ్లు మొదలగువానిని, ఆనయనేన చ = 
తీసికొని వచ్చుటచేతనున్ను, నిద్రా+ఆలస్య+ఆది = నిద్రను ఆలస్యము మొదలగు వానిని, సంత్యజ్య 
= పూర్తిగా విడచి, సదా = ఎల్లవేళల, తద్దత-మానసః = వానియందే లగ్నమైన మనస్సుగలవాడై, 
ఇజ్జితజ్ఞః = శ్రీ దత్తుని మనస్సు నెతిగినవాడై, ఉచ్చిష్ట+ఉపాసనేన చ = ఎంగిలిని భుజించు 
ఆరాధన విధానమునను గూడ, భూపః = రాజు అర్జునుడు, అభజత్‌ = సేవించెను. 


తా: శ్రీదత్తుని పాదములను శరీరమును మృదువుగా మర్దించుచు, వానికై మద్యాదులను తెచ్చి 
యిచ్చుచు; పూదండలను, చందన గంధమును, పండ్లను, ఇట్టివానిని తెచ్చి యిచ్చుచును; నిద్రలో 
దోగక, కర్తవ్యపాలనలో అలసత్వము లేక, ఎల్లవేళల శ్రీదత్తునియందే మనస్సు ఉంచి, ఆ స్వామి 
అవసరముల నెటిగి, ఆ స్వామి తిని విడచిన పదార్థములను భుజించుచు, నిష్టతో రాజు అర్జునుడు 
సేవించినాడు. 


శ్లో భగవానపి తద్భావం పరీక్షితుమపాతయత్‌ । 
దృష్టిమాత్రేణ దోర్యుగ్మం స్మయమానస్తమాహ చ ॥ 37 
ప్ర: భగవాన్‌ అపి = శ్రీ దత్తభగవానుడున్నూూ తత్‌ భావమ్‌ = ఆ అర్జునుని మనోనిశ్చయమును, 
పరీక్షితుమ్‌ = పరీక్షించుటకు, దృష్టిమాత్రేణ = తన చూపుచేత మాత్రమే, దోః యుగ్మమ్‌ = 
బాహుద్వయమును (రెండు భుజములను), అపాతయత్‌ = పడిపోవునట్లు చేసెను, స్మయమానః 
చ = ఆశ్చర్యపడుచున్నవాడు కూడ అగుచు, తం ఆహ = వానితో నిట్లనెను. 


తా : శ్రీదత్తభగవానుడున్నూ ఆ రాకుమారుడగు అర్జునుని భావమును పరీక్షింపగోరి వాని 
భుజములను రెండిటిని తన చూపుతో పడిపోవునట్లు పనికి రాకుండునట్లు చేసి, ఆశ్చర్యపడుచున్న 
వానివలె కన్పడుచు, అర్జునరాకుమారున కిట్లనెను. 


శో గచ్చ గచ్చాధునేతస్త్వ్వం గలితం తే భుజద్వయమ్‌ । 


మరిష్యసీతః పరం వా౭_శుద్ధసజ్లో న శోభనః ॥ 88 
శ్లో సంత్యక్తాఖీలధర్మాహం భక్షాభక్ష్యవివర్ణితః । 
నగ్న ఉన్మత్తవద్వర్తే నగ్నా వామేయమజ్యగా ॥ 39 


శ్లో! భూపైవం కుత్సితోం స్మీహ మమ సంసర్గదోషతః | 
పాపోళ్టేనాగ్నినా దగ్ధం తవ చారు భుజద్వయమ్‌ ॥ 40 


శ్రీశ్రీ శ్రీవాసుదేవానందసరస్వతీవిరచితమ్‌ 353 


ప్ర: త్వమ్‌ = నీవు, అధునా = ఇప్పుడే, ఇతః = ఇటనుండి, గచ్చ గచ్చ =ప్రో పొమ్ము తే=నీ 
యొక్క భుజద్వయమ్‌ = రెండు భుజములును, గలితమ్‌ = జారిపోయినవి, ఇతః పరమ్‌ = ఇక 
ముందు, అశుద్ధసజ్ఞః = అపరిశుభ్రమైన వానితో సంబంధము గలవాడవై, మరిష్యసి = చచ్చిపోదువు, 
వా = లేక, న శోభనః = శుభములు పొందలేవు, అహమ్‌ = నేను, సంత్యక్త = విడువబడిన, 
అఖిలధర్మా = అన్ని ధర్మములు గలవాడను, భక్ష్య+అభక్ష్య = తినదగినవి, తినరానివి అను 
భేదము, వివర్ణితః = విడచిన వాడను, నగ్న = దిగంబరుడను, ఉన్మత్తవత్‌ = పిచ్చివానివలె, వర్తే 
= (ప్రవర్తింతును, ఇయం వామా అబ్మగా = ఒడియందున్న ఈ సుందరి, నగ్నా = దిగంబరి, 
భూప! = ఓ రాజా!, ఏవమ్‌ = ఈ రీతి, కుత్సితః అస్మి = నీచస్థితిలో ఉన్నవాడను, ఇహ = 
ఇక్కడ, మమ సంసర్గదోషతః =నా స్నేహదోషమువలన, పాప+ఉళత్ణేన +అగ్నినా = పాపముచే 
ప్రజ్వరిల్లిన అగ్నిచే, తవ = నీ యొక్క చారు = అందమైన, భుజద్వయమ్‌ = భుజములు 
రెండున్నూ దగ్గమ్‌ = బలహీనమై నశించినవి. 


తా: నీ విప్పుడే ఇటనుండి వెడలి పొమ్ము. నీ భుజములు జారిపోయినవి. అశుద్ధసంగము 
వలన ఇకముందు శుభములేమి పొందగలవు? మరణింతువు. నేను అన్ని ధర్మములను 
విడచినవాడను. నాకు తినరానిది లేదు. దిగంబరుడను. పిచ్చివానివలె ప్రవర్తింతును. నా 
ఒడియందున్న ఈ సుందరియును దిగంబరి. రాజా! ఈ రీతి నేను నీచస్థితిలో ఉన్నాను. నా 
స్నేహమువలన పాపము ప్రజ్వరిల్లి నీ చక్కని భుజములను అక్కణకు రాకుండ చేసినది. * 
శ్లో తద్రుత్వా విస్మితో రాజా స్మృత్వా గర్గవచో౭_వదత్‌ | 
కిం మాం మోహయసీశ! త్వం వాక్షైర్లోకానుసారిఖిః ॥॥ 41 
ప్ర: తత్‌ శ్రుత్వా = ఆ మాటలు విని, విస్మితః = చకితుడైన, రాజా = రాజు, గర్గవచః = 
గర్గమహర్షి మాటలను, స్మృత్వా = తలచి, అవదత్‌ = ఇట్లనెను, త్వమ్‌ = నీవు, లోక+అనుసారిభిః 
= లోకాచారముననుసరించునవైన, వాక్షైః = మాటలతో, మామ్‌ = నన్ను మోహయసి కిం 
ఈశ = భ్రమింపజేయుచున్నావా యేమి, స్వామీ!? 
తా: రాజు ఆ మాటలు విని చకితుడై, గర్గుని మాటలు దలచి తెప్పరిల్లి, ఇట్లనెను : ఓ స్వామీ! 
లోకాచారముగ చెప్పుకొను మాటలతో నీవు నన్ను భ్రమపెట్టుచున్నావా? 
శ్లో దేవ! త్వమసి సర్వాత్మా స్వాం మాయాం సముపాశ్రితః । 
అనఘస్వం తథా తేం_సౌ దేవీ మాయా౭ నపాయినీ ॥ 42 
ప్ర: దేవ! = ఓ స్వామీ!, త్వమ్‌ = నీవు, స్వాం మాయామ్‌ = నీ మాయను, సముపాశ్రితః = 
ఆగశ్రయించినవాడవైన, సర్వాత్మా అసి = స్‌వు సర్వాత్మకుడవు. త్వమ్‌ = నీవు, అనఘః = 
పాపము లేనివాడవు, తథా = అట్లే, అసౌ దేవీ = ఈ దేవి, తే మాయా అనపాయినీ = నీ యొక్క 
అవినాశియైన శాశ్వతీ మాయాదేవి. 


354 శ్రీ దత్తపురాణమ్‌ 


తా: ఓ స్వామీ! నీవు సర్వాత్మకుడవు. నీ మాయను ఆశ్రయించి ఇట్లున్నావు. ఈ దేవియే 
నీమాయ, శాశ్వతి. నీవు పాపములేని వాడవు. నీ మాయయునూ పాపము లేనిదే. 


శ్లో యే౭ నీశా ఉభయో రూపం విజ్ఞాతుం వామభేదతః । 
శాగస్రెర్విధినిషేధాభ్యాం నియమ్యాస్తే న చాపరే ॥ 48 
ప్ర: యే = ఎవరు, వామ్‌ = మీ యొక్క ఉభయః రూపమ్‌ = రూపములను రెండిటిని, 
అభేదతః = భేదములేని ఏకైక సత్యమని, విజ్ఞాతుమ్‌ = విశేషముగా తెలిసికొనుటకు, అనీశాః = 
అసమర్ధులో, శాస్తైః = శాస్త్రములచేత, విధినిషేధాభ్యామ్‌ = విధి నిషేధములవలన, నియమ్య 
ఆస్తే = నియమించబడి యున్నారు. అపరే = అన్యులు, న చ = కారు. 
తా : నీ సర్వాత్మకరూపమును, మాయాశ్రితరూపమును వేర్వేరని తలంచుచు, వాని ఏకత్వము 
నెజుగకున్నారో, వారికై శాస్త్రములు విధులను నిషేధములను యేర్చరచినవి. నీ ద్వయరూపము 
యొక్క అద్వయతత్త్వము నెజిగినవారికీ శాస్తనియమములు లేవు. 
శ్లో ఇత్యుకోం_వ్యాజమీశస్తం ప్రత్యువాచ ప్రసన్నధీః I 
కార్తవీర్య! మహావీర్య! త్వయా సర్వం వశీకృతమ్‌ ॥ 44 
ప్ర: ఇతి+ఉక్తః = ఇట్లు చెప్పబడినవాడై, అవ్యాజమ్‌ = కారణములేకయే, ప్రసన్నధీః = ప్రసన్నమైన 
మనస్సుగలవాడై, ఈశః = శ్రీదత్తప్రభువు, తమ్‌ = ఆ అర్జునుని, ప్రతి+ఉవాచ = బదులు 
పలికెను, మహావీర్య = మహావీరుడైన, కార్తవీర్య = కృతవీర్యుని కుమారుడా!, త్వయా = నీచేత, 
సర్వమ్‌ = అంతయు, వశీకృతమ్‌ = వశము జేసికొన బడినది. 
శ్లో॥ వరం వృణీష్వ గుహ్యం మే త్వయా తత్త్వం సమీరితమ్‌ । 
సంతుష్టస్తేన తే దాస్యే దుర్లభాంశ్చ వరాన్వర ॥ 45 
ప్ర: వరం వృణీష్వ = వరము కోరుకొనుము, మే = నా యొక్క గుహ్యం తత్వమ్‌ = రహస్యమైన 
తత్త్వము, త్వయా = నీ చేత, సమీరితమ్‌ = వివరించబడినది, తేన = దానిచే, సంతుష్టః = 
సంతోషించిన వాడనై, తే =నీకు, దుర్లభాన్‌ వరాన్‌ చ = కష్టసాధ్యమైన వరములను గూడ, 
దాస్యే = ఇచ్చెదను, వర = కోరుకొనుము. 
శ్లో॥ యే మామర్చన్తి తత్వజ్ఞా విమలేనైవ చేతసా । 
తేభ్యో౭_భీష్టం ప్రయచ్చామి ఘాతయిష్యామి చేతరాన్‌ ॥ 46 
ప్ర: యే తత్త్వజ్ఞాః = యే తత్వమెటిగినవారు, విమలేన చేతసా ఏవ = నిర్మలమైన మనస్సుతోనే, 
మామ్‌ =నన్ను, అర్బన్లి = పూజించుచున్నారో, తేభ్యః = వారికై, అభీష్టమ్‌ = మిక్కిలి ప్రియమైన 
దానిని, ప్రయచ్చామి = ప్రసాదింతును, ఇతరాన్‌ చ = ఇతరులను, ఘాతయిష్యామి = 
నశింపజేతును. 


శ్రీశ్రీశ్రీవాసుదేవానందసరస్వతీవిరచితమ్‌ 355 


తా (శ్లో.44-46) : ఆ మాటలు విని దత్తప్రభువు, విశేషకారణము లేకుండగనే ప్రసన్న మనస్కుడై, 
ఇట్లనినాడు : ఓ కృతవీర్యకుమారా! నీవు తెలియదగిన దానిని తెలిసికొంటివి. నా తత్వసత్యమును 
గ్రహించితివి. సంతోషమైనది. దుర్లభమైన అలౌకికమైన వరములను గూడ అనుగ్రహింతును. 
కోరుకొనుము. నిర్మలమనస్ములై తత్త్వ్వమెతిగి నన్నారాధించిన వారికి ప్రియము చేకూర్తును. 
అన్యులను తుదముట్టింతును. 


శ్లో పులకాజ్మితసర్వాబ్లః కార్తవీర్యో౭ వదన్నతః । 


భగవంస్వం ప్రసన్నశ్చేత్తత్పదే హ్యద్ధిముత్తమామ్‌ i 47 
శ్లో; యథా ప్రజాపాలనజమర్థధర్మమవాప్నుయామ్‌ | 

పరానుస్మరణజ్ఞానం ప్రసిద్ధద్వన్హ్వృతా౭-పి చ ॥ 48 
శ్లో సహస్రమిచ్చయా మేం స్తు బాహూనాం లఘిమా గుణః । 

అసజ్లా గతయః సన్లు శైలాకాశామ్చుభూమిషు ॥ 49 
శ్లో పాతాలేషు చ సర్వేషు సర్వచిత్తజ్ఞతా సదా । 

తథోన్మార్గప్రవృత్తస్య సన్తుమే మార్గదర్శకాః ॥ 50 
శ్లో సన్లు నో౭ తిథయః శ్లాఘ్యావసు చైవాక్ష్యం సదా । 

అనష్టద్రవ్యతా క్వాపి మమానుస్మరణ చ ॥ 51 
శో॥ త్వయ్యస్వనన్యయోగేన భక్తిరవ్యభిచారిణీ । 

ఆయుష్మత్తాస్తు సామ్రాజ్యం వధః ఖ్యాత్యాధికాన్నరాత్‌ ॥ ర్‌2 


ప్ర: కార్తవీర్యః = కార్తవీర్యార్జునుడు, పులకాజ్మిత = పులకించిన, సర్వాజ్ఞః = శరీరము గలవాడై, 
నతః = వినయముతో వంగి నమస్మరించుచు, అవదత్‌ = పలికెను, భగవన్‌ = ఓ స్వామీ!, 
త్వమ్‌ = నీవు, ప్రసన్నః చేత్‌ = ప్రసన్నుడవైనచో, తత్‌ = అంత, ఉత్తమాం బుద్ధిమ్‌ = సర్వశ్రేష్టమైన 
వృద్ధిని, దేహి = ఇమ్ము, యథా = యే రీతి, ప్రజాపాలనజమ్‌ = ప్రజాపాలనలో యేర్చడు, 
అర్థధర్మమ్‌ = అర్థమును ధర్మమును (లేక, అర్థసంబంధి ధర్మమును), అవాప్నుయామ్‌ = 
పొందుదునో (అట్లు), పరానుస్మరణజ్ఞానమ్‌ = ఇతరుల జ్ఞాపకముల గుర్తింపు (లేక, మిగత 
(గత) జన్మల జ్ఞాపకముల జ్ఞానము, ప్రసిద్ధద్వన్హ్వృతా అపి చ = ప్రకృతిసిద్ధమైన జీవ-దేవ 
ద్వంద్వముల జ్ఞానమున్నూ (దేహి = ఇమ్ము), మే = నాకు, ఇచ్చయా = నేను కోరినంతనే, 
బాహూనాం సహ(స్రమ్‌ = వేయి బాహువులు, అస్తు = కలుగుగాక!, లఘిమా గుణః = లఘిమ 
యనబడు సిద్ది, శైల+ఆకాశ+అంబు భూమిషు = పర్వతములందు, ఆకాశమందు, నీటిలో, 
నేలపై, అసజ్లా గతయః = వాని నంటని నడకలు, సన్లు = కలుగు గాక!, పాతాలేషు చ = అతల 
వితల సుతల తలాతల మహాతల రసాతల పాతాలము లనబడు సప్తపాతాళలోకములలోనూ, 


356 శ్రీ దత్తపురాణమ్‌ 


సర్వేషు = అన్నిటియందు, సదా = ఎల్లపుడు, సర్వచిత్తజ్ఞతా = అందరి మనసుల నెజుగుట, 
తథా = అట్లే, ఉన్మార్షప్రవృత్తస్య మే= ఊర్థ్వమార్గమున సంచరించుచున్న నాకు, మార్గదర్శకాః 
= త్రోవచూపువారు, సన్లు = అగుదురు గాక!, నః = మా యొక్క అతిథయః = అతిథులు, 
శ్లాఘ్యాః = మెచ్చదగినవారు, అక్ష్యం ఏవ చ సదా = ఎల్లపుడును కన్నులముందు, వసు = 
బంగారము, అనష్ట(దవ్యతా = తటుగుబోని ధనము, క్వ+అపి = ఎప్పుడైనను, మమ అనుస్మరణ 
చ = నన్ను గురించిన తలంపున్ను సన్లు = అగునుగాక!, త్వయి అనన్యయోగేన = నీయందు 
నిశ్చలముగా లగ్నమగుట చేత, అవ్యభిచారిణీ భక్తిః = మరిదేనినైన తలంచని ఏకాగ్రభక్తి, అస్తు 
= కలుగుగాక!, ఆయుష్మత్తా = దీర్చాయువున్నూ, సామ్రాజ్య = స్వామాజ్యమున్నూ, 
ఖ్యాతి +అధికాత్‌+నరాత్‌ = అధికకీర్తిశాలియెన మానవునివలన, వధః = సంహారమున్నూ, అస్తు 
= అగుగాక! 


తా : కార్తవీర్యుడు పులకించి, వినయముతో నమస్మరించి ఇట్లనెను : ఓ స్వామీ! మీరు నా 
యందు ప్రసన్నులైనచో, నాకు సర్వతో ముఖవృద్ధిని ప్రసాదింపుడు. నా ప్రజాపాలన ధర్మబద్ధమై, 
ఆర్థికసమృద్ధిని గలిగి, నడచుగాక! నాకు గతస్ఫృతులు గలిగి, ఆధ్యాత్మికపరతగలిగి, నేను 
తలచినంతనే నాకు వేయి బాహువులు కలుగుగాక! లఘిమాసిద్ధి కలుగుగాక! పర్వతాకాశజల - 
భూభాగములందు నిరాతంకముగ సంచారము కలుగుగాక! ఊర్ధ్వలోకములయందును అధోలోకము 
లందును సంచరింతునుగాక! నా పేరు మార్రోగుగాక! నిన్ను మరువక నీ యందు అచంచల 
భక్తి కలిగియుందును గాక! అధికకీర్తిమంతుడైన నరునిచే నాకు మరణమగుగాక! 
శ్లో ప్రభుః ప్రాహ ప్రార్థితం యత్తత్సర్వం సమవాప్ప్యసి | 
త్వం మ(త్రసాదాద్భవితా సప్తద్వీపమహేశ్వరః ॥ ర్‌తి 
ప్ర: ప్రభుః = శ్రీదత్తప్రభువు, ప్రాహ = ఇట్లనెను, యత్‌ ప్రార్థితమ్‌ = యేది వరముగా 
కోరితివో, తత్‌ సర్వమ్‌ = అది యంతయు, సమవాప్స్యసి = పొందుచున్నావు, త్వమ్‌ = నీవు, 
మత్‌ ప్రసాదాత్‌ = నా అనుగ్రహమువలన, సప్తద్వీపమహేశ్వరః = (సప్తద్వీప వసుంధరా అనుటను 
బట్టి) భూమండలమునంతకు సామ్రాట్టువు, భవితా = కాగలవాడవు. 
తా : శ్రీదత్నప్రభువు ఇట్లనెను : నీవు కోరినదంతయు పొందగలవు. నా యనుగ్రహమువలన 
నీవు సమస్తధరాధిపతివి అగుదువు. 
శ్లో ఇత్యుక్తస్తం ప్రణమ్యాశు యయౌ ప్రస్థాపితః పురమ్‌ । 
తతో? భిషిక్తః సామ్రాజ్యే మునిభిః సో౭_ర్టున స్తదా ॥ ర్‌4 
ప్ర: ఇతి ఉక్తః = అని చెప్పబడినవాడై, తం ప్రణమ్య = శ్రీ దత్తునకు నమస్మరించి, ఆశు = 
వెంటనే, ప్రస్థాపితః = బయలుదేరుట కుద్యుక్తుడై, పురం తతః యయౌ = తన పురమునకు, 


శ్రీశ్రీ శ్రీవాసుదేవానందసరస్వతీవిరచితమ్‌ 357 


అటనుండి వెడలెను, తదా = అప్పుడు, సః అర్జునః = ఆ అర్జునుడు, మునిభిః = మునులచేత, 
సామ్రాజ్యే = సామాజ్యపాలనయందు, అభిషిక్తః = అభిషేకించబడెను. 


తా: ఆ మాటలు విని అర్జునుడు శ్రీదత్తునకు నమస్కరించి, ప్రయాణమై అటనుండి తన నగరికి 
వెడలెను. అప్పుడు మునులు వానిని రాజుగా పట్టాభిషిక్తుని చేసిరి. 


శ్లో। తత ఆఘోషయామాస స్థితో రాజ్యే స హైహయః । 


అద్యప్రభృతి యః శస్త్రం మామృతేం_న్యో గృహిష్యతి ॥ ర్‌ర్‌ 
శ్లో స హన్తవ్యో మయా దస్యుః పరహింసారతోం పి చ । 
ఇత్యాజ్ఞప్తే౭ భవ న్రా|ష్టే సర్వే భీతా నతా జనాః ॥ 56 


ప్ర: తతః = అంతట, సః హైహయః = హైహయుడైన (హేహయ వంశమునకు చెందినవాడైన) 
ఆ కార్తవీర్యార్జునుడు, అద్యప్రభృతి = నేడు మొదలుకొని, మాం బుతే = నేను కాక, అన్యః = 
వేరొకడు, యః = ఎవడు, దస్యుః = వేదనిందకుడు, దొంగ, పరహింసారతః అపి చ = 
ఇతరులను హింసించుటలో ఆసక్తి గలవాడైనను గూడ, శస్త్రం గృహిష్యతి = ఆయుధము పట్టునో, 
సః = వాడు, మయా = నా చేత, హన్తవ్యః = చంపబడుటకు అర్హుడు, ఇతి = అని, ఆజ్ఞప్తే = 
ఆజ్ఞాపింపబడి, రాష్టై = రాజ్యమునందు, సర్వేజనాః = (పజలందటు, ఖీతాః నతాః = భయము 
జెందిన వారు, వినమృలైనవారు, అభవన్‌ = అయిరి. 


తా: అంతట రాజైన హైహయుడు, నేటినుండి వేదనిందకుడైన దస్యుడైన, పరహింసా 
పరాయణుడైనను, ఆయుధముబట్టినచో, వానిని చంపుదును. ఆయుధముబట్టుట నాకు మాత్రమే 
చెల్లును, అన్యులకు చెల్లదు, అని ప్రకటించగా, ప్రజలు భయముతో వినములైరి. 


శ్లో క్షేత్రపాలో గ్రామపాలః పశుపాలః స ఏవ చ । 
తపస్వివిప్రపాలో౭_ ర్థధాన్యసేనాపతిః సచ॥ ర్‌7 
ప్ర : క్షేత్రపాలః = పొలము కాపుండువాడు, గ్రామపాలః = గ్రామమును రక్షించు అధికారి, 
పశుపాలః చ = పశువుల కాపరి కూడ, స ఏవ = ఆతడే, సః చ = ఆతడే, అనగారాజు 
అర్జునుడు, తపస్వివిప్రపాలః = తాపసరక్షకుడు, బ్రాహ్మణరక్షకుడు, అర్థధాన్యసేనాపతిః = 
ధనాగారమునకు, ధాన్యాగారమునకు, సేనలకు అధిపతి. 
తా: నాటినుండి రాజు తానే, సర్వరక్షకుడై, పంట పొలములను, పాడి పశువులను, గ్రామ 
పరిపాలనను, తాపసులను, బ్రాహ్మణులను, ధనాగారమును, ధాన్యాగారమును, సేనలను 
సంరక్షించుచుండెను. 
శ్లో దస్యువ్యాలాగ్నిశస్రారిభయేషుచ్చైర్నిమజ్జతామ్‌ । 
సముద్ధర్తా సదా౭_౭_పత్సు సర్వేషామఖిలాస్వపి ॥ ర్‌8 


358 శ్రీ దత్తపురాణమ్‌ 


ప్ర: దస్యు = దొంగ, వ్యాల = సర్పము, అగ్ని = నిప్పు, శస్త్ర = ఆయుధము, అరి = శత్రువు, 
భయేషు = వీనివలన భయమునందు, ఉచ్చైః = అధికముగా, నిమజ్జతామ్‌ = మునిగియున్నవారిని, 
సముద్ధర్తా = ఉద్ధరించువాడు, సదా = ఎల్లవేళల, ఆపత్సు = ఆపదలందు, అఖిలాసు+అపి = 
అన్నిటియందును, సర్వేషామ్‌ = అందటికి, (సముద్ధర్తా = ఉద్దరించువాడు). 


తా: దొంగలవలన, పాములవలన, నిప్పువలన, ఆయుధములవలన, శత్రువులవలన కలుగు 
భయములలోనూ అన్ని ఆపదలలోనూ నిండుగా మునిగిన వారికి సదా చేయూతగ నుండువాడు. 


శ్లో సంస్కృతో బహుధా యో౭_ భూద్యోగేనాత్మేవ మాయయా । 
అనష్ట[ద్రవ్యతా౭ ౭ రోగ్యం తస్మిళ్భాసతి చాభవత్‌ ॥ 59 
ప్ర: యః = ఎవడు, యోగేన = యోగశక్తియగు, మాయయా = మాయచే, ఆత్మా+ఇవ 
సంస్కృతః = సంస్మరింపబడిన, (రూపాంతరితుడైన) తన వలెనే, బహుధా = అనేక విధములుగా, 
అభూత్‌ = ఆయెను, తస్మిన్‌ శాసతి చ = ఆతడు పాలించుచుండగా, అనష్టద్రవ్యతా = తటుగని 
ధనము, ఆరోగ్యమ్‌ = ఆరోగ్యము, చ = కూడ, అభవత్‌ = కలిగెను. 


తా: ఆతడు తన యోగమాయచేత అనేకరూపియై అన్ని కార్యములను నిర్వహించినాడు. వాని 
పాలనలో ధనధాన్యములకు కొదువ లేకుండెను. అందటు ఆరోగ్యవంతులుగ నుండిరి. 


శ్లో ఇృన్లోం_ వర్షద్యథాకామం భూశ్చాత్ర సుఫలాభవత్‌ । 
తేనెష్టం బహుభిర్యజ్ఞైః సౌవర్లవరదకిిణ:ః 1 60 
కాం ణా యా 
ప్ర: ఇన్షః = ఇంద్రుడు, యథాకామమ్‌ = కోరినంతగా, ఆవర్షత్‌ = వర్షించెను, అత్ర = అతని 
రాజ్యమున, భూః చ = భూమియు, సుఫలా = బాగుగా పండినది, అభవత్‌ = ఆయెను, 
బహుభిః యజ్ఞః = మిక్కిలి యజ్ఞములతో, సౌవర్ణవరదక్షిణః = బంగారముతో కూడిన శ్రేష్టమైన 
దక్షిణలతో, తేన = వానిచేత, ఇష్టమ్‌ = ప్రియము చేయబడినది. 


తా: ఇంద్రుడు కోరినంతగా వర్షించినాడు. వాని రాజ్యమున భూమి కూడ చక్కగా ఫలవంతమైనది. 
ఆతడు మనసారా ఎన్నో యజ్ఞములు చేసి, బంగారమును, శ్రేష్టమైన దక్షిణలను యిచ్చి ప్రియము 
చేసినాడు. % 

శ్లో త్రైలోక్యే సంచచారాసౌ మాహిష్మత్యాం వసన్నపి | 

పజ్బాశీతిసహస్రాబ్దం సప్తద్వీపాం శశాస గామ్‌ ॥ 61 

ప్ర: అసౌ = ఆ రాజు అర్జునుడు, మాహిష్మత్యామ్‌ = తన రాజధానియెన మాహిష్మతీనగరములో, 
వసన్‌ అపి = నివసించుచున్నను, త్రైలోక్యే = మూడు లోకములందు, సంచచార = సంచరించెను, 
సప్తద్వీపాం గాం = సప్తద్వీపములతో కూడిన భూమిని, పణ్బ+ఆశీతి సహ(స్ర+అబ్బమ్‌ = ఎనుబది 
యెదు వేల సంవత్సరముల కాలము, శశాస = పరిపాలించెను. 


శ్రీశ్రీశ్రీవాసుదేవానందసరస్వతీవిరచితమ్‌ 359 


తా: ఆ రాజు తన రాజనగరిలో నివసించుచునే, ముల్లోకములలో సంచరించినాడు. సప్తద్వీప 
పర్యంతమైన భూమిని ఆతడు 85,000 సంవత్సరములు పాలించినాడు. 


భూమి మొత్తముగ కొన్ని ద్వీపములుగా విభజింపబడియున్నదనియు, ఆ ద్వీపములు నాల్లు 
అని, ఏడు అని, తొమ్మిది అని, పదియుమూడు అనియు లెక్కగట్టిరి. అందు సప్తద్వప ప్రకారము 
ఆ ద్వీపము లేడు ఇవి : జంబూద్వీపము, ప్లక్షద్వీపము, కుశద్వీపము, క్రౌంచద్వీపము, శాకద్వీపము, 
శాల్మలీద్వీపము, పుష్మరద్వీపము. ఈ ద్వీపములు మానవశరీరములోని మూలాధార, స్వాధిష్టాన, 
మణిపూర, అనాహత, విశుద్ధ, ఆజ్ఞా, సహస్రార యోగశక్తిస్థానములతో వరుసగా సరి యని 
చెప్పుట కద్దు. 

శ్లో తీవ్రప్రతాపతేజస్వీ స సహస్రకరో£ ర్మవక్‌ I 

అధర్మకారిణో హత్వా స్వయం ధర్మం చచార సః ॥ 62 

ప్ర: సః = ఆతడు, అర్మవత్‌ = సూర్యునివలె, సహస్రకరః = వేయిచేతులుగలవాడై, తీవ్రప్రతాప- 
తేజస్వీ = తీక్టమైన శౌర్యముతో వీరుడై తేజరిల్లి, అధర్మకారిణః = అధర్మము చేయువారిని, 
స్వయమ్‌ = తానే, హత్వా = చంపి, సః = ఆతడు, ధర్మం చచార = ధర్మము నాచరించెను. 


తా: ఆ రాజు సూర్యునివలె వేయిచేతులతో ప్రతాపవంతుడై, కీర్తిమంతుడై, స్వయముగా అధర్మము 
చేయువారిని సంహరించి, ధర్మమును ఆచరించినాడు. 


శ్లో అనఘాం చానఘం మాఘకృష్ణాష్టమ్యాం ప్రపూజ్య సః | 


షణ్మనైైర్వెష్టవైర్విప్రాన్‌ భోజయిత్వా ప్రజాగరమ్‌ ॥ 63 
శ్లో॥। కృత్వా రాత్రౌ పరదినే సమాపయతి స వ్రతమ్‌ । 
కోం_ ప్యానఘ(వ్రతమిదం కుర్యాత్‌ సో౭పి సమృద్ధిభాక్‌ i 64 


ప్ర: సః = ఆ రాజు కార్తవీర్యుడు, మాఘకృష్ణ+అష్టమ్యామ్‌ = మాఘమాసపు కృష్ణపక్షపు 
అష్టమినాడు, అనఘామ్‌ = పాపరహితయైన యోగలక్ష్మిని, చ = మరియు, అనఘమ్‌ = 
పాపరహితుడైన శ్రీదత్తప్రభువును, వైష్ణవైః షణ్మనైః = వైష్ణవ సాంప్రదాయికమైన షణ్మన్తములతో, 
ప్రపూజ్య = పూజించి, విప్రాన్‌ భోజయిత్వా = బ్రాహ్మణులను భుజింపజేసి, రాత్రౌ ప్రజాగరమ్‌ 
= రాత్రి నిద్రించకుండ జాగరణ, కృత్వా = చేసి, పరదినే = మరునాడు, సః = ఆతడు, వ్రతమ్‌ 
= వ్రతమును, సమాపయతి = పూర్తిచేయును, ఇదమ్‌ = ఈ, అనఘ ప్రతమ్‌ = నిష్పాపవ్రతమును, 
కః అపి కుర్యాత్‌ = చేసినవాడెవడైనను, సః అపి = ఆతడు కూడ, సమృద్ధి -భాక్‌ = సకల 
సమృద్దిగల వాడగును. 
థి 

తా: ఆ కార్తవీర్యార్దునుడు మాఘకృష్ణ అష్టమినాడు శ్రీదత్తుని, వాని యోగలక్ష్మిని, వైష్ణవ 
సాంప్రదాయిక షణ్మన్తములతో చక్కగ పూజించి, బ్రాహ్మణులకు భోజనమిడి, రాత్రి జాగరణ 


360 శ్రీ దత్తపురాణమ్‌ 


చేసి, మరునాడు వ్రతసమాప్తి చేయును. ఇది వాని ఆచారము. ఈ విధి ఎవ్వరైనను యీ అనఘ 
వ్రతమును చేసినచో, ఆతనికి గూడ సర్వసమృద్ధి కలుగును. 
శ్లో యస్మిన్టినే వరో లబ్ధిస్తద్దినే స మహోత్సవమ్‌ । 
చక్రే శశ్వద్దర్శనం చ విభోర్నిత్యం హృది స్మరన్‌ ॥ 65 
ప్ర: యస్మిన్‌ దినే = ఏ రోజున, వరః లబ్ధః = వరము లభించినదో, తత్‌ దినే = ఆ రోజున, సః 
= ఆ రాజు, మహా+ఉత్సవమ్‌ = గొప్ప సంబరమును, చక్రే = చేసెను, నిత్యమ్‌ = అనుదినము, 
హృది = మనసున, స్మరన్‌ = తలచుచు, విభోః = సర్వవ్యాపియైన దత్త ప్రభువుయొక్క, దర్శనం 
చ = దర్శనమున్నూూ శశ్వత్‌ = మరల మరల, (చక్రే = చేసెను.) 
తా: రాజు కార్తవీర్యుడు వరము పొంది వచ్చిన రోజున గొప్పసంబరమును చేసెను. మనసున 
ఆ దత్తప్రభువును తలచుచు నిత్యము మరల మరల ఆ స్వామిని తన మనసులో దర్శించెను. 
శ్లో; న నూనం కార్తవీర్యస్య గతిం యాస్యన్తి పార్థివాః | 
యజ్ఞదానతపోయోగ[శ్రుతవీర్యజయాదిభిః 11 66 
ప్ర: యజ్ఞదానతపోయోగ[శ్రుత వీర్యజయాదిభిః = యజ్ఞము, దానము, తపస్సు, యోగము, 
శౌర్యము, విజయశీలము, అను వీని చేత, పార్థివాః = రాజులు, కార్తవీర్యస్య గతిమ్‌ = 
కార్తవీర్యార్డునుని ప్రవర్తనను, నూనమ్‌ = నిశ్చయముగా, న యాస్యన్తి = అనుసరించిన వారు 
కారు. 
తా: మిగత సమకాలీనులైన రాజులు యజ్ఞములు చేయుటలోనేమి, దానములు చేయుటలోనేమి, 
తపస్సులోనేమి, యోగసాధనలోనేమి, వీరత్వవిషయముననేమి, విజయశీలముననేమి, 
కార్తవీర్యార్డునుని మార్గమును అనుసరించినవారు కారు. 
శ్లో దుర్ధర్షః క్వాపి తేజస్వీ బలౌజో వీర్యకీర్తియుక్‌ । 
అనష్టచిత్తస్మరణో బుభుజేః క్షయ్యసత్సుఖమ్‌ i 67 
ప్ర: క్వ+అపి = ఎక్కడనైనను, దుర్దర్ష = ఎదుర్మొనరాని, తేజస్వీ = వీరత్వము గలవాడు, 
బల+ఓజః = శరీరబలముగలవాడు, వీర్య = వీరత్వము, కీర్తియుక్‌ = కీర్తి కలవాడు, 
అనష్టచిత్తస్మరణః = జ్ఞాపకశక్తిని కోల్పోనివాడు, అక్షయ్య = తజుగుబోని, సత్‌ సుఖమ్‌ = 
అనింద్యమైన సుఖమును, బుభుజే = అనుభవించెనా? 
తా : ఎదురునిల్వలేని బలపరాక్రమములు దైవతేజము గల్లి మహావీరుడను సత్మీర్తిని పొంది, 
నష్టబుద్ధికాకుండ అమలినసుఖమును అనుభవించినవాడు ఎక్కడైన ఉన్నాడా? 
శ్లో రావణో రాక్షసేశోం_పి యేన బద్గో౭ పి లీలయా । 
శ్రీదత్తప్రార్థనయా ముక్త ఏవంభూతోం_ర్టునోభవత్‌ I 68 
ప్ర : రావణః రాక్షసేశః అపి యేన = రాక్షసరాజైనప్పటికిని యే రావణునిచేత, బద్ధః అపి = 
బంధింపబడినవాడయ్యును, శ్రీదత్త ప్రార్థనయా = శ్రీ దత్తుని ప్రార్థించుటచేత, లీలయా = క్రీడవలె, 


శ్రీశ్రీ శ్రీవాసుదేవానందసరస్వతీవిరచితమ్‌ 361 


ముక్తః = విడువబడినవాడు, అర్జునః = కార్తవీర్యార్జునుడు, ఏవం భూతః = ఇట్టివాడై, అభవత్‌ 
= ఉండెను. 

తా: రావణుడు రాక్షసరాజు. వానిచే కార్తవీర్యార్జునుడు బంధింపబడినాడు. అయినను శ్రీ 
దత్తుని ప్రార్థించి కార్తవీర్యుడు బంధముక్తుడైనాడు. ఇది బాల క్రీడవలె నున్నది. కార్తవీర్యార్జునుడు 
ఇట్టివాడై యున్నాడు. 


ఇతి శ్రీమద్దత్తపురాణే సార్థత్రిసాహగస్ర్యాం త్రికాజ్ఞిమణ్ణితాయాం సంహితాయాం 
వాసుదేవ్యాం తృతీయాష్టకే చతుర్జో౭ ధ్యాయః I 


ఓమ్‌ శం 


362 


శ్రీః 
ప.ప. శ్రీవాసుదేవానందసరస్వతీవిరచితమ్‌ 


ఆదత్తపఫురాణమ్‌ 


తృతీయాష్టకము - పంచమాధ్యాయము 


శ్లో॥ వైశ్వానరసమో రాజా ప్రతాపేనాపి దుర్ధరః । 
యం యం ప్రాప్తముపాదత్తే శ్రీదత్తాత్రేయసంనిధా ॥ 1 
ప్రతిపదార్థం : రాజా = రాజు కార్తవీర్యార్జునుడు, వైశ్వానరసమః = అగ్నితో సమానమై, ప్రతాపేన 
అపి = ప్రతాపము లేక వీరముచేత గూడ, దుర్ధరః = భరింపరానివాడై, యం యం ప్రాప్తమ్‌ = 
దేని దేనిని పొందెనో, దానినెల్ల, శ్రీదత్తాత్రేయసంనిధౌ =శ్రీ దత్తాత్రేయుని సంనిధియందు, ఉపాదత్తే 
= సమర్పించెను. 
తాత్సర్యము ఏ రాజు కార్తవీర్యుడు ప్రతాపమునందేమి, పవిత్రతయందేమి, అగ్నితో సమముగా 
దుర్చిరీక్ష్యుడు. తాను సంపాదించినదానినంతయు శ్రీదత్తాత్రేయునకు సమర్పించినాడు. 
శ్లో నమస్కృత్య పునర్యాతి కదాచిన్నివసత్యపి | 
కదాచిద్ధర్మశాస్తాణి శృణోత్యేవం ప్రియో భవత్‌ ॥ 2 
ప్ర: నమస్కృత్య = నమస్మరించి, పునః = మరల, యాతి = వెడలి పోవుచున్నాడు, కదాచిత్‌ = 
ఒకప్పుడు, నివసతి అపి = నివసించుచున్నాడు కూడ, కదాచిత్‌ = ఒకప్పుడు, ధర్మశాస్తాణి = 
ధర్మశాస్త్రములను, శృణోతి = వినుచున్నాడు, ఏవమ్‌ = ఈ రీతి, ప్రియః = ప్రియమైన వాడుగా, 
అభవత్‌ = అయినాడు. 
తా: ఆ విధముగా తాను సంపాదించిన దంతయు శ్రీదత్తున కర్పించి నమస్మరించి మరల 
వెంటనే వెడలి పోవుటయు, ఒకప్పుడు కొద్దికాలము అచట శ్రీదత్తాశ్రమమునందే ఉండి 
పోవుటయు, ధర్మశాస్త్రములను ఆ ప్రభువునుండి వినుటయు చేయుచు, ఈ రీతిగా శ్రీదత్తప్రభువునకు 
ఇష్టుడైనాడు కార్తవీర్యార్దునుడు. 
శ్లో ఏవం సన్నేకదా రాజా నిర్విణ్లో మనసా భృశమ్‌ । 
తత్త్వజిజ్ఞాసయా దేవముపతస్టే కృతాజ్టులిః ॥ 8 


శ్రీశ్రీ శ్రీవాసుదేవానందసరస్వతీవిరచితమ్‌ 363 


ప్ర: ఏవం సన్‌ = ఇట్లుండగా, ఏకదా = ఒకనాడు, రాజా = రాజు, మనసా = మనస్సున, 
భృశమ్‌ = మిక్కిలి, నిర్విణ్ణః = కృంగిపోయినవాడై, తత్త్వజిజ్ఞాసయా = తత్త్వమును నెజుగవలెనను 
కోరికతో, కృత+అల్ఞలిః = అంజలి ఘటించి, దేవమ్‌ = శ్రీదత్తదేవుని, ఉపతస్థే = సమీపించెను. 


తా: కాలమీరీతి గడచుచుండగా ఒకనాడు రాజు కార్తవీర్యుడు మనసున మిక్కిలి చింతితుడై 
తత్వసత్యము నెజుగగోరి శ్రీదత్తుని చేరబోయి అంజలి ఘటించెను. 
11 ౨_పి కారంస స్ట ఇవాబభౌ | 
శ్లో దేవోం పి తత్పరీక్షార్థ సమాధిస్థ భౌ 
యుక్తం చైతద్గురూణాం హి శిష్యధీదార్యహేతవే ॥ 4 

ప్ర: దేవః అపి = శ్రీదత్తదేవుడున్నూ తత్‌ పరీక్షార్థమ్‌ = వానిని పరీక్షించు కొరకు, సమాధిస్థః 
ఇవ = సమాధిస్థితుడైన వానివలె, అబభౌ = ఆయెను, గురూణామ్‌ = గురువులకు, 
శిష్యధీదార్య హేతవే = శిష్యుల నిశ్చయబుద్ధి నెజుగుటకై, ఏతత్‌ = ఇట్లు పరీక్షించుట, యుక్తం 
హి = సరియైన పనియే. 


తా: శ్రీ దత్తదేవుడున్నూ ఆ కార్తవీర్యుని పరీక్షింప నెంచి ఆ సమయమున తాను గాఢసమాధిలో 
నున్నవానివలె మిన్నకుండెను. శిష్యుల మనోబలమెంతటిదో తెలిసికొనుటకు గురువులిట్లు చేయుట 
సమంజసమే. 


శ్లో కర్మణా మనసా వాచా సర్వభావార్పణేన చ । 
సేవమానో హృషీకేశం స్థితో రాజాం తిభక్తితః ॥ 5 


ప్ర : కర్మణా = తాను చేయు పనులచేత, మనసా = మనస్సులోని ఆలోచనలచేత, వాచా = 
మాటాడు మాటలచేత, సర్వభావ+అర్పణేన చ = అన్ని భావములను సమర్చించుటచేత, హృషీకేశమ్‌ 
= ఇంద్రియములను స్వాధీనపరచుకొనిన విష్ణువును, సేవమానః = సేవించుచున్నవాడై, రాజా 
= రాజు కార్తవీర్యార్జునుడు, అతిభక్తితః = విశేషించిన భక్తితో, స్థితః = నిల్చినవాడాయెను. 


తా: రాజు కార్తవీర్యార్జునుడు విశేషభక్తితో త్రికరణశుద్ధిగా విష్ణువునకే అన్ని భావముల నర్చించి 
సేవచేయుచుండెను. 
శ్లో త్యక్షోదమపి తం ఖిన్నం స్తువన్తమపి సూక్తిఖిః । 
ప్రణమన్తమభీక్షం నో ధియా౭_ ప్యాశ్వాసయటత్రభుః ॥ 6 
(33) 

ప్ర: తమ్‌ = వానిని, త్యక్త+ఉదం+అపి = నీటినైన త్రాగకుండ, ఖిన్నమ్‌ = విచారగ్రస్తుడై, 
సూక్తిభిః = మంచి వాక్కులతో, స్తువన్తమ్‌ = స్తోత్రము చేయుచు, అభీక్షమ్‌ = పలుమారులు, 
ప్రణమన్తం అపి = నమస్మరించుచున్నను, ప్రభుః = శ్రీదత్తప్రభువు, ధియా = మనసుతో, నో 
ఆశ్వాసయత్‌ = ఆదరించి పలుకలేదు. 


364 శ్రీ దత్తపురాణమ్‌ 


తా : ఆ కార్తవీర్యుడు నీటినైన త్రాగకుండ విచారగ్రస్తుడై మంచివాక్కులతో స్తోత్రము చేయుచు, 
మరల మరల నమస్మరించుచున్నప్పటికిని, శ్రీదత్తప్రభువు వానిని మనసార ఆదరించి పలుకలేదు. 
శ్లో! యత్రాస్తే చిజ్జగ[ద్రాన్తిః స్వప్నాభావ్యసతీ సతి | 
అలాతచక్రవల్లోలా మాయికా యత ఉట్ధితా ॥ 7 

ప్ర: యత్ర =ఎక్కడ, అచిత్‌ = అజ్ఞానము, సతి = ఉండగా, జగత్‌ = జగత్తు, (భ్రాన్తిః = భ్రాంతి 
రూపమున, ఆస్తే = ఉన్నదో, స్వప్న+అభావి = స్వప్పరహితస్థితిలో, అసతీ = లేనిదగునో, యతః 
= ఏ కారణమున, అలాత-చక్రవత్‌ = కట్టుకొయ్యచుట్టూ (భ్రమించుటవలె, లోలా = చంచలమైన, 
మాయికా = మాయ, ఉత్టితా = కలిగినదో 


తా: అజ్ఞానము కారణముగా ఈ జగ[ద్రూపభ్రాన్తి కలుగుచున్నది. ఈ జగత్తు స్వప్పమైనను లేని 
గాధసుషుప్తిలో అసలు లేనే లేదు. అందువలన జగత్తు మాయ, అనగా మాయవలన కలిగినది, 
అని నిర్ణయము. 
శ్లో తాం విద్వాన్‌ జ్ఞానఖద్గేన యతాత్మా సన్మహావ్రతః । 
ఛిత్వా సదుక్తితీక్టేన క్షిప్రం సంయాతి తత్పదమ్‌ ॥ 8 
ప్ర: తామ్‌ = ఆ మాయను, విద్వాన్‌ = విద్వాంసుడు, యతాత్మా = ప్రయత్నపూర్వకముగా, 
సత్‌+మహా వ్రతః = దృఢమైన ప్రతదీక్షగలవాడై, జ్ఞానఖడ్డేన = జ్ఞానము అను పేరుగల ఖడ్గముతో, 
సదుక్తితీక్షేన = శాస్రోక్తియే పదునుగాగల దానితో, ఛిత్వా = త్రుంచివేసి, క్షిప్రమ్‌ = వేగముగా, 
(3) 
తత్పదమ్‌ = అమృతపదమును, సంయాతి = చేరుచున్నాడు. 


తా: ఆ మాయను విద్వాంసుడు శాస్తోక్తియను పదునుదేరిన జ్ఞానఖడ్గముతో ఖండించి తన 
మార్గమును సుగమము చేసికొని శ్రీపదమును చేరును. 


శ్లో; తం త్వాం త్రయీశం గోవినం ముముక్షుః ప్రణతో స్య్వహమ్‌ । 

నిత్యముక్తేశ! సర్వజ్ఞ! బద్ధం మాం శివ! పాహ్యాజ! ॥ 9 
ప్ర : త్రయీ+ఈశమ్‌ = సత్వరజస్తమోగుణత్రయమును శాసించువాడవైన, గోవిన్టమ్‌ = గాం 
భూమిం ధేనుం స్వర్గం వేదం వా విందతీతి గోవిన్షః అను వ్యుత్పత్తిని బట్టి భూమికి, గోవునకు, 
స్వర్గమునకు, వేదమునకు ప్రభువువైన, త్వామ్‌ = నిన్ను, తమ్‌ = అంతటి వానిని, ముముక్షుః = 
మోక్షమును కోరినవాడనై, అహమ్‌ = నేను, ప్రణతః అస్మి = శరణు పొందినవాడనైతిని, 
నిత్యముక్తః! = సర్వకాల, సర్వావస్థలలోను యే వికారము లేనివాడవైన, ఈశ! = ఓ ప్రభూ!, 
సర్వజ్ఞ! = సమస్తమైన జ్ఞానమును స్వరూపముగా గలవాడా!, శివ! = ఓ మంగళప్రదా!, ఓ 
సుఖస్వరూపా!, అజ! = ఓ ఆద్యంతములు లేని విష్ణో!, మామ్‌ = నన్ను, బద్ధమ్‌ = 
అజ్ఞానకర్మబద్దుడనైన వానిని, పాహి = రక్షించుము. 


శ్రీశ్రీశ్రీవాసుదేవానందసరస్వతీవిరచితమ్‌ 365 


తా: త్రిగుణశాసకా!, గోవిందా!, నిత్యముక్తా!, ఈశ్వరా!, సర్వజ్ఞా!, శివా!, హే విష్ణో! నన్ను 
రక్షించుము : నేను అజ్ఞానకర్మబద్దుడనై, వానినుండి మోక్షార్థినై నిన్ను శరణంటిని. 


శ్లో; ఓతం ప్రోతమిదం యస్మిన్వసనే తన్తవో యథా । 
ప్రపద్యే సచ్చిదానన్హం తం త్వాం నారాయణం పరమ్‌ ॥ 10 


ప్ర: వసనే = వస్త్రము నందు, తన్తవః = దారములు, యథా = ఎట్లో (తథా = అట్టే), యస్మిన్‌ 
= ఎవ్వనియందు, ఇదమ్‌ = ఈ జగత్తు, ఓతం ప్రోతమ్‌ = పడుగు పేకలైనదో, తం నారాయణం 
పరమ్‌ = అట్టి (నరశరీరముతో నవతరించువాడు, నరుల మధ్య నుండువాడు, శబ్దగమ్యుడైన 
వాడు, నరులను నడిపించువాడు, అను నిట్టి వ్యుత్పత్తులను బట్టి) నారాయణు డనబరగు 
పరమాత్మయైన వానిని, సత్‌+చిత్‌+ఆనన్టమ్‌ = ఉనికి, జ్ఞానము, ఆనందము తానైన వానిని, 
త్వామ్‌ = శ్రీదత్తాత్రేయుడవగు నిన్ను, ప్రపద్యే = శరణంటిని. 

తా : వస్త్రములోని దారము లెట్లు పడుగుపేకలై అల్లుకొని వస్త్రభ్రాన్తిని కల్పించుచున్నవో అట్లే 
భ్రాన్తిజన్యమైన ఈ జగత్తు నీయందున్నది. ఏలన, ఉనికి నీ రూపము, జ్ఞానము నీ రూపము, 
ఆనందము నీ రూపము. కావున నిన్ను శరణంటిని : నీవు నరులను నడిపించు నాయకుడవు 
గూడ కదా. 


శ్లో బిలావిష్టం కుసౌభ్యోరుతర్షం మాం కృపయోద్ధర । 
కాలాహిదష్టమవశం స్కృత్యైవాశ్వేహి భో! హరే! ॥ 11 

ప్ర: కుసౌఖ్య+ఉరుతర్షమ్‌ = విషయసుఖములలో అమితముగా కోర్మెల సముద్రమునబడి, 
బిల+ఆవిష్టమ్‌ = సంసారమను గోతిలోబడినవాడనగు, కాల+అహి-దష్టమ్‌ = కాలము అను 
సర్పముచే కరువబడినవాడను, అవశమ్‌ = వశము దప్పినవాడను, మామ్‌ = నన్ను, భో హరే! 
= ఓ శ్రీహరీ!, సృత్యా ఏవ = స్మరించినంతనే, ఆశు = వెంటనే, ఏహి = రమ్ము, కృపయా = 
దయతో, ఉద్ధర = ఈ బాధల నుండి బైటబడవేయుము. 

తా: ఓ శ్రీహరీ! నేను ఇంద్రియలోలుడనై కోర్మెలలో జిక్కి సంసారమను గోతిలో బడినవాడను. 
కాలవశమున అదుపుదప్పియున్నాను. నన్ను దయజూచి స్మరణమాత్రమున ప్రసన్నుడవై 
కాపాడుము. 


శ్లో కస్తే౭ రతీహితం జ్ఞాతుం వాజ్మనో౭_ గోచరం పరమ్‌ । 
బ్రహ్మాద్యా మోహితా యత్ర తత్రాహం దుర్మతిః కియాన్‌ ॥ 12 
ప్ర: యత్ర = యే విషయమున, (బ్రహ్మోద్యాః = బ్రహ్మాదులు, మోహితాః = మోహభ్రాంతు 
లగుదురో, వాజ్మనః+అగోచరం పరమ్‌ = వాక్కులకు మనస్సునకు తెలియరానిదైన పరమమైన, 
తే ఈహితమ్‌ = నీ మనోగతమును, జ్ఞాతుమ్‌ = తెలిసికొనుటకు, కః అర్హతి = ఎవనికి యోగ్యత 


366 శ్రీ దత్తపురాణమ్‌ 


కలదు? తత్ర = ఈ విషయమున, దుర్మతిః అహమ్‌ = వివేకహీనుడను నేను, కియాన్‌ = 
ఎంతవాడను? 


తా: బ్రహ్మాదులే నీ మాయకు లోనై సత్యమెలుగలేకున్నారనగా, ఇక నీ భావము నెజుగ 
సమర్భుడెవడు? అవివేకినైన నేను, వాక్కునకు మనస్సునకు తెలియరాని నీ భావము నెజుగుట 
కెంతవాడను? 


శ్లో; తాపతప్తం భవాటవ్యామనన్యం మరణోన్ముఖమ్‌ I 
దృష్ట్వా మాం దీనమేహి త్వమన్వర్థత్వం దయాఘన! ॥ 13 


ప్ర: భవ+అటవ్యామ్‌ = సంసారమను అడవియందు, అనన్యమ్‌ = తోడులేని వాడను, తాపతప్తమ్‌ 
= ఆధిభౌతిక, ఆధిమానసిక, ఆధ్యాత్మిక తాపముల మూడిటిచే దహించబడుచున్న వాడను, 
మరణ+ఉన్ముఖమ్‌ = పుట్టినదాది మరణము దిక్షై సాగుచున్నవానిని, మాం దీనమ్‌ = దీనుడగు 
నన్ను దృష్ట్వా = చూచి, దయాఘన! = సాంద్రమగు దయగల ఓ స్వామీ!, త్వమ్‌ = నీవు, 
అన్వర్థత్వమ్‌ = ఆ పేరునకు తగిన వైఖరితో నన్ను దయజూచిన వాడవై, ఏహి = రమ్ము. 

తా: ఓ దయామయా! నీ పేరు సార్థకము చేయుచు నన్ను దయజూడుము. నేను సంసారారణ్యమున 


నొంటరిని, తాపత్రయముతో దహించుకొనుచున్నాను, స్వభావముచే మర్వుడను. నేనిట్లు దీనుడనై 
నీ దయకు పాత్రుడనగుదును. 


శ్లో ముముక్షో స్తే, వతారోల యం జ్ఞానవిజ్ఞానయోగదః 1 
ఉద్దారకో౭_ స్వతో ధీశ! సర్వాత్మన్‌ పాహి మాం ధునా ॥ 14 
ప్ర: అధీశ! = ఈశ్వరా!, సర్వాత్మన్‌ = ఆత్మరూపివై సర్వవ్యాపివైనవాడా!, తే = నీ యొక్క 
అయం అవతారః = ఈ శ్రీదత్తాత్రేయావతారము, ముముక్షోః = ముక్తిని కోరువానికి, 
జ్ఞానవిజ్ఞానయోగదః = జ్ఞానయోగమును, విజ్ఞానయోగమును ప్రసాదించునది, అతః = 
అందువలన, ఉద్ద్ధారకః అస్తి = ఉత్తమ స్థితికి చేర్చునది, అధునా = నేడు, మా = నన్ను, పాహి 
= రక్షించుము. 
తా:ఓ ఈశ్వరా! నీవు ఆత్మరూపివైన సర్వాత్మవు. నీ దత్తావతారము మోక్షకాములకు జ్ఞానముద్వారా, 
విశేషజ్ఞానముద్వారా, అనగా, ఆత్మజ్ఞానముద్వారా ఉత్తమస్థితిని చేర్చుట కుపకారియగునది. 
అందువలన నేడు నన్ను కాపాడుము. 
శ్లో స్రీపుత్రార్థసుహృ ద్రాజ్యభోగా మాయామయా హి తైః । 
స్వరూపాచ్చాదకైః కిం మే సర్వత్రోద్వేగదైః సదా ॥ 15 
ప్ర: స్తీపుత్రార్థ-సుహృద్రాజ్యభోగాః= స్రీవలన సుఖము, సంతానమువలన సుఖము, ధనము 
వలన సుఖము, స్నేహితులవలన సుఖము, రాజ్యమువలన సుఖము అనునివి, మాయామయాః 
= మాయామోహభ్రాంతితో నిండినవి, స్వరూప+ఆచ్చాదకైః = స్వస్వరూపమును కప్పియుంచునవి, 


శ్రీశ్రీ శ్రీవాసుదేవానందసరస్వతీవిరచితమ్‌ 367 


హి = ఏలన, సదా = అన్ని అవస్థలలోనూ, సర్వత్ర = అన్నిటనూ, ఉద్వేగదైః = భావ, 
అనుభవతీవ్రతను కలిగించునవి, తైః = అట్టివానితో, కిం మే = నా కేమి ప్రయోజనము? 
తా: సంసారమనగా స్రీపుత్ర అర్థ సుహృత్‌ రాజ్యమూలకమగు సుఖము. ఇది భ్రాంతి జనకము, 
క్షణికము, అన్నిట ఉద్రేకమును పెంచునది. నా ఆత్మస్వరూపమును కప్పియుంచి దర్శింప నివ్వదు. 
దీనివలన నాకేమి లాభము? 


శ్లో భవచక్రం వినా౭ త్యుగ్రం న బిభేమి రిపోర్యమాత్‌ । 
తీక్టదణ్ఞాదపి పవేర్భూతభౌతికతో౬ ప్యజ! i 16 
ప్ర: అతి+ఉగ్రం భవచక్రం వినా = అమిత భయంకరమైన సంసారపు జననమరణచక్రమును 
కాక, భూతభౌతికతః అపి = పంచభూతాత్మకమైన శరీరధారినైన కారణమున గూడ, అజ! = ఓ 
పుట్టుక లేని స్వామీ!, రిపోః =ఈ భౌతికమర్యలోకమునకు శత్రువైన ఇంద్రునియొక్క పవేః = 
వజ్రాయుధమునకును, తీక్టదణ్ఞాత్‌ యమాత్‌ అపి = కఠినాతి కఠినదండన విధించువాడైన 
యమునివలన గూడ, న బిభేమి = భయపడను. 


తా: ఓ స్వామీ! ఈ పాంచభౌతికశరీరమునకు ఇంద్రుని వజ్రాయుధపు దెబ్బలనిన భయము 
లేదు. నా యాతనాశరీరమునకు యమునివలన తీవ్రదండన కలుగుననియును భయము లేదు. 
కాని పునరపి జననం పునరపి మరణం అను యీ సంసారచక్రమునబడి తిరుగుటనిన భయము. 
అందులకే ముముక్షువునై నీ శరణు జొచ్చితిని. 
శ్లో దేహి తచ్చక్రభజ్ఞాయ నివాసం త్వత్సదామ్బుజే I 
యేనానన్లాశుసాన్లోః హం యాస్యామి విభవః శయమ్‌ ॥ 17 

ప్ర: తత్‌ చక్రభజ్ఞాయ = ఆ భవచక్రమును వ్రక్కలించుటకై, త్వత్‌ పద+అంబుజే = నీ 
పాదపద్మములందు, నివాసమ్‌ = నిలచి జీవించుటను, దేహి = నా కిమ్ము, యేన = (దేనిచే) 
దానిచే, ఆనన్ద +అశ్రుస్తాన్టః = ఆనందమున కనుల నీరు నించుచున్నవాడనై, విభవః శయమ్‌ = 
వైభవాతిశయమును, యాస్యామి = పొందుదును. 


తా: జననమరణపరంపరారూపమైన భవచక్రమును భంగము చేయుటకై, అనగా, ముక్తుడనగుటకై, 
నాకు సదా నీ పాదపద్మములందు ఆశ్రయము నిమ్ము. దానిచే అమితానందమున వైభవాతి- 
శయమును పొందగలను. 
శ్లో ఉచితో౭_ర్థప్రసజ్లో౭ం యం త్వత్సాదవిముభే౭_ నలః । 
త్వత్సాదభక్తే సారజ్లే స కథం సుఖయత్యసన్‌ ॥ 18 
ప్ర: అయం అర్థప్రసజ్ఞః = ధనకనకవస్తువాహనాది లౌకికమైన అర్థముల (అనగా అర్థింపదగినవాని) 
గూర్చిన తాపము, త్వత్‌ పాదవిముఖే = నీ పాదములందు ఆసక్తి లేని వానియందు, ఉచితః = 


368 శ్రీ దత్తపురాణమ్‌ 


తగినదే, తత్‌ అసన్‌ అనలః = అసత్తయిన ఆ అగ్ని, త్వత్‌ పాదభక్తే సారజ్లే = నీ పాదపద్మములందు 
భక్తియను మకరందమునందాసక్తిగల గండుతుమ్మెదవంటి భక్తునియందు, సః = ఆ భవమను 
అగ్ని కథం సుఖయతి = సుఖము నెట్లు కలిగించును? 


తా: సాంసారికార్థములలో కోరిక, వాని సంపాదనలో పూనిక, వాని పొందు మార్గములను 
గురించి చింత, ఇదియంతయు పరమాత్మదైన అమృతపదమునందాసక్తి లేని వానికి సముచితమే. 
కాని పరమాత్మాసక్తుడు గండుతుమ్మెదవంటి వాడు. వాని ఆసక్తి పద్మమరందమునందే. అట్టివాని 
కీ సాంసారికార్థప్రసంగము అగ్నివలె దాహకము. దానియందేమి సుఖముండును? 


శ్లో॥ నాత్రాముత్రాపి భోగేచ్చా ప్రసాదాత్తే మమాధునా | 
వాసనారూఢదుర్యోగవియోగం యోగమాదిశ ॥ 19 


ప్ర: తే ప్రసాదాత్‌ = నీ యనుగ్రహమువలన, అధునా = నేడు, మమ = నాకు, అత్ర+అముత్ర+అపి 
= ఇహమునందైనను పరమునందైనను, భోగ+ఇచ్చా = ఇంద్రియసుఖముల కోరిక, న = లేదు, 
వాసన +ఆరూఢ = వాసనల (సంస్మారముల) రూపమున వ్రేళ్ళూనియున్న, దుర్యోగ = అసత్తుతోడి 
కూటమియొక్క వియోగమ్‌ = రాహిత్యమైన, యోగమ్‌ = యోగమును, ఆదిశ = నాకు 
ఆదేశించుము లేక ఉపదేశించుము. 


తా: నీయనుగ్రహమున నాకిపుడు మర్యస్వర్ణభోగములందాసక్తి లేదు. ఐనను పూర్వజన్మ 
సంస్మారములందు సంగము ఉండనే యున్నది కదా. దానినుండి దూరము తొలగుటకు తగిన 
యోగమార్గమును నాకు చూపుము. 
శ్లో ధన్యోః త్రిరనసూయాపి యత్రసాదాదృవత్పదమ్‌ 1 
అభవం వేదమృగ్యం తజ్ఞాతం సులభమత్రతు ॥ 20 
ప్ర: అత్రిః = అత్రిమహర్షి ధన్యః =ధన్యుడు, అనసూయా+అపి = అనసూయాదేవియున్నూ 
యత్‌ ప్రసాదాత్‌ = ఎవ్వారి అనుగ్రహమువలన, వేదమృగ్యమ్‌ = వెదకి తెలియదగినది, అభవమ్‌ 
= భవమును నివారించునదైన, భవత్సదమ్‌ = నీ పదము, అత్ర తు = ఈ లోకముననైతే, 
సులభం తత్‌ జాతమ్‌ = సులభలభ్యమైనది. 
తా: అనసూయాత్రి దంపతులు ధన్యులు. ఏలన, వారి అనుగ్రహమువలన ఈ లోకమున 
భవనివారకము, వెదకి తెలియదగినదియెన, శ్రీదత్తప్రభువు పాదద్వయము సులభతరణో పాయమై 
లభించినది. 
శ్లో నమస్తే వాసుదేవాద్య! పురాణపురుషోత్తమ! । 
విశ్వాధ్యక్ష! హృషీకేశ! భక్తాధివ్యాధిమర్దన! ॥ 21 


శ్రీశ్రీ శ్రీవాసుదేవానందసరస్వతీవిరచితమ్‌ 369 


ప్ర: ఆద్య! = సమస్తమునకు ఆరంభకుడవైన మోదటి వేల్పా!, వాసుదేవ! = వసుదేవకుమారా!, 
విశ్వ+అధ్యక్ష! = జగత్తునకు అధిపతియైనవాడా!, హృషీకేశ! = ఇంద్రియములకు ప్రభువైన 
వాడా!, భక్త = భక్తులయొక్క, ఆధివ్యాధిమర్దన! = మానసిక శారీరక రుగ్మతలను తొలగించువాడా!, 
పురాణ-పురుషోత్తమ! = సనాతనుడవైన పరమకరా!, తే = నీకు, నమః = నమస్మారము. 


తా: జగత్తున కాద్యుడవు నీవు; జగన్నాయకుడవీవు. జగత్తును నడిపించు కర్మజ్ఞానేంద్రియముల 
కధిపతివి నీవు. భక్తుల మనశ్శరీరసంబంధి రోగములను నివారించు వాడ వీవు. సనాతనుడవు, 
సర్వకర్శలకు పరమకర్తవు నీవు. వసుదేవనందనుడవై జగత్తును నీ యందే నిల్చుకొన్న వాసుదేవుడవు 
నీవు; అట్టి నీకు నమస్మారము. % 
శ్లో; ఏవం స్తుత్వాః భవత్తూష్టీం సిద్దా అత్రాన్తరేః మితాః । 
బ్రాహ్మే ముహూర్తే ఏత్వేశం నత్వా జగ్ముర్విమానగాః ॥ 22 
ప్ర: ఏవమ్‌ = ఈ విధముగా, స్తుత్వా = స్తోత్రము చేసి, తూష్టీం అభవత్‌ = మిన్నకుండెను, 
అత్రాన్తరే = అంతలో, బ్రాహ్మే ముహూర్తే = బ్రాహ్మీముహూర్తమున, అమితాః సిద్దా = అనేకులుగా 
సిద్దులు, ఏత్య = వచ్చి, ఈశం నత్వా = ఈశ్వరుని నమస్కరించి, విమానగాః జగ్ముః = 
విమానములలో ప్రయాణమై వెడలిరి. 
తా: ఇట్లు సోత్రముచేసి ఊరకుండగా, అంతలో అసంఖ్యాకులుగా సిద్దులు విమానము లెక్కి 
వచ్చి బ్రాహ్మీము హూర్తమున ఈశుని నమస్మరించి మరలిపోయిరి. 
శ్లో సగన్గ్థర్వాప్పరసో దేవాస్తదైవైత్య ప్రణమ్య తమ్‌ । 
పరిక్రమ్య యయుర్విప్రా మునయోం౭ పి తథామితాః ॥ 283 
ప్ర: సగన్దర్వ+అప్పరసః దేవాః = గంధర్వులతో అప్పరసలతో గూడిన దేవతలు, తదా ఏవ = 
అప్పుడే, ఏత్య = వచ్చి, తమ్‌ ప్రణమ్య = ఆ స్వామిని నమస్కరించి, పరిక్రమ్య యయుః = 
ప్రదక్షిణము చేసి వెడలిరి, విప్రాః = బ్రాహ్మణులు, మునయః అపి = మునులున్నూ, తథా = 
అట్లే, అమితాః = అసంఖ్యాకులుగా (చేసిరి). 
తా: దేవతలు గంధర్వ అపరాదులందబును, బ్రాహ్మణులును, మునులును అసంఖ్యాకులై 
అప్పుడే వచ్చి శ్రీదత్తుని నమస్కరించి, ప్రదక్షిణచేసి వెడలిరి. 
శ్లో సమృజ్ఞలః శాన్తతపా ఉషస్యాపోత్ధితః ప్రభుః । 
రాక్షస్యాశాం యయౌ మౌనీ విమలః పునరాగతః ॥ 24 
ప్ర: ఉషసి = ఉషః కాలమున, సమృత్‌+జలః = మృత్తికతో జలమును తీసికొన్నవాడై, శాన్తతపాః 
= శాన్తతపుడను పేరుగలవాడు, ఆప = వచ్చెను; ప్రభుః = శ్రీదత్తప్రభువు, ఉల్టితః = లేచినవాడై, 


370 శ్రీ దత్తపురాణమ్‌ 


రాక్షసి+ఆశామ్‌ = నైర్భతి దిశగా, యయౌ = వెళ్ళెను, పునః = మరల, విమలః = నిర్వికారుడైన, 
మౌనీ = మౌనియగువాడు, ఆగతః = వచ్చెను. 

శ్లో సమృజ్జలసమిత్తావత్రాష్తోః న్యో మునీశ్వరః । 

కృత శౌచో౭_మృసి స్నాత్వా దేవర్వ్యాదీనతర్పయత్‌ I 25 

ప్ర: తావత్‌ = ఇంతలో, అన్యః మునీశ్వరః = వేరొక మునిశ్రేష్ణుడు, సమృజ్ఞలసమిత్‌ 
మృత్తికతో జలమును సమిధలను చేతబట్టి, ప్రాప్తః = అక్కడకు చేరెను, కృతశౌచః 
శాచక్రియలాచరించినవాడై, అమృసి స్నాత్వా =నదీజలములందు స్నానము చేసి, దేవర్యాదీన్‌ = 
దేవ బుషి పితృదేవతలకు, అతర్పయత్‌ = తర్పణము లిచ్చిను. 


తా: ఉషుకాలమున మృత్తికాజలములనుగొని శాంతతపుడను నాతడు వచ్చిను. శ్రీదత్తప్రభువు 
లేచి, నైర్భతి దిశగా వెళ్ళి మరల వచ్చెను. ఇంతలో వేరొక ముని మృత్తికా జలములతో సమిధలను 
గొని అక్కడకు వచ్చెను. శౌచక్రియానంతరము నదీజలములలో స్నానమాడి దేవ, బుషి పితరులకు 
తర్పణలిచ్చెను. 

శ్లో సవల్మభస్మదర్భో౭ న్యస్తావ త్రాష్తో యథావిధి । 

కృత్వాహ్నికం విభుస్తస్థా ధ్యాననిశ్చలదృష్టివత్‌ i 26 

ప్ర: తావత్‌ = అంతలో, సవల్మభస్మదర్భః = చెట్టుపట్టను మొలచుట్టు ధరించి, భస్మమలది 
దర్భలను బట్టినవాడు, అన్యః = మరియొకడు, ప్రాప్తః = వచ్చి చేరెను, విభుః = శ్రీదత్తప్రభువు, 
ఆహ్నికమ్‌ = ఆహ్నికవిధులను, యథావిధి = శాస్రోక్తముగా, కృత్వా = నిర్వర్తించి, ధ్యాననిశ్చల 
దృష్టివత్‌ = ధ్యానమునందు ఏకాగ్రదృష్టియైనట్లు, తస్థా = ఉండెను. 
తా: అంతలో వల్మలము ధరించి, భస్మమలది, దర్భలను బట్టిన మరియొకడు వచ్చినాడు. 
శ్రీదత్తప్రభువు ఆహ్నికమును నెరవేర్చి ధ్యానమగ్నునివలె ఉండిపోయెను. 


శ్లో స్థితః ఖిన్నోం భవ ద్రాజా తతః శాన్తతపా జగౌ | 
భకో౭ యం ధార్మికః ఖిన్నో రాజో పేక్షాస్య నోచితా ॥ 27 
ప్ర: రాజా = రాజు కార్తవీర్యుడు, ఖిన్న అభవత్‌ = విచారగ్రస్తుడాయెను, తతః = అంతట, 
శాన్తతపాః = శాంతతపుడు, జగౌ = ఇట్లనెను, అయం రాజా = ఈ రాజు, భక్తః = భక్తుడు, 
ధార్మికః = ధర్మవర్తనముగలవాడు, ఖిన్నః స్థితః = విచారముతో నిలచినాడు, అస్య ఉపేక్షా = 
వానిని ఉపేక్షించుట, న ఉచితా = తగినపని కాదు. 


తా : రాజు కార్తవీర్యుడు విచారగ్రస్తుడాయెను. అంతట శాంతతపుడు ఇట్లనెను : ఈ రాజు 
భక్తుడు, ధార్మికుడు, ఖిన్నుడై యున్నవాడు, వానిని చూచి చూడనట్లుండుట సముచితము కాదు. 


శ్రీశ్రీ శ్రీవాసుదేవానందసరస్వతీవిరచితమ్‌ 371 


శ్లో ప్రహస్యాహ ప్రభుః సమ్రాట్‌! సమృద్ధః ఖిద్యసే ఉతః | 
కాం భూతిమిచ్చస్య ప్రాప్తాం కిం మద్శక్తస్య దుర్లభమ్‌ । 28 

ప్ర: ప్రభుః = శ్రీదత్తప్రభువు, ప్రహస్య = నవ్వి, ఆహ = పలికెను, సమ్రాట్‌ = ఓ చక్రవర్తీ, 
సమృద్ధః = అన్ని విధముల వృద్ధిలో నుంటివి, ఖిద్యసే = విచారించుచుంటివి, కుతః = ఎందుకు? 
అప్రాప్తామ్‌ = నీవు పొందని, కాం భూతిమ్‌ = యే సంపదను, ఇచ్చసి = కోరుచున్నావు?, మత్‌ 
భక్తస్య = నా భక్తునకు, దుర్లభమ్‌ = అసాధ్యమైనది, కిమ్‌ = ఏమున్నది? 

తా : శ్రీదత్తప్రభువు నవ్వి ఇట్లనెను : ఓ చక్రవర్తీ! నీవు అన్ని విషయములలో వర్ధిల్లుచున్నావు; 
మరి యీ విచారమెందుకు? నీకు ఇప్పటికే లేని సంపద యేమిటి? నీ కోరిక యేమి? నీవునా 
భక్తుడవు. నీకు అసాధ్యమేమున్నది? 


శ్లో సాశ్రునేత్రోం వదత్సమాడనయాలం పరీక్షయా । 


ప్రశంసన్తీహ యోగ్యాయ యోగ్యం దానం మనీషిణః ॥ 29 
శ్లో తృషితేం_మ్ఫో౭_న్నం క్షుధితే దానం దీనేం వనం తథా । 
ఆర్తే యోగ్యం తథా జ్ఞానం ముముక్షౌ వేత్సి సర్వవిత్‌ ॥॥ 30 


ప్ర : సమ్రాట్‌ = చక్రవర్తి, స+అడ్రునేత్రః = కన్నుల నీరు నిండగా, అవదత్‌ = ఇట్లనెను, 
అనయా పరీక్షయా అలమ్‌ = ఈ పరీక్ష యిక చాలును, ఇహ = లోకమున, మనీషిణః 
పండితులు, యోగ్యాయ = అర్హునకు, యోగ్యం దానమ్‌ = తగిన దానినిచ్చుటను, ప్రశంసన్తి 
మెత్తురు, తృషితే = దప్పిగొన్నవానికి, అమృః = నీరు, క్షుధితే = ఆకలిగొన్న వానికి, అన్నమ్‌ 
అన్నము, తథా = అట్లే, దీనే = దీనత వహించిన వానికి, ఆర్తే = ఆర్తుడైనవానికి, అవనమ్‌ = 
రక్షణ, తథా = అట్లే, ముముక్షౌ = ముక్తిని కోరువానికి, జ్ఞానమ్‌ = జ్ఞానము, యోగ్యం దానమ్‌ 
= తగిన దానముగా, సర్వవిత్‌ = సర్వజ్ఞుడవైన నీవు, వేల్సి = తెలియుదువు. 
శ్లో వాజ్మనోం గోచరం శుద్ధం బ్రహ్మైకం సదసత్సరమ్‌ | 
వేదాన్తీ ప్రాహ దృశ్యం చ మాయికం రజ్ఞుసర్పవత్‌ ॥ 31 
ప్ర : వేదాన్తీ ప్రాహ = వేదాంతి యిట్లనెను, దృశ్యం చ = కంటికి కనబడునది యేమో, రజ్జు 
సర్పవత్‌ = త్రాడు పామువలె నుండునట్లు, మాయికమ్‌ = (భ్రాంతి, మాయ, ఏకం (బ్రహ్మ = 
బ్రహ్మమొక్కటే, వాక్‌+మనః అగోచరమ్‌ = వాక్కు పలుకలేనిది, మనస్సు ఊహించలేనిది, సత్‌+అసత్‌ 
పరమ్‌ = సత్తు అసత్తు (వ్యక్తము అవ్యక్తము) అను వానికి అతీతమైనది, శుద్ధమ్‌ = యే వికారము 
(నామ రూప గుణ వికారములు) లేనిది. 
శ్లో ప్రాహోః న్యోః నాది తత్సత్యం మిథ్యా చేద్దశ్యతే కథమ్‌ । 
ఉత్తమత్వాదికం త్వస్య కర్మణైవాపరే౭ బ్రువన్‌ ॥ 32 


వా శ్రీ దత్తపురాణమ్‌ 


ప్ర: అన్యః ప్రాహః = వేదాంతితో విభేదించిన మరియొకరు యిట్లనిరి, అనాది తత్‌ = అనాది 
(మొదలు లేనిది) యైన “తత్‌” అనునది, సత్యమ్‌ = సత్యము (ఉన్నది), మిథ్యా చేత్‌ = లేనిది, 
మాయయైనచో, కథమ్‌ = ఎట్లు, దృశ్యతే = కనబడుచున్నది?, ఉత్తమత్వ+ఆదికం తు = ఉత్తమము, 
మధ్యమము, అధమము అను విభేదములయితే, అస్య = ఆ “తతొ యొక్క కర్మణా ఏవ 
కర్మచేతనే (కలుగును); అపరే అబ్రువన్‌ = మరియు నొకడు ఇట్లనెను, 


శ్లో॥ నానాత్మత్వం జగుశ్చాన్యే ప్రధానం కారణం పరమ్‌ । 
నిమిత్తం ద్వన్ద్వజం చాన్యే క్షణికత్వం పరేం_స్య చ ॥ 33 


ప్ర: నానాత్మత్వమ్‌ = అనేకత్వమును, జగుః = చెప్పెను, అన్యే = మరియొకడు, ప్రధానమ్‌ = 
ప్రధానమును, పరం కారణమ్‌ = పరమకారణముగా, ద్వన్వజమ్‌ = ద్వయభావమువలన కలిగిన, 
నిమిత్తం క్షణికత్వమ్‌ = కారణపు క్షణికత్వమును, అన్యే = మరియొకడు, పరే = మరియొకడు, 
అస్య చ = ఇట్టిదైన, 
శ్లో యుక్తా స్వపక్షదార్యార్థం వేదాదీన్యోజయన్యపి 1 
యుక్తం కిమత్ర భగవన్‌! బ్రమశాన్యా ఉపదిశ ॥ 34 

ప్ర : స్వపక్షదార్యార్థమ్‌ = తమ వాదనను బలపరచుకొనుటకు, యుక్యా = ఉపాయముతో, 
వేదాదీన్‌ = వేదము మొదలగు శాస్త్రములను, యోజయన్తి అపి = ఉపయోగింతురు కూడ, 
(భ్రమశాన్యాః = భ్రమ తొలగుటకొరకు, అత్ర = వీనియందు, యుక్తం కిమ్‌ = తగినవాదమేది?, 
భగవన్‌! = స్వామీ!, ఉపదిశ = ఉపదేశించుము. 


తా (29-34) : చక్రవర్తి కార్తవీర్యుడు కనుల నీరు చిందగా ఇట్లనెను : నన్ను పరీక్షించుట 
చాలును స్వామీ! ఈ ప్రపంచమున అర్హునకు ఆతడు కోరిన దానిని నిచ్చుట మెత్తురు కదా 
పండితులు. దప్పిగొన్నవానికి త్రాగునీరు, ఆకటికన్నము, దీనుడై అర్థించిన ఆర్హునకు రక్షణ, 
ముక్తికోరిన వానికి జ్ఞానము తగిన దానములని సర్వజ్ఞుడవైన నీవెబుగుదువు. 


ఇంద్రియానుభవమునకు అందునదంతయు మాయ, (భ్రాంతి, త్రాడును పాముగా భ్రమించుట 
వంటిది; సత్యము ఒక్కటే; అది వాక్కునకు గాని మనస్సునకు గాని అందని బ్రహ్మము; 
వ్యక్తావ్యక్తముల కతీతము; నిర్వికారము. అని వేదాంతి వాదించును. 

కాణాదుడు, వాని అనుచరులు తార్మికులు ఇట్లందురు : జగత్తు అనునది మిథ్యకాదు, 
సత్యము. ఇది మిథ్యయైనచో ఇంద్రియానుభవమెట్లు కలుగును? ఎట్లు కనబడును? 

మీమాంసకులు ఇట్లందురు : కర్మయే నిర్దాయకము. దీనిచేతనే ఉత్తమ, మధ్యమ, అధమ 
భేదములు కలుగుచున్నవి. 


కపిలుడు ప్రతిపాదించిన సాంఖ్యవాదము, “ప్రధానము” అనబడు పదార్థము “మహత్తు అనబడు 


శ్రీశ్రీ శ్రీవాసుదేవానందసరస్వతీవిరచితమ్‌ 373 


మనస్సు ఆధారముగా వెలసినది; ప్రకృతి-పురుషుల కలయికలో విశ్వము కలిగినది; ప్రకృతి 
యను అచేతన పదార్థము వికృతమై జగత్తు కలిగినది. ఇది యిట్లు మూల తత్వములు రెండుగా 
చెప్పు ద్వైతవాదము. 


కార్యకారణముల అవిభాజ్యస్వభావము, దీనివలన రెండిటి క్షణికత్వమును ప్రతిపాదించువారు 
క్షణికవాదులనబడు బౌద్ధధర్మానుయాయులు. 


వీరందరును తమ తమ వాదములను బలపరచుకొనుటకై వేదాదిశాస్తములనుపయోగింతురు. 


భ్రమను తొలగించు జ్ఞానమేది? దాని నుపదేశింపుమని కార్తవీర్యుని ప్రార్థన. % 
శ్లో మచ్చాసనం త్వత్పసాదాత్సర్వత్రావ్యాహతం ద్విషః | 
భృత్యా మే వాసనా కాపి న మే మోక్షాద్భృతే౭_ధునా ॥ తిర 
శ్లో; యయా కయాపి యుక్యా మాముత్తారయ భవామ్బుధేః | 
బ్రహ్మాదీనామపి బ్రహ్మన్‌ త్వమేవాస్యపరో గురుః ॥ 36 


ప్ర: త్వత్‌ ప్రసాదాత్‌ = నీ అనుగ్రహమువలన, మత్‌ శాసనమ్‌ = నా పరిపాలన, సర్వత్ర = 
అన్ని విధముల, అవ్యాహతమ్‌ = ఎదురులేనిది, ద్విషః = శత్రువులు, మే = నాకు, భృత్యాః = 
దాసులు, మే = నాకు, కా అపి = ఏమియును, అధునా = నేడు, మోక్షాత్‌ బుతే = మోక్షమును 
విడచి, వాసనా = కోరిక, న = లేదు; మామ్‌ = నన్ను యయా కయా అపి = ఏదియైన యొక, 
యుక్తా = ఉపాయముతో, భవ+అంబుధేః = సంసార సముద్రు నుండి, ఉతారయ = దాటించుము, 
బ్రహ్మ+ఆదీనాం+అపి = బ్రహ్మ మొదలగు త్రిమూర్తులకును, దేవతలకును, బ్రహ్మన్‌ = మూలమైన 
పర బ్రహ్మస్వరూపా!, త్వం+ఏవ = నీవే, అపరః గురుః = అద్వితీయుడవైన గురువు, అసి = 
అగుచున్నావు. 

తా: నీ అనుగ్రహమువలన నా పరిపాలన ఎదురులేకున్నది. నా శత్రువులు నాకు దాసులయినారు. 
నేడు నాకు కోరిక లేమియును లేవు, ఒక్కటి తప్ప. అదేమి? యనగా, ఈ సంసారమను సముద్రము 
నుండి ముక్తుడ కావలె నన్నదే ఆ ఒక్క కోరిక. దానిని తీర్చగల పరమగురుమూర్తివి నీవు దక్క 
వేరొకరు లేరు. తమరు త్రిమూర్తులకును, దేవతలకును గూడ మూలమైన పర బ్రహ్మస్వరూపులు. 


శ్లో॥ భగవాన్‌ ప్రాహ శాస్తాణామేకం తాత్పర్య మీరితమ్‌ । 
బృహస్పతీనసంవాదం శృణు సంశయభేదకమ్‌ ॥ 87 
ప్ర: భగవాన్‌ ప్రాహ = శ్రీ దత్తభగవాను డిట్లనెను, శాస్తాణామ్‌ = శాస్త్రములకు, తాత్సర్యమ్‌ = 
గ్రహింపదగిన అర్ధము, ఏకమ్‌ = అద్వైతముగా, ఈరితమ్‌ = చెప్పబడినదైన, సంశయ-భేదకమ్‌ 
= సందేహములను నివారించునదైన, బృహస్పతి +ఇనసంవాదమ్‌ = బృహస్పతి -ఇం(ద్రుల 
సంభాషణ, శృణు = వినుము. 


374 శ్రీ దత్తపురాణమ్‌ 


తా: శ్రీదత్తభగవానుడిట్లనెను : అన్ని శాస్ర్రములకు సారభూతమైనది అద్వైతమని తేటపడజేయు 
నిశ్చయార్థకమైన ఈ సంవాదమును వినుము, ఇది ఇంద్రునకును వాని గురువగు బృహస్పతికిని 
జరిగిన సంభాషణ. 


శ్లో; లౌకాయతస్మారశిల్పసౌగతాది(శుతాన్యపి । 


పాఠయన్తం స్వశిష్యేభ్యో గురుం నత్వా వృషా౭౬వదత్‌ ॥ 88 
శ్లో జాత్యైవ ప్రాణినాం ప్రాప్తా రాగతో విషయాత్మతా । 
ఏతైరర్థాత్మకైః శాగస్తెః కిం విధేయం విపశ్చితా ॥ 39 


ప్ర: లోకాయత = ప్రత్యక్షప్రమాణమే అంగీకరింపదగునని వాదించు చార్వాకమత శాస్త్రమును, 
స్మార = వాత్స్యాయనుని కామశాస్త్రమును, శిల్ప = శిల్పమును, సౌగత = శూన్యవాదశాస్త్రమును, 
ఆది = న్యాయ, వైశేషిక, మొదలగు, (్రుతాని అపి = శాస్త్రములను గూడ, స్వశిష్యేభ్యః = తన 
శిష్యులతో, పాటయన్తమ్‌ = చదివించుచున్నవాడగు, గురుమ్‌ = గురువగు బృహస్పతిని, నత్వా 
= నమస్మరించి, వృషా = ఇంద్రుడు, అవదత్‌ = పలికెను, జాత్యా ఏవ = పుట్టుకతోనే, (ప్రాణినామ్‌ 
= ప్రాణులకు, రాగతః = ఆసక్తిద్వారా, విషయాత్మతా = ఇంద్రియానుభవలాలస, ప్రాప్తా = 
కలిగియున్నది, ఏతైః అర్భాత్మకైః శ్యాస్తః = ఈ అర్థవాదశాస్త్రములతో, విపశ్చితా = పండితులచేత, 
కిం విధేయమ్‌ = విధి నిర్ణయమేమి చేయదగును? 


తా: బృహస్పతి దేవతల గురువు. ఆతడు దేవతలకు చార్వాకమతమును, కామసూత్రములను, 
శిల్చమును, శూన్యవాదమును, న్యాయవైశేషిక ఇత్యాది శాస్త్రములను బోధించుచుండును. అట్టి 
గురువును చూచి, నమస్మరించి ఇంద్రుడు ఇట్లనెను : పుట్టుకతోనే జీవులకు ఇంద్రియసుఖము 
లందాసక్తి సహజముగ కలుగుచున్నది. ఈ శాస్త్రముల అర్థవాదముల సహాయమున పండితుడు 
దేనినైన నిర్ణయించుటెట్లు సాధ్యము? 
శ్లో విషయాక్రాన్తచితానాం కిం తత్తత్వబహిర్ముఖైః 1 
కిం విద్వాన్‌ లభతే౭_ త్రాజ్ఞం కూపేం_న్థమివ పాతయన్‌ ॥ 40 

ప్ర : విషయ+ఆక్రాన్త-చిత్తానామ్‌ = ఇంద్రియవిషయములచే ఆక్రమింపబడిన మనస్సుగల 
వారికి, తత్‌ తత్త్వ బహిః+ముఖైః = ఆ సత్యమునకు వెలుపల దృష్టిసారించువానిచేత, కిమ్‌ = 
ఏమి లాభము? అత్ర = ఈ విషయమున, అజ్ఞమ్‌ = అజ్ఞానిని, అన్టమ్‌ = గ్రుడ్డివానిని, కూపే 
ఇవ = బావియందువలె, పాతయన్‌ = పడవేయుచు, విద్వాన్‌ = విద్వాంసుడు, కిం లభేత = 
యేమి పొందును? 


తా : ఇంద్రియవిషయాసక్తులు సర్వదా ఆ విషయాన్వేషణలో వెలుపల జగత్తు నందే 
దృష్టిసారించుచుందురు. అట్టివారు తత్వసత్యమునందాసక్తి లేనివారు. వానిచే యేమి లాభము? 


శ్రీశ్రీశ్రీవాసుదేవానందసరస్వతీవిరచితమ్‌ 375 


అజ్ఞాని గ్రుడ్డివానివంటివాడు. అట్టివానిని బావిలోనికి త్రోసినట్లే యగును, అనగా, శాస్త్రవిజ్ఞానము 
వానికి సత్యమార్గమును చూపదు. బావిలోపడిన గ్రుడ్డివాడు ఆ బావిలోనే ఎంతకాలమైన బైటపడలేక 
తిరుగునట్లు ఈ అజ్ఞానియు శాస్త్రములలో బడి తిరుగుచుండునే గాని వానినుండి బైటకు రాలేడు. * 
శ్లో॥ గురుః ప్రాహ క్రమాదేతైశ్చిత్తశుద్ధిర్భవిష్యతి I 
సప్తోదాహరణాన్యత్ర సంశయాన్లాని మే శృణు ॥ 41 

ప్ర: గురుః ప్రాహ = గురువు బృహస్పతి యిట్లనెను, ఏతైః = వీనిచే, క్రమాత్‌ = కాలము 
గడిచిన కొలది, చిత్తశుద్ధిః = మనస్సు నిర్వికారము, భవిష్యతి = అగును, అత్ర = ఈ విషయమున, 
సంశయాన్లాని = సందేహనివృత్తికై, సప్త = ఏడు, ఉదాహరణాని = ఉదాహరణములను, మే 
శృణు = నా మాటలలో వినుము. 


తా: గురు విట్లనెను : ఈ శాస్త్రముల అధ్యయనమువలన కాలక్రమమున మనస్సు నిర్వికారమగును. 
ఈ సందర్భమున నీకు సందేహనివృత్తికై ఏడు ఉదాహరణములను చెప్పుదును, వినుము. 
శ్లో కాపిల్యే శిల్పవిత్కశ్చిద్విధిజ్ఞాఖ్యః పురేః భవత్‌ । 

గృహాన్‌ స నిర్మమే కాన్లాం శృిల్పశాగస్రోక్తవద్బహూన్‌ 11 42 
ప్ర: కాపిల్యే పురే = కాపిల్యపురమున, విధిజ్ఞ+ఆఖ్యః = విధిజ్ఞుడను పేరుగల, కళ్చిత్‌ 
ఒకానొక, శిల్బ్పవిత్‌ = శిల్పశాస్త్రజ్ఞుడు, అభవత్‌ = ఉండెను; సః = ఆతడు, శిల్పశాస్తోక్తవత్‌ 
శిల్పశాస్త్రమున చెప్పబడినట్లు, బహూన్‌ = ఎన్నియో, కాన్లాన్‌ గృహాన్‌ = అందమైన యిండ్లను, 
నిర్మమే = నిర్మించెను. 


తా : కాపిల్యనగరమున విధిజ్ఞుడను పేరుగల గృహనిర్మాణశాస్త్రజ్డుడు ఒకడుండెను. ఆతడు 
అందమైన కట్టడముల నెన్నింటినో శాస్తానుసారము నిర్మించెను. 


శ్లో గృహకర్మణి తం సర్వే మాన్యం వాఖ్ళుతి వేతనమ్‌ । 
భూరి ప్రాయోపజీవన్తి తమేవాన్యె స సత్యవాక్‌ ॥ 48 
ప్ర: గృహకర్శణి = వాస్తుశిల్పము విషయమున, తం మాన్యమ్‌ = ఆ గౌరవనీయుని, అన్యే సర్వే 
= మిగతవారందటు, ప్రాయః = బహుశః, ఉపజీవన్తి = అనుసరించుచున్నారు, తం ఏవ = 
వానినే, సః సత్యవాక్‌ = ఆ సత్యవాది, భూరి వేతనమ్‌ = పెద్ద పారితోషికమును, వాంఛతి 
కోరుచున్నాడు. 


తా: ఆతనిని గౌరవించి వాస్తుకర్మలో మిగతవారందటు వానినే అనుసరించుచున్నారు. ఆతడు 
అధిక వేతనమును కోరుచున్నాడు. 
శ్లో మృతస్తతో౭_ గాత్స్వర్లం స భోగాన్‌ భుక్వా౭ భవన్నృపః । 
యజ్వా స భూతలే దేవగృహవాపీతడాగకృత్‌ ॥ 44 


376 శ్రీ దత్తపురాణమ్‌ 


ప్ర: తతః = అంతట, మృతః = మరణించినవాడై, సః = ఆతడు, స్వర్గమ్‌ = స్వర్గమును, అగాత్‌ 
= చేరెను, భోగాన్‌ భుక్వా = భోగములనుభవించి, నృపః అభవత్‌ = రాజుగా జన్మించెను, సః = 
ఆతడు, భూతలే = భూమిపై, యజ్వా = యజ్ఞముచేసినవాడును, దేవగ్భహ = దేవాలయములను, 
వాపీ = బావులను, తడాగ = చెజువులను, కృత్‌ = నిర్మించినవాడాయెను. 


తా: అంతట నాతడు మరణించి స్వర్గమున భోగములనుభవించి, మరల భూమిపై రాజుగా 
బుట్టి యజ్ఞములు చేసెను, దేవాలయములను కట్టించెను, బావులను, చెజువులను త్రవ్వించెను. 


శ్లో ధార్మికః స మృతః స్వర్గే భోగాన్‌ భుక్వా ద్విజోం_ భవత్‌ I 
వేదశాస్త్రార్థతత్వజ్ఞో ధ్యాననిష్టో మహావ్రతః ॥ 45 

ప్ర: ధార్మికః సః = ధర్మాత్ముడైన ఆతడు, మృతః = మరణించినవాడై, స్వర్గే = స్వర్గమున, 
భోగాన్‌ భుక్వా = భోగములనుభవించి, ద్విజః అభవత్‌ = బ్రాహ్మణుడై జన్మించెను, వేదశాస్త్ర+ 
అర్థతత్వజ్ఞః = వేదముల యొక్కయు, శాస్ర్రములయొక్నయు, అర్థమును, సూక్ష్మసత్యమును తెలిసిన 
వాడై, ధ్యాననిష్టః = ధ్యానమును నిష్టగా స్వీకరించిన వాడై, మహావ్రతః = మహాదీక్షితుడాయెను. 
తా:ఆ ధర్మాత్ముడైన రాజు మరణించి, స్వర్గమున సుఖములనంది, మరల ఒక బ్రాహ్మణుడై 
పుట్టి, వేదశాస్ర్రమర్శము లెటిగి, ధ్యాననిష్టుడై మహాదీక్షితుడాయెను. 


శ్లో చతుర్ధాశమమాసాద్య జీవన్ముక్తశ్చచార గామ్‌ | 
శాస్త్రం ధీశుద్ధికృద్యస్మాచ్చిల్పజ్డోః గాత్రమాద్గతిమ్‌ I 46 
ప్ర: చతుర్థాశ్రమమ్‌ = సంన్యాసమును, ఆసాద్య = స్వీకరించి, జీవన్ముక్తః = జీవించి యుండగనే 
ముక్తిని పొందినవాడై, గామ్‌ = భూమిని, చచార = సంచరించెను, శాస్త్రమ్‌ = శాస్త్రము, ధీశుద్ధికృత్‌ 
= మనశ్ళుద్ధిని కలిగించును, యస్మాత్‌ = ఆ కారణమువలన, శిల్పజ్ఞః = వాస్తుశిల్పవేత్త, క్రమాత్‌ 
= జన్మపరంపర ననుసరించి, గతిం అగాత్‌ = మోక్షమును పొందెను. 
తా : అట్లా బ్రాహ్మణుడు సంన్యాసమును పొంది, ముక్తుడై జీవించుచు, భూమియంతయును 
సంచరించెను. శాస్త్రము మనస్సును పరిశుద్ధము జేసి జన్మజన్మాంతరములకైనను ముక్తిని 
ప్రసాదించుననుటకు ఈ వాస్తుశిల్పపండితున కథ ఒక ఉదాహరణము. 
శ్లో మాహిష్మత్యాం ద్విజః కళ్ళిద్గీతవాదిత్రవిత్మవిః I 
సున్దరః కామశాస్త్రజ్ఞో భార్యార్థం క్ష్మాం చచార సః ॥ 47 
ప్ర: మాహిష్మత్యామ్‌ = మాహిష్మతీనగరమున, కశ్చిత్‌ ద్విజః = ఒకానొక బ్రాహ్మణుడు, 
గీతవాదిత్రవిత్‌ = పాడుట, సంగీత వాద్యములను మోయించుట తెలిసినవాడు, అనగా, సంగీతము 
నెలతీగినవాడు, కవిః = కవిత్వము చెప్పగలవాడు, సున్దరః = అందమైన వాడు, కామశాస్తజ్ఞః = 


శ్రీశ్రీశ్రీవాసుదేవానందసరస్వతీవిరచితమ్‌ 377 


కామశాస్త్రము నెతీగినవాడు, భార్యార్థమ్‌ = తనకు భార్య కాగల స్తీ కొరకు వెదకుచు, సః = 
అతడు, క్షాం చచార = భూమియంతయు ద్రమ్మరినాడు. 


తా: మాహిష్మతీనగరంలో ఒక అందగాడైన (బ్రాహ్మణుడుండువాడు. ఆతడు కవి, సంగీతవేత్త, 
గాయకుడు, కామశాస్త్రపండితుడు. ఆతడు తనకు భార్యకాగల స్త్రీని వెదకుచూ భూమి నాలుగు 
చెరగుల సంచరించినాడు. 
శ్లో తద్దార్దజ్ఞో నృపః కళ్చిత్తస్మై కన్యాం వ్యదర్శయత్‌ । 
శాస్తోక్తసర్వలక్ష్యాధ్యాం దృష్ట్వోచ్చైర్మూర్భితో౭_ భవత్‌ i 48 

ప్ర: తత్‌ = వానియొక్క హార్దజ్ఞః = మనసు దెలిసి కొనిన, నృపః = రాజు, తస్మై = వానికొరకు, 
కశ్చిత్‌ = ఒకానొక, కన్యామ్‌ = కన్యను, వ్యదర్శయత్‌ = చూపెను, శా స్ర్తోక్తసర్వలక్ష్మాధ్యామ్‌ 
శాస్త్రములో చెప్పబడిన అన్ని శుభలక్షణములతో కూడిన ఆమెను, దృష్ట్వా = చూచి, (సః = 
ఆతడు), ఉచ్చైః మూర్చితః = అధికముగా నిశ్చేష్టితుడు, అభవత్‌ = ఆయెను. 


తా: వాని హృదయము నెటిగిన రాజు వానికొక కన్యను చూపెను. ఆమె శాస్తానుసారము 
సర్వశుభలక్షణములు కలిగినది. ఆమెను చూచి ఆ బ్రాహ్మణుడు చేష్టలుడిగినాడు. 


శ్లో సాపి తం చకమే కాన్తం హృష్టో రాజా స తాం దదౌ। 
రాజ్యార్థమపి తస్మై స ద్విజో రేమే తయా సహ ॥ 49 
ప్ర: సా అపి = ఆమె కూడ, తం కాన్లమ్‌ = ఆ అందగానిని, చకమే = వరించెను, సః రాజా 
= ఆ రాజు, హృష్టః = సంతోషించినవాడై, తామ్‌ = ఆమెను, తయా సహ = ఆమెతో కూడ, 
రాజ్య+అర్ధం +అపి = సగము రాజ్యమును కూడ, తస్మై = వానికి, దదౌ = ఇచ్చెను, సః ద్విజః 
= ఆ బ్రాహ్మణుడు, (తయా సహ = ఆమెతో కూడ), రేమే = ఆనందించెను. 


తా: ఆమె కూడ ఆతనిని వరించినది. రాజు సంతోషించి, వారిద్దరకు వివాహము జరిపించి, ఆ 
బ్రాహ్మణున కర్ణరాజ్యమిచ్చెను. ఆ బ్రాహ్మణుడు ఆనందముతో జీవించెను. 
శ్లో; సుఖం యదాత్మనో రూపం సర్వేహోపరతౌ స్ఫుటమ్‌ | 
వాజ్మనో౭_ గోచరం నిత్యం [శ్రేష్టమాత్యన్తికం పరమ్‌ ॥ 50 
ప్ర: యత్‌ సుఖమ్‌ = యే సుఖము, సర్వ+ఇహ+ఉపరతౌ = సమస్తమైన ఐహికాసక్తులందు, 
స్ఫుటమ్‌ = (పకాశించునదియో, నిత్యమ్‌ క శాశ్వతమైనదో, శ్రేష్టం పరం ఆత్యన్తికమ్‌ = అత్యంత 
శ్రేష్టమైనదో, వాక్‌+మనః అగోచరమ్‌ = వాక్కునకు, మనస్సునకు అందకున్నదో, ఆత్మనః రూపమ్‌ 
= ఆత్మయొక్క స్వస్వరూపమో 
శ్లో మనుష్యానన్దమారభ్య బ్రహ్మోనన్గాన్తమేవ యత్‌ | 
దశోత్తరగుణం తత్తు బ్రహ్మానన్హాంశతో మతమ్‌ ॥ 5్‌1 


378 శ్రీ దత్తపురాణమ్‌ 


ప్ర: మనుష్యానన్టం ఆరభ్య = మానుషానందము మొదలుకొని, (బ్రహ్మానన్ట+అన్తం+ఏవ = 
(బ్రహ్మానందము పర్యంతము గల సమస్తానందముల సమాహారము, యత్‌ = యేదియో, తత్‌ తు 
= ఆ ఆనందమేమో, దశ+ఉత్తరగుణమ్‌ = వందరెట్లు ఒక దానికంటె నొకటి అధికమైనదిగా, 
(బ్రహ్మానంద+అంశతః = బ్రహ్మానందముయొక్క అంశల విభాగముచే, మతమ్‌ = అంగీకరించ 
బడినది. 


తా: సుఖము, ఆనందము పర్యాయములు. అది ఆత్మయొక్క స్వస్వరూపము. అన్ని లౌకిక 
విషయములందును పొందునది ఈ ఆత్మానందపు ఛాయనే. ఇది సర్వకాలసర్వావస్థలలో 
అనుభవవేద్యము. అయినను దాని తత్త్వము మనస్సునకు గగ్రహింపరాదు, వాక్కునకు వర్ణింప 
నలవి కాదు. అదియే పరమము, ఉత్తమావధి. 


మనుష్యులకు ఆనందానుభవము మొదలు మనుష్యానందముతో. దాని పరమావధి 
బ్రహ్మానందము. ఈ మొదలు చివరల మధ్య స్థాయీ భేదములతో ఆనందమును మనుష్యుడు 
అనుభవించును. ఆ యా భేదానందముల కిట్లు పేర్లు పెట్టబడినవి : 1. మానుషానందము, 2. 
మనువ్యగంధర్వానందము, 8. దేవగంధర్వానందము, 4: పైతృకానందము, ర్‌ 
అజానజామరానందము, 6. కర్మదేవానందము, 7. దేవానందము, రి. ఇంద్రానందము, 9. 
బృహస్పత్యానందము, 10. ప్రజాపత్యానందము, 14; బ్రహ్మానందము. ఈ వివిధానందములు 
ఒకదానికంటె నొకటి నూటురెట్లు అధికమని చెప్పుదురు. 

శ్లో వృత్యారూఢం చ తత్పూర్ణం భావ్యతే రతికర్మణా ॥ 

విధిజ్ఞేన న మూర్ధేణ తత్సౌఖ్యం సో౭లభత్సదా ॥ ర్‌2 

ప్ర : విధిజ్లేన = శాస్త్రజ్ఞునిచేత, న మూర్చెణ = మూర్చునిచే కాదు, రతికర్మణా = రతిక్రియతో, 
వృత్యారూఢమ్‌ = కామవృత్తిసిద్దమైన, తత్‌ = ఆ సుఖము, పూర్ణమ్‌ = పరిపూర్ణ సుఖముగా, 
భావ్యతే = అనుభవింపబడుచున్నది, సః = ఆతడు, సదా = ఎల్లపుడు, తత్‌ సౌఖ్యమ్‌ = ఆ 
సుఖమును, అలభత్‌ = పొందెను. 
తా: రతిక్రియలో లభించు ఆ సుఖము బ్రహ్మానందసహోదరమని శాస్ర్రజ్ఞాని భావించును, కాని 
మూర్చుడట్లు భావింపడు. కామశాస్త్రప్రవీణుడైన యీ బ్రాహ్మణుడు ఆ సుఖమును పూర్తిగా 
అనుభవించినాడు. 

శ్లో పత్నీ నాన్యం హృదా ప్యైచ్చత్తస్యాభూద్ధృద్ధరా సతీ । 

రేమే తయెవ గీతజ్ఞో విప్రశ్చిత్తానురూపయా ॥ 53 

ప్ర: తస్య పత్నీ = వాని భార్య, హృదా అపి = మనసుతో కూడ, అన్యమ్‌ = ఇతరుని, న ఐచ్చత్‌ 
= కోరలేదు, హృత్‌+ధరా = హృదయమును నిండిన, సతీ = పతివ్రత, అభూత్‌ = ఆయెను, 


శ్రీశ్రీ శ్రీవాసుదేవానందసరస్వతీవిరచితమ్‌ 379 


గీతజ్ఞః = సంగీతవేత్తయగు, విప్రః = బ్రాహ్మణుడు, చిత్త+అనురూపయా = తన కోరికకు 
తగినదైన, తయా+ఏవ = ఆమె తోడనే, రేమే = రమించెను. 


తా: ఆ బ్రాహ్మణుని భార్య పతివ్రత. అన్యపురుషుని మనసులోనైన కోరలేదు. మనసార భర్తనే 
కామించినది. ఆ సంగీతశాస్త్రవేత్త తనకు తగిన ఆమెతోనే రమించినాడు. 


శ్లో చక్రే విత్తానుసారేణ నిత్యనైమిత్తికాః (క్రియాః । 
యథారుచి యథాకాలం దివ్యార్థాన్‌ బుభుజేసచ ॥ ర్‌4 


ప్ర: విత్త+అనుసారేణ = ధనము కొలది, సః = ఆతడు, నిత్యనైమిత్తికాః క్రియాః = నిత్యక్రియలను, 
నైమిత్తిక క్రియలను, చక్రే = చేసెను, చ = మరియు, యథాకాలమ్‌ = కాలానుగుణముగా, 
యథారుచి = తనకు నచ్చిన విధముగా, దివ్య+అర్జాన్‌ = స్వర్గభోగములను, బుభుజే = 
అనుభవించెను. 


తా: ధనముండుటంబట్టి సంధ్యావందనాది నిత్యకర్మలను, పితృతర్పణాదులను పర్వదినములందు 
నిర్వహించుటవంటి నైమిత్తికకర్మలను నిర్వర్తించి, ఆ బ్రాహ్మణుడు ఆయువున్నంతవరకు తనకు 
నచ్చిన స్వర్గభోగములను అనుభవించినాడు. 


శ్లో న (శ్రుతం నానుభూతం చ తాభ్యామంహోం ల్పమప్యకమ్‌ । 
దైవాత్రేత్య స సస్త్రీకో గన్ఫర్వేశో2 భవత్సుధీః I ర్‌ర్‌ 
ప్ర: తాభ్యామ్‌ = వారిద్దరిచేత, అల్పం అపి = కొంచెమైనను, అంహః = పాపము, న శ్రుతమ్‌ 
= వినబడలేదు, అకమ్‌ = దుఃఖము, న+అనుభూతమ్‌ = అనుభవింపబడలేదు, చ = మరియు, 
దైవాత్‌ = విధివశమున, (ప్రేత్య = మరణించి, సః సుధీః = ఆ పండితుడు, సస్త్రీకః = తన 
భార్యతో గూడినవాడై, గన్ధర్వేశః = గంధర్వరాజుగా, అభవత్‌ = జన్మించెను. (ఆయెను). 
తా: ఆ దంపతులను గూర్చి పాపపు మాటలు వినబడలేదు; వారు కొంచెమైన దుఃఖము 
ననుభవించలేదు. కాగా, విధివశమున మరణించి ఆతడు భార్యతో గూడ గంధర్వరాజుగా 
జన్మించినాడు. 
శ్లో! తత్రైవ నాదవిత్సో౭ పి చార్వ్యా పత్స్యా సదా౭_రమత్‌ । 
తన్వ్యా సర్వకలాభిజ్ఞో విధినా రమయన్‌ సురాన్‌ ॥ 56 
ప్ర: తత్ర ఏవ = అచటనే, ఆ గంధర్వలోకముననే, సః నాదవిత్‌ సర్వకలాభిజ్ఞః = సర్వకళాకుశలుడైన 
ఆ సంగీతవేత్త, చార్వ్యా తన్వా పత్న్యా = అందమైన భార్యతో, విధినా = శాస్తానుసారము, 
సురాన్‌ = దేవతలను, రమయన్‌ = సంతోష పెట్టుచు, అరమత్‌ = రమించెను. 
తా: ఆ గంధర్వలోకముననే కళాప్రవీణుడు, సంగీతవేత్తయెన ఆ బ్రాహ్మణుడు శాస్తముదప్పక 
దేవతలకు ప్రియము సేయుచు, తన అందమైన భార్యతో సదా ఆనందించెను. 


380 శ్రీ దత్తపురాణమ్‌ 


శ్లో॥ హిమాచలవనే రమ్యే కదాచిచ్చివయా శివః | 
ఉచ్చైరాయన్తమాకర్ణ్య సుస్వరం తమవాప సః ॥ ర్‌7 
ప్ర: రమ్యే = అందమైన, హిమాచలవనే = హిమాచలమందలి వనమున, కదాచిత్‌ = 
ఒకానొకప్పుడు, శివయా = పార్వతితో, శివః = శివుడు, సుస్వరమ్‌ = చక్కని కంఠస్వరముగల, 
ఉచ్చైః గాయన్తమ్‌ = గొంతెత్తి పాడుచున్న ఆకర్థ్య = ఆ గానమును విని, సః= శివుడు, తం 
అవాప = ఆ గంధర్వరాజును చేరెను. 


తా: అందమైన హిమాలయమునందలి అడవిలో పార్వతితో విహరించు శివుడొకప్పుడు మధురమైన 
గాత్రముతో ఉచ్చైఃస్వరమున పాడుచున్న గంధర్వపతి గానమును విని, వాని వద్దకు వచ్చెను. 
శ్లో॥ నత్వేశం సహపత్స్యా స నాదజ్ఞో మఖులస్వరః | 
గీతైరతోషయట్రాహ మౌలిమాన్లోలయన్‌ శివః ॥ ర్‌రి 
ప్ర: సః నాదజ్ఞః = ఆ నాదవేత్త, సహపత్స్యా = భార్యతోగూడ, ఈశం నత్వా = శివునకు 
నమస్కరించి, మంజుల-స్వరః = మధురమైన గాత్రము గలవాడై, గీతైః = పాటలతో, అతోషయత్‌ 
= సంతోషపరచెను, శివః = శివుడు, మౌలిం+ఆన్లోలయన్‌ = తలయూచుచు, ప్రాహ = ఇట్లనెను. 


తా: ఆ నాదజ్ఞుడు భార్యతోగూడ శివునకు నమస్కరించి, తన తియ్యని గళమెత్తి పాడి 
సంతోషపరచెను. శివుడు తలయూచుచు విని ఆనందించి, వానితో ఇట్లనెను. 
శ్లో సుశిక్షో౭ స్యద్య యావన్మే శ్రుతం నేదృజ్మనోరమమ్‌ | 
ధన్యోం సి త్వం దివం యాహి భుంక్ష్వ భోగాన్‌ సుదుర్లభాన్‌ ॥ 59 
ప్ర: అద్య = నేడు, ఈద్భక్‌ = ఇంతటి, మనోరమమ్‌ = మనస్సునానందింప జేయునది, 
యావత్‌ మే (శుతమ్‌ = నేను వినినంతలో (నాకు వినికిడి యున్నంతలో), న = లేదు, సుశిక్షః 
అసి = చక్కగా నేర్చితివి, ధన్యః అసి = ధన్యుడవైతివి, త్వమ్‌ = నీవు, దివం యాహి = 
స్వర్గమునకు పొమ్ము, సుదుర్లభాన్‌ భోగాన్‌ = అతిదుర్లభమైన భోగములను, భుంక్ష్వ = 
అనుభవింపుము. 
తా : నేడు నేను వినిన యీ గానమునకు సరితూగునది ఇంతవరకు నేను వినినంతలో లేదు. 
సంగీతశాస్త్రమున చక్కని శిక్షణ పొందితివి, ధన్యుడవైతివి. నీవు స్వర్గమున అతిదుర్లభమైన 
భోగములనుభవింపుము, పొమ్ము. 
శ్లో తతో లబ్ధవరో గత్వా విమానేన దివం సతు । 
త్వదాదీన్నమయామాస సుగీతైర్భార్యయా సహ ॥ 60 
ప్ర: లబ్ధవరః సః తు = వరమును పొందిన ఆతడేమో, తతః = అక్కడనుండి, విమానేన = 
విమానము నెక్కి దివం గత్వా = స్వర్గమున కేగి, త్వత్‌ ఆదీన్‌ = నిన్నునూ తక్కిన వారినిన్నీ 


శ్రీశ్రీ శ్రీవాసుదేవానందసరస్వతీవిరచితమ్‌ 381 


భార్యయా సహ = తన భార్యతో గూడ, సుగీతైః = చక్కని పాటలతో, నమయామాస = స్తోత్రము 
చేసెను. 


తా: ఆతడా వరమును పొంది, భార్యతోగూడ విమానముపై స్వర్గమున కేగి, ఇంద్రుని, అచ్చటగల 


మిగత వారిని తన పాటలతో నుతించెను. % 
శ్లో కదాచిద్రహ్మలోకేం భూన్మహోత్సాహోం ఖిలాః । 
సంప్రాప్తాస్తత్ర సదసి గన్భర్వాప్పరసో జగుః ॥ 61 


ప్ర: కదాచిత్‌ = ఒకప్పుడు, బ్రహ్మలోకే క బ్రహ్మలోకమున, మహా+ఉత్సాహః = గొప్ప ఉత్సవము, 
అభూత్‌ = ఆయెను, అఖిలాః సురాః = దేవతలందటును, సంప్రాప్తా = వచ్చి చేరిరి, తత్ర = 
అచట, సదసి = సభలో, గన్టర్వ+అప్పరసః = గంధర్వులు అప్సరసలు, జగుః = గానము 
చేసిరి. 
తా: ఒకప్పుడు బ్రహ్మలోకములో గొప్ప ఉత్సవము జరుగగా, దేవతలందజు వచ్చిరి. అచటి 
సభలో గంధర్వులు, అప్సరసలు పాడిరి. 

శ్లో తతానద్ధఘనచ్చిద్రవాద్యైః సహ సుమణ్ములమ్‌ 

తత్ర సర్వేషు గాయత్సు బ్రహ్మైకాగ్రమనా అభూత్‌ ॥ 62 

ప్ర: తత = వీణాది తంత్రీవాద్యములతో, ఆనద్ధ = మురజాదులతో, ఘన = కాంస్య తాళములతో, 
ఛిద్ర = వేణువు మొదలగు, వాద్యైః = వివిధ వాద్యములతో, సహ = కలిసి, సుమఖులమ్‌ = 
చాల మధురముగా, గాయత్సు = పాడుచున్న, సర్వేషు = అందలటిలో, తత్ర = అచట, 
(బ్రహ్మ+ఏక+అగ్రమనాః = బ్రహ్మపై లగ్నమైన మనస్సు, అభూత్‌ = ఆయెను. 
తా: తంక్రీవాద్యములు, కాంస్యతాళములు, వేణువు, మురజ మొదలగు వివిధ వాద్యములతో 
గొంతు కలిపి అచట పాడుచున్న వారందతణిలోనూ (బ్రహ్మపై మనస్సు లగ్నమైనది. 

శ్లో బ్రహ్మాహైషాం తు సర్వేషాం కోలం యం గాయతి సుస్వరమ్‌ । 

తదా త్వయేన్ద! స ప్రష్టే దర్శితో నేత్రసంజ్ఞయా I 63 

ప్ర: బ్రహ్మా ఆహ = బ్రహ్మ యిట్లనెను, ఏషాం సర్వేషాం తు = వీరందరి లోనేమో, సుస్వరం 
గాయతి = మధురమైన కంఠముతో పాడుచున్నవాడు, అయం కః= ఆతడెవడు?, తదా = 
అప్పుడు, ఇన = ఓ ఇంధ్రా!, త్వయా = నీ చేత, సః = ఆతడు, నేత్రసంజ్ఞయా = కంటిచూపుతో, 
స్రష్ట = బ్రహ్మకు, దర్శితః = చూపబడినాడు. 
తా : బ్రహ్మ అడిగినాడు, వీరందరిలో సుమధురకంఠముతో పాడిన ఆ గాయకుడెవరని. అప్పుడు 
ఇంద్రుడు ఈ గాయకుని తన చూపుతో సూచించినాడు. 


382 శ్రీ దత్తపురాణమ్‌ 


శ్లో॥ తదా నివారయామాస కః సర్వాన్‌ హస్తసంజ్ఞయా । 
సస్త్రీకః స తతో గాయన్నానారాగం చ సుస్వరమ్‌ ॥ 64 


ప్ర: తదా = అప్పుడు, క = బ్రహ్మ సర్వాన్‌ = అందటును, హస్తసంజ్ఞయా = చేతి కదలికతో, 
నివారయామాస = పాడవలదని వారించెను, చ = మరియు, తతః = అటనుండి, సస్త్రీకః = 
భార్యతో గూడి, సః = ఆ గాయకుడు, సుస్వరమ్‌ = చక్కని కంఠముతో, నానారాగం అగాయత్‌ 
= వివిధ రాగములతో పాడెను. 


తా : అప్పుడు బ్రహ్మ గాయకులనందఅను పాడవలదని చేసంజ్ఞతో నిలిపెను. అంతట ఆ 
గాయకుడు భార్యతో గొంతు కలిపి చక్కగా అనేక రాగములతో పాడెను. 


శ్లో శ్రుత్వా గీతం తదానన్దం జ్ఞాత్వా౭.వోచ విధిస్తదా । 
నాదబ్రహ్మాత్మతత్వం తత్సమ్యక్‌ ప్రాప్తమనేన హి ॥ 65 
ప్ర: గీతమ్‌ = పాటను, శ్రుత్వా = విని, తత్‌+ఆనన్టమ్‌ = అందలి ఆనందమును, జ్ఞాత్వా = 
తెలిసికొని, విధిః = (బ్రహ్మ, తదా = అప్పుడు, అవోచ = ఇట్లనెను, అనేన హి = వీనిచేతనే, 
నాదబ్రహ్మ+ఆత్మతత్త్వం తత్‌ = నాదబ్రహ్మముయొక్క ఆత్మదైన తత్త్వము అనుదానిని, సమ్యక్‌ = 
చక్కగా, ప్రాప్తమ్‌ = గ్రహించబడినది. 
తా: వాని ఆ పాటను విని, ఆనందించి, బ్రహ్మ యిట్లనెను : ఈ గాయకుడే నాదబ్రహ్మహృదయ 
సత్యమును బాగుగా తెలిసిన వాడు. 
శ్లో విలక్షణోం_ స్య చానన్లో రమయత్యపరానపి । 
బ్రహ్మలోకనివాసో౭_ స్య యుక్తో భార్యాన్వితస్య హి ॥ 66 
ప్ర: అస్య = వీనియొక్క ఆనన్దః = గానానందము, విలక్షణః = విశేష లక్షణము కలిగినది, హి 
= ఏలన, రమయతి+అపరాన్‌ అపి = మిగత వారిని గూడ రమింపజేయును. భార్యాన్వితస్య = 
భార్యతోకూడియున్న, అస్య అపీనికీ, యుక్తః = తగినది, బ్రహ్మలోకనివాసః = బ్రహ్మలోక 
నివాసము. 
తా: వీని నాదబ్రహ్మానందము విలక్షణము. ఎట్లన, ఈతడు తన్మయుడై గానము చేయుటవలన 
వినువారిని కూడ ఆనందపరవశుల జేయుచున్నాడు. వీనికి తగిన నివాసస్థానము బ్రహ్మలోకమే. 
శో ఇత్యుక్వా కృపయా తస్మై యద్ర్రహ్మ శ్రుత్యగోచరమ్‌ I 
ముదా ప్రదర్వ సస్త్రీకం తం స్వాగ్రేః స్థాపయద్విధిః i 67 
ప్ర: ఇతి ఉక్వా = అని పలికి, కృపయా = దయతో, తస్మై = వానికై, శృతి+అగోచరం యత్‌ 
బ్రహ్మ = యే పరబ్రహ్మ వేదాతీతుడో, ఆ పరబ్రహ్మను, ప్రదర్శ్య = ప్రదర్శించి, ముదా = 


శ్రీశ్రీ శ్రీవాసుదేవానందసరస్వతీవిరచితమ్‌ 383 


సంతోషముతో, సస్తీకం తమ్‌ = భార్యతోగూడిన వానిని, స్వ+అగ్రే = తన ఎదుట, విధిః = 
బ్రహ్మ, అస్థాపయత్‌ = నిల్పెను. 
తా: ఇట్లని పలికి ఆ గాయకునకు దయతో వేదాతీతుడైన పరబ్రహ్మదర్శన మిచ్చి, భార్యాసమేతముగా 
వానిని తన సన్నిధిలో నిల్చెను. 

శ్లో; ఏవం స కామశాస్త్రజ్ఞో భోగాన్‌ భుక్వాం ఖిలాన్‌ క్రమాత్‌ । 

సస్త్రీకో గాత్సరమానన్దం శాస్త్రం శుద్ధికరం న కిమ్‌ ॥ 68 
ప్ర: ఏవమ్‌ = ఈ విధముగా, సః కామశాస్త్రజ్ఞః = ఆ కామశాస్త్రప్రవీణుడు, అఖిలాన్‌ భోగాన్‌ 
భుక్వా = భోగములన్నింటిని అనుభవించి, సస్త్రీకః = భార్యతో గూడ, పరమ+ఆనన్దమ్‌ = 
బ్రహ్మలోకనివాసానందమును, క్రమాత్‌ అగాత్‌ = కాలక్రమమున పొందెను, శాస్త్రమ్‌ = శాస్త్రము, 
శుద్ధికరం న కిమ్‌ = శుద్ధికరము కాదా యేమి? 
తా: ఈ రీతిగా కామశాస్త్రప్రవీణుడైన గాయకుడు అన్ని భోగములను అనుభవించి కాలక్రమమున 
భార్యతో గూడ బ్రహ్మలోకమును పొందినాడు. మరి శాస్త్రము శుద్ధికరము, అనుట సరియే 
కదా? 
ఇతి శ్రీమద్దత్తపురాణే సార్థత్రిసాహగస్ర్యాం త్రికాజ్ఞమణ్ణితాయాం సంహితాయాం 
వాసుదేవ్యాం తృతీయాష్టకే పంచమో౭_ధ్యాయః ॥ 
ఓమ్‌ శం 


అష్టాక్షరో దత్తాత్రేయమనః 


ఓం దత్తాత్రేయాయ నమః ॥ 


384 


శ్రీః 
ప.ప. శ్రీవాసుదేవానందసరస్వతీవిరచితమ్‌ 


ఆదత్తపురాణము 


తృతీయాష్టకము - షష్టాధ్యాయము 


శ్లో ఏవం త్వన్యద్రువే కశ్చిద్వేదశర్మా ద్విజో౭_ భవత్‌ । 
సుశీలస్తత్సుతో దైవాత్సప్తబ్రహ్మ(గ హైర్పృతః ॥ 1 
ప్రతిపదార్థం : ఏవం తు = ఈ విధమైనదే, అన్యత్‌ = మరియొకటి, (బ్రువే = చెప్పుదును, కశ్చిత్‌ 
ద్విజః వేదశర్మా అభవత్‌ = వేదశర్మ యను బ్రాహ్మణుడొకడుండెను, తత్‌ సుతః సుశీలః = 
మంచి నడవడి గలవాడు వాని కుమారుడు, దైవాత్‌ = విధివశమున, సప్త బ్రహ్మగ్రహైః వృతః 
పరకాయ ప్రవేశము చేయగల ఏడు భూతములచే (బ్రహ్మరాక్షసులచే) ఆవహింపబడినాడు. 


తాత్పర్యము : ఈ విధమైనదే మరియొకటి చెప్పుదును, వినుము. వేదశర్మ యను బ్రాహ్మణు 
డుండెను. వాని కుమారుడు మంచి నడవడి గలవాడు. దైవవశమున ఏడు బ్రహ్మరక్షస్సు లతని 
నావేశించినవి. 
శ్లో దుర్ధరాన్దురభిప్రాయాన్‌ పరస్పరజయిషిణః | 
సూపాయైర్నాశశాకైతాన్‌ సముద్ధర్తుం శుశోచ సః ॥ 2 

ప్ర: సః = ఆ బ్రాహ్మణుడు వేదశర్మ, పరస్పరంజయ+ఏషిణః = ఒకరినొకరు జయించవలెనని 
కోరిక గలవారగు, ఏతాన్‌ దుర్ధరాన్‌ = సహింపరానివారైన ఆ సప్తబ్రహ్మగ్రహములను, 
దురభిప్రాయాన్‌ = అపకారి భావములుగలవారిని, సు+ఉపాయైః = మంచి, మృదువైన 
ఉచ్చాటనాది ఉపాయములతో, సముద్ధర్తుమ్‌ = బాగుచేయుటకు, న శశాక = సమర్భుడు 
కాకపోయెను, శుశోచ = విచారించెను. 


తా:ఆ వేదశర్మ తన కుమారు నావేశించిన బ్రహ్మరక్షస్సు లేడును సహింపరానివి, అపాయకారులు, 
పరస్పరస్పర్ధతో నున్నవారని గ్రహించియు, వారిని నివారించి తన కుమారుని రక్షించికొనుటకు 
ఉచ్చాటనాది ఉపాయములు చేసియు విఫలప్రయత్నమున విచారగ్రస్తుడాయెను. 


శ్రీశ్రీ శ్రీవాసుదేవానందసరస్వతీవిరచితమ్‌ 385 


శ్లో [గ్రహావిష్టోరుదన్ముహ్యన్నృత్యన్థావన్హసనుషా । 
నానాచేష్టావ్యధాదేవం స్వార్ధాద్భృష్టః స దైవతః ॥ తి 
ప్ర: దైవతః = విధివశమున, గ్రహ+ఆవిష్టః సః = గ్రహములచే ఆవేశింపబడిన ఆ బ్రాహ్మణ 
కుమారుడు, స్వార్థాత్‌ భ్రష్టః = ఆత్మజ్ఞానమునకై చేయునది మానినాడు, ఏవమ్‌ = ఇట్లు, ఈ 
విధముగా, రుదన్‌ = ఏడ్చుచు, ముహ్యన్‌ = మూర్చిల్లుచు, నృత్యన్‌ = నాట్యము చేయుచు, 
ధావన్‌ = పరుగెత్తుచు, రుషా = రోషముతో, హసన్‌ = నవ్వుచు, నానాచేష్టా వ్యధాత్‌ = వివిధములైన 
చేష్టలతో బాధవలన. 


తా: దైవవశమున దుష్టగహావిష్టుడైన ఆ బ్రాహ్మణకుమారుడు తన విధులను విడచి, ఏడ్చుచు, 
మూర్చిల్లుచు, నాట్యము చేయుచు, పరుగెత్తుచు, నవ్వుచు, రోషము జూపుచు ప్రవర్తింపసాగెను. 
భూతోచ్చాటనాది ప్రయత్నములతో నివారింపజూచియును వాని తండ్రి కృతకృత్యుడు కాకపోయెను. 


శ్లో కదాచిద్వైశ్వదేవాన్తే తద్భృహే ధూలిధూసరః | 


భిక్షుకో భస్మలిప్తాజ్లో మలినో మక్షికావృతః ॥ 4 
శ్లో దుర్గన్ధః ప్రాప తేజస్వీ తస్మై భిక్షాం దదౌ ద్విజః । 
ఛన్నాత్మా కోలం యమిత్యుక్వా పృష్టలగ్నో౭_ భవద్ద్విజః I ర్‌ 


ప్ర : కదాచిత్‌ = ఒకప్పుడు, వైశ్వదేవ+అన్తే = వైశ్వదేవము జరిగిన తర్వాత, ధూలిధూసరః 
మట్టిగొట్టుకొనియున్నవాడు, భస్మలిపాజ్ఞః = బూడిద పూసికొన్న శరీరముగలవాడు, మలినః = 
మురికిగా నున్నవాడు, మక్షికా+ఆవృతః = ఈగలు ముసురుకొన్నవాడు, దుర్గన్ధః = దుర్వాసన 
గలవాడు, తేజస్వీ . తేజస్సుగలవాడు, భిక్షుకః = బిచ్చమెత్తువాడు, తత్‌ గృహే పాప = ఆ 
(బ్రాహ్మణునింటికి వచ్చెను; ద్విజః = బ్రాహ్మణుడు, తస్మై = వానికై, భిక్షాం దదౌ = భిక్షనిచ్చెను, 
కః అయం ఛన్నాత్మా = ఈ రహస్య స్వభావముగల భిక్షకుడు ఎవరు? ఇతి ఉక్వా = అని పలికి, 
ద్విజః = బ్రాహ్మణుడు, పృష్టలగ్నః - అభవత్‌ = (వాని) వెంట నంటి నడచెను. 


తా : ఒకప్పుడు ఆ బ్రాహ్మణుడు వైశ్వదేవమును పూర్తిచేసికొను సమయమున వాని యింటికొక 
భిక్షకుడు వచ్చినాడు. ఆతడు మట్టిగొట్టుకొని యున్నాడు, బూది బూసికొని యున్నాడు, మురికిగా 
నున్నాడు, దుర్వాసనతో నున్నాడు, ఈగలు ముసురుచున్నవి, అయినను మంచి తేజస్సుగలవాడు. 
వానికా బ్రాహ్మణుడు భిక్షచేసి, ఇంతటి తేజస్వి యిట్లున్నాదనగా యేదో రహస్యమున్నదని తలచి 
ఆ భిక్షుకుని వెంట నడచినాడు. 
శ్లో భిక్షుస్తం తాడితమపి కాష్ట్రలో స్టేష్టికోపలైః 
పశ్చాద్ధావన్తమూచే కిం కార్యం ప్రాప్తేన తే మయా ॥ 6 

ప్ర: కాష్ట = కర్రలతో, లోష్ట = మట్టిగడ్డలతో, ఇష్టికా = ఇటుకలతో, ఉపలైః = రాళ్ళతో, 


386 శ్రీ దత్తపురాణమ్‌ 


తాడితం అపి = కొట్టబడుచున్నవాడైనను, పశ్చాత్‌ ధావన్తమ్‌ = తన వెంట పరుగిడుచున్నవాడగు, 
తమ్‌ = ఆ బ్రాహ్మణుని, భిక్షుః ఊచే = భిక్షువు ఇట్లడిగెను, తే = నీకు, మయా = నాతో, ప్రాప్తేన 
= కలిసినందున, కిం కార్యమ్‌ = ఏమి లాభము? 


తా: అట్లు వెంటబడి వచ్చుచున్న బ్రాహ్మణుని వదిలించికొనుటకై ఆ భిక్షువు వానిని కట్టలతో, 
మట్టిగడ్డలతో, రాళ్ళతో కొట్టినాడు. అయినను ఆతడు వెనుదిరగక తనవెంటే వచ్చుట చూచి, 
యిట్లడిగినాడు : నన్ను కలియుటకు నీ వెందుకు వచ్చుచున్నావు? నాతో నీకేమి పని? 
శ్లో ఇత్యుకో దుఃఫీతః పుత్రముక్షై తం ప్రార్థయద్ద్విజః | 
ప్రాదుర్భూయాత్మనా దతో దత్వా సప్త మనూన్‌ జగౌ ॥ 

ప్ర: ఇతి ఉక్తః = ఇట్లడుగబడి, దుఃఖితః = దుఃఖించిన, ద్విజః = బ్రాహ్మణుడు, పుత్రము క్ట 
కుమారుని శ్రేయస్సును కోరి, తమ్‌ = ఆ భిక్షువును, ప్రార్థయత్‌ = ప్రార్థించెను, దత్తః = 
దత్తప్రభువు, ప్రాదుర్భూయ+ఆత్మనా = తన నిజస్వరూపముతో ప్రత్యక్షమై, సప్త = ఏడు, మనూన్‌ 
= మంత్రములను, దత్వా = ఇచ్చి, జగౌ = వెదలెను. 


ఇ 


తా: యిట్లడుగగా, దుఃఖితుడైన ఆ బ్రాహ్మణుడు తన కుమారుని స్థితిని వివరించి వాని కా పీడ 
తొలగింపు మని ప్రార్థించెను. అంత శ్రీదత్తభగవానుడు నిజస్వరూపముతో దర్శనమిచ్చి, వానికి 
యేడు మంత్రముల నిచ్చి వెడలెను. 


శ్లో॥ ఏకైకేనైషామేకైకం క్రమాద్ధహమపాకురు । 
యథా౭_జ్ఞానావృతీః శాస్తైః క్రమాదున్మూలయన్యమూః ॥ 8 
ప్ర: శాస్తైః = శాస్తములచేత, అజ్ఞాన +ఆవృతీః = అజ్ఞానపు పొరలు, యథా = యే విధముగా, 
క్రమాత్‌ = ఒకదాని వెంటనొకటిగా, ఉన్మూలయన్తి = తొలగించుచున్నవో, అమూః = ఈ 
మంత్రములు, ఏక+ఏకేన = ఒకదానిచే నొకటిగా, ఏషామ్‌ = వీనిలో, ఏక+ఏకమ్‌ = ఒకటొకటిగా, 
గ్రహమ్‌ = గ్రహమును, క్రమాత్‌ = వరుసగా, అపా కురు = తొలగించుము. 


తా : శాస్త్రవిజ్ఞానమును పొంది ఒకటొకటిగా యెట్లు అజ్ఞానపు పొరలను తొలగించుకొందుమో, 
అట్లే నే నుపదేశించిన యీ యేడు మనములను ఒకటొకటిగా ప్రయోగించి నీ కుమారునావేశించిన 
యేడు బ్రహ్మరాక్షసులను వరుసగా ఒక్కొక్కదానిని తొలగించుము. 
శ్లో॥ న హ్యన్యోన్యవిరుద్దాస్తే జయ్యా ఏకేన దుర్లహాః । 
తథైభిస్తాన్‌ జహీత్యుక్వా దేవో౭_దృశ్యో౭ భవత్‌ క్షణాత్‌ ॥ 9 

ప్ర : తే దుర్రహాః = ఈ దుష్టగ్రహములు, అన్యోన్యవిరుద్దాః = పరస్పరము వ్యతిరేకమైనవి, 
ఏకేన = ఒక్క మంత్రముతో, నహి జయ్యాః = జయింపరానివి, తథా = ఆ రీతిగా, ఏభిః = ఈ 
యేడు మంత్రములతో, తాన్‌ = ఆ దుష్టగ్రహములను, జహి = వదలింపుము, ఇతి ఉక్తా = అని 


శ్రీశ్రీశ్రీవాసుదేవానందసరస్వతీవిరచితమ్‌ 387 


పలికి, దేవః = శ్రీదత్తదేవుడు, క్షణాత్‌ = టిప్పపాటులో, అద్భశ్యః అభవత్‌ = కంటికి కనరాక 
పోయెను. 

తా: ఈ దుష్టగ్రహములు పరస్పరము శత్రువులు కావున ఒకే మంత్రముతో వీని నన్నిటిని 
వెడలింపలేము. ఒక్కొక్క గ్రహమున కొక్కొక్క మంత్రము అవసరమగును. నీవును అట్లే యీ 
యేడు మంత్రములను ప్రయోగించి వానిని వదిలింపుము, అని చెప్పి శ్రీదత్తదేవుడు క్షణములో 
కనరాకపోయెను. 


శ్లో॥ తతస్తుష్టః స ధామైత్య యథా దత్తదితం వ్యధాత్‌ । 


ఏకైకమనైేణెకైకమేకైకేన దినేన సః ॥ 10 
శ్లో మన్రశాస్త్రవిధానేన క్రమాద్దాహమపాకరోత్‌ । 
శోకాద్యేకైకవారేణ నష్టమేకైకనిర్లమే | 11 


ప్ర: తతః = అంతట, తుష్టః సః = సంతోషించిన ఆతడు, ధామ+ఏత్య = ఇంటికి వెడలి, యథా 
= ఎట్లు, దత్తదితమ్‌ = శ్రీదత్తునిచే విభజించబడెనో అట్లే, సః = అతడు, ఏకైకమగ్రేణ = ఒక్కొక్క 
మంత్రముతో, ఏకైకమ్‌ = ఒక్కొక్కదానిని, ఏకైకేన దినేన = ఒక్కొక్క రోజున, మన్రశాస్త్రవిధానేన 
= మంత్రశాస్త్రములో చెప్పబడిన పద్ధతి ననుసరించి, క్రమాత్‌ = వరుసగా, గ్రాహమ్‌ = గ్రహమును, 
అపాకరోత్‌ = తొలగించెను, ఏకైకవారేణ = ఒక్కొక్క రోజున, ఏకైకనిర్ల్గమే = ఒక్కొక్కటి 
తొలగిపోవుటలో, శోకాది నష్టమ్‌ = దుఃఖములనుండి బైటపడెను. 


తా: అంతట ఆ బ్రాహ్మణుడు సంతోషించి ఇంటికి వెడలి, శ్రీ దత్తుడు చెప్పినట్లే విభజించి 
రోజుకొక్క మంత్రమును మంత్రశాస్త్రప్రకారము ప్రయోగించి, రోజుకొక్క గ్రహమును తొలగించుచు, 
క్రమముగా ఆ దుఃఖముల నుండి బైటపడెను. 

శ్లో పూర్వవత్సోః ష్టమేం_ హన్యాసీత్సోం_భ్యాసాద్యయౌ గతిమ్‌ | 

శాస్త్రం క్షుద్రమపీదం తు మోక్షోపకృతయే న కిమ్‌ ॥ 12 

ప్ర: అష్టమే అహని = ఎనిమిదవ రోజున, సః = ఆతడు, పూర్వవత్‌ = పూర్వము వలె, ఆసీత్‌ 
= ఆయెను, సః = ఆతడు, అభ్యాసాత్‌ = సాధనవలన, గతిం యయౌ = మోక్షమును పొందెను. 
ఇదం శాస్త్రమ్‌ = ఈ మంత్రశాస్త్రము, క్షుద్రం అపి = క్షుద్రమైనదేయెనను, తు = కాని, 
మోక్ష+ఉపకృతయే = మోక్షమునకు సహకారి, న కిమ్‌ = కాదా యేమి? 
తా: ఎనిమిదవ దినమున, దుష్టగ్రహము లన్నియు తొలగిపోగా, ఆతడు మునుపటివలె ఆయెను. 
అటనుండి అభ్యాసమువలన మోక్షమును పొందెను. ఈ మంత్రశాస్త్రము క్షుద్రమైనదే. ఐనను 
దీనిచే ఆ బ్రాహ్మణకుమారుడు ఉపకారమునే పొందినాడు కదా. అట్లాతనికి మోక్షసాధనసుగమము 
చేసినది యీ మంత్రములే కదా. మరి ఆ శాస్త్రము ఉపకారి కాదనదగునా? 


388 శ్రీ దత్తపురాణమ్‌ 


శ్లో మాతాపురే విష్ణుదత్తశర్మా పత్స్యా సుశీలయా | 
న్యవసధ్భహిధర్మేణ దత్తభరో మహామతిః ॥ 13 
ప్ర : మాతాపురే = మాతాపురమున (రేణుకాపురమున,), విష్ణుదత్తశర్మా = విష్ణుదత్తశర్మ యను 
నాతడు, పత్వ్యా సుశీలయా = సుశీలయను పేరుగల తన భార్యతో, దత్తభక్తః = దత్తప్రభుభక్తుడై, 
మహామతిః = మోక్షకామియి, గృహిధర్మేణ = గృహస్థధర్మము ననుసరించుచు, న్యవసత్‌ = 
నివసించెను. 


తా: మాతాపురమని నామాంతరముగల రేణుకాపురమున విష్ణుదత్తశర్మ యను నాతడు సుశీలయని 
పేరుగల భార్యతో నివసించెను. ఆతడు శ్రీదత్తభక్తుడు, మోక్షకామి, గృహస్థధర్మానువర్తి. 
శ్లో తద్ద్వార్యశ్వత్ఞవృక్షే౭_ భూ ద్బహ్మరక్షో దినేదినే । 
విప్రత్యక్తం భూతబలిం భుభుజేపీడయన్న తౌ ॥ 14 

ప్ర: తత్‌ ద్వారి = వాని ఇంటి వాకిలియందు, అశ్వత్ణవృక్షే = అశ్వత్థవృక్షముపై, బ్రహ్మరక్ష = 
(బ్రహ్మరక్షస్సు, అభూత్‌ = ఉండెను, దినేదినే = ప్రతిదినమును, విప్రత్యక్తమ్‌ = బ్రాహ్మణుడు 
వదలిన, భూతబలిమ్‌ = భూతబలిగా వదలిన ఆహారమును, బుభుజే = భుజించెను, తౌ = ఆ 
బ్రాహ్మణదంపతులను, న పీడయత్‌ = పీడింపకుండెను. 


తా: వాని ఇంటి వాకిలియందు అశ్వత్ణవృక్షము పై (బ్రహ్మరక్షస్సుండెను. దినదినము బ్రాహ్మణుడి 
విధిగా వదలిన భూతబలిని ఆహారముగా గొని, ఆ బ్రహ్మరక్షస్సు ఆ బ్రాహ్మణదంపతులను 
పీడింపకుండెను. 

శ్లో॥ తేనాన్యే పీడితా లోకాః శానో విప్రాన్నసేవనాత్‌ । 

కదాచిద్వైశ్వదేవాన్తే ప్రాదురాస స్వరూపతః ॥ 15 

ప్ర:తేన=ఆ బ్రహ్మరక్షస్సుచేత, అన్యే లోకాః = తదితరులైన ప్రజలు, పీడితాః = పీడింపబడినారు, 
(సః = అతడు), విప్ర+అన్నసేవనాత్‌ = బ్రాహ్మణుని అన్నమును తిననందువలన, శాన్తః = 
ప్రసన్నుడై, కదాచిత్‌ = ఒకప్పుడు, వైశ్వదేవ+అన్తే = వైశ్వదేవవిధి పూర్తియైన తర్వాత, స్వరూపతః 
= నిజరూపముతో, ప్రాదుః+ఆస = ప్రత్యక్షమాయును. 
తా: ఆ బ్రహ్మరక్షస్సు యితరులను బాధించినది, (కాని, ఆ దంపతులను కాదు). పైగా, ఆ 
బ్రాహ్మణభోజనమువలన శాంతించి, ఒకనాడు, ఆ విప్రుని వైశ్వదేవవిధి అనంతరము, వాని 
ఎదుట నిజస్వరూపముతో నిల్బెను. 


శ్లో దృష్ట్వాం త్మానం కరాలం తం భీతం జ్ఞాత్వాం_౭ హ మళువాక్‌ । 
విప్ర! మా భీర్చణీప్వేష్టం రాక్షసో౭ హం త్వదన్నభుక్‌ ॥ 16 


ప్ర : ఆత్మానం కరాలం దృష్ట్వా = భయంకరుడైయున్న తనను చూచి, ఖీతమ్‌ = భయము 


శ్రీశ్రీశ్రీవాసుదేవానందసరస్వతీవిరచితమ్‌ 389 


జెందియున్న వానిగా, తమ్‌ = ఆ బ్రాహ్మణుని, జ్ఞాత్వా = తెలిసికొని, మళ్మవాక్‌ = మధురమైన 
కంఠముతో, ఆహ = ఇట్లనెను, విప్ర = ఓ బ్రాహ్మణా!, మా ఖీః = భయపడవద్దు, ఇష్టం వృణీష్వ 
= నీకేది ప్రీతికరమో దానిని కోరుము, అహమ్‌ = నేను, త్వత్‌+అన్నభుక్‌ రాక్షసః = నీయొక్క 
అన్నముదిన్న రాక్షసుడను. 

తా: తన రూపమును జూచి భయపడుచున్న ఆ బ్రాహ్మణునితో చక్కని మాటలతో ఇట్లనెను : ఓ 
బ్రాహ్మణా! భయము వలదు. నేను నీ అన్నముదిన్న రాక్షసుడను. నీ యభీష్టమును కోరుకొనుము. 

శ్లో స్వపత్న్యభిమతేనాహ శ్రీదత్తం దర్శయాపరమ్‌ । 
న కాజ్చేం_ త్ర పరత్రాపీత్యుక్తః ప్రాహ స రాక్షసః ॥ 17 

ప్ర: స్వపత్నీ+అభిమతేన = తన భార్యయొక్క కోరికననుసరించి, ఆహ = యిట్లనెను, శ్రీదత్తం 
దర్శయ = శ్రీదత్తాత్రేయుని దర్శనము కలిగించుము, అత్ర = ఈ లోకమున, పరత్ర+అపి = 
వేరొకలోకమునగూడ, అపరమ్‌ = మరియొకటి, న కాంక్షే = కోరను, ఇతి+ఉక్తు = అని 
చెప్పబడినవాడై, సః రాక్షసః = ఆ బ్రహ్మరాక్షసుడు, ప్రాహ = యిట్లనెను. 

తా : తనభార్య కోరికననుసరించి ఆ బ్రాహ్మణుడు యిట్లనెను : మాకు శ్రీదత్తుని దర్శనమును 
కలిగించుము. వేరేమియు ఇహపరములలో మాకు కోరదగినది లేదు. అది విని ఆ రాక్షసుడిట్లనెను. 


శ్లో॥ తదాఖ్యాపి న మే శ్రావ్యా తథాపి కథయామి తే | 
తుష్టో, స్మి ప్రతికర్తుం తే ప్రయత్నాద్దర్భయామ్యతః ॥ 18 

ప్ర: తత్‌+ఆఖ్యా+అపి = వాని పేరైనను, మే = నాకు, న శ్రావ్యా = విననింపుకాదు, తథా అపి 
= అట్లయినను, తే కథయామి = నీకు చెప్పుదును, తుష్టః అస్మి = తృప్తుడనైనాను, తే ప్రతికర్తుమ్‌ 
= నీకు ప్రత్యుపకారము చేయుటకు, అతః = అందువలన, ప్రయత్నాత్‌ దర్శయామి = చూపుటకు 
ప్రయత్నింతును. 

తా : వాని పేరైనను నాకు వినుట కిష్టము కాదు. అయినను నీకు చెప్పుచున్నాను. నేను మీ 
భోజనతృప్తుడనై యున్నాను. అందువలన ప్రత్యుపకారము నాకు కర్తవ్యము. కావున మీరు కోరినట్లు 
ఆ దత్తుని చూపుటకు ప్రయత్నింతును. 


శ్లో విశ్వాత్మా దుర్ధరో దేవైరపి తం భక్తిగమ్యమిత్‌ । 
ఆత్మానం చేత్‌ క్షమం జ్ఞాతుం కృతకృత్యో భవిష్యసి ॥ 19 
ప్ర : విశ్వాత్మా = విశ్వమంతయు వ్యాపించిన ఆత్మయైనవాడు, దేవైః అపి = దేవతలచేత గూడ, 
దుర్ధరః = నిలువరింపరానివాడు, భక్తిగమ్యమిత్‌ = భక్తిచేత పొందదగినవాడు, తమ్‌ = వానిని, 
ఆత్మానం జ్ఞాతుం క్షమం చేత్‌ = తనను తాను (నిన్ను నీవు) తెలిసికొనుటకు సమర్భుడయినచో, 
కృతకృత్యః = ధన్యుడవు, సాఫల్యము నొందినవాడవు, భవిష్యసి = అగుచున్నావు. 


390 శ్రీ దత్తపురాణమ్‌ 


తా : విశ్వవ్యాపి, ఆత్మరూపి, దేవతలకైనను చేరరానివాడు, భక్తిచేత మాత్రమే తెలియదగినవాడు, 
అట్టివానిని ఆత్మజ్ఞానముచేత మాత్రమే దర్శింపగలవు. 
శ్లో ఏకదోన్మత్తవ[చ్లీ శం జ్ఞాత్వా మద్యాపణస్థితమ్‌ I 
ఆహూయాహ ద్విజం రక్షో విద్ధి తం యోగిదైవతమ్‌ ॥ 20 

ప్ర: ఏకదా = ఒకప్పుడు, ఉన్మత్తవత్‌ = మత్తెక్కినవానివలె, మద్య+ఆపణస్థితమ్‌ = మద్యమునమ్ము 
దుకాణములోనున్న శ్రీశమ్‌ = శ్రీదత్తుని, జ్ఞాత్వా = తెలిసికొని, రక్షః = బ్రహ్మరాక్షసుడు, ద్విజమ్‌ 
= బ్రాహ్మణుని, ఆహూయ = పిలచి, ఆహ = ఇట్లనెను, తమ్‌ = వానిని (ఆ మద్యపు మత్తులోనున్న 
వానిని), యోగిదైవతమ్‌ = యోగులకు దైవముగా, విద్ధి = తెలియుము. 


తా: ఒకప్పుడు ఆ బ్రహ్మరాక్షసుడు ఒక మద్యమునమ్ము దుకాణములో నున్న శ్రీదత్తుని గుర్తించి, 
ఆ బ్రాహ్మణుని పిలచి, ఆ మద్యపు మత్తులోనున్న వ్యక్తియే శ్రీదత్తుడు, యోగుల దేవుడు, అని 
తెలియుము. 


శ్లో విప్రస్వవేక్ష్య తం హీనం మేనే దృశ్యోః భవత్తదా I 
ఖిన్నోం_గాద్దామ తం రక్షః ప్రాహ దుర్భాగ్య కిం కృతమ్‌ ॥ 21 


ప్ర: విప్రః తు = బ్రాహ్మణుడేమో, తమ్‌ అవేక్ష్య = వానిని చూచి, హీనం మేనే = హీనునిగా 
తలచెను, అదృశ్యః అభవత్‌ = అదృశ్యుడాయెను, తదా = అప్పుడు, ఖిన్నః = దిగులు చెందినవాడై, 
ధామ = యింటికి, అగాత్‌ = వెడలెను, తమ్‌ = ఆ (బ్రాహ్మణుని, రక్షః = బ్రహ్మరాక్షసుడు, ప్రాహ 
= ఇట్లనెను, దుర్భాగ్య! = క్ర దౌర్భాగ్యుడా!, కిం కృతమ్‌? = ఏమి చేసితివి? 


తా: బ్రాహ్మణు డా ఉన్మత్తుని చూచి హీనునిగా భావించెను. అంతట ఆ వ్యక్తి (శ్రీదత్తుడు) 
అంతర్జానమాయెను. బ్రాహ్మణుడు దిగులుగా యిల్లు చేరెను. (బ్రహ్మరాక్షసుడు వానిని చూచి, 
“దౌర్భాగ్యుడా! ఏమి చేసితివి?” అనెను. xk 


శ్లో శాసితోం పి పురా విప్ర! మోహితోం సి కథం వద । 
సందేక్ష్యే పునరప్యేనం సావధాన ఇతో భవ॥ 22 


ప్ర: పురా = ముందుగా, శాసితః అపి = హెచ్చరించబడినవాడవైనను, విప్ర! = ఓ బ్రాహ్మణుడా!, 
కథమ్‌ = ఎట్లు, మోహితః అసి = భ్రమలో బడినావు?, వద = చెప్పుము, పునః అపి = 
మరియొక సారికూడ, ఏనమ్‌ = వీనిని, సందేక్ష్యే = నీకు చూపుదును, ఇతః = ఈపై, సావధానః 
భవ = జాగరూకుడవు కమ్ము 


తా : ముందుగా హెచ్చరించినాను గదా, భ్రమలో నెట్లు మునిగితివయ్యా!? బాపడా! మరియొక 
సారి శ్రీదత్తుని చూపుదును. ఈసారి మెలకువగా నుండుము. 


శ్రీశ్రీ శ్రీవాసుదేవానందసరస్వతీవిరచితమ్‌ 391 


శ్లో; అధైకదా౭ ౩ హ రక్షోం బ్ల! శ్వవృతో ధూలిధూసరః । 
తమాత్మక్రీడమాత్మానం విద్వాత్మరతిముత్తమమ్‌ ॥ 23 
ప్ర: అథ = అంతట, ఏకదా = ఒకప్పుడు, రక్షః = రాక్షసుడు, ఆహ = ఇట్లనెను, అబ్బ! కక 
బ్రాహ్మణుడా!, ధూలిధూసరః = మట్టిగొట్టుకొనియున్నవాడు, శ్వవృతః = కుక్కలచే చుట్టుకొనబడిన 
వాడు, తమ్‌ = అట్టివానిని, ఉత్తమమ్‌ = ఉత్తముడగు, ఆత్మరతిమ్‌ = ఆత్మయందు రమించువానిగా, 
ఆత్మక్రీడమ్‌ = ఆత్మయొక్క లీలావిహారిగా, ఆత్మానమ్‌ = ఆత్మస్వరూపునిగా, విద్ధి = తెలియుము. 


తా: అంతట నొకనాడు రాక్షసుడు బ్రాహ్మణునితో ఇట్లనెను : “ఓ బ్రాహ్మణుడా! ఒడలంతయు 
దుమ్ము గొట్టుకొని కుక్కల గుంపు మధ్యలోగల వానిని చూడుము. ఆతడు లీలావినోదియైన 
ఆత్మస్వరూపి, సర్వోత్తమమైన ఆత్మానందము ననుభవించు వాడని తెలిసికొనుము.” 
శ్లో రక్షోభిరపి యః స్వర్తుమశక్యో౭ హం తు దైవతః । 
రక్షో౭ భవం విప్రకోపాత్తద్భక్తోః పి తతః స్మరే i 24 

ప్ర : రక్షోభిః అపి = రక్షస్సులచేనైనను, యః = ఎవరు, స్మర్తుమ్‌ = తలచుటకు, అశక్యః = 
సాధ్యము కానివాడో, (అట్టివానిని)) అహం తు = నేనేమో, దైవతః = విధివశమున, తత్‌ భక్తః 
అపి = వాని భక్తుడనైనను, విప్రకోపాత్‌ = బ్రాహ్మణకోపమువలన, రక్షు అభవమ్‌ = రాక్షసుడనైతిని, 
తతః = భక్తుడనైన కారణమున, స్మరే = స్మరించగలను, గుర్తించగలను. 


తా : రక్షస్సులు దేవయోనులు. ఐనను వారు సైతము శ్రీదత్తుని గుర్తింపలేరు. ఇక నేను ఆ 
స్వామిభక్తుడను. ఒక బ్రాహ్మణకోపమువలన బ్రహ్మరాక్షసుడనైతిని. భక్తుడనైనందున, స్వామిని 
గుర్తింపగలను. 
శ్లో విప్రో౭_ప్యధాస్థిభూషం తం రకాక్షం సంముఖోం గమత్‌ । 
తేనాస్టా తాడితో౭ ధావత్స భీతో జీవితేచ్చయా ॥ 25 

ప్ర: విప్రః అపి = బ్రాహ్మణుడు కూడ, అథ = అంతట, అస్టిభూషమ్‌ = ఎముకలను 
ఆభరణములుగా ధరించినవాడు, రక్తాక్షమ్‌ = ఎజ్బ్జని కన్నులు గలవాడు నైన, తమ్‌ = ఆ 
శ్రీదత్తుని, సంముఖః అగమత్‌ = ఎదుట నిల్చెను, తేన = వానిచే, ఆస్థా = ఎముకతో, తాడితః 
= కొట్టబడినవాడై, భీతః = భయముజెందినవాడై, జీవితేచ్చయా = (బ్రతుకుపై కోరికతో, సః = 
ఆతడు, అధావత్‌ = పరుగెత్తెను. 


తా: అంతట (బ్రాహ్మణుడును ఎముకలు ధరించి ఎజ్జిని కన్నులుగల ఆ శ్రీదత్తుని సంముఖమునకు 
వెళ్ళి నిల్చెను. కాని, వానిచే ఎముకతో కొట్టబడి ప్రాణభయముతో పరుగెత్తెను. 
శ్లో రక్షోః వదత్సరం దైవం మన్యే యత్నో నిరర్థకః 
మిథ్యాః 2 త్మతాడనాత్మా తే హానిర్విప్ర! విచారయ ॥ 26 


392 శ్రీ దత్తపురాణమ్‌ 


ప్ర: రక్ష = బ్రహ్మరాక్షసుడు, అవదత్‌ = ఇట్లనెను, పరం దైవం మన్యే = పరమ దైవముగా 
భావింతును, యత్సః = ప్రయత్నము, నిరర్ధకః = వ్యర్థమైనది, మిథ్యా = భ్రమమభైన, ఆత్మ = 
ఆత్మచేత, తాడనాత్‌ = కొట్టబడుటవలన, తే = నీకు, కా హాని = అపకారమేమి (కల్గును)? 
విప్ర! = ఓ బ్రాహ్మణుడా!, విచారయ = ఆలోచించుము. 


తా : వానిని పరదైవముగా భావింతును. ప్రయత్నము వ్యర్థమైనది. ఓ బాపడా! లీలామాత్రమైన 
ఆత్మక్రీడలో కొట్టిన దెబ్బలు నీకు హాని కలిగించునా?! నీవే ఆలోచించుము. 
శ్లో భూయో: పి దర్శయిప్యే తే కార్యం సాధయ యత్నతః । 
కిం కార్యమితి పృచ్చేచ్చేత్రసన్నః సతదావద॥ 27 


ప్ర: భూయః అపి = మరల కూడ, తే = నీకు, దర్శయిప్యే = చూపింతును, యత్నతః 
ప్రయత్నముతో, కార్యం సాధయ = కోరికను సాధించుకొనుము, ప్రసన్నః = ప్రసన్నుడై, సః = 
శ్రీదత్తుడు, కిం కార్యమ్‌ = పనియేమి, ఇతి = అని, పృచ్చేత్‌ చేత్‌ = అడిగినట్లయిన, తదా = 
అప్పుడు, వద = చెప్పుము. 


తా : మరియొకసారి నీకు చూపుదును. జాగరూకుతతో కార్యమును సాధించుకొనుము. 
శ్రీదత్తప్రభువు ప్రసన్నుడై యేమి నీ కోరిక యని అడిగినట్లయిన, అప్పుడు నీ కోరికను తెల్పుము. 


శ్లో ధర్మ శ్రాద్ధే క్షణం యాస్యే ప్రసాదః క్రియతామితి । 


అధైకదాం ౩౭ హ రక్షో యః శ్వభ్యో మృతఖరామిషమ్‌ 11 28 
శ్లో దత్త ఉత్కృత్య తం విద్ధి దేవం సత్యం వచో మమ । 
పత్సాపి శిక్షితో థైర్యాద్గత్వా తచ్చరణేః గ్రహీత్‌ ॥ 29 


ప్ర: ధర్మశ్రాద్దే = ధర్మవిషయమున శ్రద్ధవహించి, క్షణమ్‌ = కొద్దికాలమును, యాస్వే = 
గడుపుదును, ప్రసాదః క్రియతామ్‌ = అనుగ్రహింపదగుదురు, ఇతి = అని, (పై శ్లోకములోని, 
వద = చెప్పుము); అథ = అంతట, ఏకదా = ఒకప్పుడు, రక్షః = రాక్షసుడు, ఆహ = ఇట్లనెను, 
యః = ఎవడు, శ్వభ్యః = కుక్కలనుండి, మృతఖర = చనిపోయిన గాడిదయొక్క ఆమిషమ్‌ = 
ఎముకను, ఉత్కృత్య = తీసికొనునో, తమ్‌ = వానిని, దేవమ్‌ = ప్రభువు, దత్తః = దత్తుడుగా, 
విద్ధి = తెలియుము, మమ = నాయొక్క వచః = మాటలు, సత్యమ్‌ = నిజము; శిక్షితః = 
బోధింపబడినవాడై, పత్యా అపి = భార్యతోగూడ, ధైర్యాత్‌ = ధైర్యముబట్టి, గత్వా = వెడలి, తత్‌ 
చరణే = వాని (శ్రీదత్తుని) పాదములను, అగ్రహీత్‌ = పట్టుకొనెను. 


తా: ధర్మమును గురించి క్షణకాలము (్రద్ధవహింతును. తమరు అనుగ్రహింపవలయును, అని 
చెప్పుము. అంతట ఒకప్పుడు రాక్షసుడిట్లనెను, ఆ కుక్కలనుండి చచ్చినగాడిదఎముకను 


శ్రీశ్రీశ్రీవాసుదేవానందసరస్వతీవిరచితమ్‌ 393 


లాగికొనుచున్నవాడే శ్రీదత్త ప్రభువు. నా మాట నిజము. అట్లు సూచింపబడినవాడై, ఆ బ్రాహ్మణుడు, 
ధైర్యము చిక్కబట్టి, భార్యతో గూడ వెడలి శ్రీదత్తుని పాదములను పట్టుకొనెను. 
శ్లో మాంసాస్థితాడితో౭_ప్వుక్తో ముజ్బ ముజ్బు వ్రజేత్యపి । 
ధైర్యాత్‌ స్వార్ధపరో విప్రో వవన్దే న ముమోచ తమ్‌ ॥ 30 

ప్ర: మాంసాస్థి-తాడితః = మాంసముతోడి ఎముకతో కొట్టబడినవాడు, ముజ్బ ముజ్బు = విడు 
విడు, వ్రజ = వెళ్ళిపో, ఇతి అపి = అనియును, ఉక్తః అపి = చెప్పబడినవాడైనను, విప్రః = 
బ్రాహ్మణుడు, స్వార్థపరః = తన కోరికయందే స్టిరుడైనవాడై, ధైర్యాత్‌ = ధైర్యముబట్టి, తం వవన్దే 
= వానిని (శ్రీదత్తుని) నమస్మరించెను, న ముమోచ = (పాదములను) విడువలేదు. 


తా: మాంసముతో కూడిన ఎముకతో కొట్టినను, “విడు విడు, వెడలిపో” యని నెట్టినను, 
(బ్రాహ్మణుడు శ్రీదత్తుని పాదములు విడువక, తన లక్ష్యమునందే స్థిరబుద్ధియె, ధైర్యము కోల్పోక, 
నమస్కరించెను. 
శ్లో దీనమార్తం ద్విజం ధీరం జ్ఞాత్వాః౨.హ కృపయా ప్రభుః । 
ఆగతో౭ సి త్రివారం కిం కార్యం వ్రాత్యేన తే మయా ॥ 31 

ప్ర: ద్విజమ్‌ = బ్రాహ్మణుని, దీనమ్‌ = దీనునిగా, ఆర్తమ్‌ = రక్షణ కోరువానినిగా, ధీరమ్‌ 
ధైర్యశాలినిగా, జ్ఞాత్వా = తెలిసికొని, కృపయా = దయతో, ప్రభుః = శ్రీ దత్తప్రభువు, ఆహ = 
ఇట్లనెను, త్రివారమ్‌ = మూడు పర్యాయములు, ఆగతః అసి = వచ్చినవాడవైతివి, తే = నీకు, 
వ్రాత్యేన మయా = హీనుడనైన నాతో, కిం కార్యమ్‌ = యేమి పని? 


తా: బ్రాహ్మణుడు దీనుడని, ఆర్తుడని, ధైర్యశాలినిగా తెలిసికొని దయతో దత్తప్రభువు, “మూడు 
పర్యాయములు నాకై వచ్చితివి; నేను హీనజన్ముడను; నాతో నీకేమి పని?” 
శ్లో శ్రాద్ధే నిమన్రయామీతి ద్విజేనోక్షోః వదదృత I 
పితరో౭_ధఃపతిష్యన్తి శ్రాద్ధే: నాచారయోజనాత్‌ ॥ 82 

ప్ర: శ్రాద్దే = పితృ శ్రాద్ధమునందు, నిమన్రయామి = మిమ్ము భోక్తగా ఆహ్వానించుచున్నాను, ఇతి 
= అని, ద్విజేన = బ్రాహ్మణునిచేత, ఉక్తః = చెప్పబడి, అవదత్‌ = ఇట్లనెను; పితరః = పితరులు, 
శ్రాద్దే = శ్రాద్దమునందు, అనాచారయోజనాత్‌ = అనాచారము జరిపించుటవలన, అధఃపతిష్యన్తి 
= అధోలోకములకు పడిపోదురు. 


తా : పితృశ్రాద్ధమునకు భోక్తగా నాహ్వానించుచున్నానని బ్రాహ్మణుడనగా శ్రీదత్తుడిట్లనెను : 
అనాచారమువలన నీ పితరులు అధోగతి చెందుదురు. 
శ్లో! ద్విజోః బ్రవీత్మిమాచారైర్లభ్యన్తేః న్యైశ్చ కా క్షతిః | 
తవేశస్యాప్తకామస్య కిమసక్తస్య కర్మభిః ॥ 833 


394 శ్రీ దత్తపురాణమ్‌ 


ప్ర: ద్విజః = బ్రాహ్మణుడు, అబ్రవీత్‌ = ఇట్లనెను, కిం ఆచారైః లభ్యన్తే = ఆచారముల చేత నేమి 
పొందబడుచున్నవో, అన్వైః చ = ఇతరులచేత గూడ, కా క్షతిః = నష్టమేమి? ఈశస్య ఆప్తకామస్య 
= కోరికలు లేని ఈశ్వరుడవైన, అసక్తస్య = నిరాసక్తునకు, తవ = నీకు, కర్మభిః = కర్మలచేత, 
కిమ్‌ = ఏమి? 


తా: బ్రాహ్మణుడిట్లనెను : ఆచారములద్వారా యే లాభము కలుగునో ఆ లాభమే అనాచారము 
ద్వారా కలిగినచో నష్టమేమి? నీవు ఈశ్వరుడవు, కోరికలేలేని నిత్యతృప్తుడవు, దేనియందును 
ఆసక్తిలేనివాడవు. అట్టి నీవలన కర్మఫలముల కేమి నష్టము? 
శ్లో ఇత్యుక్త ఓం తథధేత్యుక్వా స్వరూపేణ స్థితో వదత్‌ I 
నిమన్ర్యాన్యం చ మత్మల్సం పాకశుద్ధిర్విధీయతామ్‌ 11 34 

ప్ర: ఇతి ఉక్తః = ఇట్లు చెప్పబడినవాడై, ఓం = అవును, తథా ఇతి = అట్లేయని, ఉక్వా = పలికి, 
స్వరూపేణ = నిజస్వరూపముతో, స్థితః = నిల్చినవాడై, అవదత్‌ = ఇట్లనెను, అన్యం చ = 
రెండవదానిని గూడ, మత్మల్సమ్‌ = నా సరసన కూర్చుండదగువానిని, నిమన్య్య = ఆహ్వానించి, 
పాకశుద్ధిః = పాకశుద్ధిని, విధీయతామ్‌ = చేయదగును. 


తా: ఇట్లు చెప్పబడినవాడై, శ్రీదత్తుడు, అవును. అట్లేయని చెప్పి, నిజస్వరూపముతో సాక్షాత్మరించి, 
రెండవవానిని నా సరసన కూర్చుండదగువానిని గూడ ఆహ్వానించి, పాకశుద్ధి చేయుము, అనెను. ౫ 
శ్లో సుస్నాతః శుచిరేష్యామి త్వద్వేశ్శకుతపక్షణే | 
న శ్మశానం న మాంసాస్ధి తత్రాపశ్యద్ద్విజస్తదా ॥ 835 
ప్ర: సుస్నాతః = చక్కగా స్నానముచేసి, శుచిః = శుచినై, త్వత్‌ వేశ్మ = నీ యింటికి, కుతపక్షణే 
= కుతపకాలమున, అనగా, పగటివేళ 8వ ముహూర్తమున, అపరాహ్నమున, ఏష్యామి = 
వత్తును; తదా = అప్పుడు, ద్విజః = బ్రాహ్మణుడు, తత్ర = అచట, శృ్మశానమ్‌ = శృశానమును, 
న = కాదు, మాంసాస్థి = మాంసమును ఎముకలను, న అపశ్యత్‌ = చూచినవాడుకాదాయెను. 


తా: చక్కగా స్నానముచేసి శుచినై నీ యింటికి కుతపకాలమున వత్తును. ఆ సమయమున ఆ 
బ్రాహ్మణున కచట శృ్మశానముగాని మాంసాస్థి గాని చూచినవాడు కాదు, అనగా, అది భ్రమయని 
భావము. 


కుతపకాలము అనునది దినమును 15 ముహూర్తములుగా విభజించగా, అందలి 8వది. 
ఆ ముహూర్తములివి :- 1. రౌద్రము, 2. శ్వేతము, 3. మైత్రము, 4. శారభము, 5. సావిత్రము, 
6. విజయము, 7. గాంధర్వము, 8. కుతపము, 9. రౌహిణేయము, 10. విరించము, 11. 
సోమము, 12. నిర్భతి, 13. మాహేంద్రము, 14. వరుణము, 15. భటము. 


శ్రీశ్రీ శ్రీవాసుదేవానందసరస్వతీవిరచితమ్‌ 395 


శ్లో॥ శృశానం యోగభూః శ్వానో వేదః శాస్తాణి వాయసాః | 
దృష్టో ద్విజేనావధూతః సాక్షాద్దత్త స్రిరూపద్భక్‌ ॥ 36 


a గ్రని! 

ప్ర: శృశానమ్‌ = శృ్మశానము, యోగభూః = యోగభూమిగను, శ్వానః = కుక్క వేదః = 
వేదముగను, వాయసాః = కాకులు, శాస్త్రాణి = శాస్తములుగ, అవధూతః = అవధూత, సాక్షాత్‌ 
= సాక్షాత్తు, త్రిరూపధ్భక్‌ = (బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల మూడు రూపములను ధరించిన, దత్తః 
దత్తుడుగను, ద్విజేన = బ్రాహ్మణునిచేత, దృష్టః = దర్శింపబడెను. 

తా: బ్రాహ్మణుడకృడ శృశానమునకు బదులు యోగభూమిని, కుక్కకు బదులు వేదమును, 
కాకులకు బదులు శాస్త్రములను, అవధూత స్థానమున సాక్షాత్‌ త్రిమూర్తిస్వరూపుడైన శ్రీదత్తుని 
దర్శించెను. 

శ్లో ద్విజో నత్వాం_ ౩ హ ధన్యోం_స్మి ధన్యౌ మే పితరౌ కులమ్‌ । 
యత్స్పుణ్యాఘాదపి కుధీరద్రాక్షం తే పదం మహత్‌ ॥ 837 


ప్ర: ద్విజః = బ్రాహ్మణుడు, నత్వా = నమస్మరించి, ఆహ = ఇట్లనెను, ధన్యః అస్మి = నేను 
ధన్యుడనైనాను, మే పితరౌ = నా తల్లితండ్రులు, ధన్యౌ = ధన్యులైనారు, కులమ్‌ = వంశము, 
యత్‌ = దేనిని, తే = నీయొక్క మహత్‌ పదమ్‌ = గొప్ప పాదము, పుణ్య+ఓఘాత్‌ అపి = పుణ్య 
ప్రవాహము కంటెను, కుధీః అపి = మందుడును ఐనను, అద్రాక్షమ్‌ = చూడబడినది. 
తా: బ్రాహ్మణుడు నమస్మరించి యిట్లనెను : నేను ధన్యుడను; నా తల్లితండ్రులు ధన్యులు; నా 
వంశము, మందుడునైనను చూడబడినది. 
శ్లో ఇత్యుక్వా స దృతం గేహం గత్వా పత్న్యై శశంస తత్‌ | 
సాపి హృష్టా సతీ పాకం విధినా కర్తుమారభత్‌ ॥ 38 
ప్ర: ఇతి ఉక్వా = అని పలికి, సః = ఆ బ్రాహ్మణుడు, దృతమ్‌ = వేగముగా, గేహం గత్వా = 
యింటికి వెడలి, పత్స్యె = భార్యకు, తత్‌ = ఆ విషయమును, శశంస = తెలియజేసెను; సా అపి 
= ఆమెయున్నూ హృష్టా సతీ = సంతోషించినదగుచు, విధినా = శాస్రోక్త ప్రకారముగా, పాకమ్‌ 
= వంటకములను, కర్తుమ్‌ = చేయుటకు, ఆరభత్‌ = మొదలిడెను. 
తా: ఇట్లని పలికి ఆ బ్రాహ్మణుడు వేగముగా యింటికి చేరి, ఆ విషయమును భార్యకు చెప్పగా 
ఆమె సంతోషించి, శాస్త్రము శ్రాద్ధవిధికి నియమించిన రీతిలో వంటకము సిద్ధము చేయ 
నారంభించెను. 
శ్లో క్వ మృగ్యోః న్యో ద్విజస్తుల్య ఇత్యుక్తో రాక్షసో౭_బ్రవీత్‌ | 
యత్రాయాత్యీశ్వరస్తత్ర సమాయాన్య్యఖిలాః సురాః ॥ 39 
ప్ర: తుల్యః = సరితూగగల, అన్యః ద్విజః = రెండవ బ్రాహ్మణుడు, క్వ మృగ్యః = ఎక్కడ 


396 శ్రీ దత్తపురాణమ్‌ 


వెదుకదగినవాడు?, ఇతి ఉక్తః = అని అడుగబడిన, రాక్షసః = బ్రహ్మరాక్షసుడు, అబ్రవీత్‌ = 
యిట్లనెను, ఈశ్వరః = దత్తప్రభువు, యత్ర = యెచ్చట(కు), యాతి = వెడలుచున్నాడో, తత్ర = 
అచ్చట(కు), అఖిలాః సురాః = దేవతలందటు, సమాయాన్తి = వచ్చి చేరుచున్నారు. 


తా : శ్రీదత్తునితో సరియగు మరియొక బ్రాహ్మణుని కొరకు ఎక్కడ వెదుకవలయునని అడుగగా, 
బ్రహ్మరాక్షసుడిట్లనెను : శ్రీదత్తప్రభువు యెక్కడకు వెడలునో అక్కడ దేవతలందటు చేరుచున్నారు. 
శ్లో॥ తథాప్యర్మం గృహపతిం వహ్నిం వా౭_త్ర నిమన్రయ । 

కార్యం తే సాధితం సర్వం ప్రసాదే మాం న విస్మర ॥ 40 
ప్ర: తథా అపి = అట్లయ్యును, అర్మమ్‌ = సూర్యుని, వా = లేక, గృహపతిమ్‌ - వహ్నిమ్‌ = 
గృహపతియనబడు అగ్నిని, అత్ర = రెండవ బ్రాహ్మణుని స్థానమున, నిమన్రయ = ఆహ్వానించుము, 
తే కార్యమ్‌ = నీవు చేయదగినది, సాధితం సర్వమ్‌ = అంతయు సఫలమగును, ప్రసాదే = 
ప్రసాదమును వినిమయము చేయునప్పుడు, మామ్‌ = నన్ను, న విస్మర = మరువకుము. 


తా : అది అట్లున్నది కావున నీవు సూర్యునిగాని లేక అగ్నిని గాని రెండవ భోక్తగా శ్రాద్ధమున 
కాహ్వానింపుము. నీ కర్తవ్యము సఫలమగును. ప్రసాదము వితరణ చేయుటలో నన్ను మరువకుము. 
శ్లో॥ తథేత్యుక్వా స పత్స్ప్యె తచ్చశంసా్రాన్తరేం త్రిజః | 
హో క్వ సై ఆబ్బ త్రాన్తల9- ( 
శ్రీశ ఏత్యాహ మత్కల్పః కో౬న్యో విప్రో వద ద్విజ! ॥ 41 
ప్ర: తథా ఇతి ఉక్వా = అట్లే యని చెప్పి, సః = ఆ బ్రాహ్మణుడు, పత్న్యై = భార్యకు, తత్‌ = ఆ 
విషయమును, శశంస = వివరించెను, అత్రాన్తరే = ఇంతలో, అ్రిజః శ్రీశ = అత్రికుమారుడైన 
శ్రీవిష్ణువు (శ్రీదత్తుడు), ఏత్య = వచ్చి, ఆహ = అడిగెను, ద్విజ! = ఓ బ్రాహ్మణుడా!, మత్మల్సః 
= నాకు సరియగు, విప్రః = బ్రాహ్మణుడు, అన్యః = రెండవ భోక్త, కః = ఎవడు?, వద = 
చెప్పుము. 
తా: ఆ బ్రాహ్మణుడందుకంగీకరించి భార్య కా విషయ మెటిగించెను. అంతలో శ్రీదత్తుడచటకు 
విచ్చేసి, “నాకు సరియైన రెండవ (్రాద్ధభోక్స ఎవరో చెప్పుము” అని ఆ బ్రాహ్మణు నడిగెను. 
1 సనెం_(త్రాస్వతా ప్ర ఆయాస I 
శ్లో॥ స్వాసనేం త్రాస్యృతామన్యో విప్ర ఆయాస్యతీతి తమ్‌ 
ఉక్వా సతీ బహిర్గత్వా౭ ౩ జుహావార్మం ప్రణమ్య సా ॥ 42 
ప్ర: స్వ+ఆసనే = తన స్థానమున, అత్ర = అచట, ఆస్యతామ్‌ = కూర్చుండజేయదగును, అన్యః 
విప్రః = రెండవ బ్రాహ్మణుడు, ఆయాస్యతి = వచ్చుచున్నాడు, ఇతి = అని, తమ్‌ = వానితో, 
ఉక్వా = పలికి, బహిర్గత్వా = బైటకు వెళ్ళీ, సాసతీ =ఆ సాధ్వి, అర్మమ్‌ = సూర్యుని, ప్రణమ్య 
= నమస్మరించి, ఆజుహావ = ఆహ్వానించెను. 


శ్రీశ్రీ శ్రీవాసుదేవానందసరస్వతీవిరచితమ్‌ 397 


తా : రెండవ బ్రాహ్మణుడు బోక్తగా వచ్చుచున్నాడు, తన స్థానము అచట, కూర్చుండ జేయుడు, 
అని ఆ బ్రాహ్మణునితో పలికి, ఆ సాధ్వి బైటకు వెళ్ళి, సూర్యునికి నమస్కరించి ఆహ్వానించెను. 
శ్లో సర్వాత్మన్‌! ధీర! సవితః! కరోషి త్వం సచేతనమ్‌ । 
విశ్వం జదమపీహాద్య దేవాగచ్చ దయస్వ నః ॥ 43 
ప్ర: సర్వాత్మన్‌! కర్రీ సృష్టియంతటికి ఆత్మయినవాడా!, ధీర! = బుద్ధిని వికసింపజేయువాడా!, 
సవితః! = ఓ సూర్యదేవా!, త్వమ్‌ = నీవు; విశ్వమ్‌ = జగత్తును, జడం అపి = జడముగా 
నున్నదానిని, సచేతనమ్‌ = చైతన్యవంతముగా, కరోషి = చేయుచున్నావు, అద్య = నేడు, నః = 
మమ్ములను, దయస్వ = దయతో జూడుము, దేవ = ఓ దేవా!, ఇహ = ఇక్కడకు, ఆగచ్చ = 
రమ్ము. 
తా: ఓ సూర్యదేవా! సర్వాత్మా! బుద్ధివికాసకా! నీవు జడమైన జగత్తును చైతన్యవంతము జేతువు. 
నేడు మా యందు దయయుంచి మా ఆహ్వానమును మన్నించి రమ్ము. 
శ్లో ఇత్యర్మః ప్రార్థితో విప్రరూపీ ప్రాపాత్రిజోః వదత్‌ । 
దేవహీనం కథం (శ్రాద్ధం తృతీయో న్విష్యతాం తథా ॥ 44 
ప్ర: ఇతి = అని యిట్లు, ప్రార్థితః అర్మః = ప్రార్థింపబడిన సూర్యుడు, విప్రరూపీ = బ్రాహ్మణ 
వేషమున, ప్రాప = వచ్చెను, అత్రిజః = శ్రీదత్తప్రభువు, అవదత్‌ = యిట్లనెను, దేవహీనమ్‌ = 
దేవత లేకుండ, శ్రాద్ధమ్‌ = శ్రాద్ధము, కథమ్‌ = ఎట్లు సాధ్యము?, తథా = అట్లే, తృతీయః = 
మూడవభోక్త, అన్విష్యతామ్‌ = వెదుకబడునుగాక! 
తా: యిట్లు ప్రార్థింపగా సూర్యుడు బ్రాహ్మణుడై వచ్చెను. శ్రీదత్తుడు “దేవత భోక్తగా లేకుండ 
శ్రాద్ధమెట్లగును? కనుక మూడవ భోక్తను వెదకి తెమ్ము” అనెను. 
శ్లో సతీ గృహపతిం ప్రాహ కర్మాధ్యక్షాంశతో౭_ధునా 1 
ఏహీత్యుకోః గ్నిరప్యాప తత్కల్పో విశ్వరూపధృక్‌ 11 45 
ప్ర: సతీ = ఆ సాధ్వి, గృహపతిమ్‌ = అగ్నిని, ప్రాహ = ఇట్లనెను, అధునా = ఇప్పుడు, కర్మ+ 
అధ్యక్ష+అంశతః = కర్మాధ్యక్షుని అంశవలన, ఏహి = రమ్ము, ఇతి ఉక్తః = అని పిలువబడినవాడై, 
అగ్నిః అపి = అగ్నిదేవుడు కూడ, తత్‌ కల్పః = శ్రీదత్తునితో సముడై, విశ్వరూపధృక్‌ = 
విశ్వరూపధారియై, ఆప = వచ్చెను. 
తా: ఆ బ్రాహ్మణుని యిల్లాలగు సాధ్వి అగ్నిని కర్మాధ్యక్షుని అంశగా, ఆతడు గార్హపత్యాగ్ని 
కావున, అగ్నిర్వై దేవానామవమః అను (శ్రుతి ననుసరించి, దేవతాకల్పుడు కావున, వానిని 
రమ్మని ఆహ్వానించగా, అగ్నియు విశ్వరూపధారియైన శ్రీదత్తుని సముడుగా వచ్చెను. 


398 శ్రీ దత్తపురాణమ్‌ 


శ్లో దేవేం గ్నిముపవేశ్యేశం పిత్రేం ర్మం చ యథావిధి | 
వ్యధా[చ్భాద్ధం ముదా భుక్తాస్త సోః స్మేత్యవదంస్తయః 11 46 
ప్ర: దేవే = దేవస్థానమున, అగ్నిమ్‌ = అగ్నిదేవుని, ఉపవేశ్య = కూర్చుండజేసి, ఈశమ్‌ = 
శ్రీదత్తుని, పిత్రే = పితృస్థానమున, అర్మం చ = సూర్యునియు, యథావిధి = శాస్తోక్తముగా, 
శ్రాద్ధమ్‌ = శ్రాద్ధమును, వ్యధాత్‌ = నిర్వహించెను, ముదా = సంతోషముగా, త్రయః = ముగ్గురును, 
భుక్తాః = భుజించినవారై, తృష్లాః స్మ = తృప్తిజెందితిమి, ఇతి అవదన్‌ = అని పలికిరి. 


తా : దేవస్థానమున అగ్నిని, శ్రీదత్తుని, సూర్యుని పితరుల స్థానమునను కూర్చుండజేసి శాస్త్రవిధిగా 
శ్రాద్ధమును నిర్వహించెను. ఆ మువ్వురును భుజించి, సంతోషముతో తృప్తులమైతిమి అని పలికిరి. 

శో ఆచాన్రేషప్వక్షయం దత్వా తమష్టశతనామభిః । 

నత్వా౭_ ౩ హ రక్షసోక్వా వః కృతకృత్యో౭ స్మి దర్శనాత్‌ ॥ 47 

ప్ర: ఆచాన్తేషు = పిండప్రదానానంతర మాచమనము చేయగా, అక్షయం దత్వా = అక్షయమునిచ్చి 
(అక్షతల నిచ్చి), తమ్‌ = శ్రీదత్తుని, అష్టకతనామభిః = నూట యెన్మిది పేర్లతో, నత్వా = 
నమస్మరించి, ఆహ = పలికెను, రక్షస+ఉక్వా = రాక్షసుని మాటలచేత, వః దర్శనాత్‌ = తమ 
దర్శనమువలన, కృతకృత్యః అస్మి = ధన్యుడనైతిని. 
తా : పిండప్రదానానంతరము ఆచమనమిచ్చి, అక్షతలను ఆశీర్వదించుటకై యిచ్చి, శ్రీదత్తుని 
అష్టోత్తరశతనామపురస్సరముగా నమస్కరించి, ఆ బ్రాహ్మణుడిట్లనెను : రాక్షసుని మాటలచేత 
తమ దర్శనమైనది, ధన్యుడనైతిని. 

శ్లో; దత్తః ప్రాహైతు రక్షోం పి మదుచ్చిష్టాశనాద్గతిమ్‌ | 

ముకాస్తే పితరః పత్స్యా సిద్ధస్త్వం చైహి సద్గతిమ్‌ ॥ 48 
ప్ర : దత్తః = శ్రీదత్తప్రభువు, ప్రాహ = ఇట్లనెను, రక్షః అపి = రాక్షసుడు కూడ, మత్‌ = నా 
యొక్క ఉచ్చిష్ట = ప్రసాదమును (ఎంగిలిని), అశనాత్‌ = తినుటవలన, గతిమ్‌ = మోక్షమును, 
ఏతు = పొందుగాక!, తే = నీ యొక్క పితరః = పితరులు, ముక్తాః = ముక్తులయిరి, త్వమ్‌ = 
నీవు, పత్వ్యా చ = భార్యతో గూడి, సిద్ధః = సహజముగా, సద్గతిం ఏహి = ముక్తుడవుగమ్ము! 
తా: శ్రీదత్తుడిట్లనెను : బ్రహ్మరాక్షసుడుగూడ నా ప్రసాదమును భుజించుట కారణముగా మోక్షము 
పొందును. నీ పితరులు ముక్తులయిరి. నీవును భార్యాసమేతుడవై సహజముగనే నా ప్రసాదమున 
ముక్తుడవగుదువు. 


శ్లో॥ దత్వా విద్యా యయౌ దత్త - స్వర్యానం కామగం చ కః । 
ఉభయర్ధీశ్చ శుష్పైవం - తేజీయాన్సో౭ భవత్కృతీ i 49 


ప్ర: దత్తః = శ్రీదత్తప్రభువు, విద్యాః = మంత్రములను, దత్వా = ఇచ్చి, యయౌ = వెడలెను, కః 


శ్రీశ్రీ శ్రీవాసుదేవానందసరస్వతీవిరచితమ్‌ 399 


చ = సూర్యుడున్నూ స్వః+యానమ్‌ = విమానమున, కామగమ్‌ = కామగమనముతో (వెడలెను), 
ఏవమ్‌ = ఇట్లు, శుష్మా = అగ్ని ఉభయర్ధీః చ = ఐహికము ఆముష్మికము అను రెండును 
వృద్ధిగా, కృతీ = కృతకృత్యుడై, సః = ఆ బ్రాహ్మణుడు, తేజీయాన్‌ అభవత్‌ = తేజస్వియాయెను. 
తా: మంత్రములుపదేశించి శ్రీదత్తుడేగగా, విమానమెక్కి సూర్యుడున్నూ వెడలెను. అట్లే అన్నియును 
ఆ బ్రాహ్మణునకు ఐహికాముష్మికసాధనలో సహకరించి వెడలెను. ఆ గృహస్థు ధన్యుడై 
తేజస్వియాయెను. 
శ్లో అలజ్బ్యశాసనోః భీష్టభాగభూచ్చాస్త్రదృగ్ధిజః | 

రక్ష్యోః ప్యుచ్చిష్టభుబ్ముక్త ఏవం శాస్త్రక్రమాద్గతిః I 50 
ప్ర: ద్విజః = బ్రాహ్మణుడు, అలబ్ధ్య = దాటరాని, శాసనః = ఆజ్ఞగలవాడు, అభీష్ట = కోరిన, 
భాగభూత్‌ = భాగ్యమును పొందిన, శాస్త్రదృక్‌ = శాస్త్రమే దృష్టిగా గ్రహించువాడు, రక్షః అపి = 
రాక్షసుడు గూడ, ఉచ్చిష్టభుక్‌ = (ప్రసాదమును భుజించి, ముక్తః= ముక్తుడాయెను, ఏవమ్‌ = ఈ 
విధముగా, శాస్త్రక్రమాత్‌ = శాస్తముననుసరించి యొక పరిణామముగా, గతిః = ముక్తి. 
తా: బ్రాహ్మణుడు వైదికమార్గమును అతిక్రమించనివాడు. కోరిన భాగ్యమును సాధించుటకు 
శాస్త్రమే నిర్ణాయకమని నమ్మి నడచుకొన్నవాడు. బ్రహ్మరాక్షసుడున్నూ శ్రాద్ధప్రసాదమును భుజించి 
ముక్తుడాయెను. ఇట్లు శాస్త్రము కర్మపరిణామఫలముగా మోక్షమును సమకూర్చును. 


ఇతి శ్రీమద్దత్తపురాణే సార్ధత్రిసాహ(స్ర్యాం త్రికాజ్ఞమణ్ణితాయాం సంహితాయాం 
వాసుదేవ్యాం తృతీయాష్టకే షష్టాధ్యాయః ॥ 
ఓమ్‌ శం 


ద్వాదశాక్షరో దత్తాత్రేయమన్రః 


ఓం ఆం హ్రీం క్రోం ఏహి దత్తాత్రేయ! స్వాహా ॥ 


400 


శ్రీః 
ప.ప. శ్రీవాసుదేవానందసరస్వతీవిరచితమ్‌ 


ఆదత్తపఫురాణము 


తృతీయాష్టకము - సప్తమాధ్యాయము 


శ్లో ప్రభుప్రసాదాద్విప్రో యం కమప్యన్వగ్రహీత్స చ | 
కృతార్గో భవతీత్యేవం ప్రసిద్దోం భూత్స భూతలే ॥ 1 


ప్రతిపదార్థం : ప్రభు ప్రసాదాత్‌ = శ్రీదత్తప్రభువుయొక్క అనుగ్రహమువలన, విప్రః = ఈ 
బ్రాహ్మణుడు, యం కం+అపి = ఎవరినైతే, అన్వగ్రహీత్‌ = అనుగ్రహింపచేసెనో, సః చ = 
ఆతడున్నూూ కృతార్థః భవతి = ధన్యుడగును, ఇతి = అని, ఏవమ్‌ = ఈ రీతిగా, భూతలే = 
భూలోకములో, ప్రసిద్ధః = కీర్తిగలవాడు, సః = ఆతడు, అభూత్‌ = ఆయెను. 


తాత్పర్యము : శ్రీదత్తభగవానుని అనుగ్రహమువలన ఈ బ్రాహ్మణుడు (ఆ) బ్రహ్మరాక్షసుని గూడ 
అనుగ్రహింప జేసెను. ఇట్లు వారిర్వురున్నూ ధన్యులయిరి, అని యీ కథ జగత్ర్రసిద్ధమైనది. 
శ్లో॥ గోదావాసీ ద్విజః కళ్చిద్ధరిశర్మా తదాత్మజః । 
ద్విదశాబ్లో యస్య జన్యా గుల్ళోం_ష్టాబ్దః క్షయో౭_ భవత్‌ ॥ 2 


ప్ర: గోదావాసీ = గోదా యను గ్రామమున నివాసముండు, ద్విజః = బ్రాహ్మణుడు, కశ్చిత్‌ 
ఒకానొకడు, హరిశర్మా = హరిశర్మ, తత్‌ ఆత్మజః = వాని కుమారుడు, ద్విదశ+అబ్దః = 
ఇరువదేండ్లవాడు, యస్య = ఎవనికి, జన్యా = పుట్టకతో, గుల్మః= గుల్మము, అష్టాబ్దః క్షయః 
అభవత్‌ = ఇరువదేండ్లలో ఎనిమిదేండ్లు గడువగా, పదమూడవయేడు వచ్చెను. 


తా : గోదాగ్రామవాసి హరిశర్మయను బ్రాహ్మణుడొకడుండెను. వానికొక కుమారుడు. వానికి 
పుట్టుకతో గుల్మముండెను. అట్లే, ఆతడు ఇరువదేండ్ల వాడాయెను. 
శ్లో॥ త్ర్యబ్లో జలోదరో జీర్ణజ్వర ఏకాబ్బ ఆయనః । 
అతిసారః సకామశ్చ చాతుర్మాస్యో భగన్దరః ॥ 8 


శ్రీశ్రీశ్రీవాసుదేవానందసరస్వతీవిరచితమ్‌ 401 


శ్లో త్రిదోషేణాపి సంక్రాన్తం ప్రేక్ష మృత్యూన్ముఖం పతిమ్‌ । 
తద్భార్యా షోడాశాబ్బాగాచ్చరణం విష్ణుదత్తమిత్‌ ॥ 4 
ప్ర: త్ర్యబ్దః జలోదరః = జలోదరమను మూడేండ్ల వ్యాధి 18వ యేట యేర్చడినది, జీర్ణజ్వరః = 
జీర్ణజ్వరమను వ్యాధి, ఏకాబ్దః = సంవత్సరకాలము, ఆయనః = ఆరు నెలలు, అతిసారః సకామః 
చ= దగ్గుతో కూడిన బంకవిరేచనములున్నూ, చాతుర్మాస్యః = నాలుగు నెలల వ్యాధియగు, 
భగన్గరః = గుదము వ్యాధి, (11914112) అనునది, త్రిదోషేణ అపి సంకక్రాన్లమ్‌ = కఫవాతపిత్త- 
సంనిపాతములను దోషములవలన కలిగిన వ్యాధులను, మృత్యు +ఉన్ముఖమ్‌ = మరణము 
దిక్కుగానున్న, పతిమ్‌ = భర్తను, ప్రేక్ష్య = చూచి, ఇత్‌ = అనంతరం, షోడశాబ్దా = 
పదునారు వత్సరములు గల, తత్‌ భార్యా = వాని భార్య, విష్ణుదత్తమ్‌ = విష్ణుదత్తుని 
శ్రీదత్తుని, శరణం అగాత్‌ = శరణు జొచ్చెను. 
తా : మానవశరీరమునకు సహజమైన తత్త్వములు కఫవాతపిత్తసంనిపాతములన బడు 
దోషములవలన కలుగు వ్యాధులు జలోదరము, జీర్ణజ్వరము, అతిసారము, కామ, భగన్షరము 
అనువానితో మరణము తప్పనట్లున్న తన భర్తను చూచి, పదునారేడుల వాని భార్య విష్ణుదత్తుని 
శరణు పొందెను. 
శ్లో సౌభాగ్యం దేహి మే బ్రహ్మన్‌! భర్తా మే రోగపీడితః । 
అత్యుత్కటాః ప్రతీకారా దైవాజ్ఞాతా నిరర్థకాః ॥ ర్‌ 
ప్ర: బ్రహ్మన్‌ = ఓ పరబ్రహ్మస్వరూపా!, మే భర్తా = నా భర్త, రోగపీడితః = రోగబాధితుడు, 
అతి+ఉత్మటాః = అతిబలవత్తరమైన, (ప్రతీకారాః = నివారక చికిత్సలు, దైవాత్‌ = విధివశమున, 
నిరర్ధకాః జాతాః = నిష్టలములైనవి, మే = నాకు, సౌభాగ్యం దేహి = ముత్తయిదువగా జీవించు 
భాగ్యము నిమ్ము. 
తా: ఓ పరమాత్మా! నా భర్త రోగబాధితుడు. చాలా శక్తివంతమైన చికిత్సలు విధివశమున 
నిష్టలములైనవి. నాకు అయిదవతనము కలుగునట్లు ప్రసాదించుము. 
శ్లో ఇత్యర్థితో దయాలుః స సాధ్వ్యా తద్భృహమేత్య తమ్‌ | 
దృష్ట్వా కర్మవిపాకోక్తం పత్సా వ్రతమకారయత్‌ ॥ 6 
ప్ర: ఇతి అర్థితః = ఇట్లు ప్రార్థింపబడినవాడై, దయాలుః సః = దయగలవాడగు ఆ స్వామి, 
సాధ్వ్యా = ఆ సాధ్వితో, తత్‌ గృహం ఏత్య = ఆమె యింటికి వచ్చి, తం దృష్ట్వా = వానిని చూచి, 
పత్వ్యా = వాని భార్యచేత, కర్మవిపాక+ఉక్తమ్‌ =యేయే కర్శకేది ఫలమని చెప్పబడినదో ఆ 
యా రీతిగా, వ్రతం అకారయత్‌ = వ్రతమును చేయించెను. 
తా: ఇట్లామె ప్రార్థింపగా శ్రీదత్తుడామెతో ఆమె యింటికేగి, ఆమె భర్తను చూచి, యే యే 


402 శ్రీ దత్తపురాణమ్‌ 


కర్మఫలముగా వాని కే యే వ్యాధిపీడ కలిగినదో గ్రహించి, తన్నివారణకు తగిన వ్రతమును 
వాని భార్యచే చేయించెను. 

శ్లో క్రమేణాశు లయం ప్రాప తత్తద్రోగః ప్రతివ్రతమ్‌ । 

క్షయే బ్రహ్మవధోళ్టే: దాద్దాదశాబ్దం స నిర్గతః ॥ 7 

ప్ర: ప్రతివ్రతమ్‌ = దానికై చేయబడిన వ్రతఫలముగా, తత్‌ తత్‌ రోగః = ఆ యా రోగము, ఆశు 
= వెంటనే, క్రమేణ = ఒకదాని వెంట నొకటిగా, లయం ప్రాప = నశించెను, బ్రహ్మవధోళ్లే = 
(బ్రహ్మహత్యవలన కలిగిన, క్షయే = క్షయరోగము, ద్వాదశాబ్దమ్‌ = ద్వాదశాబ్ద ప్రాయశ్చిత్తకర్మ, 
అదాత్‌ = చేయించెను, సః = ఆ క్షయరోగము, నిర్ణతః = వదలి వెళ్ళెను. 
తా: ఒక్కొక్క రోగమునకు కారణమైన కర్మకు ప్రతిగా వ్రతము చేయించగా, ఆ యా రోగము 
లొక వరుసలో వదలి పోయినవి. బ్రహ్మహత్యాపాపమువలన కలిగినది క్షయరోగము. దీనికి 
ద్వాదశాబ్దప్రాయళశ్చిత్తకర్మ చేయించెను. ఆ క్షయరోగము అంతట వదలిపోయెను. 


శ్లో గుల్మః షడబ్దేన దేవద్రోహోత్లో౭ పి జలోదరః । 


ద్వాదశాబ్దేన చాబ్దేన పాపోత్లోం పి భగన్దరః ॥ 8 
శ్లో జ్వరో౭_బ్దేనాతిసారశ్చ త్రిదోషశ్చాషధాద్గతః / 
ద్విజోం_థ తం హృది స్పృష్ట్వా జజాపోపనిషన్మనుమ్‌ I 9 


ప్ర: షట్‌+అబ్దేన = ఆరేండ్లతో, గుల్మః = గుల్మము, దేవద్రోహ +ఉత్ణః అపి = దేవద్రోహము 
వలన కలిగిన దైనను, జలోదరః = జలోదరవ్యాధి, ద్వాదశాబ్దేన = పండైండేండ్లతో, చ =మరియు, 
అబ్దేన = సంవత్సరముతో, పాప+ఉత్ధః అపి = పాపమువలన కలిగినదైన, భగన్దరః = 
భగందరవ్యాధి, అబ్బేన = సంవత్సరముతో, జ్వరః = జ్వరము, అతిసారః చ త్రిదోషః చ = 
అతిసారమున్నూ కఫవాతపిత్తములను తత్వ్వముల దోషములును, బెషధాత్‌ = బెషధసేవనము 
వలన, గతః = వదలిపోయెను, అథ = అంతట, ద్విజః = బ్రాహ్మణుడు, హృది స్పృష్ట్వా = 
హృదయమును తాకి,ఉపనిషన్మనుమ్‌ = ఉపనిషత్సంబంధి మంత్రమును, జజాప = జపించెను. 
తా: వ్రతమువలన వివిధ వ్యాధులు వివిధ కారణములచే కలిగినవైనను తదనుగుణముగా 
వ్రతకాలవ్యవధిని నిర్దేశించి చేయించగా, వ్యాధులన్నియు ఒక్కొక్కటిగా వదలిపోయినవి. అంతట 
ఆ బ్రాహ్మణుడు హృదయమును స్పృశించి, ఉపనిషణ్మంత్రమును జపించెను. 
శ్లో నీరుగ్లేఖే ద్విజస్తేన భూతిమాయుః ప్రజాం యశః । 
దివ్యాం గతిం దత్తభక్తిమిహాముత్ర చ సద్గతిమ్‌ I 10 

ప్ర : ద్విజః = బ్రాహ్మణుడు, తేన = దానిచే, నీరుగ్‌ = రోగము లేనివాడై, భూతిమ్‌ = సంపదను, 
ఆయుః = ఆయువును, ప్రజామ్‌ = సంతతిని, యశః = కీర్తిని, దివ్యాం గతిమ్‌ = దివ్యమైన 


శ్రీశ్రీ శ్రీవాసుదేవానందసరస్వతీవిరచితమ్‌ 403 


జ్ఞానమును, దత్తభక్తిమ్‌ = దత్తభక్తిని, ఇహ+అముత్ర చ = ఇహపరములందును, సద్దతిమ్‌ = 
సద్దతిని, లేభే = పొందెను. 


తా : బ్రాహ్మణుడు అట్లు రోగములేనివాడై, సంపదను, ఆయువును, సంతతిని, కీర్తిని, జ్ఞానమును, 
దత్తభక్తిని, ఇహసౌఖ్యమును, పరమగతిని పొందెను. 

శ్లో పితృత్వేన వృతః సత్యా ద్విజః ప్రస్థాపితోః స్పృహః I 

యయౌ ధామేతి రుగ్గో౭ పి ద్విజో౭_గాత్సద్గతిం తతః ॥ 11 

ప్ర: ద్విజః = బ్రాహ్మణుడు, సత్యా = భార్యతో, పితృత్వేన = పితృత్వముచేత, వృతః = అంగీకారము 
పొందినవాడై, అస్ఫృహః = యే కోరికయు లేనివాడై, ప్రస్థాపితః = బయలుదేరినవాడై, ధామ = 
తన యింటిని, చేరబోయెను, ఇతి = అని, రుగ్గః అపి = రోగగ్రస్తుడయ్యును, ద్విజః = బ్రాహ్మణుడు, 
తతః =ఆ కారణమున, సద్గతిమ్‌ = సద్దతిని, అగాత్‌ = పొందెను. 


తా : బ్రాహ్మణుడు పితృత్వము నంగీకరించి కర్తవ్యపాలన జేసి, భార్యతో బయలుదేరి నిష్మాముడై 
యింటికి వెడలెను. ఆ కారణమున బ్రాహ్మణునకు సద్గతి కలిగెను. 
శ్లో క్రమాద్రోగేషు నష్టేషు యథాన్తే పుష్టిదో రసః | 
నష్టేష్వవిద్యాదో షేషు శా.స్తైర్పోధస్తతో రసః ॥ 12 
ప్ర: క్రమాత్‌ = వరుసగా, రోగేషు నష్టేషు = రోగములు నివారణకాగా, యథా = యెట్లు, అన్తే 
= కడపట, రసః = రసాయనము, పుష్టిదః = బలమునిచ్చునో, తతః= ఆ కారణమున, 
అవిద్యాదో షేషు నష్టేషు = అజ్ఞానదోషములు నశించగా, శాస్త = శాస్త్రములచేత, బోధః = 
జ్ఞానము, రసః = ఆనందదాయకము. 
తా : కాలక్రమమున రోగములు తొలుగగా కడపట జెషధము బలమిచ్చునట్లు, శాస్త్రజ్ఞానము 
వలన అజ్ఞానదోషములు నశించగా కడపట ఆనందము కలుగును. 
శ్లో! మిష్టాశనోత్ధరోగార్తం బ్రాహ్మణీ కాచిదాత్మజమ్‌ । 
అమ్బా నిమ్బం పిబేత్యాహ తిక్తం నాదూరద్భృక్పపౌ ॥ 13 
ప్ర: కాచిత్‌ = ఒకానొక, బ్రాహ్మణీ = బ్రాహ్మణ స్త్రీ, మిష్ట+అశన+ఉత్భ = తియ్యని పదార్థము 
దినుటవలన యేర్చడిన, రోగ+ఆర్తమ్‌ = రోగముతో బాధపడుచున్న్య ఆత్మజమ్‌ = కుమారుని, 
అమ్బా = తల్లి, నిమృమ్‌ = వేపరసమును, పిబ = త్రాగుము, ఇతి = అని, ఆహ = పలికెను, 
నాదూరద్భక్‌ = దూరదృష్టిలేక, తిక్తమ్‌ = చేదును, పపౌ = త్రాగెను. 
తా: ఒకానొక బ్రాహ్మణి, తన కుమారుడు అతిగా తియ్యని పదార్థములు దిని, దానివలన 


కలిగిన రోగముతో బాధపడుట చూచి, దానికి విరుగుడుగా చేదుగా నుండు వేపరసమును 
త్రాగుమని వానికి చెప్పెను. దూరమాలోచించక ఆతడట్లే త్రాగెను. 


404 శ్రీ దత్తపురాణమ్‌ 


శ్లో॥ దాస్యే లడ్డుకమిత్యుక్తః పపౌ దత్వాపి తత్మనే । 
అపథ్యశజ్మినీ యుక్యా తతో జగ్రాహ లడ్డుకమ్‌ ॥ 14 
ప్ర: లడ్గుకమ్‌ = లడ్డును, దాస్యే = ఇత్తును, ఇతి ఉక్తః = అని చెప్పబడినవాడై, పపౌ = 
త్రాగెను, తత్‌ కరే = వానిచేతికి, దత్వా అపి = ఇచ్చియును, అపథ్యశజ్మిని = అపథ్యమగునని 
సందేహించినదై, యుక్యా ఉపాయముతో, తతః = వానినుండి, లడ్గుకమ్‌ = లడ్డును, జగ్రాహ 
= తీసికొనెను. 


తా: వేపరసము త్రాగినచో లడ్డూ నిత్తునని తల్లి చెప్పగా ఆతడు త్రాగెను. త్రాగిన పిదప వాని 
చేతిలో పెట్టిన లడ్డూను ఆమె, అపథ్యమై రోగము తిరుగబెట్టునేమో యని సందేహించి, మరల 
యేదియో సాకు జూపి తీసికొనెను. 


శ్లో; ఫలం లడ్డుకవద్దాణం ముఖ్యమారోగ్యవత్పరమ్‌ I 
రోగ్యర్భవద్భవాధ్యారో హితకృన్మాతృవచ్రుతమ్‌ ॥ 15 
ప్ర: లడ్డుకవత్‌ = లడ్డువలె, ఫలమ్‌ = ఫలము, గౌణమ్‌ = గుణసంబంధమైనది, బెపచారికము, 
అ(ప్రధానము, ఆరోగ్యవత్‌ = ఆరోగ్యమువలె, పరమ్‌ = మోక్షము, ముఖ్యమ్‌ = ముఖ్యము, 
సాధింపదగినది, భవ+ఆధి+ఆర్హః = సంసారము అను మానసికరోగముచేత బాధితుడైనవాడు, 
రోగీ+అర్భవత్‌ = రోగగ్రస్తుడైన పిల్లవాని వంటివాడు, (శ్రుతమ్‌ = శాస్త్రము, మాతృవత్‌ = 
తల్లివలె, హితకృత్‌ = హితము చేయునది. 


తా: లద్దువలె ఫలము అ(ప్రధానము, కేవలము కార్యసాధకము. ఆరోగ్యము ముఖ్యము. పిల్లవాని 
తల్లి హితకారి. ఇట్లే, మోక్షము సంసారరోగబాధితునకు ముఖ్యలక్షణము. శాస్త్రము తల్లివలె 
ఉపకారి. 

శ్లో స్వర్గార్థం కామభోగార్థం శత్రుఘాతార్థమప్యయమ్‌ | 

న వశీకరణార్థం చ శాస్తాఘో బుద్ధిశుద్ధిదః ॥ 16 

ప్ర: శాస్త్ర+ఓఘః = శాస్త్రప్రవాహము, బుద్ధిశుద్ధిదః = బుద్ధిని నిర్వికారము చేయునది, స్వర్గ+-అర్థమ్‌ 
= స్వర్గము కొరకు, కామభోగ+అర్థమ్‌ = ఇంద్రియవిషయములను అనుభవించుకొరకు, 
శత్రుఘాత+అర్థం అపి = శత్రువులను నాశము చేయు కొరకు గూడ, వశీకరణార్థం చ = 
స్త్రీలను, ఎదుటి వ్యక్తులను మన వశము జేసికొనుటకు గూడ, అయమ్‌ = ఈ శాస్త్రప్రవాహము, 
న = కాదు. 
తా: శాస్త్రము పవిత్రగంగా ప్రవాహము వంటిది : బుద్ధివికారములను తొలగించుటే దాని 
పరమప్రయోజనము. లోకము చెప్పుకొనుచున్నట్లు శాస్త్రము స్వర్గప్రాప్తికి కామవాంఛా తృప్తికి, 
శత్రునాశమునకు, ప్రీజనవశీకరణమునకు సాధనము కాదు. 


శ్రీశ్రీ శ్రీవాసుదేవానందసరస్వతీవిరచితమ్‌ 405 


శ్లో॥ విప్రస్య కస్యచిద్భార్యాం దృష్ట్వా తన్వీం గతే ప్రియే | 
(గ్రామాన్తరే తత్‌స్వరూపధ్భగ్‌ రుటింగో హ్యవాప తామ్‌ ॥ 17 
ప్ర : కస్యచిత్‌ = ఒకానొక, విప్రస్య భార్యామ్‌ = బ్రాహ్మణుని భార్యను, తన్వీమ్‌ = అందమైన 
దానిని, గ్రామాన్లరే గతే ప్రియే = ఆమె ప్రియుడు వేరు గ్రామమునకు పోయి ఉండ, దృష్ట్వా = 
చూచి, తత్‌ స్వరూపధ్భగ్‌ = వాని రూపమును ధరించి, తామ్‌ = ఆమెను, రుటింగః హి = 
కామపిశాచి, అవాప = చేరవచ్చెను. 
తా: ఒకానొక విప్రుని అందమైన భార్యను చూచి, ఆమె భర్త గ్రామాంతరమున నుండుటెటిగి, 
వాని రూపమును ధరించి ఆమెను చేరవచ్చినాడొక కామపిశాచి. 
శ్లో కామారో వర్ణవ్యవస్థాయాం దురాచారో హి యో మృతః । 
న రుటింగత్వమేత్యేవ దుర్ధరః కామలంపటః ॥ 18 
ప్ర : వర్ణవ్యవస్థాయామ్‌ = వర్ణాశ్రమవ్యవస్థలో, దురాచారః = దుష్టాచారుడై, కామార్తః = 
కామబాధితుడై, యః హి = ఎవడైతే, మృతః = మరణించునో, సః కామలంపటః = ఆ 
కామపీడితుడు, ధుర్ధరః = భరింపరాని, రుటింగత్వమ్‌ = పిశాచిత్వమును, ఏతి ఏవ = పొందియే 
తీరును. 


తా: వర్ణవ్యవస్థలో దురాచారియై, కామార్తుడై మరణించిన భరింపరాని కామవాంఛాపీడితుడు 
పిశాచిత్వమును పొందుట తప్పదు. 


శ్లో॥ కథం హ్యాశ్వాగమ ఇతి సత్యోక్తః సత్కృతోం_వదత్‌ | 


గతో యదర్ధం మార్గే స మిలితః ప్రాహ నాధునా ॥ 19 
శ్లో॥ సాధ్యం కార్యం మాసమా థ్రాదేహీత్యుకోం_ జ్ఞ్యాసాగమమ్‌ | 
ఇతి తాం వజణ్బయిత్వా స సాధ్వీం స్వవశమానయత్‌ ॥ 20 


ప్ర: ఆశు ఆగమః = త్వరగా (వెంటనే) మరలివచ్చుట, కథం హి = ఎట్లయినది, ఇతి = అని, 
సత్యా = భార్యతో, ఉక్తః = అడుగబడినవాడై, సత్కృతః = సత్మరింపబడి, అవదత్‌ = ఇట్లనెను, 
యదర్ధం గతః = ఎవని కొరకు వెడలితినో, సః = ఆతడు, మార్గే = త్రోవలోనే, మిలితః = 
కలిసినవాడై, ప్రాహ = ఇట్లనెను, అధునా న = నేడు కాదు, మాసమాత్రాత్‌ = నెలవ్యవధిలో, 
ఏహి = రమ్ము, కార్యం సాధ్యమ్‌ = పని సఫలమగును, ఇతి ఉక్తః = అని చెప్పబడి, అజ్ఞాసా = 
వెంటనే, ఆగమమ్‌ = తిరిగి వచ్చితిని, ఇతి = అని, సః = ఆ కామపిశాచి, తాం సాధ్వీమ్‌ = ఆ 
యిల్లాలిని, స్వవశమ్‌ ఆనయత్‌ = తనవశము చేసికొనెను. 


తా : వెంటనే తిరిగి వచ్చితిరేమని అడిగిన భార్యకు భర్తరూపపిశాచి యిట్లనెను : నే నెవరి 
కొరకు వెడలితినో ఆతడు త్రోవలోనే కలిసి, నేడు కాదు, ఒక నెల తరువాత రమ్ము, పని 


406 శ్రీ దత్తపురాణమ్‌ 


సఫలమగునని చెప్పగా, వెంటనే మరలి వచ్చితిని, ఇట్లామె భర్తస్థానమున ఆ యింట జేరి ఆ 
యిల్లాలిని వశపరచికొనెను. 


శ్లో వశం గతా తస్య మాయామజానన్తీ మనస్వినీ । 


థార్మ్యం బలం భోగశక్తిం వికారాంశ్చ విలక్షణాన్‌ 1 21 
అ 
శ్లో జ్ఞాత్వాపి దుఃఖితా వక్తుం న శశాకాప్రియం క్వచిత్‌ | 

తస్మిన్‌ సందిగ్గచిత్తాపి ప్రత్యాఖ్యాతుమనీశ్వరా ॥ 22 


ప్ర : తస్య = ఆ కామపిశాచియొక్క మాయామ్‌ = మోసమును, అజానన్తీ = తెలియనిదైన, 
మనస్వినీ = ఆ యిల్లాలు, (తస్య) వశం గతా = వానికి లొంగినదై, విలక్షణాన్‌ = విశేషలక్షణములైన, 
(తస్య) ధార్భ కమ్‌ = కరుకుదనమును, బలమ్‌ = బలమును, భోగశక్తిమ్‌ = సంభోగమునందలి 
శక్తిని, వికారాన్‌ చ = కామవికారములను, జ్ఞాత్వా అపి = తెలిసికొనియును, దుఃఖితా = 
మనస్తాపము జెంది, తస్మిన్‌ = వాని విషయమున, సందిగ్గచిత్తా అపి = మనసున 
సంశయములున్నను, క్వచిత్‌ అప్రియమ్‌ = వానికి బాధకలిగించునదేమియు, వక్తుమ్‌ = 
మాట్లాడుటకు, న శశాక = శక్తిలేనిదాయెను, ప్రతి+ఆఖ్యాతుమ్‌ = అతని కోరిక కెదురు 
మాటాడుటకు, అనీశ్వరా = అసమర్గురాలాయెను. 


తా: ఆ కామపిశాచి మోసము నెబుగక వాని వశమైన ఆ యిల్లాలు, వాని విపరీత 
సంభోగలక్షణములకు, వాడు తన భర్తకాడేమో యని, సందేహించినను, వాని కోరికను కాదని 
వారింపలేకపోయినది. 
శ్లో; మాసేనైత్య గృహేశస్తం దృష్ట్ణ్వోచే మత్స్వరూపధ్యక్‌ । 
కోసి భార్యాం గృహం చార్థం కథం గృహ్హాస్యరేః ధమ! I 23 
ప్ర: మాసేన = నెల గడువగా, ఏత్య = వచ్చి, గృహ+ఈశః = ఇంటి యజమాని, తమ్‌ = 
వానిని, దృష్ట్వా = చూచి, ఊచే = ఇట్లనెను, మత్‌+స్వరూపధ్భక్‌ = నా రూపము ధరించి, 
భార్యామ్‌ = భార్యను, గృహమ్‌ = యింటిని, అర్థం చ = సంపదను, గృహ్హాసి = అనుభవించు 
చున్నావు, కథమ్‌ = ఇదెట్లు, అరే అధమ! = ఓరి నీచుడా!, క అసి = ఎవడురా నీవు? 
తా: ఒక నెల గడువగా ఆ యింటి యజమాని తిరిగి వచ్చి, ఆ యింటనున్న ఆ కామపిశాచిని 
చూచి యిట్లనెను : నా రూపముతో నా భార్యను, యింటిని, సంపదను, నీ వెట్లనుభవించు 
చున్నావురా? ఒరే నీచుడా! ఎవరురా నీవు? 
శో॥ స ప్రాహాహం గృహస్వామీ కస్వం మద్రూపధృక్టల! । 
త్వం ఖలస్వం ఖల ఇతి వివదన్నౌ విలోక్య తౌ॥ 24 


శ్రీశ్రీ శ్రీవాసుదేవానందసరస్వతీవిరచితమ్‌ 407 


శ్లో దృష్ట్వెకరూపౌ చకితా మిత్రశ్వశురబాన్థవాః | 
సర్వం రహసి పత్యోక్తం జ్ఞాత్వా ఖిన్నోః భవద్ద్విజః I 25 
ప్ర: సః ప్రాహ = ఆతడిట్లనెను, అహమ్‌ = నేను, గృహస్వామీ = యింటి యజమానిని, కః 
త్వమ్‌ = నీ వెవడవు?, మద్రూపధ్యృక్‌ = నా రూపము ధరించిన, ఖల! = ఖలుడా!, త్వం ఖలః 
= నీవు దుర్మార్గుడవు, త్వం ఖలః = నీవు నీచుడవు, ఇతి = అని, వివదన్నా = వాదులాడుచున్న, 
తౌ = వారిద్దరను, విలోక్య = పరికించి, ఏకరూపౌ దృష్ట్వా = ఒకే రూపముగలవారిగా గుర్తించి, 
మిత్ర = మిత్రులు, శ్వశుర = మామ, బానవాః = బంధువులు, చకితాః = ఆశ్చర్యమగ్నులైరి, 
రహసి = రహస్యముగా, పత్యా ఉక్తం సర్వమ్‌ = భార్యచే చెప్పబడిన దంతయు, జ్ఞాత్వా = 
తెలిసికొని, ద్విజః = బ్రాహ్మణుడు, ఖీన్నః అభవత్‌ = దుఃఖితుడాయెను. 
తా: ఆతడు, నేను యీ యింటి యజమానిని; నా రూపముతో నున్న న: వవడవ? నీవ) 
నీచుడవనగా, నీవు నీచుడవని ఆ యిద్దరు వాదులాడుకొనజొచ్చిరి. ఒకే రూపము గల యిద్దరను 
చూచి ఆ బ్రాహ్మణుని మామ, మిత్రులు అందజు అబ్బురపడిరి. రహస్యముగా తన భార్య 
చెప్పిన విషయము తెలిసికొని ఆ బ్రాహ్మణుడు దిగులుపడెను. 
శ్లో॥ రుటింగేన స్త్రియా స్వేశ్చ విష్ణుదత్తాలయం ద్విజః । 
గత్వా శశంస తత్సర్వం జ్ఞాత్వాప్యేవావదత్స తౌ ॥ 26 
ప్ర: ద్విజః = బ్రాహ్మణుడు, స్వే ప్రియా చ=తన భార్యతోడను, రుటింగేన = ఆ పిశాచితోడ, 
విష్ణుదత్త+ఆలయం గత్వా = విష్ణుదత్తుని యింటికి వెడలి, తత్‌ సర్వమ్‌ = విషయ మంతయు, 
శశంస = వివరించెను, సః = విష్ణుదత్తుడు, జ్ఞాత్వా ఏవ అపి = పిశాచి యెవరో తెలిసియే, తౌ 
= వారిద్దరితో, అవదత్‌ = ఇట్లనెను. 
తా: బ్రాహ్మణుడు తన భార్యను ఆ పిశాచిని కూడ తీసికొని విష్ణుదత్తుని యింటికి బోయెను. 
విషయమంతయు విని, పిశాచి యెవరో తెలిసి పోయినను, విష్ణుదత్తు డా యిద్దరతో నిట్లనెను. 
శ్లో; రూపం శీలం వయో౭_వస్థా స్వరవర్ణకృతిర్లతిః | 
నామగోత్రకులాద్యేకం వదథః సత్యమ[త్ర కిమ్‌ ॥ 27 
ప్ర: రూపమ్‌ = పోలికలు, శీలమ్‌ = నడవడిక, వయః అవస్థా = యౌవనాది దశ, స్వర = 
కంఠస్వరము, వర్ణ = ఒడలి రంగు, కృతిః = చేష్టలు, గతిః = నడక, నామ = పేరు, గోత్ర = 
గోత్రము, కుల+ఆది = కులము మొదలగు వివరములు, ఏకం వదథః = ఒక్కటే యిద్దజును 
చెప్పుచున్నారు, అత్ర = ఈ విషయమున, సత్యం కిమ్‌ = నిజమేమి? 
తా : ఒకే పోలికగా ఉన్నారు. ఒకే వయసు, ఒకే రంగు, ఒకే గొంతు, ఒకే నడక, ఒకే పేరు, 


408 శ్రీ దత్తపురాణమ్‌ 


ఒకే కులగోత్రములు, ఒకే ప్రవర్తన, ఒకే చేష్టలు, అన్నిటనూ యిద్దరొకటిగనే యున్నారు. నిజమైన 
వారెవరు? 
శ్లో॥ క్షన్రవ్యం నిశ్చినోమీదమిత్యుక్వా సప్త ముద్రికాః । 
దత్వా సమస్తా భాలేం సౌ పృథక్‌ పటప్రచ్చ సంసది ॥ 28 
ప్ర: ఇదమ్‌ = ఈ సత్యమును, నిశ్చినోమి = నిశ్చయింతును, క్షన్తవ్యమ్‌ = క్షమింపదగును, ఇతి 
= అని, ఉక్వా = పలికి, సప్త = ఏడు, ముద్రికాః = ముద్రికలను, (లేక, నాణిమునకొక ప్రక్క 
యేడు అంకె ముద్రింపబడుయున్నవాని కొన్నిటిని) సమన్రాః = మంత్రింపబడినవానిని, భాలే = 
చీకటిలో, దత్వా = యిచ్చి, సంసది = సభలో, పృథక్‌ = విడివిడిగా, అసౌ = వారిని, పప్రచ్చ = 
అడిగెను. 
తా: ఈ సత్యమును నిశ్చయింతును, క్షమింపుడని పలికి, యేడు అంకె ఒక ప్రక్క ముద్రింపబడిన 
నాణిములను వారిర్వురకు చీకటిలో నిచ్చి, వారిని సభలో విడివిడిగా నడిగెను. అవి మంత్రించిన 
ముద్రికలు. 
శ్లో కుష్యభాణ్ఞాంశుకాన్నాది గేహే లక్ష్మ చ తే(శ్రియి । 
ప్రకాశం చాప్రకాశం చ సర్వమాఖ్యాతుమర్హసి ॥ 29 
ప్ర: తే=నీ యొక్క గేహే = ఇంటియందు, కుపష్యభాబ్ది = బంగారు వెండి కాక, దానికి 
భిన్నమయిన ధాతువు లేక లోహముతో చేసిన పాత్రలు, అంశుక = వస్త్రములు, అన్న+ఆది = 
అన్నము మొదలగు, లక్ష్మ చ = గుర్తులున్ను, శ్రియి = సంపదయందు, ప్రకాశం చ అప్రకాశంచ 
= అందరు చూచునవి, రహస్యముగ నున్నవి కూడ, సర్వమ్‌ = అంతయు, ఆఖ్యాతుమ్‌ = 
వివరించి చెప్పుటకు, అర్హసి = తగియున్నావు. 
తా : నీ ఇంటిలో బంగారు పాత్రలు, వెండి పాత్రలు కాక, వేరు లోహముతో చేసిన పాత్రలు, 
వస్త్రములు, అన్నము మొదలగు పదార్థములు, బైటకు కన్పడునవియు కనరానివియు, అన్నిటిని 
వివరించి చెప్పుము. 
శ్లో లేఖయిత్వా పృథక్‌ తాభ్యాముక్తం సంసది దూరతః । 
తౌ కృత్వా బ్రాహ్మణీం ప్రాహ సత్యం కస్యోభయోర్వద ॥ 30 
ప్ర: తాభ్యాం ఉక్తమ్‌ = వారిద్దరిచే చెప్పబడినది, పృథక్‌ = విడిగా, లేఖయిత్వా = వ్రాయించి, 
తౌ = వారిద్దరిని, దూరతః కృత్వా = దూరమున నుంచి, సంసది = సభలో, బ్రాహ్మణీం ప్రాహ 
= బ్రాహ్మణ స్తీ నిట్లడిగెను, ఉభయోః = ఇద్దరిలో, కస్య = ఎవరు చెప్పినది, సత్యమ్‌ = 
నిజము?, వద = చెప్పుము. 
తా : వారిద్దరు చెప్పిన వివరములు విడివిడిగా వ్రాయించి యుంచి, వారిద్దరిని దూరమున 


శ్రీశ్రీ శ్రీవాసుదేవానందసరస్వతీవిరచితమ్‌ 409 


నుంచి, సభలో బ్రాహ్మణస్త్రీని యిట్లడిగెను : ఇద్దరిలో ఎవరు చెప్పిన వివరములు సరియైనవి? 
చెప్పుము. 
శ్లో। సా ప్రాహ యోఇద్య మాం భుబ్కే తద్వాక్యే వ్యత్యయో మహాన్‌ । 
అపరోక్తౌ సత్యతేతి తథేత్యుక్త్వా ద్విజోః బ్రవీత్‌ ॥ 81 
ప్ర: సా ప్రాహ = ఆమె యిట్లనెను, యః = ఎవడు, మామ్‌ = నన్ను, భుజ్మే = అనుభవించెనో, 
తత్‌ వాక్యే = వాని పలుకునందు, మహాన్‌ వ్యత్యయః = చాల వ్యత్యాసమున్నది, అపర ఉక్తా = 
ఆ రెండవవాని మాటలలో, సత్యతా = నిజమున్నది, ఇతి = అని, ద్విజః = బ్రాహ్మణుడు, తథా 
= అట్లే, ఇతి ఉక్వా = అని చెప్పి, అబ్రవీత్‌ = యిట్లనెను. 
తా: నేడు నన్ననుభవించిన వాని మాటలలో వ్యత్యాసము చాలయున్నది. రెండవ వాని మాటలే 
సత్యమని ఆ బ్రాహ్మణి చెప్పగా, సరియని, బ్రాహ్మణుడిట్లనెను. 
శ్లో పళ్బక్రోశాత్మకమిదం క్షేత్రం కృత్వా ప్రదక్షిణమ్‌ । 
విప్రవేష్యతి యః శీఘ్రం పూర్వం స విజయీ భవేత్‌ ॥ 32 
ప్ర : ఇదం క్షేత్రమ్‌ = ఈ క్షేత్రము, పజ్బక్రోశాత్మకమ్‌ = ఐదుక్రోసుల వైశాల్యము గలది, 
ప్రదక్షిణం కృత్వా = ప్రదక్షిణము చేసి యః = ఎవడు, శీఘ్రమ్‌ = త్వరగా, పూర్వమ్‌ = 
ముందుగా, విప్రవేష్యతి = యిందు తిరిగి (ప్రవేశించునో, సః = వాడు, విజయీ భవేత్‌ = 
విజేతయగును. 


తా : ఈ క్షేత్రము అయిదు క్రోసుల విస్తీర్ణము గలది. దీనిని ప్రదక్షిణము చేసి ఇద్దరిలో ముందుగా 
త్వరగా వచ్చువాడు విజేతయగును. 
శ్లో తథేత్యుక్వా గతౌ తత్ర క్షణార్థేన పిశాచకః | 
పరిక్రమ్యైత్య తత్రాహ కృతా మే౭_ద్య ప్రదక్షిణా ॥ 33 
శ్లో లిజ్లాని పథి సర్వాణి దేవతాయతనాని చ । 
తాని సర్వాణ్యిసందిగ్గం కథయామాస సంసది ॥ 34 
ప్ర: తథా ఇతి ఉక్వా = అట్లేయని పలికి, గతౌ = వెడలిన వారిద్దరు, తత్ర = అచటనుండి, 
పరిక్రమ్య = ముందుకు సాగి, క్షణ +అర్ధేన = ఒకటిన్నర క్షణములలో (లేక, అర్థక్షణములో), 
ఏత్య = వచ్చి, పిశాచకః = పిశాచము, తత్ర = సభలో, ఆహ = ఇట్లనెను, అద్య = ఇప్పుడు, మే 
ప్రదక్షిణా కృతా = నా ప్రదక్షిణ పూర్తియైనది, పథి = మార్గమున గల, సర్వాణి లిజ్లాని, గుర్తులన్నిటిని, 
దేవతా+ఆయతనాని చ = దేవాలయములను గూడ, తాని సర్వాణి = వాని నన్నిటిని, అసందిగ్ధమ్‌ 
= నిస్సంశయముగా, సంసది = సభలో, కథయామాస = చెప్పెను. 


410 శ్రీ దత్తపురాణమ్‌ 


తా: అట్లేయని వెడలిన వారిద్దరిలో పిశాచము అరక్షణములో తిరిగివచ్చి, నా ప్రదక్షిణ పూర్తియెన 
దనుచూ త్రోవలో గల గుర్తులను, దేవాలయములను అన్నిటిని నిస్సందేహముగా సభలో చెప్పెను. ౫ 
శ్లో తద్రుత్వా చకితాః సర్వే సభ్యా ఊచుః పరస్పరమ్‌ । 
నేయం మనుప్యచేష్టాతో భూతో యం నాత్ర సంశయః ॥ 85 

ప్ర: తత్‌ శ్రుత్వా = అది విని, సర్వే సభ్యాః = సభ్యులందజు, చకితాః = అబ్బురపడినవారై, 
పరస్పరం ఊచుః = ఒకరితో నొకరు చెప్పికొనిరి, అయమ్‌ = ఇది, మనుష్యచేష్టా న = మనుష్యులు 
చేయదగినది కాదు, అతః = అందువలన, అయమ్‌ = వీడు, భూతః = భూతము, అత్ర న 
సంశయః = ఈ విషయమున సంశయము లేదు. 


తా: అది విని సభ్యులందటు అబ్బురపడి వారిలో వారిట్లనుకొనిరి : ఇది మానవుడు చేయగల 
పని కాదు. కావున వీడు మానవుడు కాడు, భూతమే. 
శ్లో॥ ప్రాప విప్రస్వకృత్సుజ్లో దినార్ధేనాబ్రవీత్సమమ్‌ I 
విష్ణుశర్మా పునః ప్రాహ సిద్ధాః కతి గిరావిహ ॥ 36 
ప్ర: విప్రః తు = బ్రాహ్మణుడేమో, అకృత్సృజ్ణః = వివరములన్నియు తెలియనివాడై, దినార్జేన = 
సగమురోజులో (లేక ఒకటిన్న రోజులో), ప్రాప = వచ్చిచేరెను. సమమ్‌ = సరిగా, అబ్రవీత్‌ = 
చెప్పెను, విష్ణుశర్మా = విష్ణుశర్మ పునః = మరల, ప్రాహ = అడిగెను, ఇహ గిరౌ = ఈ 
కొండపై, సిద్దాః = సిద్దులు, కతి = ఎందరు? 
తా : బ్రాహ్మణుడేమో వివరములన్నియు తెలియనివాడై సగము రోజులో వచ్చి, సమముగా 
చెప్పెను. విష్ణుశర్మ మరల అడిగెను : ఈ కొండపై గల సిద్దులెందరు? 
శ్లో పృష్ట్వా తన్నామగోత్రాది గిరిం కృత్వా ప్రదక్షిణమ్‌ । 
బూయాద్యః శీఘ్రమాగత్య ప్రథమం స జయీ భవేత్‌ ॥ 87 
ప్ర: తత్‌ నామగోత్ర+ఆది = వారి పేర్లను గోత్రములను మొదలగువానిని, పృష్ట్వా = అడిగి, 
గిరిమ్‌ = కొండను, ప్రదక్షిణం కృత్వా = ప్రదక్షిణము చేసి, యః = ఎవడు, శీఘ్రం ఆగత్య 
ప్రథమమ్‌ = త్వరగా ముందుగా వచ్చి, బ్రూయాత్‌ = చెప్పునో, సః = ఆతడు, జయీ భవేత్‌ = 
జయించును. 


తా: వాని నామగోత్రాది వివరముల నడిగి తెలిసికొని, కొండకు ప్రదక్షిణము చేసి వేగముగా 
మొదట వచ్చి చెప్పునో, ఆతడీ పరీక్షలో జయించును. 
శ్లో ఇత్యుక్వా జగ్ముతురుభౌ ముహూర్తార్థాత్సిశాచకః । 
ఆగత్య స యథాపృష్టం కథయామాస సర్వశః ॥ 38 


శ్రీశ్రీ శ్రీవాసుదేవానందసరస్వతీవిరచితమ్‌ 411 


ప్ర: ఇతి ఉక్వా = ఇట్లు చెప్పబడి, ఉభౌ = ఇద్దరును, జగ్భుతుః = వెడలిరి, పిశాచకః = 
పిశాచము, ముహూర్తార్థాత్‌ = 24 నిమిషములలో, ఆగత్య = తిరిగి వచ్చి, సః = ఆతడు, 
యథాపృష్టమ్‌ = అడిగిన వివరములు, సర్వశః = అన్ని విధములైనవి, కథయామాస = చెప్పెను. 


శ్లో॥ విప్రస్తు పజ్బయామోర్థ్వమేత్య క్లేశాదువాచ సత్‌ | 


సిద్ధా న దృష్టాస్తన్నామగోత్రవార్తా కుతః పునః ॥ 39 
ప్ర : విప్రః తు = బ్రాహ్మణుడేమో, పళ్బయామ+ఊర్ధ్వమ్‌ = ఐదు యామములకుపైన, అనగా, 
15 గంటల కాలమునకు మించి గడువగా, ఏత్య = వచ్చి, క్లేశాత్‌ = విచారముతో, సత్‌ = 
సత్యము, ఉవాచ = చెప్పెను, సిద్ధాః = సిద్దులు, న దృష్టాః = నాకు కనబడలేదు, పునః = ఇంక, 
తత్‌ నామ గోత్ర వార్తా = వారి నామగోత్రముల విషయము, కుతః = ఎందుకు?, 
చెప్పుటకేమున్నది? 


తా: ఇది విని ఇద్దరును వెడలిరి. పిశాచము 24 నిమిషములలో తిరిగి వచ్చి అడిగిన 
వివరములన్నియు తెలిపెను. బ్రాహ్మణుడేమో 15 గంటలు దాటిన వ్యవధిలో వచ్చి, విచారముతో 
సత్యము పలికెను : నాకు సిద్ధులెవరునూ కనబడలేదు. ఇంక వారి నామగోత్రము లేమని 
చెప్పుదును? 
శ్లో తచ్చుత్వాతీవ విశ్వాసో విప్రస్యాభూత్సభాసదామ్‌ । 
విష్ణుశర్మా పునః ప్రాహ పరీక్షైకా విశిష్యతే ॥ 40 
ప్ర: తత్‌ శ్రుత్వా = అది విని, సభాసదామ్‌ = సభలోని వారికి, విప్రస్య = విప్రనియందు, 
అతీవ విశ్వాసః = మిక్కిలి నమ్మకము, అభూత్‌ = కలిగెను, పునః = మరల, విష్ణుశర్మా = 
విష్ణుశర్మ, ప్రాహ = ఇట్లనెను, ఏకా పరీక్షా = ఒక్క పరీక్ష విశిష్యతే = ప్రత్యేకించి మిగిలియున్నది. 
తా: ఆ మాటలు విని, సభలోని వారికి బ్రాహ్మణుని మాటలలో మిక్కిలి నమ్మకము కలిగెను. 
మరల విష్ణుశర్మ, మరియొక్క పరీక్ష మిగిలి యున్నదనెను. 
శ్లో॥ ఇత్యుక్వా లోహకరకం సంస్థాప్యోవాచ తౌ ద్విజః | 
వక్రేణావిశ్య నాలేన నిర్గమ్య స్రీ ప్రగృహ్యతామ్‌ ॥ 41 
ప్ర: ఇతి ఉక్వా = అని పలికి, లోహకరకమ్‌ = లోహముతో చేసిన గొట్టమును, (ఇనుపది), 
సంస్థాప్య = నెలకొల్పి, తౌ = వారిద్దరితో, ద్విజః = విష్ణుశర్మ, ఉవాచ = ఇట్లనెను, వక్రేణ = 
ముఖముద్వారా, అవిశ్య = లోన ప్రవేశించి, నాలేన = లో ప్రదేశమునుండి, నిర్ణమ్య = బైటకు 
వెడలి, స్తీ = ఈ స్త్రీని (తన భార్యను), ప్రగృహ్య తామ్‌ = స్వీకరించవచ్చును. 
తా: ఇట్లనుచు, విష్ణుశర్మ లోహపాత్రను (గొట్టమును) తెప్పించి, అటనుంచి, వారిద్దరితో ఇట్లనెను 
: దీనిలో ప్రవేశించి, బైటకు వచ్చి, తన భార్యను తీసికొనిపోవచ్చును. 


412 శ్రీ దత్తపురాణమ్‌ 


శ్లో ఇత్యుక్తః సత్వరం భూతః సూక్ష్మరూపీ సమావిశత్‌ । 
కృతరక్షో ద్విజో ధ్యాత్వా శ్రీశం మన్రం జజాపహ ॥ 42 
ప్ర: ఇతి ఉక్తః = ఇట్లని చెప్పబడి, భూతః = పిశాచము, సూక్ష్మరూపీ = సూక్ష్మరూపియై, 
సమావిశత్‌ = ప్రవేశించెను, ద్విజః = బ్రాహ్మణుడు విష్ణుశర్మ, కృతరక్ష = రాక్షసుని గుర్తించి, 
శ్రీశం ధ్యాత్వా = శ్రీదత్తుని ధ్యానించి, మన్రమ్‌ = మంత్రమును, జజాప = జపించెను, హ 
బెరా! 
శ్లో దుర్ధరం దుర్ముఖం దుష్టం పిశాచమిన్ట! సంహర । 
ధ్వా మన్హానుభావేన సర్వం రక్షో నిబర్హయ 11 483 
ప్ర: ఇన్ట = ఓ ఇంద్రా!, దుర్ధరమ్‌ = భరింపరాని, దుర్ముఖమ్‌ = భయంకరమైన, దుష్టమ్‌ 
చెడుగుచేయు, పిశాచమ్‌ = పిశాచమును, సంహర = సంహరింపు, మన్హానుభావేన బధ్వా 
మంత్రశక్తితో బంధించి, రక్షః సర్వమ్‌ = రాక్షసుని సర్వస్వమును, నిబర్హయ = నిర్వీర్యము 
చేయుము. 
శ్లో ఇత్యనేన ముఖం నాలం కీలయామాస మధ్యగః । 
భూతో భూద్దుఃఖితో బద్ధం తం తత్యాజ మహాగిరౌ ॥ 44 


ప్ర: ఇతి = అని, అనేన = మంత్రముతో, ముఖమ్‌ = కరకము యొక్క ముఖమును, నాలమ్‌ = 
నాలమును, కీలయామాస = మూసివేసెను, భూతః = పిశాచము, మధ్యగః = మధ్యలోనున్నదై, 
దుఃఖితః అభూత్‌ = దుఃఖించెను, బద్ధం తమ్‌ = బంధింపబడిన ఆ పిశాచమును, మహాగిరౌ = 
మహాపర్వతముపై, తత్యాజ = వదలెను. 


తా (శ్లో.42-44) : ఈ మాటలు విని పిశాచము వెంటనే సూక్ష్మరూపముతో ఆ కరకమున 
ప్రవేశించెను. విష్ణుశర్మ రాక్షసుని గుర్తించి, శ్రీదత్తుని ధ్యానించి, మంత్రము జపించెను. 
ఆశ్చర్యకరముగా, ఆ పిశాచమును మంత్రశక్తితో బంధించి, వానిపైశాచిక శక్తిని నిర్వీర్యము 
చేసి, ఆ కరకముయొక్క రెండు చివరలను మూసివేసెను. కరకము మధ్యలో భూతము 
బందీయాయెను, దుఃఖించెను. అట్లు బంధింపబడిన ఆ పిశాచమును మహాపర్వతశిఖరము పై 
వదలెను. 
శ్లో॥ సాధ్వీ విప్రః సదస్యాశ్చ జహర్వుః ప్రాహ తాం ద్విజ! | 
దృష్టమాత్రో మయా జ్ఞాతో ర్వుటింగోల యం మహాఖలః ॥ 45 


ప్ర: సాధ్వీ = ఆ యిల్లాలు, విప్రః = బ్రాహ్మణుడు, సదస్యాః చ = సభాసదులున్ను, తాం 
జహర్షుః = ఆమెను పొగడిరి, ప్రాహ = ఇట్లనెను, ద్విజ! = ఓ (బ్రాహ్మణుడా!, మయా = నాచే, 


శ్రీశ్రీ శ్రీవాసుదేవానందసరస్వతీవిరచితమ్‌ 413 


దృష్టమాత్రః = చూడబడిన తోడనే, అయమ్‌ = వీడు, మహాఖలః = మహానీచుడైన, రుటింగః 
= పిశాచముగా, జ్ఞాతః = ఎటుగబడినవాడాయిను. 


తా: ఆ యిల్లాలున్నూూ ఆ బ్రాహ్మణుడున్నూ సభాసదులున్నూ ఆమెను పొగడిరి. విష్ణుశర్మ 
యిట్లనెను : ఓ బ్రాహ్మణా! వీడు దుర్మార్గుడైన పిశాచము అని వానిని చూడగనే తెలిసికొంటిని. 
శ్లో॥ సహసా నిగ్భహీతేం స్మిన్నపవాదో మయీత్యతః । 
కృతో యత్న క్రమాదేష లోకసంశయభేదకః ॥ 46 
ప్ర: మయి =నా యందు, అస్మిన్‌ అపవాదః = ఈ అపవాదము, సహసా = వెంటనే, నిగ్భహీతే 
= నివారింపదగును, ఇతి = అని, అతః = ఆ కారణమున, (క్రమాత్‌ = పద్ధతిగా, ఏష ఈ, 
లోకసంశయభేదకః = లోకుల అనుమానముల తొలగించు, యత్నః కృతః = ప్రయత్నము 
చేయబడినది. 


తా :నాయందలి యీ అపకీర్తిని వెంటనే మాపుకొనదగునని, అందుకై ఒక పద్ధతిలో యీ 
ప్రయత్నము చేయబడినది. దీనివలన లోకుల అనుమానములు తొలగిపోవును. 
శ్లో శాస్త్రక్రమాద్యధాజ్ఞస్యాజ్ఞానాన్తః క్రియతే తథా । 
కృతా ప్రతిక్రియైషాత్ర నైవ కస్యాపి సంశయః ॥ 47 

ప్ర: యతా = ఏ విధముగా, అజ్ఞస్య ఆ అజ్ఞానియొక్క అజ్ఞాన +అన్తః = అజ్ఞానము నశించుట, 
శాస్త్రక్రమాత్‌ = శాస్త్రముననుసరించుట వలన, క్రియతే = సాధించబడునో, తథా = ఆ రీతిగా, 
అత్ర = ఈ విషయమున, ఏషా ప్రతిక్రియా కృతా = ఈ విరుగుడుకై ఉపాయము చేయబడినది, 
కస్య+అపి = ఎవరికైనను, సంశయః = అనుమానము, న+ఏవ = లేనేలేదు. 


తా : శాస్రీయపద్ధతులవలన అజ్ఞానము నశించునట్లు యీ ఉపాయముద్వారా సత్యము 
విదితమైనది. ఇప్పుడిక ఎవరికిని యే సంశయమునూ లేదు. 
శ్లో విశ్వాసః ప్రథమే కిజ్బిద్దితీయే సవిశేషకః । 
తృతీయే సంశయశ్ళిన్నస్తుర్యే నాశమితోం ధమః ॥ 48 

ప్ర: ప్రథమే = మొదటిపరీక్షలో, కిజ్చిత్‌ = కొంచెము, విశ్వాసః = నమ్మకము కలిగినది, 
ద్వితీయే = రెండవపరీక్షలో, విశేషకః = అది బలపడినది, తృతీయే = మూడవపరీక్షలో, సంశయః 
= సందేహము, ఛిన్న = తొలగిపోయినది, తుర్యే = నాల్గవపరీక్షలో, అధమః = దుర్మార్గుడు, 
నాశమితః = నాశము పొందినాడు. 


తా : మొదటనే కొంత విశ్వాసమేర్చడినది. అది తర్వాత బలపడినది. మూడవపరీక్షలో 
నిశ్చయమైనది. నాల్గవదానితో ఆ నీచపిశాచము నశించినది. 


414 శ్రీ దత్తపురాణమ్‌ 


శ్లో సర్వే తతస్తదాదిష్టా నత్వా జగ్ముర్యథాగతమ్‌ I 
సాధ్వీ సాఇనిన్దితా హృష్టా స్వేశం లబ్బ్వా తథైవ సః ॥ 49 
ప్ర: తతః = అక్కడనుండి, తత్‌ ఆదిష్టాః = వానిచే ఆజ్ఞాపింపబడినవారై, సర్వే = అందటును, 
నత్వా = నమస్కరించి, యథా ఆగతమ్‌ = ఎట్లు వచ్చిరో, జగ్ముః = (అట్లే) వెడలిరి, సా సాధ్వీ = 
ఆ యిల్లాలు, అనిన్గితా = అపకీర్తి తొలగినదై, హృష్టా = సంతోషించినదై, స్వ+ఈశమ్‌ = తన 
భర్తను, లబ్బ్వా = పొంది, సః = అతడును, తథా+ఏవ = అట్లే (వెడలిరి). 


తా : విష్ణుశర్మ ఆజ్ఞగొని అందజును నమస్కరించి అటనుండి వచ్చినత్రోవనే ఎవరి తావుకు 
వారు వెడలిరి. ఆ యిల్లాలు, తనపై నింద తొలగిపోగా, సంతోషించి, తన భర్తతో వెడలెను. 
శ్లో॥ ఏవం శాస్త్రక్రమాత్త్యక్తః సంశయో యెః ప్రయత్నతః । 
ప్రాక్సిద్ధం ప్రాప్నవన్వేతే శర్మాసంశయమాత్మన: ॥ 50 
ప్ర: ఏవమ్‌ = ఈ విధముగా, శాస్త్రక్రమాత్‌ = శాస్త్రప్రకారము, ప్రయత్నతః = ప్రయత్నము 
వలన, యైః = ఎవరిచేత, సంశయః = సందేహము, త్యక్తః = తొలగించికొనబడినదో, ఏతే = 
వారు, అన్తే = కడపట, అసంశయమ్‌ = నిశ్చయముగా, ఆత్మనః = తమయొక్క ప్రాక్‌సిద్ధం శర్మ 
= సహజమైన శాంతిని, ప్రాప్పువన్తి = పొందుదురు. 
తా: ఇట్లు శాస్తానుసారము ప్రయత్నించి సంశయనివృత్తి చేసికొనినవారు, కడపట నిశ్చయముగా 
తమ సహజసిద్ధమైన ఆత్మశాంతిని, సుఖమును పొందుదురు. 
శ్లో గత్వోర్థ్వమపి భోగాన్తే ప్రాష్యేహౌషధితో నరమ్‌ । 
ప్రీపుంయోగాచ్చుక్రరక్తముయో గర్భత్వమేత్యృతౌ ॥ 51 
ప్ర: ఊర్బ్వమ్‌ = పైనగల స్వర్గాది లోకములకు, గత్వా అపి = వెడలినను, భోగాన్తే = భోగము 
కడపట, ఓషధితః = పంచాగ్ని ప్రకారమున, స్తీపుంసంయోగాత్‌ = స్త్రీపురుషుల కలయికవలన, 
శుక్ర రక్తమయః = వీర్యరక్తముల సమాహారమై, బుతౌ = బుతువునందు, నరం ప్రాప్య = 
నరుని పొంది, గర్భత్వం +ఏతి = గర్భవతి యగును. 
తా: స్వర్గాది ఊర్థ్వలోకములలోగూడ స్రీపురుషసంయోగమువలన సంభోగాంతమున, 
శుక్రరక్తములతో గూడిన గర్భము స్రీయందేర్పడును. 
శ్లో॥ కలలం ప్రాక్సజ్బరాత్రాద్బుద్భ్బుదః సప్తరాత్రతః । 
పేశీ పక్షాదర్శుదో౭ థ భవతి స్వస్తితో ఘనః ॥ ర్‌2 
ప్ర: కలలమ్‌ = పిండము, పజ్బురాత్రాత్‌ ప్రాక్‌ = ఐదు రాత్రులకు ముందు అవస్థలో, బుద్బుదః 
= బుడగ, సప్తరాత్రతః = ఏడు రాత్రుల పర్యంతము, పేశీ = ఒక గ్రుడ్డు, పక్షాత్‌ = పదునేను 


శ్రీశ్రీ శ్రీవాసుదేవానందసరస్వతీవిరచితమ్‌ 415 


దినములకు, అర్చుదః = ఒక కండ, అథ = అటుపై, స్వస్తితః = క్షేమముగా, ఘనః భవతి = 
గట్టిపడును. 

తా: పిండము అయిదు రాత్రులకు ముందు, తొలిదశలో ఒక బుడగగనుండి ఆపై పిండముగ 
నగును. ఏడురాత్రులకు గ్రుడ్డుగాను, పదునేను దినములకు ఒక కండగనై, ఆ తరువాత క్షేమముగా 
ఘనీభవించును. 


శ్లో; మాసాత్రూరః కం ద్వితీయే తృతీయే£_ స్యాజ్కురోద్భవః । 


త్వక్‌ చతుర్ధే రోమనభాః పబ్బుమే మాసి షష్టకే ॥ ర్‌తి 
శ్లో॥ ఛిద్రాణి సప్తమే చిత్వమష్టమే ధీస్తతః సృృతిః । 
నాలరాప్తరసభుజ్చారోత పి మ్రియతే విధేః ॥ 54 


ప్ర: కం మాసాత్‌ = తల ఒకనెలకు, క్రూరః = గట్టిగను, ద్వితీయే = రెండవనెలకు, తృతీయే 
= మూడవ నెలకు, అస్య = శిశువునకు, అజ్ముర+ఉద్భవః = కాలుసేతులు యేర్పడును, చతుర్ధే 
= నాల్గవ నెలలో, త్వక్‌ = చర్మము, పజ్బుమే = ఐదవనెలలో, రోమనఖాః = వెంట్రుకలు, 
గోళ్ళున్నూూ షష్టకే మాసి = ఆరవ నెలలో, ఛిద్రాణి = నవరంధ్రములు, సప్తమే = ఏడవ నెలలో, 
చిత్వమ్‌ = మెదడు, హృదయము (వీని లక్షణములతో), అష్టమే = ఎన్మిదవ నెలలో, ధీః = బుద్ధి, 
తతః = ఆపై, సృతిః = జ్ఞాపకశక్తి, నాలరన్ర+ఆప్తరసభుక్‌ = బొడ్డుత్రాడులోని రంధ్రముద్వారా 
ప్రసరించి వచ్చు అన్నరసమును తినువాడై, న ఆర్తః అపి = ఆకలి బాధలేనివాడైనను, విధేః = 
దైవవశమున, మ్రయతే = మరణించును. 


తా: ఒక నెలకు తల గట్టిపడి, రెండు మూడు నెలలో శిశువునకు కాలుసేతులేర్చడును. నాల్గవ 
నెలలో చర్మము, ఐదవనెలలో వెంట్రుకలు గోళ్ళున్నూ ఆరవనెలలో నవరంధ్రములున్నూ ఏడవ 
నెలలో మెదడు హృదయమున్నూ ఎన్మిదవ నెలలో బుద్ధి, ఆపై జ్ఞాపకశక్తి కలుగును. వానికి 
ఆహారము బొడ్డు త్రాడుద్వారా రసముగా అందుచుండును కావున ఆకలితో బాధపడుట ఉండదు. 
ఇక విధివశమున ఆ జీవి మరణించును. 


శ్లో స్తాత్యధేశ! భవాభీతో మోచయార్య! సుదుర్గతేః । 
త్వాం భజేం_ తః పరం నేదృగ్గతిర్యేన భవేన్మమ I ర్‌ర్‌ 


ప్ర: అథ = అంతట, ఈశ! = ఓ స్వామీ!, స్తాతి = స్తుతించుచున్నాడు, భవాభీతః= జనన 
మరణరూపసంసారమునుండి భయము జెందినవాడై, ఆర్య! = ఓ ఆర్యా!, సుదుర్గతేః 
దుర్గతినుండి, మోచయ = ముక్తినిమ్ము, త్వాం భజే = నిన్ను సేవింతును, అతః పరమ్‌ = 
ఇంతకు మించి, ఈద్భక్‌ గతిః = ఇటువంటి గతి, యేన = దేనివలన, మమ = నాకు, న భవేత్‌ 
= కలుగదో. 


416 శ్రీ దత్తపురాణమ్‌ 


తా:ఓ స్వామీ! గర్భస్టుడు నిన్ను స్తుతించుచున్నాడు; ఓ ఆర్య! ఈ జనన మరణశృంఖలవలన 
భయముజెంది, ఈ దుర్గతినుండి ముక్తినిమ్మని ప్రార్థించుచున్నాడు. ఇక ముందు ఇటువంటి 
గతి “పునరపి జననం, పునరపి మరణం, పునరపి జననీ జఠరే శయనం”అను దుర్గతి 
కలుగకుండుటకు తగిన జీవితమునిమ్ము. నిన్ను సేవింతును. 

శ్లో స స్తుత్వైవం సూతివాయుత్యక్తో విస్టృతలబ్ధధీః ॥ 

రోరూయతి జనుర్లబ్బా మోహితో మాయయేశితుః ॥ 56 

ప్ర: సః = ఆ గర్భస్థశిశువు, ఏవమ్‌ = ఈ విధముగా, స్తుత్వా = ప్రార్థించి, విస్మృత 
మరపుదగిలిన, లబ్ధధీః = తానంతవరకు పొందియున్న బుద్ధికలవాడై, సూతివాయుత్యక్తః = 
మాతృగర్భమునుండి ప్రసూతివాయువులచే నెట్టబడి, జనుః = జన్మను, లబ్బా = పొంది, ఈశితుః 
= ఈశ్వరుని, మాయయా = మాయచేత, మోహితః = భ్రమలలో మునిగి, రోరూయతి = 
యేడ్చును. 


తా: ఇట్లా శిశువు ప్రార్థించి, అంతలో అప్పటికి తనకున్న వివేకమును మరచిపోయి, తల్లి 
కడుపులో నుండి సూతివాయువులు నెట్టివేయగా జన్మించి ఈశ్వరుని మాయామోహమున బడి 
యేడ్చుచున్నాడు. 
శ్లో అనభిప్రేతమాపన్న ఆసనోత్థాన చేష్టనే 1 
పరాధీనతయా భుజ్మే స వ్యథాం వక్తుమక్షమః ॥ ర్‌7 

ప్ర: అనభిప్రేతమ్‌ = విరుద్ధముగా, ఆపన్నః = వచ్చినవాడై, ఆసన +ఉత్టాన = కూర్చున్నచోటునుండి 
లేచి నిలచుట యను, చేష్టనే = చర్యవలన, పరాధీనతయా = తన మనస్సునకు విరుద్ధముగా, 
నిస్సహాయముగా, భుజ్బే = అనుభవించునట్టి, సః = అతడు, వ్యథాం వక్తుమ్‌ = బాధను 
చెప్పుటకు, అక్షమః = అసమర్హుడు. 


తా : చెంతకు వచ్చిన విరుద్ధమైన వానిని నివారించుటలోను, కూర్చుండుట లేచి నిలచుట 
వంటి చేష్టలలో ఒకరిపై ఆధారపడవలసిన బాధను చెప్పుటకైన ఆ శిశువు అసమర్హుడు. 


శ్లో డ్రీడాసమ్మోగచిన్లాకో బాల్యయౌవనవార్థకే | 
పునరావర్తతేః జ్ఞానీ జ్ఞానీ చేన్ముచ్యతేం చిరాత్‌ I 5కి 
ప్ర: బాల్యయౌవనవార్ధకే = బాల్యమున, యౌవనదశలో, ముదుసలియైన తరువాత, (వరుసగా), 
క్రీడాసంభోగచిన్లాక్తః = ఆటలయందును, సంభోగమునందును, చిన్తలలోనూ ఆసక్తుడై, అజ్ఞానీ 
= అజ్ఞానియగు వాడు, పునః+ఆవర్తతే = మరల మరల చక్రభ్రమణమున తిరుగును, జ్ఞానీ చేత్‌ 
= జ్ఞానియెనచో, అచిరాత్‌ = త్వరలోనే, ముచ్యతే = ముక్తుడగును. 
తా: అట్లు జన్మించినవాడు పెరుగుచూ, బాల్యమున ఆటలలోనూ, యౌవనమున స్తీ 


శ్రీశ్రీ శ్రీవాసుదేవానందసరస్వతీవిరచితమ్‌ 417 


సంభోగమునందునూ, ముసలితనమున పలు చింతలలోనూ పడుచూ జన్మవెంట జన్మలో యిదే 
చరిత్రగా సుడిబడి తిరుగుచుండును. ఆ పుట్టిన శిశువొకవేళ జ్ఞానియెతే, త్వరలోనే ముక్తిని 
పొందును. 


ఇతి శ్రీమద్దత్తపురాణే సార్దత్రిసాహగస్రాం త్రికాణ్ణమణ్ణితాయాం సంహితాయాం 
(or థి (౮ © 
వాసుదేవ్యాం తృతీయాష్టకే సప్తమాధ్యాయః ॥ 


ఓమ్‌ శం 


418 


శ్రీః 
ప.ప. శ్రీవాసుదేవానందసరస్వతీవిరచితమ్‌ 


ఆదత్తపఫురాణము 


తృతీయాష్టకము - అష్టమాధ్యాయము 


శ్లో॥ ఇదము త్యత్పురుతమం జ్యోతిరాననమాత్మవాన్‌ । 
జ్ఞాత్వా౭_ప్యస్థిరబోధో౭_జ్ల ద్వైతాద్చిభేతి తచ్చృుణు ॥ 1 

ప్రతిపదార్థం : ఇదమ్‌ = ఈ జగత్తు అపరోక్షము అనగా ప్రత్యక్షము, ఉ = అయినను, త్యత్‌ = 
పరోక్షము, పురుతమమ్‌ = వ్యాపకము, జ్యోతిః = స్వప్రకాశము, ఆనన్షమ్‌ = ఆనందము, 
ఆత్మవాన్‌ = చేతనము, (ఇట్లని) జ్ఞాత్వా అపి = తెలిసికొనియున్నూ అస్థిరబోధః = చంచలమైన 
జ్ఞానముగలవాడై, అజ్ఞ = యథార్థముగా, ద్వైతాత్‌ = ద్వైతభావనవలన, బిభేతి = భయపడుచున్నాడు, 
తత్‌+శృణు = ఆ విషయమున ఇది వినుము. 

తాత్సర్యము : జగత్తు ప్రత్యక్షము, అయినను ఇది పరోక్షమే. ఎట్లన, ఇదియును వ్యాపకము, 
స్వప్రకాశము, ఆనందమయము, చైతన్యము. ఈ విషయము తెలిసిన వారికి సైతము ఈ జ్ఞానము 
నిలుకడ లేకుండును. అందువలన ప్రత్యక్షమైన ద్వైతభావన భయము కలిగించును. 


జ్ఞానము కలిగియు చాంచల్యము కలుగుటకు హేతువేమి? అనగా, అసంభావనా, విపరీత 
భావనా అనునవి ఆ జ్ఞానమును డోలాయమానము చేయును. 

శ్లో ప్రతిష్టానే ద్విజః కళ్చిత్‌ జ్ఞానవిజ్ఞానతత్పరః । 

పూర్వాభ్యాసాజ్ఞన్మనెవ ముకోం_ప్యాసీత్సిశాచవత్‌ 11 2 

ప్ర : ప్రతిష్టానే = ప్రతిష్టానపురమున, జ్ఞానవిజ్ఞానతత్సరః = లౌకికవిద్యల జ్ఞానమును 
(గహించుటయందును, మోక్షజ్ఞానమునందును ఏకాగ్రబుద్ధియెన, కశ్చిత్‌ = ఒకానొక, ద్విజః = 
బ్రాహ్మణుడు, పూర్వాభ్యాసాత్‌ = పూర్వజన్మలందలి అభ్యాసమువలన, జన్మనా+ఏవ = పుట్టుకచేతనే, 
ముక్తః అపి = ముక్తుడైనను, పిశాచవత్‌ = పిశాచమువలె, ఆసీత్‌ = ఉండెను. 
తా: ప్రతిష్టానపురమున ఒక బ్రాహ్మణుడు పూర్వజన్మలలోని అభ్యాసమువలన లోకవిద్యల 


శ్రీశ్రీ శ్రీవాసుదేవానందసరస్వతీవిరచితమ్‌ 419 


ప్రావీణ్యముతో బాటు మోక్షవిద్యాజ్ఞానముగూడ కలవాడు. జన్మచేతనే ముక్తుడైనను ఈతడు 
పిశాచమువలె నుండెను. 


శ్లో లోకసజ్ల్ఞాద్భృశం భీతో విషయేభ్యో విషాదవాన్‌ | 
మానభీత్యాపి సర్వజ్ఞో దుశ్చేష్టా వ్యకృణోద్ధియా ॥ 3 
ప్ర: లోకసజ్ఞాత్‌ = లోకముతో కలసియుండుటకు, భృశమ్‌ = మిక్కిలి, భీతః= భయపడినవాడై, 
విషయేభ్యః = ఇంద్రియభోగవిషయములతో, విషాదవాన్‌ = దుఃఖితుడై, మానభీత్యా అపి = 
మర్యాదలోపించునను భయముతో గూడ, ధియా సర్వజ్ఞః = బుద్ధిచేత సర్వమెలిగినవాడై, 
దుశ్చేష్టాః = చెడ్డపనులు, వ్యకృణోత్‌ = చేసెను. 
తా: నలుగురితో కలిసిపోయి బ్రదుకుటకు చాల భయముగలవాడై, ఇంద్రియసుఖములచేత 
దుఃఖితుడై, మానహానికి భయపడియు, తన వివేకమునకు అంతయు స్పష్టమైనను, చేయరాని 
పనులు చేసెను. 
శ్లో జన్మనైవ గ్రహగ్రస్తం మత్వా తం పితరౌ బుధమ్‌ । 
చక్రతుః పుత్రవాత్సల్యాత్రతీకారం ప్రయత్నతః ॥ 4 
ప్ర: పితరౌ = వాని తల్లితండ్రులు, తం బుధమ్‌ = ఆ జ్ఞానిని, జన్మనా వప పుట్టుకతోనే, 
గ్రహగ్రస్తమ్‌ = భూతమావహించిన వానిగా, మత్వా = తలచి, పుత్రవాత్సల్యాత్‌ = కన్నబిడ్డపై 
ప్రేమవలన, ప్రయత్నతః = ప్రయత్నపూర్వకముగా, ప్రతీకారమ్‌ = నివారణకై విరుగుడు 
కార్యములను, చక్రతుః = చేసిరి. 
తా: ఆ బాలుని తల్లితండ్రులు పురిటిలోనే వానినేదో దుష్టగ్రహ మావేశించినదని తలచి, 
బిడ్డపై ప్రమవలన, అందుకు నివారణకై ప్రయత్నించి ఉపాయములు చేసిరి. 
శ్లో ప్రతోపవాసనియమజపశాన్తిసురార్చనైః । 
రక్షాబన్థ న సత్తీర్థయాత్రాదానాషధాదిభిః | ర్‌ 
ప్ర: వ్రత = వ్రతముచేసి, ఉపవాస = నిరాహారముగ నుండి, నియమ = అనేకమైన నియమములు 
పాటించి, జప = జపములు చేయించి, శాన్ని = శాంతిక్రియలు జరిపించి, సుర +అర్బ్చనైః = 
దేవీదేవతల పూజలతో, రక్షాబంధన = రక్ష కట్టించి, సత్‌+తీర్థయాత్రా = పుణ్యతీర్థముల యాత్రలు 
సేవించి, దాన = దానములిచ్చి, బెషధ+ఆదిఖిః = బెషధము లిప్పించి, ఇట్లనేక ప్రయత్నములతో 
(నివారణకై ప్రయత్నము చేసిరి). 
తా: వ్రతములు, ఉపవాసములు, నియమములు, జపములు, శాంతులు, పూజలు, రక్షలు, 
తీర్థయాత్రలు, దానములు, బెషధములు, ఇట్లు మానవప్రయత్నమంతయు దానిని నివారించుటకై 
చేసిరి. 


420 శ్రీ దత్తపురాణమ్‌ 


శ్లో॥ ప్రకృతిం న యయౌ జాతాః ప్రయత్నా నిష్పలాస్తయోః । 
మలం మూత్రం తథా భక్ష్యం పానమన్నం న వేద సః ॥ 6 
ప్ర: తయోః ప్రయత్నాః = ఆ తల్లితండ్రుల ప్రయత్నములు, నిష్ఫులాః జాతాః = ఫలవంతములు 
కాలేదు, సః = ఆతడు, ప్రకృతిమ్‌ = సహజత్వమును, న యయౌ = పొందలేదు, మలం 
మూత్రమ్‌ = మలమూత్రములను, తథా = అట్లే, భక్ష్యం అన్నం పానమ్‌ = తినదగిన దానిని, 
అన్నమును, పానీయమును (త్రాగదగినదానిని), న వేద = తెలియకుండెను. 


తా: ఆ తల్లితండ్రుల ప్రయత్నములు ఫలించలేదు. వారి తనయుడు అందరివలె మెలగుట 
లేదు. అసహజముగా, మలమూత్రములకును అన్నము నీరునకును భేదమెజుగకుండెను. 
శ్లో మలోత్సర్లాది కురుతే తిష్టన్యావపి స్వపన్నపి | 
అనర్థం కిమపి బ్రూతే న వేత్తి చ హితాహితమ్‌ ॥ 7 

ప్ర: తిష్టన్‌ వా అపి = కూర్చుని యైనను లేక, స్వపన్‌ అపి = నిద్రించుచుండియు, 
మల+ఉత్సర్గ+ఆది = మలమూత్ర విసర్దనములను, కురుతే = చేయును, కిం+అపి = ఎట్టిదైనను, 
అనర్థమ్‌ = అనరాని మాటలను, బ్రూతే = పలుకును, హిత+అహితం చ = మంచి చెడుగులను, 
న వేత్తి = ఎజుగడు. 


తా: కూర్చుని యున్నను లేక నిద్రించుచున్నను, అట్టే మలమూత్రములను విసర్జించును. అనరాని 
మాటను, అదెంత మాటయైనను, పలుకును. ఇది మంచియనియు, ఇది చెడ్డదనియు నెబుగడు. 
శ్లో ఉపనీతో౭_ ష్టమే౭_బ్దేం పి సావిత్రీం న జజాప సః। 
న చక్రే శిక్షితో౭_ త్యుచ్చైః స సన్య్యావన్దనాదికమ్‌ ॥ 8 

ప్ర: అష్టమే అబ్బే = ఎనిమిదవ యేట, ఉపనీతః అపి = ఉపనయనము చేసినను, సః = అతడు, 
సావిత్రీమ్‌ = గాయత్రిని, న జజాప = జపించలేదు, శిక్షితః = శిక్షణపొందినవాడై, సంధ్యా- 
వందనాదికమ్‌ = సంధ్యావందనము మొదలగు విధులను, సః = అతడు, అతి+ఉచ్చైః = 
చక్కగా, బిగ్గరగా, న చక్రే = చేయలేదు. 


తా: ఎనిమిదవ యేట ఉపనయనమైనను, ఆ బాలుడు గాయత్రిని జపించలేదు; శిక్షణ నిచ్చినను, 
సంధ్యావందనమును తక్కిన విధులను, చక్కగా బిగ్గరగా మంత్రోచ్చారణ చేయుచు, నిర్వహించలేదు. 
శ్లో విష్ణుదత్తస్య మాహాత్యం [శ్రుత్వా తం పితరౌ గృహమ్‌ । 
నీత్వా తస్యోచతు:ః ఖీన్నా భో! బ్రహ్మన్‌! పాహి నః పితః! ॥ 9 
ప్ర: పితరౌ = తల్లితండ్రులు, విష్ణుదత్తస్య మాహాత్యమ్‌ = విష్ణుదత్తుని గొప్పదనమును గూర్చి, 
శ్రుత్వా = విని, తమ్‌ = వానిని, తస్య గృహమ్‌ = విష్ణుదత్తుని యింటికి, నీత్వా = తీసికొని వచ్చి, 


శ్రీశ్రీ శ్రీవాసుదేవానందసరస్వతీవిరచితమ్‌ 421 


ఖిన్నా = దుఃఖితులై, ఊచతుః = ఇట్లనిరి, భో బ్రహ్మన్‌ = ఓ దేవా!, పితః = ఓ తండ్రి!, నః = 
మమ్ములను, పాహి = రక్షించుము. 


తా: ఆ బాలుని తల్లితండ్రులు విష్ణుదత్తుని మహత్తును గూర్చి విని, వానిని ఆ విష్ణుదత్తుని 
యింటికి తీసికొని వెళ్లి, దుఃఖితులై యిట్లనిరి : ఓ దేవా! తండ్రీ! రక్షించుము. 


శ్లో ఏక ఏవ సుతో జాతో జడో జన్మత అవయోః । 
గ్రహగ్రస్తోః థవోన్మత్తో జ్ఞాత్వా నౌ దేహి జీవనమ్‌ ॥ 10 


ప్ర: ఆవయోః = దంపతులమైన మాకు, జన్మతః= పుట్టుకతో, జడః = బుద్ధిహీనుడైన, ఏకః 
ఏవ = ఒకే ఒక్కడు, సుతః = కుమారుడు, జాతః = పుట్టినాడు, (ఇతడు), గ్రహగ్రస్తః = 
దుష్టగ్రహమావేశించినవాడో, అథవా = లేకున్న ఉన్మత్తః = పిచ్చివాడో, జ్ఞాత్వా = తెలిసికొని, 
నౌ = మాకు (దంపతులకు), జీవనమ్‌ = జీవితమును, దేహి = ఇమ్ము. 


తా: మా దంపతులకు ఒకే ఒక్కడు కుమారుడు కలిగినాడు. అతడు జడుడై యున్నాడు. మా 
కుమారుడు దుష్టగ్రహబాధితుడో లేక మతిలేనివాడో తెలిసికొని మాకు జీవితమును ప్రసాదింపుడు. 
శ్లో పుత్రం కృతార్థం జ్ఞాత్వా తత్పితరౌ ప్రాహ స ద్విజః | 
విశ్రామ్యతాం గృహే భుక్వా పుత్రో వామత్ర తిష్టతు ॥ 11 
ప్ర: పుత్రమ్‌ = కుమారుని, కృతార్థమ్‌ = ముక్తునిగా, జ్ఞాత్వా = తెలిసికొని, సః ద్విజః = ఆ 
బ్రాహ్మణుడు విష్ణుదత్తుడు, తత్‌ పితరౌ = వాని తల్లితండ్రులతో, ప్రాహ = ఇట్లనెను, వామ్‌ = 
మీ యొక్క పుత్రః = కుమారుడు, అత్ర = ఇచట, తిష్టతు = ఉండుగాక, భుక్వా = భుజించి, 
గృహే = ఇంటిలో, విశ్రామ్యతామ్‌ = విశ్రమింపుడు. 
తా : విష్ణుదత్తుడు ఆ బాలుడు ముక్తుడని గ్రహించినాడు, వాని తల్లితండ్రులతో యిట్లనినాడు : 
మీ కుమారుడు ఇచట నా చెంత యుండును, మీరు భుజించి ఇంటిలో విశ్రాంతి దీసికొనుడు. 
శ్లో ఇత్యుకౌ తౌ గతౌ భోక్తుం విష్ణుదత్తోఃవదత్స తమ్‌ | 
కస్తం కస్య కిమాయాతః కిం తే కార్యం కరోషి కిమ్‌ ॥ 12 
ప్ర: ఇతి+ఉక్తౌ = ఇట్లు చెప్పబడినవారై, తౌ = వారిద్దరు, భోక్తుం గతౌ = భుజించుటకు 
వెడలిరి, సః విష్ణుదత్తః = ఆ విష్ణుదత్తుడు, తం అవదత్‌ = ఆ కుమారునితో ఇట్లనెను, త్వమ్‌ = 
నీవు, కః = ఎవడవు? కస్య = ఎవనికి సంబంధించినవాడవు, కిం ఆయాతః = వచ్చితివేమి 
(ఏల)?, తే = నీకు, కిం కార్యమ్‌ = చేయదగినదేమి?, కిం కరోషి = ఏమి చేయుచున్నావు? 


తా : విష్ణుదత్తుడిట్లనగా ఆ దంపతులు భుజింపబోయిరి. విష్ణుదత్తుడు వారి బాలునిట్లడిగెను : 
నీ వెవడవు? అనగా, యే జాతివాడవని భావము; ఎవరివాడవు?, అనగా, ఎవరి సంబంధీకుడవు, 
అని; ఏల వచ్చితివి? పని యేమి?, అని వాని పుట్టుక ప్రయోజనమును గూర్చియు, ఏమి 


422 శ్రీ దత్తపురాణమ్‌ 


చేయుచున్నావు? అని ఆతడున్న తీరును గూర్చి, దానివలన ప్రయోజనము తీరునా? యనియు 
భావము. 
శ్లో గమ్యతాం స్వపితుర్భ హే భుజ్యతాం సుఖముత్తమమ్‌ । 
మయా తే కిం విధాతవ్యం త్యజ చేష్టాం వదాధునా ॥ 13 

ప్ర: గమ్యతామ్‌ = వెళ్లదగుదువు, స్వపితుః గృహే = నీ తండ్రి యింటిలో, సుఖమ్‌ = హాయిగా, 
ఉత్తమం భుజ్యతామ్‌ = శ్రేష్టమైన భోజనము చేయదగుదువు, మయా = నాచే, తే కిమ్‌ = 
నీకేమి, విధాతవ్యమ్‌ = చెప్పదగినది?, చేష్టామ్‌ = నీ నటనను, త్యజ = విడువుము, అధునా = 
నేడు, వద = పలుకుము. 


తా: వెళ్ళుము, నీ తండ్రి యింట సుఖముగ ఉత్తమభోజనము చేయుము. నేను విధినిషేధములు 
నీకేమి నిర్దేశించి చెప్పగలను? నీ నటన నింక చాలించుము. సత్యము బలుకు మిపుడు. 
శ్లో॥ ఇత్యుక్తః ప్రాహ సంబన్నో నిజబోధాత్మనః క్వ మే | 
కిం కరోమి క్వ యాస్యామి కిం గృహ్హామి త్యజామి కిమ్‌ ॥ 14 


ప్ర: ఇతి ఉక్తః = ఇట్లని చెప్పబడినవాడై, ఆ బాలుడు, ప్రాహ = ఇట్లనెను, సంబన్గః 
సంబంధము, నిజ = నా యొక్క బోధ = జాగ్భతమైన, ఆత్మనః = ఆత్మకు, మే = నాకు, క్వ 
ఎక్కడ?, కిం కరోమి = ఏమి చేయుదును?, క్వ యాస్యామి = ఎక్కడకు పోదును?, కిం 
గృహ్హామి = ఏమి గ్రహింతును?, కిం త్యజామి = ఏమి విడతును? 


తా : ఇట్లు విష్ణుదత్తుడనగా, ఆ బాలుడిట్లనెను : నా సంబంధము ఆత్మతో. ఆత్మకు జాతిభేదము 
లేదు. వేరుగా ఎవరితోనూ లేదు. చేయదగినదియు లేదు. ఆత్మకు చలనము లేదు. స్వీకరించుట, 
నిరాకరించుట లేవు. ఇక ఈ “నాది” అనునదెక్కడ? 
శ్లో తతం కల్పామ్బునేవేదమాత్మనా సచ్చిదాత్మనా 
అన్నాదో౭ హమహం చాన్నం కిం మే భోగ్యం సుఖాత్మనః ॥ 15 

ప్ర: కల్పాంబునా ఇవ = ప్రళకయకాలపు జలముచేతవలె, ఇదమ్‌ = ఈ జగత్తు, సత్‌+చిత్‌+ఆత్మనా 
= ఉనికి జ్ఞానము అనువానితో యేకమైయున్న ఆత్మనా = ఆత్మస్వరూపినగు నాచేత, తతమ్‌ = 
వ్యాప్తమైయున్నది, అహమ్‌ = నేను, అన్నం చ = అన్నమునున్నూ అన్న+అదః = అన్నము 
తినువాడనున్నూ అయితిని, సుఖ+ఆత్మనః = సుఖస్వరూపుడనగు, మే = నాకు, కిం భోగ్యమ్‌ = 
అనుభవింపదగినదేమి? 

తా: జలప్రళభయమున సమస్తము జలమయమైనట్లు ఈ జగత్తంతయు నాతోడనే నిండియున్నది, 


అనగా, అంతయు నేనే అయి యున్నాను. ఎట్లనగా, నేను ఉనికి, జ్ఞానము అనువానితో కూడిన 
సుఖస్వరూపమగు ఆత్మనై యుండుట వలన దేహబుద్దులవలె వస్తుభేదము లేనివాడను నేను. 


శ్రీశ్రీ శ్రీవాసుదేవానందసరస్వతీవిరచితమ్‌ 423 


అన్నము నేనే, తినువాడను నేనే, కాగా నా కింక భోగ్యవస్తువు లేనూ లేదు, దాని అవసరమున్నూ 
లేదు. 
శ్లో తచ్చుత్వా తం సమాలిజ్య దత్తభకోం వదన్ముదా । 
తర్తా చారేణ విద్వంస్తే కో౭ త్ర దోషో భవిష్యతి ॥ 16 

ప్ర: తత్‌ శ్రుత్వా = ఆ మాటలు విని, దత్తభక్తః = దత్తాత్రేయభక్తుడైన విష్ణుదత్తుడు, ముదా = 
సంతోషముతో, తమ్‌ = ఆ బాలుని, సమాలిబ్బ = కౌగలించి, అవదత్‌ = ఇట్లనెను, తర్షి = 
అట్లయినచో, విద్వన్‌ = ఓ ఆత్మజ్ఞానీ!, తే = నీకు, ఆచారేణ = ఆచారముచేత, అత్ర = ఈ 
లోకమున, దోషః = దోషము, కః భవిష్యతి = యేమి కలుగును? 


తా: ఆ సమాధానము విని, దత్తభక్తుడైన విష్ణుదత్తుడు సంతోషముతో ఆ బాలుని కౌగలించికొని 
ఇట్లనెను : ఓ ఆత్మజ్ఞానీ! నీ వంటి ఆత్మజ్ఞానికి లోకాచారము ననుసరించుటవలన దోషమేమి 
కలుగును? 

శ్లో జాగృతిస్తిస్ఫషు స్వప్నస్తుర్యా భూగహ్మవిత్విహ 

పరా నిద్రేహ బ్రహ్మజ్ఞవరో గాఢసుషుప్తికా ॥ 17 

ప్ర: ఇహ = జగత్తులో, తిస్ఫషు = శుభేచ్చా, విచారణా, తనుమానసా, అను మూడు 
చైతన్యభూములును, జాగ్భతిః= జాగ్రదవస్థ, తుర్యా భూః = నాల్లవభూమియైన సత్తాపత్తి యనునది, 
స్వప్నః= స్వప్నావస్థ, ఇహ బ్రహ్మవిత్‌ = (ఇట సాధకుడు) బ్రహ్మవిత్‌ అనబడును; పరా = 
తర్వాతది, అసంసక్తి అనబడు భూమిక, నిద్రా = నిద్రావస్థ, ఇహ బ్రహ్మజ్ఞవరః = ఇట సాధకుడు 
శ్రేష్ట బ్రహ్మజ్ఞాని; గాధసుషుప్తికా = గాధని ద్రావస్థ. 
తా : సప్తభూమికలు సాధకుని చేతనకు సంబంధించినవి. 1. శుభేచ్చా, 2. విచారణా, 8. 
తనుమానసా, 4. సత్వాపత్తి, 5. అసంసక్తి, 6. పరార్థభావినీ, 7. తుర్యా. వీనిలో మొదటి 
మూడు భూమికలలో నున్న సాధకుడు జాగ్రదవస్థలో నున్నవాడగును; నాల్గవదానిలో నుండగా 
స్వప్నావస్థలో నున్నవాడై బ్రహ్మవిత్‌ అనబరగును; ఐదవదానిలో నిద్రావస్థలో నుండి బ్రహ్మవిద్వరుడు 
అనబడును. గాఢసుషుప్తినున్నయగు... 

శ్లో షష్టీహాన్యత ఉత్తిష్టేద్వరీయానసో పి కర్మకృత్‌ 1 

తుర్యాన్యాత్ర వరిష్టో జ్ఞో౭. క్రియస్తాదృగ్భవాన్న హి i 18 

ప్ర : షష్టీ+ఇహ+అన్యతః = ఆరవభూమికయందు, ఉత్తిష్టేత్‌ వరీయానసః = వరీయాన్‌ అనబడు 
సాధకుడుదయించును, అపి = అయినను, కర్మకృత్‌ = కర్మచేయువాడు, అన్యా తుర్యా = 
తుర్యాయను మరియొక భూమిక (కలదు), అత్ర = అందు, వరిష్టః జ్ఞః = వరిష్టుడగు బ్రహ్మజ్ఞాని, 
అక్రియః = కర్మలేనివాడు, తాద్భక్‌ = అట్టి వరిష్టజ్ఞాని, భవాన్‌ = తమరు, నహి = కారుకదా! 


424 శ్రీ దత్తపురాణమ్‌ 


తా : ఆరవ భూమిక (పదార్థభావనీ). ఇందు సాధకుడు వరీయాన్‌ అనబడును. అయినను 
యీతడు కర్మకర్తయే. తదన్యము తుర్యాయను భూమిక. అందు సాధకుడు వరిష్ణుడనబడను. 
ఈతడు కర్మకర్శత్వము లేనివాడు. తమరు ఆ స్థితికి చేరినవారు కారు. 


శ్లో జీవన్ముక్తః సుఖం తిష్ట శిక్షయాన్యాన్మియాః కురు । 
బన్లో దేహాభిమానోం త్ర తత్యాగో ముక్తిరుచ్యతే ॥ 19 


ప్ర: జీవన్ముక్తః = జీవించి యుండియే ముక్తుడవై, సుఖం తిష్ట = సుఖముగా నుండుము, 
శిక్షయ = విద్యనేర్వుము, అన్యాన్‌ క్రియాః = ఇతర కార్యములను, కురు = చేయుము. 
దేహ+అభిమానః = దేహమునందలి తగులమే, బన్దః = బంధము, అత్ర = జగమున, తత్‌ = ఆ 
బంధమును (కట్లు), త్యాగః = వదిలించుకొనుటే, ముక్తిః+ఉచ్యతే = ముక్తియందురు. 


తా : జీవన్ముక్తుడవై సుఖముగ నుండుము. అందులకై, విద్యనేర్వుము, తదన్యకార్యములను 
చేయుము, దేహాభిమానము లేకుండ చేసిన కర్మయేదియు బంధము కాదు, ముక్తియే. 
శ్లో అహం మమేతి సమృన్థః కుతః స్వాత్మదృశో భవేత్‌ 1 
మానావమానజో దోషో నిరహంకృతితః కుతః ॥ 20 

ప్ర: అహమ్‌ = నేను, మమ = నాది, ఇతి సంబంధః = అను సంబంధము, స్వాత్మద్భశః 
ఆత్మసాక్షాత్మారము గలవానికి, కుతః భవేత్‌ = ఎందువలన కల్లును? మాన+అవమానజః 
మానము అవమానము అనువానివలన యేర్పడిన, దోషః = దోషము, నిరహంకృతితః 
నిరహంకారమువలన, కుతః = ఏల కల్లును? 


తా: నేను, నాది అను బంధము ఆత్మదర్శనము గలవారికి కలుగదు. మానము అవమానము 
అనునవి అహంకారమువలన కలుగు దోషములు. అహంకారమే లేనివానికి యా దోషములుండవు, 
కావున యీ దోషములవలన కలుగు యే దోషములున్నూ ఉండవు. 


శ్లో॥ మానాద్యభావే విషయవాసనావిక్రియా కుతః । 
సమాహితమనాస్తస్మాన్ముకో౭ యం నిరహంకృతిః I 21 


ప్ర: మాన+ఆది+అభావే = మానము మొదలగునవి లేనప్పుడు, విషయవాసనావిక్రియా = 
ఇంద్రియవిషయములైన దృశ్యశ్రవణరసస్పర్శగంధాదుల ప్రభావము, కుతః = ఎందువలన 
కలుగును? తస్మాత్‌ = ఆ కారణమున, అయం నిరహంకృతిః = ఈ అహంకరించనివాడు, 
సమాహితమనాః= నిర్వికారమైన మనస్సుగలవాడు, ముక్తః = ముక్తుడు. 


తా : మానావమానములు లేనివానిని ఇంద్రియసుఖములు ప్రలోభపెట్టలేవు, కావున అతడు 
స్వతంత్రుడగును. అందువలన నిరహంకారి నిర్వికారియగును, ముక్తుడగును. 


శ్రీశ్రీ శ్రీవాసుదేవానందసరస్వతీవిరచితమ్‌ 425 


శ్లో; ఏవం సన్నపి నో మూఢో బధ్యతే కిం పునర్భవాన్‌ I 
మనో౭ర్థసబ్లి బన్ఫాయ నిరర్ధం ముక్తయే చ తత్‌ ॥ 22 
ప్ర: ఏవం సన్‌ అపి = ఇట్లయ్యును, పునః = మరల, భవాన్‌ = తమరు, నో మూఢః = 
మూఢులు కానివారై, బధ్యతే కిమ్‌ = బంధింపబడుచున్నారేమి?, అర్థసజ్జి మనః = విషయాసక్తమైన 
మనస్సు, బన్ధాయ = బంధమున కగును, ముక్తయే చక ముక్తికొరకైతే, తత్‌ = అది, ఆ 
మనస్సు, నిరర్ధమ్‌ = నిష్రయోజనకారి. 
తా: తమరు మూఢులు కారు. అట్లయినను మరల బంధితులగుచున్నారు, ఎందులకు? 
విషయాసక్తిగల మనస్సు బంధముల కలిగించును, కాని, మోక్షమును సాధించలేదు. 
శ్లో గృహకృత్యరతా౭_ పి స్రీ పరవ్యసనినీ యథా । 
తదేవాస్వాదయత్యన్తః పరసజ్ఞరసాయనమ్‌ 11 23 
ప్ర: స్తీ = స్త్రీ గృహకృత్యరతా+అపి = ఇంటి పనులలో నిమగ్నురాలైయున్ననూ, యథా = ఏ 
విధముగా, పరవ్యసనినీ = పరపురుషునియందు లగ్నమనస్మయి, పరసజ్ఞరసాయనమ్‌ = 
పరపురుషునితోడి సాంగత్యసుఖమును, అన్న = అన్తాకరణమున, తత్‌+ఏవ = దానినే, ఆస్వాదయతి 
= ఆస్వాదించునో, 
శ్లో తథా బ్రహ్మణి విశ్రాన్లః సమాహితమనాః సుధీః । 
తదేవాస్వాదయత్యన్తర్చహిర్వవహరన్నపి I 24 
ప్ర: తథా = ఆ రీతిగా, సమాహితమనాః సుధీః = నిర్వికారుడైన వివేకి, బ్రహ్మణి విశ్రాన్న = 
బ్రహ్మమునందు విశ్రమించినవాడై, బహిః = వెలుపలి జగత్తులో, వ్యవహరన్‌ అపి = కార్యములందు 
ప్రవర్తించుచున్నను, అన్తః = లోపల మనసున, తత్‌+ఏవ = ఆ బ్రహ్మానందమునే, ఆస్వాదయతి 
= ఆస్వాదించుచున్నాడు. 
తా: ఒక స్తీ పరపురుషునియందు దగిలిన మనస్సుతో, తాను తన యింటి పనులు చేయుచున్నను, 
మనసులో ఆ పరపురుషునితో ఎట్లానందించుచుండునో అదేరీతి నిర్వికారుడైన జ్ఞాని బ్రహ్మా- 
నందమును మనసులో అనుభవించుచున్నను బాహ్యప్రపంచమున లౌకిక వ్యవహారములు గూడ 
నెజపుచుండును. 
శ్లో దివస్పృష్టేం జ్ఞ! మోక్షో న పాతాలేం_పి న భూతలే । 
అహంకృతేర్విమోహస్య క్షయో మోక్షో న చాపరః ॥ 25 
ప్ర: అహంకృతేః = అహంకారముయొక్క విమోహస్య = విశేషభ్రాంతియొక్క క్షయః = నాశము, 
మోక్ష్య = మోక్షము, న చ అపరః = వేరొకటి కానే కాదు, అబ్బ! = జెరా!, దివసృష్టే = 


426 శ్రీ దత్తపురాణమ్‌ 


స్వర్గమును తాకుటయందు, మోక్ష = మోక్షము, న = లేదు, భూతలే = భూలోకమునందు, 
పాతాలే అపి = పాతాళమున గూడ, న = లేదు. 


తా : అహంకారము, దాని ఫలితము, అంతయు విశేషమైన భ్రాంతియే. ఆ భ్రాంతి నశించుటే 
మోక్షము. ఇదికాక మోక్షమనునది మరేదియో ఎక్కడనో లేదు. స్వర్గమును పొందినను, 
భూమియందైనను, పాతాళముననైనను, అనగా, ముల్లోకములలో ఎక్కడనూ మోక్షము లేదు. 


శ్లో సుకరోం_ హంకృతేస్తాగః పుష్పావదలనాదపి । 
దృజ్మీలనాదపి ప్రాజ్ఞ! న క్లేశోః౭త్ర మనాగపి ॥ 26 
ప్ర: అహంకృతేః త్యాగః = అహంకారమును వదలివేయుట, పుష్ప+అవదలనాదపి = పూవులు 
కోయుట కంటెను, దృక్‌+మీలనాత్‌+అపి = కన్నులు మూయుట కంటెను, సుకరః = సులభము, 
ప్రాజ్ఞ! = ఓ జ్ఞానీ, అత్ర = ఈ విషయమున, మనాక్‌ అపి = కొంచెమైనను, క్లేశ న = కష్టము 
లేదు. 


తా : అహంకారత్యాగము పూవులు కోయుటకంటె, కన్నులు మూయుట కంటె సులభము. 
ఇందు కొంచెమైనను కష్టము లేదు. ప్రాజ్ఞ! అను సంబోధనలో అట్టి ప్రాజ్జులకు సుకరము, 
క్లేశరహితము అని ధ్వనితము. 
శ్లో స్ఫూర్తి భ్రాన్తిగతిర్వాప్తిసంహృతిస్వాన్యతాముఖాః | 
జ్ఞాత్వా చలమనశ్చేష్టాస్తత్సరస్వం సుఖీభవ ॥ 27 
ప్ర: స్ఫూర్తిః = స్పందన, భ్రాన్తిః = లేనిది ఉన్నట్లు, ఉన్నదిలేనట్లు, ఒకటి వేరొకటియైనట్లు 
తోచుట, గతిః = కదలుట, వ్యాప్తి = ఆక్రమించి, పరచికొని యుండుట, సంహృతి = చంపుట, 
(ఇవి యన్నియును), స్వ+అన్యతా ముఖాః = నేను, నేను కానిది అనుభావన ప్రధానమై యేర్చడునవి, 
చలమనః+చేష్టాః = చంచలమనస్సుయొక్క చేష్టలుగా, జ్ఞాత్వా = తెలిసి, త్వమ్‌ = నీవు, తత్‌+పరః 
= దానికి భిన్నుడవై, సుఖీభవ = సుఖించుము. 
తా : స్పందన-ప్రతిస్పందనలు, (భ్రాన్తి, చలనము, వ్యాప్తి, సంహారము ఇవి యన్నియు 
చంచలమనస్సుయొక్క చేష్టలు. ఇందుకు కారణము, నేను-నీవు అను ద్వయభావము. ఈ 
రహస్యము నెటిగి బ్రహ్మ లేక ఆత్మతత్పరుడవై సుఖించుము. 
శ్లో నిర్చన్ధం న కరోమి జ్జ! కజ్బిత్క్మాలం తథా వస । 
పిత్రోః ప్రేమ సమాలోచ్య బన్గస్తేన నతే స్వదృక్‌ I 28 
ప్ర:జ్ఞ! =ఓ జ్ఞానీ!, నిర్బన్థం న కరోమి = అట్లే జీవించుమని బలవంతము చేయను, కంచిత్‌ 
కాలమ్‌ = కొలదికాలము, పిత్రోః ప్రేమ = తల్లితండ్రుల ప్రేమను, సమాలోచ్య = ఆలోచించి, 


శ్రీశ్రీ శ్రీవాసుదేవానందసరస్వతీవిరచితమ్‌ 427 


తథా వస = ఆ రీతి జీవించుము, తేన = అట్లు జీవించుటచేత, స్వద్భక్‌ = ఆత్మదృష్టిగల, తే = 
నీకు, బన్దః న = బంధము లేదు. 


తా : ఓ జ్ఞానీ! నేను నిర్భంధించను. కాని నీ తల్లితండ్రుల ప్రేమను మనసులో నెంచి చూచి, 
నేను సూచించిన విధముగా కొద్దికాలము జీవించుము. అందుమూలమున నీకు బంధము 
(సంగము) కలుగదు. ఏలన, నీవు ఆత్మదృష్టి గలవాడవు. 
శ్లో॥ ఇత్యుక్తః స తథేత్యుక్త్వా భుక్వా తద్దామ్ని సజ్ఞజమ్‌ | 
భయం సాధ్యన్నమాహాత్యాజ్ఞహౌ చేష్టాశ్చ కల్పితాః ॥ 29 
ప్ర: ఇతి ఉక్తః = ఇట్లు చెప్పబడి, సః = ఆ బాలుడు, తథా ఇతి ఉక్వా = అట్లే యని చెప్పి, తత్‌ 
ధామ్ని = వాని యింటిలో, భుక్వా = భుజించి, సజ్ఞజమ్‌ భయమ్‌ = ఆ సంబంధమువలన 
యేర్చడిన భయమును, సాధ్వీ+అన్నమాహాత్యాత్‌ = ఆ యిల్లాలి చేతి అన్నముదిన్న ప్రభావమువలన, 
కల్పితాః చేష్టాః చ = తానై కల్పించుకొన్న చేష్టలు గూడ, జహౌ = విడచిపెట్టెను. 
తా: ఆ మాటలు వినిన బాలుడు అట్లేయని చెప్పి, ఆ విష్ణుదత్తుని యింట భుజించి, ఆ యిల్లాలి 
చేతి అన్నము దినిన పుణ్యప్రభావమున, తనలోని సంగభయమును, కల్పితనటకచేష్టలను గూడ 
విడచివేసెను. 
శ్లో పితరౌ ప్రేక్ష్య తం శాన్తం విప్రం నత్వోచతుః ప్రభో! । 
కో మన్రో భేషజం వాస్య కల్పితం శీఘ్రముక్తిదమ్‌ I 30 
ప్ర: పితరౌ = తల్లితండ్రులు, తమ్‌ = ఆ బాలుని, శాన్లమ్‌ = ప్రశాంతముగా నుండుటను, 
ప్రేక్ష్య = చూచి, విప్రమ్‌ = విష్ణుదత్తుని, నత్వా = నమస్కరించి, ఊచతుః = ఇట్లనిరి, ప్రభో! = 
ఓ స్వామీ!, అస్య = వానికి, (ఈ బాలునికి), శీఘ్రముక్తిదమ్‌ = వెంటనే నివారణను ప్రసాదించెడు, 
కః మనః = యే మంత్రము, వా = లేక, భేషజమ్‌ = బెషధము, కల్పితమ్‌ = సిద్ధము చేయబడినది? 


తా: ఆ బాలుని ప్రశాంతమైన ప్రవర్తనను చూచి, ఆ బాలుని తల్లితండ్రులు విష్ణుదత్తునకు 
నమస్కరించి, “ప్రభూ! వీనినింత త్వరగా సాధారణబాలుని స్థితికి తెచ్చితిరి కదా, అదెట్లు 
సాధ్యమైనది? యే మంత్రశక్తిని ప్రయోగించినారు? లేక, యే జెషథమును వాడినారు? 
శ్లో దత్తం నో జీవనం బ్రహ్మన్నిత్తుక్వా తౌ గతౌ గృహమ్‌ । 
తదాదిష్టో౭ప్యభీః పుత్రస్తస్థా ధామ్మ్యాత్మసజ్ఞతమ్‌ ॥ 31 

ప్ర: బ్రహ్మన్‌ = ఓ దేవా!, నః = మాకు, జీవనమ్‌ = జీవితము, దత్తమ్‌ = ఇవ్వబడినది, ఇతి 
ఉక్తా = అని పలికి, తౌ = వారిద్దరు, గృహం గతౌ = యింటికి వెడలిరి; తత్‌ ఆదిష్టః అపి 
వానిచే ఆదేశింపబడియు, అభీః = భయములేనివాడై, పుత్రః = ఆ బాలుడు, ఆత్మసబ్దతమ్‌ 
ఆత్మసంబంధియై, ధామ్ని = తండ్రియింట, తస్థా = ఉండెను. 


428 శ్రీ దత్తపురాణమ్‌ 


తా: ఓ దేవా! మాకు జీవితమును ప్రసాదించినారు, అని పలికి, వారిద్దరును యింటికి వెడలిరి. 
విష్ణుదత్తుని ఆదేశము ననుసరించి వారి కుమారుడున్నూ ఆత్మబంధమున తండ్రి యింటిలో 
నిర్భయముగ నివసించెను. 


శ్లో తదేకం శాస్త్రతాత్పర్యమజ్ఞస్యానుపదం భయమ్‌ । 
భయమాత్రావశేషో హి విజ్ఞానామృతసాగరః ॥ 82 
ప్ర: తత్‌ ఏకమ్‌ = ఏకమద్వితీయం తత్‌, బ్రహ్మమొక్కటే, రెండవది లేదు, అనునది, శాస్తతాత్పర్యమ్‌ 
= సకలశాస్త్రములు బోధించు పరమార్థము; అజ్జస్య = ఈ సత్యము ననుసంధానము చేసికొనని 
అజ్ఞానికి, అనుపదమ్‌ = అడుగడుగున, ప్రతివిషయములోను, భయమ్‌ = భయము కలుగును; 
విజ్ఞాన +అమృతసాగరః = అమృతసముద్రమువంటి శాస్త్రవిజ్ఞానమంతయు, భయమాత్ర+అవశేషః 
హి = కడపట భయమును మాత్రమే మిగుల్చునది. 
తా: చరమ సత్యమొక్కటే యనునది అన్ని శాస్త్రములకు పిండితార్థము. ఈ సత్యమును 
అన్వయించికొనలేనివానికి శాస్త్రములన్నిటిని పారజదివినను అడుగడుగునను అన్ని విషయముల 
లోను భయమే మిగులును. ఇతడు అజ్ఞాని. ఏకమద్వితీయం బ్రహ్మ తత్‌ పరం అను 
ఉపనిషద్వాక్యార్థమును శాస్త్రవిజ్ఞానమునకు పరమమావధిగా తెలిసిన యాతడు జ్ఞాని. వానికి 
శాస్త్రవిజ్ఞానము అమృతసాగరము. 
శ్లో బుద్ద్గో౭ పి సజ్గభీమాత్రవృతో విప్రసుతో యథా | 
తథా సర్వో౭ పి లోకోః యం మోహమాత్రావృతో మృషా ॥ 8383 
ప్ర: బుద్ధ అపి = ఆత్మజాగృతి గలవాడైనను, సబజ్ఞభీమాత్ర+ఆవృతః = సంగమువలన (ప్రమాదము 
కలుగునను భయము చుట్టుముట్టినవాడు, విప్రసుతః యథా = బ్రాహ్మణకుమారుడెట్లో, తథా = 
అట్లే, సర్వః అపి అయం లోకః = ఈ లోకమంతయును, మోహమాత్ర+ఆవృతః = (భ్రాంతిచేత 
చుట్టుకొనబడిన, మృషా = అసత్యము, లక్ష్యరహితము. 


తా: ఆత్మజాగృతిగలవాడైనను లోకముతోడి సంగమునకు భయపడువాడు బ్రాహ్మణకుమారుని 
వలె లోకమంతయు భ్రాంతియని, అసత్యమని, అగమ్యమని భావించును. 


శ్లో॥ స్వాత్మానమనుభూయాపి సర్వదా చిద్ధనం పరమ్‌ । 


కర్తా వికర్తా దాతా౭ హం భోక్తా చ సుఖదుఃఖయోః ॥ 34 
శ్లో; కోం హం కేం మీ కుతో మోహః క్వ సుఖం చేతి చిన్మయన్‌ | 
బ్రాన్యైవ నిత్యముకో పి బహిర్ధావతి ముహ్యతి ॥ 85 


ప్ర: స్వ+ఆత్మానమ్‌ = తన ఆత్మను, అనుభూయ+అపి = అనుభూతి చెందియును, సర్వదా = 


శ్రీశ్రీశ్రీవాసుదేవానందసరస్వతీవిరచితమ్‌ 429 


సర్వకాలసర్వావస్థలయందు, చిత్‌+ఘనమ్‌ = జ్ఞానముతో నిండినది, పరమ్‌ = పరమము చరమము 
అయినదానిని, అహమ్‌ = నేను, సుఖదుఃఖయోః = సుఖదుఃఖములకు రెండిటికిని, కర్తా = 
కర్తను, వికర్తా = విశేషకర్తను, దాతా = ఇచ్చువాడను, భోక్తా చ = అనుభవించువాదను, 
అహమ్‌ = ఇట్టి నేను, కః = ఎవడను? అమీ = వీరందరు, ఇవియన్నియు, కే = ఎవరు?, 
మోహః = అపేక్ష కుతః = ఎందువలన?, సుఖం చ = సుఖమున్నూ, క్వ = ఎక్కడ?, ఇతి 
చిన్హయన్‌ = ఇట్లని చింతించుచూ, నిత్యముక్తః అపి = నిత్యము ముక్తుడై యుండియు, భ్రాన్యా 
ఏవ = భభ్రాంతిచేతనే, బహిః = తన ఆత్మనుండి వెలుపలకు, ధావతి = పరుగిడుచున్నాడు, 
ముహ్యతి = మోహము జెందుచున్నాడు. 

తా : ఆత్మానుభూతి కలిగియును, ఆత్మజ్ఞానానందమయమని నిత్యమని, దానికంటె వేరేదియు 
లేదనియు తెలిసియును, లౌకిక సుఖదుఃఖములకు నిమిత్తకర్త, విశేషకర్త, దాత, భోక్త తానే 
యని భావించుచు, తానెవరు? తనవారైన వీరందరెవరు? వీరికై తనకీ అపేక్ష యెందులకు? 
సుఖమెక్కడున్నది? అని విచారించుచు (భ్రాంతుడై, నిత్యముక్తుడుగూడ, వెలుపలి జగత్తులోనికి 
పరుగిడి మోహమునకు లోనగుచున్నాడు. 

శ్లో నాసాభూషాం యథాకణ్ణే ధృత్వా విస్ఫృత్య సామమ। 
నష్టేతి శోచత్యజ్ఞా స్త్రీ తథాత్మార్థమయం జనః ॥ 36 

ప్ర: అజ్ఞా స్తీ = తెలియనిదైన ఆడుది, యథా = ఎట్లు, నాసాభూషామ్‌ = ముక్కునకగు 
ఆభరణమును (ముక్కుపుడకను), కణ్ణే = మెడలో, ధృత్వా = ధరించి, విస్మృత్య = మరచిపోయి, 
సా = ఆమె, మమ = నా ఆభరణము, నష్టా ఇతి = పోయినదని, శోచతి = బాధపడునో, తథా 
= అట్లు, జనః = మానవుడు, అయం ఆత్మార్థమ్‌ = ఈ ఆత్మార్థమును (మరచి, విచారించును. 


తా: ఒక స్త్రీ తన ముక్కుపుడకను మెడలో కట్టుకొని, ఆ విషయమును మరచి, తన ముక్కుపుడక 
పోయినదని బాధపడువిధమున మానవుడు ఆత్మార్థమును (తనయందే ఉన్నను) మరచిపోయి 
లేదని భావించును. 

శ్లో తదర్థం సర్వశాస్తాణి బోధయన్తి ప్రకారతః । 

మోహమాత్రనిరాసే హి పర్యవస్యన్య్యనుక్రమాత్‌ 11 37 

ప్ర: తత్‌ అర్థమ్‌ = ఆ పరమార్ధమును, సర్వశాస్త్రాణి = అన్ని శాస్త్రములు, ప్రకారతః = 
ప్రణాళికాబద్ధముగా, బోధయన్రి = బోధించుచున్నవి, అనుక్రమాత్‌ = హేతుబద్ధమైన ఒక పద్ధతిలో, 
మోహమాత్రనిరాసే హి = మోహమును తొలగించుట యందే, పర్యవస్యన్తి = ఫలస్వరూపమును 
వహించుచున్నవి. 
తా: శాస్తములన్నియు ఒక క్రమపద్ధతి ననుసరించి ఆ పరమార్థమునే బోధించుచున్నవి, 
మోహమును తొలగించుటయే లక్ష్యముగా సాగుచున్నవి. 


430 శ్రీ దత్తపురాణమ్‌ 


శ్లో॥ మహాన్య్యల్పాని శాస్త్రాణి నాణుమాత్రభయాయ హి । 
స్వబుద్ధ్యేదం విచార్యెన్ట! వదేదం సాధ్వసాధు వా ॥ 38 
ప్ర: అల్పాని శాస్తాణి = అల్పములైన శాస్త్రములు, అణుమాత్రభ్రమాయ హి = ఇసుమంత 
(భ్రమకైనను, న మహాన్తి = గొప్పవి కావు; ఇన = ఓ ఇంద్రా!, స్వబుద్ధ్యా = స్వబుద్ధితో, ఇదం 
విచార్య = ఈ విషయమును యోచించి, ఇదమ్‌ = ఈ మాట, సాధు వా అసాధు = సరియైనదో 
కాదో, వద = చెప్పుము. 
తా: అణుమాత్రమైన భ్రమకు తావిచ్చిన శాస్త్రములు అల్పములగును, గొప్పవి కావు. ఓ శ్రేష్టుడా! 
నీవే వివేకించి, యీ మాట సత్యమో అసత్యమో చెప్పుము. 
11 ఇ ణాలా (©) ళల 
శ్లో॥ ఇత్యుకో గురుణాపే న్లో నత్వా సాధూదితం గురో! 
క్షమస్వాతిక్రమం మే౭_ద్య శాస్త్రతత్వమవేది సత్‌ ॥ 39 
ప్ర: ఇతి ఉక్తః = ఇట్లు చెప్పబడి, నత్వా = నమస్కరించి, గురుణా = గురువుతో, ఇన్టః ఆహ = 
ఇంధ్రుడిట్లనెను, గురో! = ఓ గురూత్తమా!, సాధు ఉదితమ్‌ = లెస్సగా చెప్పబడినది, మే అతిక్రమమ్‌ 
= నా అతిక్రమణను, క్షమస్వ = క్షమింపుము, అద్య = నేడు, సత్‌ = సత్యమైన, శాస్ర్రతత్వమ్‌ = 
శాస్త్రలక్షణమును, అవేది = తెలిసికొంటిని. 
తా: ఇట్లనగా విని, గురువుతో ఇంద్రుడు నమస్కరించి యిట్లనెను : మీరు చెప్పినది సరియే. 
శాస్త్రలక్షణరహస్యమును నే నిప్పుడు గ్రహించితిని. నా అతిక్రమణను మన్నింపుడు. 
శ్లో॥ శ్రీదత్తః ప్రాహ రాజేన్ట! సంవాదో౭ యం మయోదితః । 
శా స్తెర్విప్రతిపత్తిః క్వ సర్వాణ్యేకపరాణి హి ॥ 40 
ప్ర: శ్రీదత్త ప్రాహ = శ్రీదత్తుడిట్లనెను, రాజేన = ఓ మహారాజ!, అయం సంవాదః = ఈ 
సంభాషణ, మయా+ఉదితః = నాచే చెప్పబడినది, శాస్తైః = శాస్త్రములతో, విప్రతిపత్తిః = 
విరోధము, క్వ = ఎక్కడ?, సర్వాణి = అన్నియును, ఏకపరాణి హి = ఒకే లక్ష్యము గలవి. 
తా : శ్రీదత్తుడిట్లనెను : ఓ రాజా! నాచే వివరించబడిన సంవాదమిది. అన్ని శాస్త్రములకు 
గమ్యమొక్కటే యైనపుడు వానిలో వ్యతిరేకత యెక్కడ నుండును. 


శ్లో మనోజవా గతిర్వ్యోమ్ని వివిధా యోగసిద్ధయః । 
తత్సర్వం నశ్వరం విద్ధి మోక్షమేకం సనాతనమ్‌ ॥ 41 


ప్ర: మనోజవా = మనోవేగముతో, వ్యోమ్ని = ఆకాశమున, గతిః = గమనము, యోగసిద్ధయః 
= యోగసిద్దులు, వివిధాః = అనేకవిధములు, తత్‌ సర్వమ్‌ = అదియంతయు, నశ్వరమ్‌ = 
నశించునది, ఏకమ్‌ మోక్షమ్‌ = మోక్షమొక్కటి, సనాతనమ్‌ = నిత్యము, శాశ్వతమైనదిగా, విద్ధి 
= తెలియుము. 


శ్రీశ్రీశ్రీవాసుదేవానందసరస్వతీవిరచితమ్‌ 431 


తా: మనోవేగముతో ఆకాశగమనము చేయుట వంటి యోగసిద్దులనేకములు. అవి యన్నియు 
నశించునవే. మోక్షమొక్కటే అవినాశి యని తెలియుము. 
శ్లో సో ప్యాత్మన్యుపచారోః యం బనః క్వాస్యేతి మోక్షణమ్‌ । 
అజ్ఞానజనబోధాయ వ్యవస్థేయం ప్రకల్పితా ॥ 42 
ప్ర: సః అపి = ఆ మోక్షమున్నూ ఆత్మని = ఆత్మయందు, ఉపచారః = లాంఛన మాత్రమే, అస్య 
= ఆత్మజ్ఞానికి, బన్గః క్వ = బంధమెక్కడ?, అనగా బంధము లేదు, ఇతి = అని, మోక్షణమ్‌ = 
మోక్షమున్న దనుట, అజ్ఞానజనబోధాయ = అజ్ఞానులైన సామాన్యప్రజలకుపదేశించుటకై, ఇయం 
వ్యవస్థా = ఈ వ్యవస్థ, ప్రకల్పితా = యేర్చరుపబడినది. 
తా: ఆ మోక్షమన్న మాట కేవలము లాంఛనప్రాయమే. ఏలన, ఆత్మజ్ఞానికి బంధమేలేనప్పుడు 
మోక్షమును పొందుట యెట్లుండును? ఆతడెప్పుడును ముక్తుడే. ఐనను, అజ్ఞానులైన 
ప్రజాబాహుళ్యమునకు ఉపకారము చేయుటకై యీవ్యవస్థ యేర్చరుపబడినది. 
శ్లో సత్యం జ్ఞానమనన్తం యద్రహ్మాచిన్యమరూపకమ్‌ 1 
భ్రమేణ కల్పితం నామరూపే౭ త్ర సదసత్ప్సరే I 43 
ప్ర: యత్‌ సత్యమ్‌ = ఏది సత్యమో, జ్ఞానమనన్తమ్‌ = జ్ఞానమో అనంతమో, అచిన్యమ్‌ = 
మనసున కందనిదో, అరూపకమ్‌ = ఇంద్రియగ్రాహ్యము కాదో, అట్టిది, బ్రహ్మ = బ్రహ్మము, 
అత్ర = ఆ బ్రహ్మమునందు, సత్‌+అసత్‌+పరే = కార్యకారణముల సంబంధము లేనిదానియందు, 
(భ్రమేణ = భ్రమచేత, నామరూపే = రూపమున్నూ దానికొక పేరున్నూ కల్పితమ్‌ = కల్పింపబడినది. 
తా: బ్రహ్మము సత్యమైనది, జ్ఞానస్వరూపమైనది, అనంతమైనది, మనసునకు ఊహకు అందనిది, 
రూపము లేనిది, కార్యకారణసంబంధరహితమైనది. దానియందు (భ్రమచేత రూపము నామము 
కల్పింపబడినవి. 
శ్లో; మోహమాత్రో భ్రమో౭ నాదిస్తన్నాశాయాత్ర వస్తుని । 
వికల్పితత్వలక్ష్యత్వసమృన్థాద్యాస్తు కల్పితాః ॥ 44 
ప్ర: మోహమాత్రః భ్రమః = మోహము మాత్రమేయెన భ్రమ, అనాదిః = మొదలు లేనిది, తత్‌ 
నాశాయ = ఆ భ్రమ నశించుటకై, అత్ర = జగత్తులో, వస్తుని = వస్తువులు, వికల్ప-తత్వ- 
లక్ష్యత్వ సంబంధ +ఆద్యాః తు = వికల్పము, లక్ష్యము, సంబంధము మొదలగు నవేమో, కల్పితాః 
= కల్పింపబడినవి. 


తా: భ్రమకు మూలము మోహము. అది అనాది. దాని నాశమునకై జగత్తున వికల్పము, 
లక్ష్యము, సంబంధము మొదలగు వస్తువులు కల్పింపబడినవి. 


432 శ్రీ దత్తపురాణమ్‌ 


శ్లో॥ జీవ ఈశశ్చ తద్భేదో౭ విద్యాచిత్తద్యుతిస్వియమ్‌ । 
షడస్మాకమనాదీయం మృషా జీవేశకల్పనా I 45 
ప్ర: జీవః = జీవుడు, ఈశః చ = ఈశ్వరుడున్ను, తత్‌ భేదః = వారి భేదము, అవిద్యాచిత్‌ = 
అవిద్య, చిత్‌ అనగా జ్ఞానము, తత్‌ = వీని, యుతిః తు = యోగమేమో, ఇయమ్‌ = ఈ జగత్తు, 
షట్‌ = ఆరున్నూ అస్మాకమ్‌ = మనకు, అనాది = మొదలు లేనిది, ఇయమ్‌ = ఇది, జీవ+ఈశ 
కల్పనా = జీవుడు ఈశ్వరుడు అను కల్పన, మృషా = మిథ్య. 


తా : జీవుడు ఈశ్వరుడు అను ఈ భేదము అవిద్య చిత్‌ అనువాని యోగమువలన యేర్పడిన 
జగత్తు. ఇవి అనాదియైనవి. జీవేశకల్పన, మిథ్య. 
శ్లో॥ రౌప్యం శుక్తావివ స్థాణావివ తస్మర ఆత్మని | 
నావిద్యాతః కుతో భేదః కేన యోగః పరాత్మనః ॥ 46 

ప్ర: శుక్తౌ = ముత్తెపుచిప్పయందలి, రౌప్యమ్‌ = వెండివంటి మెజుగు, ఇవ = వలె, స్థాణా ఆ 
స్తంభమునందు, తస్మరః = దొంగ, ఇవ = వలె, ఆత్మని = ఆత్మలో, న అవిద్యాతః = అవిద్య 
లేనందున, భేదః = భేదము, కుతః = ఎందువలన?, పరాత్మనః = పరాత్మకు, యోగః = 
కలయిక, కేన = దేనితో, ఎవరితో? 


తా : ముత్తెపుచిప్పలో వెండి యున్నట్లు కనబడినను లేనట్లే, ఒక స్తంభము దొంగ వలె కనబడినను 
అది దొంగ కానట్లే, ఆ అవిద్య (కనబడునది వేరుగా) లేనప్పుడు ఆత్మలో యింక భేదము 
ఎందువలన కల్లును? పరమాత్మకు ఎవరితో లేక దేనితో కలయిక, సంబంధము యేర్చడును. 


శ్లో॥ మిధ్యాభ్రమో౭_ ప్యనర్ణాయ యతో భేదో విమోహదః । 
యోగాదిస్తద్వినాశాయ నైవాయం వస్తుసిద్ధయే ॥ 47 


ప్ర: మిథ్యాభ్రమః అపి = లేనిది ఉన్నట్లు తోచు భ్రమ కూడ, యతః = ఎందువలన, విమోహదః 
భేదః = విశేషమోహమును కలిగించు భేదబుద్ధియో, (అది) అనర్జాయ = నష్టమును కలిగించుటకే 
యగును, యోగాదిః = యోగము మొదలైనవి, తత్‌ వినాశాయ = ఆ అనర్ధమును నశింపజేయుటకే, 
అయమ్‌ = ఇది, వస్తుసిద్ధయే = సత్యసిద్ధికొరకు, న ఏవ = కానే కాదు. 


తా: మిథ్యాభ్రమ భేదబుద్ధిని కలిగించును. దానివలన అనర్థము కలుగును. యోగాది సాధనలు 
ఆ అనర్ధమును నశింపజేయుటకే, సత్యసిద్ధికి కాదు. 
శో॥ వస్తు సత్స్వప్రకాశం నో న క్వాప్యన్యదపేక్షతే | 
భ్రమమాత్రాన్తరే త్వత్ర వికల్పో నైవ వస్తుని ॥ 48 
ప్ర: వస్తు = వస్తువు, సత్‌ = సత్యము, స్వప్రకాశమ్‌ = తనకు తానై వెల్లునది, న క్వాపి = 
ఎక్కడనూగాని, అన్యత్‌ = మరియొకదానినిగాని, నో అపేక్షతే = అపేక్షింపదు; అత్ర వస్తుని = ఆ 


శ్రీశ్రీ శ్రీవాసుదేవానందసరస్వతీవిరచితమ్‌ 433 


సత్యమునందు, భ్రమమాత్ర+అన్తరే = భ్రమమాత్రమైన భేదమున, వికల్పః = అనిశ్చితి, న+ఏవ 
= లేనేలేదు. 


తా: వస్తువు సత్తు, సత్యము; అది స్వప్రకాశము. మరియొకదాని ఆధారమున అది నిల్చ్బునది 
కాదు, వెల్లునది కాదు. ఆ సత్సదార్థమునందు భ్రమమాత్రమున భేదము, ద్వంద్వము కలుగదు. 
శ్లో ద్వైతం నాస్త్యత్ర నాసీత్రాజ్‌ న భవిష్యత్యనర్థకమ్‌ I 

అపి భాతం మృ షైవేన్హజాలవత్తన్మనోమయమ్‌ i 49 
ప్ర: అత్ర = ఆ సత్పదార్థమునందు, ద్వైతమ్‌ = రెండు అనునది, న అస్తి = లేదు, ప్రాజ్‌ = 
పూర్వము, న ఆసీత్‌ = ఉండియుండలేదు, అనర్థకమ్‌ = అట్టి అనర్థము, న భవిష్యతి = ఇక 
రాబోవు కాలమున కలుగదు, మృషా+ఇవ = మిథ్యవలె, ఇన్టజాలవత్‌ = మాయవలె, మనోమయం 
అపి = మనస్సే కార్యకారణములైనను, భాతమ్‌ = ప్రకాశించునది. 
తా: సత్పదార్థమునందు ద్వైతము అనునది వర్తమానమున, భూతకాలమున, భవిష్యత్తులోను 
లేదు, ఉండదు. ఇంద్రజాలమువలె, మిథ్యయెన ద్వైతము మనోమయమై ప్రకాశించునది. 

శ్లో భ్రమ ఏవ జగత్సర్వం భ్రమ ఏవాస్య సంస్ఫతిః । 

(భ్రమే సతి ప్రణష్టే స్మిన్నేకః స్వాత్మైవ శిష్యతే ॥ 50 
ప్ర: జగత్‌ సర్వమ్‌ = జగత్తంతయు, భ్రమ ఏవ = భ్రాంతియే, అస్య = ఈ జగత్తుయొక్క 
సంసృతిః = ప్రవాహము, వర్తనము, భ్రమ ఏవ = భ్రాంతియే, భ్రమే ప్రణష్టే సతి = భ్రమ 
నష్టము కాగా, అస్మిన్‌ = ఈ జగత్తునందు, ఏకః = ఒక్కటి, స్వ+ఆత్మ+ఏవ = తనయొక్క 
ఆత్మయే, శిష్యతే = మిగులుచున్నది. 
తా: జగత్తంతయు భ్రాంతియే. ఈ జగత్తు కొనసాగుచుండుటయు భ్రాంతియే. ఈ భ్రాంతి 
నశించిపోగా, జగత్తులో మిగులునది ఒక్కటే, ఆత్మయే. 

శో! తస్మాద్భయం నిరాకృత్య జ్ఞానయోగపరో నరః । 
aa) Ey 

ఇహైవ భజతి స్వస్థః పరమానన్ద ఆఫ్లుతః ॥ 51 
ప్ర: తస్మాత్‌ = ఆ కారణమున, భయం నిరాకృత్య = భయమును త్రోసివేసి, నరః = మానవుడు, 
జ్ఞానయోగపరః = జ్ఞానయోగమునాశ్రయించి, ఇహ ఏవ = ఈ జగత్తుననే, స్వస్థః= ఆత్మయందే 
నిల్చినవాడై, పరమానన్దః = పరమమునందు ఆనందించువాడై, ఆప్లతః = అందే మునిగిపోవును. 
తా: అందువలన, నరుడు భయమును విడచి, జ్ఞానయోగియై, జీవించియుండగనే ఆత్మస్థిరుడై, 
ఆనందమయుడై పోవును. 

శ్లో ఇతి శ్రుత్వా గురోర్వాక్యమర్జ్హునో నష్టసంశయః । 
స్టెర్యాయ ప్రాప్తబోధస్య పర్యపృచ్ళత్రధీశ్వరమ్‌ i ర్‌2 


434 శ్రీ దత్తపురాణమ్‌ 


ప్ర: ఇతి = ఇట్లని, గురోః వాక్యమ్‌ = గురువాక్యమును, శ్రుత్వా = విని, అర్జునః = అర్జునుడు, 
నష్టసంశయః = సందేహము తీరినవాడాయెను, ప్రాప్తబోధస్య స్టెర్యాయ = పొందిన ఉపదేశము 
స్థిరమగుటకై, త్రి+అధీశ్వరమ్‌ = త్రిలోకనాథుని, పరి+అపృచ్చత్‌ = తెలియనడిగెను. 

తా: ఈ గురువాక్యమును విని అర్జునుడు సందేహమును వీడెను. పొందిన ఉపదేశము 
సుస్థిరమగుటకై త్రిలోకనాథుని తెలియనడిగెను. 


ఇతి శ్రీమద్దత్తపురాణే సార్షత్రిసాహస్ర్యాం త్రికాణ్ణమణ్ణితాయాం సంహితాయాం 
br) 0 (౮ 6 
వాసుదేవ్యాం తృతీయాష్టకే౭ ష్టమాధ్యాయః I 


ఓమ్‌ శం 


435 


శ్రీః 
ప.ప. శ్రీవాసుదేవానందసరస్వతీవిరచితమ్‌ 


ఆదత్తపఫురాణము 


చతుర్ధాష్టకము - ప్రథమాధ్యాయము 


శ్లో త్వామగ్నే! రవిచన్హాదేర్భాసకం లోకచాలకమ్‌ । 
పృచ్చామీదం కథం జ్ఞానమాప్నుయాం దయయా వద ॥ 1 
ప్రతిపదార్థం : రవిచ[న్ద+-ఆదేః+భాసకమ్‌ = సూర్యచంద్రులకు వెలుగును ప్రసాదించువానిని, 
లోకచాలకమ్‌ = జగత్తును నడిపించువానిని, త్వామ్‌ = నిన్ను, అగ్నే! కళ్ల అగ్నిదేవా!, ఇదమ్‌ = 
ఈ విషయమును గూర్చి, వృచ్చామి = అడుగుచున్నాను, జ్ఞానమ్‌ = జ్ఞానమును, కథమ్‌ = 
యెట్లు, ఆప్నుయామ్‌ = పొందుదును, దయయా = దయతో, వద = చెప్పుము. 


తాత్సర్యము : రవిచంద్రులకు వెలుగునిచ్చి జగత్తును నడిపించు ఓ అగ్నీ!, జ్ఞానమును పొందుటెట్లు? 
అను విషయమును దయతో నాకు వివరింపుము, అని ప్రార్థించుచున్నాను. 


శ్లో॥ ఇతి పృష్ణోం ర్జునేనాహ శ్రీదత్తః శృణు భూపతే! | 


యదేకం పరమం (బ్రహ్మ నిత్యముక్తమవిక్రియమ్‌ ॥ 2 
శ్లో తత్స్వశక్తిస మావిష్టమీ శమాహుర్మనీషిణః | 

స విష్ణుః స శివో బ్రహ్మా సో౭గ్నిరిన్టః స్వరాద్ధరిః ॥ తి 
శ్లో ధాతా కాలః క్రియా కర్తా జీవనం మృత్యురామయః । 

నారాయణో హృషీకేశో భూతం భవ్యం భవచ్చ సః ॥ 4 


ప్ర: ఇతి పృష్టః = అని అడుగబడినవాడై, శ్రీదత్తః = శ్రీదత్తుడు, అర్జునేన = కార్తవీర్యార్డునునితో, 
ఆహ = ఇట్లనెను, భూపతే! = ఓ రాజా!, శృణు = వినుము, యత్‌ ఏకం పరమం బ్రహ్మ = యే 
పరబ్రహ్మము అద్వితీయమో, నిత్యముక్తమ్‌ = శాశ్వతముగా నిస్సంగమో, అవిక్రియమ్‌ = 
మార్చులేనిదో, వికారములకు లోనుగానిదో, తత్‌ = ఆ పరబ్రహ్మము తత్‌ అనబడునది, 
స్వశక్తిసమావిష్టమ్‌ = స్వయముగా శక్తిమంతమైనదో, మనీషిణః = పండితులు, ఈశం ఆహుః 


436 శ్రీ దత్తపురాణమ్‌ 


= ఈశ్వరుడని పేర్కొందురో, సః = ఆ బ్రహ్మము, విష్ణుః = విష్ణువు, సః = ఆతడు, తానే, శివః 
= శివుడు, బ్రహ్మా = త్రిమూర్తులలోని బ్రహ్మ, సః = తానే, అగ్నిః = అగ్ని ఇన్టః = ఇంద్రుడు, 
స్వరాట్‌ = సర్వస్వతంత్రుడైన ప్రభువు, హరిః = శ్రీహరి, ధాతా = బ్రహ్మ, కాలః = కాలము, 
కాలుడు, క్రియా = కరణకర్తలచే నిర్వహింపబడు కార్యము, కర్తా = క్రియను చేయువాడు, 
జీవనమ్‌ = ప్రాణము, మృత్యుః = మృత్యువు, ఆమయః = రోగము, అపకారము, నారాయణః 
= నారాయణుడు, హృషీకేశః = హృషీకేశుడు, భూతమ్‌ = జరిగినది, భవ్యమ్‌ = జరుగబోవునది, 
భవత్‌ చ = జరుగుచున్నది కూడ, సః = ఆతడే (తానే). 


తా : ఇట్లడుగబడి శ్రీదత్తుడు కార్తవీర్యునితో నిట్లనియె : అద్వితీయమై, శాశ్వతమై, నిస్సంగమై, 
నిర్వికారమై ఒక తత్వమున్నది. దానిని “తత్‌ అనియు, పరబ్రహ్మమనియు నందురు. దాని శక్తికి 
మూలము లేదు, దానిని శాసించునది లేదు కావున పండితులు దానిని ఈశ్వరుడని యందురు. 
దాని నామాంతరములే విష్ణువు, శివుడు, బ్రహ్మ అగ్ని ఇంద్రుడు, హరి, ధాతా, కాలుడు, 
క్రియ, కర్త, ప్రాణము, మృత్యువు, రోగము, నారాయణుడు, హృషీకేశుడు అను దేవతలు. దాని 
రూపమే భూతభవిష్యత్‌వర్తమానకాలములు. (ఈ పేర్లు ఆ పరబ్రహ్మఆయా వేళలో నిర్వహించు 
కార్యములను వర్ణించి చెప్పునవే తప్ప వేర్వేరు వ్యక్తులు కారు కావున పరమటబ్రహ్మ పరముడు, 
చరముడు, అద్వితీయుడు అనుట.) 
శ్లో వస్తుమాత్రమిదం సర్వమహమేవాస్మి సర్వదృక్‌ । 
అహమేవ పరం ధ్యేయం మిథ్యాభ్రమనివృత్తయే I ర్‌ 

ప్ర: సర్వం ఇదమ్‌ = సమస్తజగత్తు, వస్తుమాత్రమ్‌ = వస్తుమాత్రమే, నామభేదమే, సర్వదృక్‌ = 
దృష్టులన్నియు, దర్శనములన్నియు, అహం ఏవ అస్మి = నేనే అయి యున్నాను, మిథ్యాభ్రమ 
నివృత్తయే = మిథ్యాభ్రాంతిని తొలగించుటకు, పరం ధ్యేయమ్‌ = పరమలక్ష్యమును, ధ్యానించదగిన 
పరముడను, అహం ఏవ = నేనే. 


తా: ఈ జగత్తంతయు నామమాత్రమే. దృష్టి, దర్శనము, ద్రష్ట నేనే. మోహభ్రాంతిని 
తొలగించుకొనుటకు నన్నే ధ్యానింపదగును. 


శ్లో॥ భమస్యాపి చ నామాని కల్పితాని శృణుష్వ తత్‌ | 


మాయావిద్యా పరాదేవీ మనోః నాదిర్షమస్ర్రివృత్‌ I 6 
శ్లో ప్రధానం ప్రకృతిర్చహ్మ యోనిః శక్తిశ్చ కారణమ్‌ । 
మోహో ధ్యాసస్తమో జ్ఞానం ప్రస్వాపః కారణం త్విదమ్‌ ॥ 7 


ప్ర: భ్రమస్య అపి చ = భ్రమకు గూడ, కల్పితాని = కల్పింపబడిన, నామాని = పేర్లను, 
శృణుష్వ తత్‌ = అది వినుము, మాయా = మాయ, అవిద్యా = అవిద్య, పరాదేవీ = పరదేవత, 
మనః = మనస్సు, అనాదిః = మొదలు లేనిది, భ్రమః = భ్రమ, త్రివృత్‌ = త్రివృతము, ప్రధానమ్‌ 


శ్రీశ్రీ శ్రీవాసుదేవానందసరస్వతీవిరచితమ్‌ 437 


= ప్రధానము, ప్రకృతిః = ప్రకృతి, బ్రహ్మ = బ్రహ్మ యోనిః = యోని, శక్తిః చ = శక్తియు, 
కారణమ్‌ = కారణము, మోహః = మోహము, అధ్యాసః = అధ్యాస, తమః = తమస్సు, 
అజ్ఞానమ్‌ = అజ్ఞానము, ప్రస్వాపః = ప్రస్వాపము, కారణం తు ఇదమ్‌ = కారణమనునది 
జగతు. 


తా: భ్రమకు చాల పేర్లు పెట్టబడినవి, ఇట్లు : మాయ, అవిద్య, పరదేవత, మనస్సు, అనాది, 
త్రివృత్‌, ప్రధానం, ప్రకృతి, బ్రహ్మ, యోని, శక్తి, కారణము, మోహము, అధ్యాస, తమస్సు, 
అజ్ఞానము, ప్రస్వాపము, కారణము, జగత్తు. (ఈ పేర్లు కూడా భ్రమయొక్క లక్షణములను 
వేర్వేరుగా వర్ణించి చెప్పునవే.) 
శ్లో; అతో౭.విద్యా పబ్బుపర్వా మహామోహో ద్విరూపకః । 
విక్షేపావృతిశక్యాఖ్య ఆద్యాత్సర్లో౭_త్ర భౌతికః ॥ 8 
ప్ర: అతః = దానికి కారణము, అవిద్యా = అవిద్య యనునది, పజ్వాపర్వా = అయిదు అంగములు 
గలది, మహామోహః = మహామోహము, ద్విరూపకః = రెండు రూపములు గలది, విక్షేప+ఆవృతి 
శక్తి+ఆఖ్యః = విక్షేపశక్తి, ఆవృతిశక్తి, అనబడునవి, ఆద్యాత్‌ = విక్షేపశక్తినుండి, సర్గః = సృష్టి, 
అత్ర = ఈ రెంటిలో, భౌతికః = పంచభూతముల కూడికయే. 
తా: భ్రమకు కారణమైనది అవిద్య. ఈ అవిద్యకు అంగములయిదు. దీనివలననే మోహమేర్చడును. 
ఈ మోహమునకు రెండు రూపములున్నవి : ఒకటి, విక్షేపశక్తిరూపము; రెండు, ఆవరణ (ఆవృతి) 
శక్తిరూపము. ఈ రెండిటిలో విక్షేపశక్తినుండియే పాంచభౌతికసృష్టి యేర్చడును. 
శ్లో స్వరూపమావృణోత్యన్యో ముక్తం చేశం వినా భృశమ్‌ I 
యో విద్యారో౭ వశో దుఃఖీ భ్రానో౭ జ్ఞో జీవ ఏవ సః ॥ 9 
ప్ర: అన్యః = ఆవరణశక్తి, ముక్తమ్‌ = ముక్తుని, చ = మరియు, ఈశమ్‌ = ఈశ్వరుని, వినా = 
వదలి, భృశమ్‌ = మిక్కిలిగా, స్వరూపమ్‌ = స్వస్వరూపమును, ఆత్మస్వరూపమును, ఆవృణోతి 
= కప్పివేయుచున్నది, యః = ఎవడు, అవిద్యార్తః = అవిద్యచేత బాధితుడో, అవశః = పరాధీనుడో, 
దుఃఖీ = దుఖితుడో, భ్రాన్తః = మోహితుడో, అజ్ఞః జీవ ఏవ సః = అజ్ఞానియెన జీవుడే అట్టివాడు. 


తా : ముక్తుడు, ఈశ్వరుడును తప్ప మిగతజీవుడు అవిద్యాబాధితుడు, అస్వతంత్రుడు, 
దుఃఖితుడు, బ్రమలోనున్నవాడు, అజ్ఞాని. అట్టి అజ్ఞానిని ఆవరణశక్తి చుట్టి వేసి ఆత్మదర్శనము 
ల ల ల = ల 
కానివ్వదు. 
శ్లో సమష్టిరీశః సర్వజ్లో వశమాయః స్వరాట్‌ సుఖః । 
అసత్వాభానాఖ్యభకావ్భతిహృద్గురురప్యసౌ 11 10 
ప్ర: ఈశః = ఈశ్వరుడు, సమపష్టిః = వ్యక్తుల సమాహారమైనవాడు, సర్వజ్ఞః = సర్వమెటిగినవాడు, 


438 శ్రీ దత్తపురాణమ్‌ 


వశమాయః = మాయను వశముజేసికొన్నవాడు, స్వరాట్‌ = స్వతంత్రుడు, సుఖః = సుఖస్వరూపుడు, 
అసత్వాభాన +ఆఖ్యభక్త +ఆవృతి -హృత్‌ = రాజసభక్తుడు, తామసభక్తుడు అనబడు వారి 
హృదయములకు, గురుః అపి = గురువుకూడ, అసౌ = ఆ ఈశ్వరుడు. 

తా: ఈశ్వరుడు వ్యష్టి లక్షణముగా వ్యక్తము కాక సమష్టిరూపుడై యుండును. అట్లాతడు 
సర్వవ్యాపియు, సర్వజ్ఞుడును, స్వతంత్రుడును, సుఖస్వరూపుడునగును. అతడు మాయకు వశుడు 
కాడు, మాయయే అతనికి వశమై యుండును. సత్త్వభక్తుడు, రాజసభక్తుడు, తామసభక్తుడు 
అనబడు వారిలో సత్త్వభక్తుని విడచి మిగతవారిలోని ఆవరణశక్తి హృదయమునకు గురువు 
గూడ ఈశ్వరుడే. 


శ్లో మతం మూఢైర్దగన్నిత్యం తథా జీవేశయోర్భిదా । 
ఏవం భేదత్రయేణేదం భాతం వస్వేవ మాయయా ॥ 11 


ప్ర: మూఢైః = మూర్చులచేత, జగత్‌+నిత్యమ్‌ = జగత్తునిత్యముగా, తథా = అట్లే, జీవ+ఈశయోః 
భిదా = జీవుడు ఈశ్వరుడు వేరుగా, మతమ్‌ = నమ్మబడుచున్నది, ఏవమ్‌ = ఈ రీతి, భేదత్రయేణ 
= మూడు భేదములతో, వస్తు+ఏవ = బ్రహ్మపదార్థమే, ఇదం భాతమ్‌ = ఈ జగత్తు 
ప్రకాశింపజేయబడుచున్నది, మాయయా = మాయచేత. 


తా: మూర్చులు జగత్తు నిత్యమనియు, జీవుడు వేరు, ఈశ్వరుడు వేరు అనియు ఇట్లు నమ్ముదురు. 
ఇట్లు జగత్తు, జీవుడు, ఈశ్వరుడు అని మూడుగా ప్రకాశించుటకు మూలము మాయ. 
శ్లో తన్నివృత్యై కృతా వేదైః సృష్టిప్రలయకల్పనా । 
మూఢస్య సా మతా సత్యా (భ్రమోం యం లీయతే విదా ॥ 12 

ప్ర: తత్‌ +నివృత్యై = దానిని తొలగించుటకు, వేదైః = వేదములచేత, సృష్టిపలయకల్పనా కృతా 
= సృష్టిప్రలయము అనువాని కల్పన చేయబడినది, మూఢస్య = మూర్భునకు, సా=ఆ కల్పన, 
సత్యా మతా = సత్యముగా తోచినది, అయం భ్రమః = ఈ భ్రమ, విదా = జ్ఞానులచే, లీయతే 
= తొలగించబడును. 


తా: ఆ మాయను, అజ్ఞానమును తొలగించుటకు వేదములు సృష్టి ప్రలయము అను వానిని 
కల్పించినది. అజ్ఞాని అవి సత్యమని నమ్మును. పండితులు ఆ (భ్రమను నశింపజేతురు. 


శ్లో జ్ఞానం విద్యేతి తాం ప్రాహుర్ద్వెధా విద్యా విచారజా । 
పరోక్షా చాపరోక్షేతి తత్రాద్యా గురువక్రతః i 13 
ప్ర: తామ్‌ = దానిని, జ్ఞానం విద్యా ఇతి = జ్ఞానము, విద్య అను, తామ్‌ = దానిని, పరోక్షా చ 
అపరోక్షా ఇతి = పరోక్షము, అపరోక్షము లేక ప్రత్యక్షము, అని, ద్వేధా ప్రాహుః = రెండుగా 


శ్రీశ్రీ శ్రీవాసుదేవానందసరస్వతీవిరచితమ్‌ 439 


చెప్పుదురు, తత్ర = వానిలో, ఆద్యా = మొదటిదైన పరోక్షజ్ఞానము, గురు-వక్రతః = 
గురుముఖమునుండి, విచారజా = తర్మవిచారమువలన కలుగునది. 


తా : భ్రమను లేక మాయను తొలగించునది జ్ఞానము, విద్య అనబడునది, పరోక్షజ్ఞానము, 
అపరోక్షజ్ఞానము అని రెండు విధములు. అందు పరోక్షము గురువునుండి తర్మవిచారమువలన 
నేర్వబడునది. 
శ్లో అమానిత్వాదియుక్తెః సా విజ్ఞేయా సాధనాన్నితైః | 
గురుభక్తిం వినా సాపి దుర్లభా మోక్షదాయినీ ॥ 14 

ప్ర: సా = పరోక్షజ్ఞానము, అమానిత్వాదియుక్తెః = స్వాఖిమానములేని వినయశీలురచేత, 
సాధనాన్వితైః = సాధనసంపత్తులతో కూడిన వారిచే, విజ్లేయా = నేర్వదగినది, గురుభక్తిం వినా 
= గురుభక్తిలేక, దుర్లభా = లభ్యము కానిది, సా అపి = పరోక్షజ్ఞానముకూడ, మోక్షదాయినీ = 
మోక్షమును ప్రసాదించునది. 


తా: పరోక్షజ్ఞానము గురుభక్తిగల సాధకులకు లభించునది. అట్టివారు స్వాభిమానులు కాక 
సాధనచేయువారై యుండవలె. పరోక్షజ్ఞానము కూడ మోక్షమును ప్రసాదించును. 


శ్లో యస్య దేవే పరా భక్తిర్యథా దేవే తథా గురౌ । 
తస్యైతే కథితా హ్యర్థాః ప్రకాశన్తే మహాత్మనః ॥ 15 
ప్ర: యథా = ఎట్లు, దేవే = దేవునియందు, యస్య = ఎవనికి, పరా భక్తిః = పరమభక్తియో, 
తథా = అట్లు, గురౌ = గురువునందుండునో, తస్య మహాత్మనః = ఆ మహాత్మునకు, ఏతే 
కథితాః అర్థ్థాః = బోధింపబడిన విషయములు, ప్రకాశన్తే హి = జ్ఞానమునిచ్చి తీరును. 


తా: మహాత్ముడైన శిష్యునకు దేవునియందెట్టి భక్తి యుండునో అట్టి భక్తి గురువు నందునూ 
యేర్చడునో, వానికి గురువుబోధించిన విషయములు జ్ఞానమును కలిగించును. 


శ్లో గుర్వనుగ్రహమాత్రేణ విచారః సులభో నృణామ్‌ । 
విచారేణ పరం తత్త్వం స్వయమేవ ప్రకాశతే ॥ 16 


ప్ర : గురు+అనుగ్రహమాత్రేణ = గురువుయొక్క అనుగ్రహమొక్కటి కలిగిన, నృణామ్‌ 
మానవులకు, విచారః = వివేకించి తెలిసికొనుట, సులభః = సులభసాధ్యము, విచారేణ 
వివేకించుటచేత, పరం తత్వమ్‌ = పరబ్రహ్మ లక్షణము, స్వయం ఏవ = తనకు తానే, ప్రకాశతే 
= (ప్రకాశించును, అవగతమగును. 


తా: గురువు అనుగ్రహించిన చాలును మానవుడు ఎంత గొప్ప విషయమునైన తర్మబద్ధముగ 
వివేకించ గలుగును. ఇట్లు విచారించుటచేత పరమతత్వము తనంత తానే తెలియవచ్చును. 


440 శ్రీ దత్తపురాణమ్‌ 


శ్లో రాజంస్వయా* ఖిలం కర్మయోగయాగాదికం మయి | 
సమర్పితం తతో౭యం తే విచారోః ద్య సముట్ధితః ॥ 17 


ప్ర: రాజన్‌ = ఓ రాజా, కార్తవీర్యా!, త్వయా = నీచేత, అఖిలం కర్మ = కర్మయంతయు, 
యోగయాగ+ఆదికమ్‌ = యోగము, యాగము మొదలగునది, మయి = నాయందు, సమర్పితమ్‌ 
= సమర్పింపబడినది, తతః = ఆ కారణమున, అయం తే విచారః = నీకు యీ విచారము, 
అద్య = నేడు, సముట్టితః = మొలకెత్తినది. 


తా : ఓ రాజా! యోగయాగాది కర్మనంతయు నీవునా కర్పించినావు. అందుమూలమున నేడు 
నీలో యీ విచారము పొడసూపినది. 


శ్లో వైరాగ్యం పరమం జాతం భ్రమమోహమలాపహమ్‌ । 
అతో విద్యాప్రసాదస్తే భవిష్యత్యచిరేణ హి ॥ 18 


ప్ర: భమ-మోహమల+అపహమ్‌ = భ్రమ మోహము అను మాలిన్యమును తొలగించునదైన, 
వైరాగ్యమ్‌ = వైరాగ్యము, పరమం జాతమ్‌ = అతిగ్రేష్టమైనది, అతః = ఆ వైరాగ్యమునుండి, తే 
= నీకు, విద్యాప్రసాదః = విద్య లేక జ్ఞానము అను ప్రసాదము, అచిరేణ హి = త్వరలోనే, 
భవిష్యతి = కలుగును. 


తా: వైరాగ్యము కలిగిననే భ్రమ, మోహము తొలగిపోవును. అట్టి శ్రేష్టమైన వైరాగ్యము నీకు 
కలిగినది కావున నింక త్వరలోనే నీకు జ్ఞానము లభించును. 

శ్లో॥ విద్యా జ్ఞేయా పరోక్షేయం వేదాన్తశవణాత్న్మికా । 

ఉపక్రమాదిభిర్లిజ్లెర్యత్తాత్సర్యావధారణమ్‌ I 19 

ప్ర: ఇయం విద్యా = ఈ విద్య, జ్ఞానము, పరోక్షా =ఏదేని మాధ్యమము ద్వారా పొందదగినది, 
వేదాన్నశవణాత్మికా = వేదాన్రమనబడు ఉపనిషత్తులను వినుట ప్రధానముగా, జ్లేయా = 
తెలియదగినది, ఉపక్రమాదిభిః లింగైః = ఉపక్రమము, అనగా ప్రారంభము, మొదలగు 
లక్షణములతో, తాత్పర్య+అవధారణమ్‌ = మూలభావమును గుర్తించి జ్ఞాపకముంచుకొనుట 
అనునది, యత్‌ = యేదియో (అదియే) 


తా: ఇది పరోక్షజ్ఞానము. ఉపనిషద్వాక్యములను విని, మననము చేసికొనుచు, ప్రగాఢధ్యానము 
ద్వారా (నిదిధ్యాసనము) గ్రహించి భద్రపరచబడునో, దానినే పరోక్షజ్ఞాన మందురు. 
శ్లో॥ తదేవ శ్రవణం తత్తు హరేత్సంశయభావనామ్‌ । 
అసత్వావరణం చాపి వస్వస్తీతి తదైక్షతే 1 20 
ప్ర: శ్రవణమ్‌ = శ్రవణమనననిదిధ్యాసనములని చెప్పబడిన అంగములలోని శ్రవణమనునది, 
తత్‌ ఏవ = అదియే, వేదాన్నశవణమే, తత్‌ తు = అదియేమో, సంశయభావనామ్‌ = సందేహముల 


శ్రీశ్రీ శ్రీవాసుదేవానందసరస్వతీవిరచితమ్‌ 441 


పుట్టుకను, హరేత్‌ = నశింపజేయును, అసత్వావరణమ్‌ =అజ్ఞానావరణమును, చ అపి = కూడ 
(హరేత్‌), వస్తు = సత్పదార్థము, సత్యవస్తువు, అస్తి+ఇతి = ఉన్నది యని, తత్‌ = ఆ శ్రవణము, 
ఐక్షతే = ఐక్యతను, ఏకత్వమును తెల్పును. 
తా: సాధనాంగముగా చెప్పబడు శ్రవణ మనునది ఇదియే. ఇది సందేహములు కలుగకుండ 
చేయును, ఆత్మజ్ఞానమును దాచిన అజ్ఞానావరణమును గూడ తొలగించి, సర్వమూలక సత్పదార్థము 
ఉన్నది, అను అద్వయభావమును పాదుకొల్పును. 

శ్లో మననం కార్యమ స్యేదమాశ్వసమావనాహరమ్‌ 1 

వశీకారాఖ్యవైరాగ్యయుక్తస్యేదం సుఖావహమ్‌ ॥ 21 

ప్ర: అస్య = (శ్రవణము అనగా వినినదానిని, మననమ్‌ = మనసుకెక్కునట్లు మరల మరల 
స్మరించుట యనునది, కార్యమ్‌ = చేయదగినది, ఇదమ్‌ = ఇది, ఆశు = త్వరగా, అసంభావనా 
హరమ్‌ = సత్పదార్థమును ఊహించలేని అశక్తతను తొలగించునది, వశీకార +ఆఖ్య = 
ఇంద్రియములను వశపరచుకొనినవాడు అనిచెప్పబడు, వైరాగ్యయుక్తస్య = వైరాగ్యముతో కూడిన 
వానికి, ఇదమ్‌ = ఇది, సుఖ+ఆవహమ్‌ = సుఖమును కల్లించునది. 


తా: (శ్రవణవిషయమైన వేదాంతవాక్యముల అర్థమును మరల మరల స్మరించుటయే మనన 
మనబడును. ఇది తప్పక చేయదగిన సాధన. దీనివలన మనసుకున్న అసంభావన అనుదోషము 
తొలగిపోవును. వైరాగ్యము గలిగి, ఇంద్రియములను జయించిన వానికి మననము వలన వేగముగా 
తనలో కలిగిన ఈ దోషరాహిత్యమువలన సుఖము కలుగును. 


శ్లో ఆకత్మైవ నేహ నానాస్తి మోహితస్య జగత్సిదమ్‌ | 
భాతి నాన్యస్య మిథ్యేదం స్వప్నో నిద్రాగమే యథా ॥ 22 

ప్ర: ఇహ = ఈ జగత్తు, ఆత్మా ఏవ = ఆత్మయే, నానా = అనేకము, న అస్తి = కాదు, 
మోహితస్య = మోహము జెందినవానికి, ఇదమ్‌ = ఇది, జగత్‌ తు = జగత్తుగనే, భాతి = 
ప్రకాశించుచున్నది, న అన్యస్య = మోహము లేనివానికి కాదు, యథా = ఎట్లు, నిద్రాగమే = 
నిద్రరాగా, స్వవ్నుః = స్వప్నమో, (తథా = అట్లు), ఇదం మిథ్యా = ఇది మిథ్య, అనగా లేనిది. 
తా: ఈ జగత్తులో వివిధ వస్తువులు లేవు. ఉన్నదొక్కటే, ఆత్మ మోహభ్రమలో ఉన్నవానికి ఇది 
నానాత్వముతోడి జగత్తుగా కన్పించును, నిద్రలో నున్నవానికి కలలో వలె. కాని, యీ కన్సించు 
జగత్తు భ్రాంతి మాత్రమే. ఈ మోహము లేనివాని కిది ఆత్మ మాత్రమే. 


శ్లో। విషయాన్‌ ధ్యాయతో యద్వన్మనోరథపరమ్సరా । 
అసత్యేవ సదా భాతి నానావిషయగోచరా ॥ 23 


ప్ర: విషయాన్‌ = ఇంద్రియసుఖమునకు కారణమైన విషయములను, ధ్యాయతః = ధ్యానించు 


442 శ్రీ దత్తపురాణమ్‌ 


వానికి, మనోరథపరమవరా = కోరికల గొలుసుకట్టు, యత్‌+వత్‌ = ఏదియో దానివలె, సదా = 
ఎల్లపుడు, అసతి నానావిషయగోచరా ఏవ = లేని అనేకవస్తువుల దృశ్యమే, భాతి = ప్రకాశించు 
చున్నది. 


తా: ఇంద్రియసుఖములనే ధ్యానించువానికి ధారాయితముగా కోరికలు కలుగునట్లు, మోహితునకు 
జగత్తులో లేని విషయములనేకమున్నట్లు కన్పించును. 
శ్లో పరమాత్మక ఏవాహం వస్తుమాత్రశ్చిదాత్మకః 1 
మయి మిథ్యావిభాగో౭ యం దృశ్యతే£ నాద్యవిద్యయా [| 24 
ప్ర: అహమ్‌ = నేను అనునది, చిదాత్మకః = జ్ఞానస్వరూపముగల, వస్తుమాత్రః = సద్వస్తు 
వొక్కటేయైన, పరమ+ఆత్మా+ఏకః ఏవ = పరమమైన ఆత్మ ఒక్కటియే, మయి = నాలో, అయం 
మిథ్యావిభాగః = లేని యీ విభాగము, అనేకత్వము, అనాది+అవిద్యయా = మొదలు లేని 
అవిద్యచేత, దృశ్యతే = కనబదును. 
తా: నేను అనునది జ్ఞానరూపి, “సత్‌” అనునది, ఒక్క పరమాత్మయే. నాలో, అనగా 'నేనులో 
లేని నానాత్వము అనాదియైన అవిద్యవలన కల్పింపబడిన దృశ్యము మాత్రమే. 
శ్లో॥ భ్రమో మోహో మహామాయా ప్రధానం ప్రకృతిర్మనః । 
అజ్ఞానం శక్తిరవ్యక్తం గుణసామ్యమితీరితా I 25 
ప్ర: భ్రమః = భ్రమ, మోహః = మోహము, మహామాయా = మహామాయ, ప్రధానమ్‌ = 
ప్రధానము, ప్రకృతిః = ప్రకృతి, మనః = మనస్సు, అజ్ఞానమ్‌ = అజ్ఞానము, శక్తిః = శక్తి, 
అవ్యక్తమ్‌ = అవ్యక్తము, గుణసామ్యమ్‌ = సత్వరజస్తమోగుణములు మూడిటి సమతౌల్యము, 
ఇతి = అని, ఈరితా = పిలువబడుచున్నది. 


తా: భ్రమ, మోహము, మహామాయ, ప్రధానము, ప్రకృతి, మనస్సు, అజ్ఞానము, శక్తి, అవ్యక్తము, 
గుణసామ్యము అనునవన్నియు ఆ అవిద్యకు మారు పేర్లే. (ఇవి దాని లక్షణములను వర్ణించి 
చెప్పు పేర్లు.) 
శ్లో సైవ మిథ్యామతిర్యస్యా ఇదం భాతి చరాచరమ్‌ । 

ఏవం విచారశ్రవణానుసారి మననం తు తత్‌ ॥ 26 
ప్ర: యస్యాః = దేనికి, ఇదమ్‌ = ఈ, చరాచరమ్‌ = చరాచరజగత్తు, భాతి = తోచునో, సా ఏవ 
= అదియే, మిథ్యామతిః = భ్రాంతియుతమైన బుద్ధి, ఏవమ్‌ = ఈ విధముగా, విచారశ్రవణానుసారి 
= తర్మించిన దానిని విని, దానిననుసరించినది, తత్‌ తు మననమ్‌ = అదియే మననము. 


తా: యే బుద్ధికి చరాచరజగత్తు తోచునో, ఆ బుద్ధి మిథ్యయందు అనగా (భ్రమలలో 
ప్రవర్తించుచున్నదని తర్మించి, ఆ సత్యమును స్మరించుటే మననము. 


శ్రీశ్రీశ్రీవాసుదేవానందసరస్వతీవిరచితమ్‌ 443 


శ్లో సచ్చిదానన్లలక్ష్మాపి పరాత్మా మాయయా౭ ౩ వృతః । 
నిజం స్వరూపం విసృత్య యయేదం దృశ్యతే జగత్‌ ॥ 27 
ప్ర: పరాత్మా = పరమాత్మ, సచ్చిదానన్దలక్ష్మా అపి = సత్‌ చిత్‌ ఆనందము అను లక్షణములు 
గలదే యైనను, మాయయా = మాయచేత, ఆవృతః = కప్పబడినదై, నిజమ్‌ = తనదైన, స్వరూపమ్‌ 
= ఆత్మరూపమును, విస్కృత్య = మరచి, యయా = దేనిచే, యే బుద్ధిచే, ఇదం జగత్‌ = ఈ 
జగత్తు, దృశ్యతే = దర్శించబడుచున్నదో, (అదియే మిథ్యామతియని పై శ్లోకముతో అన్వయము). 


తా : పరమాత్మకు ఉనికి (సత్‌), జ్ఞానము (చిత్‌), ఆనందము అనునవి లక్షణములు. కాని ఈ 
అత్మ స్వరూపమును మూసివేసి, కనరానీయక మాయ కప్పినపుడు, ఈ సత్యము (అనగా ఆత్మయొక్క 
ఉనికి) కనరానిదై ఈ జగత్తు కానవచ్చును. 


శ్లో॥ మహాంస్తతోం హమస్తస్మాత్తన్మాత్రాణి తతః క్రమాత్‌ । 
భూతేన్టియసురాణాం చ సర్గస్త్యాత్మాం. హమః క్రమాత్‌ ॥ 28 


ప్ర: తతః = (ఎందువలన, జగత్తు తోచునో), అందువలన, మహాన్‌ = జ్ఞాన క్రియాత్మ మహాన్‌ 
అనబడునది, తస్మాత్‌ = అందువలన, అహమః తన్మాత్రాణి = అహంకారతన్మాత్రలు శబ్దస్పర్భాదులు, 
తతః = అటనుండి, క్రమాత్‌ = క్రమముగా, భూత+ఇన్టియ సురాణాం సర్గః చ = పంచభూతములు, 
పంచేంద్రియములు, దేవతలు వీనన్నిటి సృష్టికి గూడ, త్ర్యాత్మా = సత్వ్వరజస్తమోగుణములు 
మూడునుగల ఆత్మ, క్రమాత్‌ = క్రమముగా, అహమః = గుణాహంకారములైనవి. 


తా: అట్లు జగత్తు తోచుటకు కారణము మహత్‌ అనబడు జ్ఞానక్రియాత్మ త్రిగుణాత్మకమైన 
అహంకారముగనై క్రమమున పంచతన్నాత్రలై, పంచేంద్రియములై, దేవతలై, వీటి నధిష్టించిన 
అహంకారములుగా భిన్నమైపోవుట. 
శ్లో నహ్యత్ర నియమోరాజన్నసత్యే మానసథభ్రమే । 
కదాచిద్యుగపత్సృష్టిః క్రమసృష్టిః కదాచన ॥ 29 

ప్ర: రాజన్‌ = ఓ రాజా!, అత్ర అసత్యే మానసభ్రమే = అసత్యమైన యీ మానసిక భ్రమ 
విషయమున, నియమః నహి = నియమము లేదు, కదాచిత్‌ = ఒకప్పుడు, యుగపత్‌ సృష్టికి = 
అన్నియు నొకేసారి సృష్టి యగును, కదాచన = ఒకప్పుడు, క్రమసృష్టిః = పరిణామమున సృష్టి. 
తా: ఓ రాజా! కేవలము మానసికభ్రమయైన యీ జగత్తునకు అజ్ఞానము కారణమైన అది 
యుగపత్‌ సృష్టి యనబడును, లేక మహదహంకారమునుండి పంచీకరణ ప్ర క్రియద్వారానైనచో, 
అది క్రమసృష్టి యనబడును. ఈ విషయమున నియమము లేదు. 


సురాసురనరతిరశ్చాం భౌతికా ఇమే । 
స్టూలాని సూక్ష్మైశ్చ సూక్ష్మాణ్యేవ భవోద్భవః ॥| 30 


(= 

6 
° 
6 


444 శ్రీ దత్తపురాణమ్‌ 


ప్ర: సుర+అసుర నర తిరశ్చామ్‌ = దేవతలు, రాక్షసులు, నరులు, జంతువులు, వీనియొక్క 
దేహాః = దేహములు, భౌతికాః = పంచభూతనిర్మితములు, ఇమే = ఇవి, స్థూలైః = స్థూలభూతముల 
చేత, స్టూలాని = స్థూలములు, చ = మరియు, సూక్ష్మైః = సూక్షములచేత, సూక్ష్మాణి ఏవ = 
సూక్ష్మములున్నూూ భవ+ఉద్భవః = సృష్టియై జన్మించును. 
తా: దేహములన్నియు, దేవతలు, దానవులు, నరులు, పశుపక్ష్యాదులు, అన్నిటివిన్నీ పంచభూత 
నిర్మితములే. స్థూలభూతములు స్థూలదేహములను, సూక్ష్మములు సూక్ష్మములను సృష్టించు 
చుండును. 

శ్లో ఉపక్రమోయ౭_మాఖ్యాత ఉపసంహార ఉచ్యతే 

భూతేషు భౌతికానీహ క్రమాద్యోగీ విలాపయేత్‌ ॥ 81 

ప్ర: అయమ్‌ = ఇది, ఉపక్రమః ఆఖ్యాతః = ఉపక్రమము అనబడును, భూతేషు = ప్రాపంచికమైన 
జీవులందు, భౌతికాని = భౌతికములను, ఇహ = జగత్తులో, యోగీ = యోగియైనవాడు, క్రమాత్‌ 
= పరిణామఫలముగా, విలాపయేత్‌ = తొలగించును, (ఇది) ఉపసంహారః = ఉపసంహారము, 
ఉచ్యతే = అనబడును. 
తా: స్టూలసూక్ష్మదేహనిర్మాణము ఉపక్రమ మనబడును. సృష్టిలోని భౌతికపదార్థములలోని 
భౌతికతను యోగియైనవాడు క్రమసాధనఫలముగా తొలగించును. 

శ్లో! పృథ్వీ జలే జలం వహ్నా వహిర్వాయౌ స ఖేచఖమ్‌। 


అహమి ప్రాణగో దేవా మనశ్చాపి స్వకారణే ॥ 82 
శ్లో అహంకారోం పి మహతి సో౭ వ్యక్తే తచ్చ నిష్కలే | 
స వివాహం పరమాత్మైకః శుద్దో ముక్త ఉపస్థితః 11 33 


ప్ర: పృథ్వీ = భూమి, జలే = జలమందు, జలమ్‌ = జలము, వహ్నా = అగ్నియందు, వహ్నిః 
= అగ్ని వాయౌ = వాయువునందు, సః = వాయువు, ఖేచ = ఆకాశమునందున్నూ ఖమ్‌ = 
ఆకాశము, అహమి = అహంకారమందు, (ప్రాణగో దేవాః మనః చ అపి = ప్రాణము, 
ఇం[దియములు, దేవతలు, మనస్సు కూడ, స్వకారణే = కారణభూతమైన నాయందు 
(అహంకారమందు), అహంకారః అపి = అహంకారము గూడ, మహతి = మహత్తునందు, సః 
= మహత్తు, అవ్యక్తే = అవ్యక్తమునందు, తత్‌ చ = ఆ అవ్యక్తమున్నూ నిష్కలే = అఖందత్వము 
నందు, సః ఏవ = ఆ అఖండమే, అహమ్‌ = నేను, పరమాత్మ+ఏకః = పరమమైన ఆత్మ 
కేవలుడను, శుద్ధః = నిర్వికారుడను, ముక్తః = నిస్సంగుడను, ఉపస్థితః = అయియున్నాను. 


తా: భూమి జలములోనూ, జలము అగ్నిలోనూ, అగ్ని వాయువులోనూ, వాయువు 
ఆకాశములోనూ, ఆకాశము అహంకారములోనూ, అహంకారమున ప్రాణము, ఇంద్రియములు, 


శ్రీశ్రీ శ్రీవాసుదేవానందసరస్వతీవిరచితమ్‌ 445 


దేవతలు, మనస్సున్నూ అహంకారము మహత్తునందు, మహత్తు అవ్యక్తమునందు, అవ్యక్తము 
అఖండమునందు, అఖండమే నేను, పరమాత్ముడను, నిర్వికారుడను, నిస్సంగుడను, అయి 
యున్నాను. 
శ్లో ఏవం నిదిధ్యాసనత ఏకః స్వాత్మైవ శిష్యతే । 
తస్మాన్నాస్య్యపరం కిజ్బిదాత్మైవాయం యథా తథా ॥ 34 
ప్ర: ఏవమ్‌ = ఈ విధముగ, నిదిధ్యాసనతః = ప్రగాఢధ్యానమువలన, స్వ+ఆత్మా+ఏవ ఏకః = 
తనదైన ఆత్మ ఒక్కటియే, శిష్యతే = మిగులును, తస్మాత్‌ = దానికంటె, అపరమ్‌ = మరియొకటి, 
కిజ్చిత్‌ = కొంచెమున్నూూ న+అస్తి = లేదు, అయం = ఇది, ఆత్మా ఏవ = ఆత్మయే, యథా తథా 
= ఉన్నది ఉన్నట్లే. 
తా: ఇట్లు మననము వలన యేర్పడిన ప్రగాఢ ధ్యానమువలన సాధకుని ఆత్మ ఒక్కటి మాత్రమే 
కడపట మిగులునది. దానికంటె వేరుగా మరేదియు లేదు. ఆత్మయే, ఎట్లున్నదో అట్లే. 
శ్లో రాజన్మమ ప్రసాదాత్వం ఖలు! ధన్యోం స్య సంశయమ్‌ । 
అన్తఃకరణశుద్ధి స్తే జాతా వైరాగ్యముత్తమమ్‌ i 835 
ప్ర: రాజన్‌ = ఓ రాజా! మమ ప్రసాదాత్‌ = నా అనుగ్రహమువలన, త్వమ్‌ = నీవు, అసంశయమ్‌ 
= నిశ్చయముగా, ధన్యః అసి ఖలు = ధన్యుడవైనావు కదా!, తే = నీయొక్క అన్తుకరణశుద్ధిః = 
అంతఃకరణశుద్ధి, ఉత్తమం వైరాగ్యం జాతా = ఉత్తమవైరాగ్యముగా ఉద్భవించినది. 


తా: ఓ రాజా! నా యనుగ్రహమువలన నీవు ధన్యుడవైనావు. నీ మనఃశుద్ధి వైరాగ్యముగా 
రూపాంతరము చెందినది. 


శ్లో మయి భక్తిర్భఢా డ్రేమ్లా శ్రవణం చాపి విస్తరాత్‌ । 
ప్రపజ్బాస్థా౭ పి చిత్తస్థా సర్వథా విలయం గతా ॥ 36 
ప్ర: మయి = నా యందు, భక్తిః = భక్తి, దృఢా = దృఢమైనదై, ప్రేమ్జా = ప్రేమతో, శ్రవణం చ 
అపి = శ్రవణమున్నూ విస్తరాత్‌ = విస్తారముగా, ప్రపజ్బ+ఆస్థా+అపి = ప్రపంచమునందు 
పాదుకొనినదైనను, చిత్తస్థా = మనసులో నిలచినది, సర్వథా = అన్ని విధములుగా, విలయం 
గతా = నశించిపోవును. 


తా: నాయందు దృఢమైన భక్తి గలిగి, ప్రేమతో విస్తారముగా శ్రవణము చేయుటచే, ప్రపంచమున 
ప్రవర్తిల్లుచున్నదైనను మనసుకెక్కిన ఇంద్రియవిషయములు నాశము పొందును. 


శ్లో తత్వమేకం పరం బ్రహ్మన ద్వితీయం కదాపి హి । 
ఏవం శమాదిరూపం తామారూఢో భవ భూమికామ్‌ ॥ 87 


446 శ్రీ దత్తపురాణమ్‌ 


ప్ర: ఏకం తత్వం పరం బ్రహ్మ = పరబ్రహ్మతత్వమొక్నటే, కదా అపి = ఎప్పుడైన, ద్వితీయమ్‌ 
= రెండవది, న హి = లేనే లేదు, ఏవమ్‌ = ఈ విధమైనది, శమ+ఆదిరూపమ్‌ = మోహవికారము 
శమించినప్పుడు కలుగు తొలి రూపము, తాం భూమికామ్‌ = ఆ భూమికను, ఆరూఢః భవ = 
అధిష్టించినవాడవు కమ్ము. 
తా: పరబ్రహ్మతత్వమొక్కటే, రెండవదెప్పుడూ లేదు. ఇట్టి నిర్వికారరూపము నధిష్టించిన వాడవు 
కమ్ము. 
శ్లో త్వం సాక్షాత్మారసూపాయక్రమం విద్ధథ భూపతే! । 
దత్తచితో భవాద్యత్ర తత్త్వనిశ్చయకారకే ॥ 38 
ప్ర: భూపతే! = ఓ రాజా!, త్వమ్‌ = నీవు, అథ = అటుపై, సాక్షాత్మార = దర్శనమునకై, 
సు+ఉపాయక్రమమ్‌ = సులభమైన సాధనవిధానమును, విద్ది = తెలియుము, ఆది = మొదట, 
అత్ర = ఆ విషయమున, తత్వనిశ్చయకారకే = సత్యమును నిశ్చయించుటకు సాధనమైన, 
ఉపదేశమున, దత్తచిత్తః భవ = ఏకాగ్రమనస్ముడవు కమ్ము. 
తా: ఓ కార్తవీర్యా! నీవు ఆత్మదర్శనసాధనవిధి నెబుగుము. సత్యనిశ్చయసాధనమైన ఆ ఉపదేశమున 
ఏకాగ్రచిత్తుడవు కమ్ము. 
శ్లో సర్వసాధనసమృన్నః పురుషో జాతనిశ్చయః । 
శ్రోత్రియం బ్రహ్మనిష్టం తం సద్గురుం శరణం వ్రజేత్‌ | 39 
ప్ర: జాతనిశ్చయః = దృఢనిశ్చయముగలవాడైన, పురుషః = సాధకుడు, సర్వసాధనసంపన్నః = 
సాధనసంపత్తి నంతయు సమకూర్చుకొన్నవాడై, [శ్రోత్రియమ్‌ = వేదాచారపరాయణుడైన, 
(బ్రహ్మనిష్టమ్‌ = బ్రహ్మజ్ఞానసిద్దుడైన, తం గురుమ్‌ = అట్టి గురువును, శరణం (వ్రజేత్‌ = శరణు 
పొందవలెను. 
తా : సాధకుడు దృఢనిశ్చయముతో, సాధన సంపత్తితో, వేదాచారముగల బ్రహ్మజ్ఞానియెన గురువును 
శరణువేడవలెను. 
శ్లో తత్త్వ్వమస్యాదివాక్యార్థముపదిష్టం తు షడ్విధైః | 
లిజ్జెర్ణియా సమాలోచ్య బుధః సమవధారయేత్‌ ॥ 40 
ప్ర: తత్వమసి +ఆది వాక్య+అర్థం ఉపదిష్టమ్‌ = “తత్త్వం అసి (తత్‌ త్వం అసి), అనగా “నీవు 
తత్త్వమే అగుచున్నావు లేక “అది నీవే అగుచున్నావు” అను ఉపనిషత్తు వాక్యమునకు అర్థమును 
తెలిసికొని, షడ్విధైః లిజ్లః = ఉపక్రమ-ఉపసంహారములు, అపూర్వత, అభ్యాసము, ఫలము, 
ప్రశంస, ఉపపత్తి అనబడు తాత్పర్యనిర్దాయకలింగము లారింటిచే, ధియా = సూక్ష్మబుద్ధిచే, 
సమాలోచ్య = బాగుగా తర్మించి, బుధః = పండితుడు, సమవధారయేత్‌ = చక్కగా గ్రహించవలెను. 


శ్రీశ్రీశ్రీవాసుదేవానందసరస్వతీవిరచితమ్‌ 447 


తా: గురువు బోధించిన “తత్త్వమసి” మొదలగు ఉపనిషద్దాక్యముల అర్థములను సూక్ష్మబుద్దితో 
విచారించి షడ్విధలింగములను సమన్వయించి చూచి, పండితుడు అవధారణ చేయవలెను. 
శ్లో; శ్రవణం తు ఇదమేవోక్తం తత్సమాసేన తే [బ్రువే । 
యతస్త్వం శిష్యతాం ప్రాపో మత్సేవాహతకిల్చిషః I 41 
ప్ర: శ్రవణం తు = శ్రవణ మనునదేమో, ఇదం ఏవ = ఇదియే (యని), ఉక్తమ్‌ = చెప్పబడినది, 
తత్‌ = అది, యతః = ఎందువలన, త్వమ్‌ = నీవు, శిష్యతామ్‌ = శిష్యత్వమును, ప్రాప్తః = 
పొందినవాడవో, మత్‌ సేవా హత కిల్చిషు = నన్ను సేవించుటవలన నశించిన పాపముగల 
వాడవో, (తతః = అందువలన), సమాసేన = సంక్షిప్తముగా, తే = నీకు, బ్రువే = చెప్పుదును. 


తా : దీనినే శవణమందురు. నీవు నా సేవజేసి పాపమును తొలగించికొనిన కారణముగా నాకు 
శిష్యుడవైనావు. అందువలన నీకు సంక్షిప్తముగా ఈ ఉపదేశము చేసినాను. 
శ్లో తత్పదేన పరం బ్రహ్మ త్వమృదేన చ పురుషమ్‌ । 
అనూద్యైకం తయోర్ఫూప! బోధ్యతే౭_సిపదేన సత్‌ ॥ 42 
ప్ర: తత్‌ పదేన = 'తత్‌ అను పదముచేత, పరం బ్రహ్మ = పరబ్రహ్మము, త్వం-పదేన = “త్వం” 
అను పదముచేత, పురుషం చ = పురుషనిన్నీ భూప! = ఓ రాజా!, తయోః = వారిద్దరిలో, 
ఏకమ్‌ = ఒకనిని, అనూద్య = అనుసరించి చెప్పి, అసిపదేన = “అసి” అను పదముచేత, సత్‌ = 
ఉనికి, బోధ్యతే = బోధించుచున్నది. 
తా : “తత్త్వమసి” అను ఉపనిషద్వాక్యములోని “తత్‌ అను పదము పరబ్రహ్మమును, 'త్వం' 
అనుపదము పురుషుని, “అసి అను పదము ఉనికిని బోధించును. కాగా, “తత్వమసి” అను 
వాక్యమును విశ్లేషించగా, తత్‌ అసి, త్వం అసి అను రెండిటి సమాహారార్థము, 'తత్త్వమసి' 
అయినది. కాగా, తత్వార్థమున, “అసి” అనునది తత్‌ త్వం ఉభయులకు ఏకత్వమును 
ఘటించుచున్నది. కర్తయెన జీవాత్మయు, పరమకర్తయైన పరమాత్మయు ఇద్దరు అనాద్యనంత 
శాశ్వతులని నట్లయినది. 
శ్లో విరుద్ధస్య త్వమర్థస్య తదర్ధత్వం కథం భవేత్‌ | 
ఇతి తచ్చుణు రాజేన్ట! తయోరైక్యే నిదర్భనమ్‌ ॥ 48 
ప్ర: విరుద్ధస్య = విరుద్ధమైన, త్వమర్థస్య = త్వమర్థమునకు, తదర్ధత్వమ్‌ క తదర్ధసామ్యము, 
కథం భవేత్‌ = ఎట్లగును? ఇతి = అను విషయమున, రాజేన! = రాజోత్తమా!, తయోః = ఆ 
రెండిటి, ఐక్యే = ఏకత్వమునందు, తత్‌ నిదర్శనమ్‌ = దానికి ప్రమాణమును, శృణు = వినుము. 


తా: ఓ రాజోత్తమా! త్వం పదముయొక్క అర్థము (నీవు అనునది), తత్‌ పదముయొక్క అర్ధమున్నూ 


448 శ్రీ దత్తపురాణమ్‌ 


(అది అనునది) పరస్పరవిరుద్ధములుకదా, రెండు పదములకు ఏకార్థమెట్లు పొసగును? అను 
ప్రశ్నయున్నది కదా, దానికేమి సమాధాన మనుదానికి ప్రమాణము వివరింతును, వినుము. 


శ్లో॥ దేవదత్తః క్వచిద్దష్టో యువా దేశాన్తరే స చ | 


పునర్హృష్టో జరాం ప్రాప్తః సోం యమిత్యవధార్యతే I 44 
శ్లో పూర్వదేశమవస్థాం చ త్యక్వేదం తస్య వార్థకమ్‌ I 

దేశం చాపి యథైకేన పిణ్ణేనైకం ప్రతీయతే ॥ 45 
శ్లో॥ త్యక్వా ద్వంశౌ తథాత్రాపి వాక్య ఐక్యం హి లక్ష్యతే । 

త్వమ్పదస్య చ వాచ్యార్థః సంసారీతి సునిశ్చితః ॥ 46 
శ్లో॥ కర్తా భోక్తా సుఖీ దుఃఖీ మాయయైవ న తత్త్వతః | 

దేహేన్టియమనః ప్రాణాహజ్మారేభ్యో విలక్షణ: ॥ 47 
శ్లో; వస్తుతః సచ్చిదానన్షస్వరూపో గుణగోచరః । 

ఏకాంశస్తత్ర చిద్రూపమన్యః సంసారితాస్య చ ॥ 48 
శ్లో॥ ఏవం త్వమర్హం నిశ్చిత్య తదర్దమపి నిశ్చిను । 
[aa] థి ఇ 

అతద్వ్యావృత్తా విధినా సాక్షాచ్చ (శ్రుతియుక్తితః ॥ 49 
శ్లో॥ తత్పదస్య చ వాచ్యార్థః సర్వజ్ఞః పరమేశ్వరః । 

తస్యైకోః౦శో పి చిద్రూపం సర్వజ్ఞత్వాది చాపరః ॥ 50 
శ్లో॥ త్యక్వా విరుద్ధవాచ్యాంశద్వయం జీవేశయోరిహ । 

లక్ష్యా చిదంశౌ నిర్భాధం పదయోరుభయోరపి ॥ త్‌1 


ప్ర: దేవదత్తః = దేవదత్తుడనువాడు, క్వచిత్‌ దేశాన్తరే = అన్యదేశంలో ఒకచోట, యువా దృష్టః 
= యువకుడుగా చూడబడినాడు, సః చ = ఆతడే, జరాం ప్రాప్తః = వార్థక్యమును పొందినవాడై, 
పునః = మరల, దృష్టః = చూడబడినాడు, అయమ్‌ = ఈతడు, సః = ఆ దేవదత్తుడు, ఇతి = 
అని, అవధార్యతే = గ్రహింపబడుచున్నది, పూర్వదేశమ్‌ = ముందున్న ప్రదేశమును, అవస్థాం 
చ = వయోదశను, త్యక్వా = విడచి పెట్టీ, ఇదమ్‌ = ఇది, తస్య = వానియొక్క వార్ధకం దేశంచ 
అపి = ముసలితనము, ప్రదేశము గూడ, యథా = ఎట్లు, ఏకేన పిజ్ఞేన = ఒకే శరీరముచేత, 
ఐక్యమ్‌ = ఏకత్వము, ప్రతీయతే = గ్రహించబడుచున్నది, తథా = ఆ విధముగా, అత్ర అపి = 
ఆ విషయమున కూడ, ద్వి+అంశౌ = రెండు అంశములను, త్యక్వా = వదలి, వాక్య ఐక్యం హి 
= వాక్యార్థముల ఏకత్వమే, లక్ష్యతే = ప్రయోజనముగా గ్రహించబడుచున్నది, త్వం పదస్య చ = 
“త్వం” పదమునకున్ను, వాచ్యార్థః = వాచ్యమైన స్పష్టార్థము, సంసారీ ఇతి = సంసారి యని, 
సునిశ్చితః = నిస్సంశయముగా అంగీకరించబడినది, కర్తా = కర్త, భోక్తా = భోక్త సుఖీ = 


శ్రీశ్రీ శ్రీవాసుదేవానందసరస్వతీవిరచితమ్‌ 449 


సుఖించువాడు, దుఃఖీ = దుఃఖియైనవాడు, అను యీ విభాగము, మాయయా ఏవ = భ్రాంతిచేతనే, 
న తత్త్వతః = సూక్ష్మసత్యముగా కాదు, దేహ = శరీరము, ఇస్టియ = ఇంద్రియములు, మనః = 
మనస్సు, ప్రాణ = ప్రాణము, అహంకారేభ్యః = అహంకారము, వీటి అన్నింటిచేత, విలక్షణః = 
విశేషలక్షణము గలది, వస్తుతః = స్వభావసిద్ధముగా, సచ్చిదానన్ట స్వరూపః = సత్‌ చిత్‌ 
ఆనందములు రూపముగా గలది, గుణగోచరః = గుణములతో కన్సించును, తత్ర = ఆ 
విషయమున, చిత్‌+రూపమ్‌ = చిత్‌ లేక జ్ఞానరూపము, ఏకాంశః =ఒక అంశ, అస్య చ 
సంసారితా = వాని ప్రాపంచికత, అన్యః = రెండవది, ఏవమ్‌ = ఇట్లు, త్వమర్థమ్‌ = “త్వం” 
అనుదాని అర్థమును, నిశ్చిత్య = నిశ్చయించి, తదర్ధమపి = “తత్‌ అనుదాని అర్థముగూడ, 
అతద్‌ వ్యావృత్యా = ఇది అది కాదు (ఆత్మకాదు) అను వైఖరితో జగత్తును నిషేధించుటచేత, 
విధినా = శాస్త్రవిధానముతో, సాక్షాత్‌ చ = స్వానుభవదర్శనమువలనను, (శ్రుతియుక్తితః = 
వేదోక్తమైన ఉపాయము వలనను, నిశ్చిను = నిశ్చయించుము. తత్పదస్య చ వాచార్థః = తత్‌ 
పదముయొక్క శబ్బార్థము, సర్వజ్ఞః పరమేశ్వరః = సర్వమెతీగిన పరమేశ్వరుడు, తస్య = వానికి, 
ఏకాంశో9 పి = ఒక అంశమైనది, చిద్రూపమ్‌ = జ్ఞానరూపము, సర్వజ్ఞత్వాది = సర్వజ్ఞము 
మొదలగునది, అపరః చ = మరియొకటియున్నూ ఈ విరుద్ధవాచ్యాంశద్వయమ్‌ = రెండు 
పరస్పరవిరుద్ధమైన అంశములను, త్యక్వా = విడచి, జీవ+ఈశయోః = జీవుడు, ఈశ్వరుడు 
అను ఇద్దరికి చెందిన, ఉభయోః అపి పదయోః = రెందు పదముల యొక్కయు, చిదంశౌ = 
జ్ఞానాంశలైన, లక్షా = లక్ష్యార్థములను, నిర్భాధమ్‌ = బాధ కలిగించనట్లుగా, 


శ్లో అవిరుద్ధం తయోరైక్యం లక్షణాలక్షితం ద్వయోః । 


వాక్యార్లోం యం సునిష్పన్నస్వం బ్రహ్మ పరమం హి తత్‌ ॥ ర్‌2 
శ్లో॥ తదేవ త్వం పరం (బ్రహ్మ నాస్తి భేదః కథంచన । 
అఖజ్జెకరసత్వేన వాక్యార్షోం_త్ర సతాం మతః ॥ ర్‌తి 


ప్ర: తయోః ద్వయోః = రెండిటి యొక్క ఐక్యమ్‌ = ఏకత్వము, లక్షణా లక్షితమ్‌ = లక్షణా 
వృత్తిచే లక్షింపబడిన అర్ధము, అవిరుద్ధమ్‌ = వ్యతిరేకము కానిది, అయం వాక్యార్థః = ఈ 
వాక్యార్థము, సునిష్పన్ను = చక్కగా యేర్పడినది, త్వం బ్రహ్మ పరమం తత్‌ హి = నీవు పరబ్రహ్మమే 
యనునది, తత్‌ ఏవ = అదియే, త్వం పరం (బ్రహ్మ = స్‌ు పరటబ్రహ్మవు, కథంచన = ఎట్లన్నను, 
భేదః న అస్తి = భేదము లేదు, వాక్యార్థః = వాక్యార్థము, అత్ర = ఈ విషయమున, అఖణ్జ+ఏక 
రసత్వేన = అవిభక్తమైన ఒకే ఆనందముగా, సతామ్‌ = సత్పురుషులయొక్క మతః = మతము. 


తా: దేవదత్తునొకప్పుడొక అన్యగ్రామమున చూచినాము. అప్పుడాతడు యువకుడు. ఆ తరువాత 
మరల అతనిని వార్థక్యమున చూచినాము. ఆ యువకుడు, ఈ వృద్దుడు, ఇద్దరున్నూ ఒక్కరే 
యని గ్రహించినాము. అనగా, అతని పూర్వదశను, దేశమును త్రోసివేసి, శరీరము ఒక్కరిదే 
కనుక వ్యక్తియొక్కడే యని తీర్మానించినాము. అట్లే, తత్వమసి అను వాక్యములోని సారభూతమైన 


450 శ్రీ దత్తపురాణమ్‌ 


అర్థమును గ్రహింతుము. త్వం అనునది సంసారిని సూచించును. తత్‌ అనునది పరబ్రహ్మ. 
సంసారికి కర్మచేయుట, సుఖదుఃఖములనుభవించుట విశేషలక్షణములుగా గుర్తింపబడినవి. 
పరబ్రహ్మమునకీ లక్షణములు వర్తించవు. ఐనను, ఇతడే దేవదత్తుడెట్లు? అనగా, తత్వరూపమున 
ఒక్కరే. ఇట్లే తత్‌ పదమును గూడ విశ్లేషించి, అర్థనిర్ణయము కలిగింతుము. ఇది సత్పురుషుల 
మతము. 
శ్లో విశేష్యం త్వం పదం తస్య తత్పదం చ విశేషణమ్‌ | 
నిరస్యతేం స్య దుఃఖీత్వం సుఖీత్వం చ విధీయతే ॥ 5్‌4 

ప్ర: త్వం పదమ్‌ = త్వం (నీవు) అను పదము, విశేష్యమ్‌ = విశేష్యము, చ = మరియు, తస్య 
= దానికి, తత్‌ పదమ్‌ = తత్‌ అను పదము, విశేషణమ్‌ = విశేషణము, అస్య = దాని, 
దుఃఖిత్వమ్‌ = దుఃఖించు లక్షణము, నిరస్యతే = త్రోసివేయబడును, చ = మరియు, సుఖిత్వమ్‌ 
= సుఖించులక్షణము, విధీయతే = విధించబడును. అన్వయించబడును. 


తా: త్వం అనునది విశేష్యము, దాని విశేషణము తత్‌ అనునది. ఇట్లు త్వం యొక్క దుఃఖము 
తొలగించబడి, తత్‌ యొక్క సుఖము త్వం కు అన్వయించబడును. 


శ్లో వైపరీత్యేన విజేయం విశేష్యం తత్పదం తథా | 
విశేషణం త్వమ్పదం చ పారోక్షస్య నిరాసకృత్‌ I ర్‌ర్‌ 
ప్ర: వైపరీత్యేన = అందుకు విపరీతమైన పద్ధతిలో, తత్‌ పదమ్‌ = 'తత్‌' అను పదము, విశేష్యం 
విజ్హేయమ్‌ = విశేష్యముగా తెలియదగును, తథా = అదే రీతిగా, త్వం పదమ్‌ = “త్వం” అను 
పదము, విశేషణం చ = విశేషణముగ కూడ, అందువలన, పారోక్షస్య = “తత్‌ అను బ్రహ్మముయొక్క 
(ఆత్మయొక్క, పరోక్షత్వలక్షణము, నిరాసకృత్‌ = త్రోసివేయబడినదగును. 


తా; ముందు చెప్పబడిన అన్వయమునకు విపరీతముగ (భిన్నముగ), తత్‌ అనుబడు 
పరబ్రహ్మమును సూచించు పదము విశేష్యముగాను, త్వం అను జీవుని (సంసారిని) సూచించు 
పదమును విశేషణముగానూ స్వీకరించినప్పుడు పరబ్రహ్మ లక్షణమైన సచ్చిదానందము పరోక్షము 
కాక ప్రత్యక్షమే యగును. 
శ్లో॥ తద్రహ్మ పరమం శుద్ధం త్వమాత్మైవ నిరామయః | 
ఇత్యైక్యం భూప! విజేయం వేదోక్తం గుర్వనుగ్రహాత్‌ ॥ 56 

ప్ర: తత్‌ = తత్‌ అనునది, శుద్ధమ్‌ = నిర్వికారమైన, పరమం (బ్రహ్మ = పరబ్రహ్మము, త్వమ్‌ = 
త్వం అనునది, నిరామయః = ఏ దోషము లేని, ఆత్మా ఏవ = ఆత్మయే, ఇతి = అని, భూప! = 
ఓ రాజా!, గురు+అనుగ్రహాత్‌ = గురువు దయవలన, వేదోక్తమ్‌ = వేదము చెప్పిన, ఐక్యమ్‌ = 
ఏకత్వము, విజ్లేయమ్‌ = విశేషముగా తెలియదగినది. 


శ్రీశ్రీశ్రీవాసుదేవానందసరస్వతీవిరచితమ్‌ 451 


తా: తత్‌ అని ఉపనిషత్తులు వర్ణించినది శుద్ధమైన పరబ్రహ్మము, త్వం అనునది నిర్షోషమైన 
ఆత్మయే. ఓ రాజా! గురువుదయతో విశేషముగా పొందదగిన జ్ఞానము యీ ఆత్మబ హ్మైక్యమే. 
వేదము ప్రతిపాదించిన సత్యమిదియే. 
శో స్వాత్మైకార్థమియం ప్రోక్తా సుధీభిర్భాగలక్షణా ॥ 
త్రికాణ్జేనాపి వేదేన సోః యమర్హో వినిశ్చితః ॥ 57 
ప్ర: ఇయం భాగలక్షణా = ఈ భాగలక్షణ (జహదజహలక్షణ) యను అర్థాన్వ్నయపద్ధతి, శబ్దమును 
స్వీకరించి శబ్దవాచ్యార్థమును నిరాకరించుట (భాగత్యాగము), సుధీఖిః = పండితులచే, 
స్వ+ఆత్మ+ఐక్య+అర్థమ్‌ = జీవాత్మపరమాత్మల ఐక్యతను తెల్పుటకు, ప్రోక్తా = చెప్పబడినది, 
త్రికాబ్జేన వేదేన అపి = మూడు కాండలుగల వేదము చేతగూడ, సః అయం అర్థః =ఆయీ 
అర్థమే, వినిశ్చితః = విశిష్టముగా నిశ్చయింపబడినది. 
తా: భాగలక్షణ అనబడు యీ అర్జాన్వయపద్ధతిని జీవాత్మపరమాత్మల ఏకత్వమును చెప్పుటకై 
పండితులు సూచించిరి. దీనినే కర్మజ్ఞానవైరాగ్యములను మూడు విషయములను బోధించు వేదము 
సమర్దించుచున్నది. 
థి 
శ్లో స్టూలధీభిః సుదుర్దేయో విజ్ఞేయో హి మనీషిభిః । 
పర్యవస్యన్తి వేదాద్యా అతైవ వివిధా అపి ॥ 58 
ప్ర: స్టూలధీభిః = మందబుద్దులచేత, సుదుర్‌జ్ఞేయః = తెలిసికొనుటచాలా కష్టమైనది, మనీషిభిః 
= పండితులచేత, విజ్లేయః హి = తెలియదగినదే, వేద+ఆద్యాః = వేదము మొదలైన, వివిధాః 
అపి = భిన్న భిన్నములుగా ఉన్నను, అత్ర ఏవ = ఈ నిర్ణయమునకే, పర్యవస్యన్తి = 
త్రోవజూపుచున్నవి. 
తా: మందబుద్దుల కిది తెలిసికొనుట కష్టమైనది, పండితులకు తెలియదగినది. వేదము మొదలగు 
శాస్త్రములు ఈ నిర్ణయమునే సమర్థించుచున్నవి. 
శ్లో శాస్త్రతత్వమవిజ్ఞాయ మూధాః శాస్త్రాణి సర్వశః । 
తే ప్రవృత్తిపరాణ్యేవ కథయన్తి కుతర్మతః ॥ 59 
ప్ర: శాస్తతత్వమ్‌ = శాస్తములలోని సూక్ష్మసత్యమును, అవిజ్ఞాయ = తెలిసికొనక, సర్వశః = 
అన్ని విధముల, శాస్త్రాణి = శాస్త్రములు, ప్రవృత్తిపరాణి ఏవ = ఐహికభోగముల గూర్చి 
చెప్పునవియని, కుతర్మతః = వితండవాదముతో, తే మూఢాః = ఆ మూర్చలు, కథయన్తి = 
చెప్పుచున్నారు. 
తా: శాస్త్రముల సూక్ష్మార్థమును తెలియని మూర్చులు శాస్త్రములు అన్ని విధములను లౌకిక 
విషయములనే బోధించు చున్నవని వితండవాదము చేయుచున్నారు. 


452 శ్రీ దత్తపురాణమ్‌ 


శ్లో ఉపక్రమోపసంహారావభ్యాసో౭ పూర్వతా ఫలమ్‌ । 
అర్థవాదోపపత్తీ చ లిజ్ఞం తాత్సర్యనిర్ణయే 11 60 
ప్ర: ఉపక్రమ = ఉపక్రమము, ఉపసంహారౌ = ఉపసంహారము అను రెండును, అభ్యాసః 
అభ్యాసము, సాధన, అపూర్వతా = నవ్యత, ఫలమ్‌ = ప్రయోజనము, అర్ధవాద+ఉపపత్తీ చ 
అర్థవాదము, ఉపపత్తియను, తాత్సర్యనిర్ణయే దై తాత్సర్యనిర్ణయములో, లిబ్బమ్‌ = గుర్తు. 


తా: ఉపక్రమము, ఉపసంహారము, అభ్యాసము, అపూర్వత, ఫలము, అర్థవాదము లేక (ప్రశంస, 
ఉపపత్తి అనునవి తాత్సర్యనిర్ణయమున లింగములు లేక గుర్తులు. 
శో ప్రాక్‌ సదేవేత్యుపక్రమ్యైతదాత్యమిదమేవ సత్‌ | 
ఉపసంహృతమిత్యేకమభ్యాసో నవధా పరమ్‌ ॥ 61 
ప్ర: ప్రాక్‌ = మొదట, సత్‌+ఏవ+ఇతి+ఉపక్రమ్య = సత్‌ లేక సత్పదార్థము లేక వస్తువు అని 
ప్రారంభించి, ఏతద్‌+ఆత్యం+ఇదం+ఏవ = ఈ ఆత్మసంబంధియగు ఇదియే (జగత్తే), సత్‌ = 
సత్పదార్థము, వస్తువు, ఉపసంహృతమ్‌ = ఉపసంహరించబడినది, ఒకచో కూర్చబడినది, ఇతి 
= అని, ఏకమ్‌ = ఒక లింగము, గుర్తు, నవధా = క్రొత్తగా యేర్చబడిన, పరమ్‌ = పరమమైన 
ఆత్మ (బ్రహ్మ, అభ్యాసః = అభ్యాసము. 
తా: మొదట ఉపక్రమ ఉపసంహారములు అనగా, ఈ జగత్తు సద్వస్తువు (బ్రహ్మము) అని 
ప్రతిపాదించి, ఇది ఆత్మ సంబంధి యని హేతువుల గూర్చు ప్రక్రియ. ఈ జగత్తు పరమమే 
నవ్యమైనది అని విచారించుట అభ్యాసము. 
శ్లో శాబ్దేనైవ హ్యఖణ్డార్ధవిషయత్వం తృతీయకమ్‌ I 
తుర్యం విదేహకైవల్యం ప్రారబ్దాన్తే వివేకినః ॥ 62 
ప్ర: శాబ్దేన+ఏవ హి = శబ్దసంబంధమైనదానిచేతనే, అఖణ్జార్థవిషయత్వమ్‌ = అగోచరమైన 
అఖండబ్రహ్మమును గ్రహించుట, తృతీయకమ్‌ = అపూర్వత అనబడు మూడవ లింగము, తుర్యమ్‌ 
= నాల్గవదైన ఫలము అను లింగము, వివేకినః = వివేకవంతునకు, ప్రారబ్బాన్తె = ప్రారబ్దకర్మఫల 
భోగము తరువాత, విదేహకైవల్యమ్‌ = విదేహముక్తి, మరణానంతరముక్తి. 
తా: బ్రహ్మమఖండమను సత్యము జగత్తు (బ్రహ్మము అనుటకు ప్రత్యక్షత లేదు కనుక అది శాస్త్ర 
ప్రమాణమున అంగీకరించుట అనునది అపూర్వత అనబడు మూడవ లింగము. నాల్గవది ఫలము 
అనబడునది. ఇది వివేకవంతులకు ప్రారబ్ద కర్మభోగానంతరము మరణము ప్రాప్తించగా లభించు 
విదేహముక్తి. 
శ్లో షష్టం మృదాదిదృష్టాన్తెర్నిర్ణయస్తూప పత్తికమ్‌ 
సృష్టిన్ధిత్వన్తద్రవేశానియమః శోధనం ఫలమ్‌ ॥ 63 
ప్ర: షష్టం తు = ఆరవలింగము, ఉపపత్తికమ్‌ = ఉపపత్తి అనబడునది, మృత్‌+ఆది = మృత్తిక 


శ్రీశ్రీ శ్రీవాసుదేవానందసరస్వతీవిరచితమ్‌ 453 


మొదలగు, దృష్టాన్తెః = బుజువులతో, నిర్ణయః = నిర్ణయము, సృష్టి-స్థితి+అన్త = సృష్టిస్థితి 
2 థె మ్‌ జట 
లయములు, ప్రవేశ = పునః సృష్టి అనియమః = నియమము లేనిదని, శోధనమ్‌ = పరీక్షించుట, 
ఫలమ్‌ = దాని ఫలము. 
తా : ఆరవలింగము ఉపపత్తి యనునది. మృత్తిక, వస్తురూపభిన్నత ఇత్యాది బుజువులతో 
నిర్ణయించుట. సృష్టిస్థితిలయములు, పునఃసృష్టి ఇత్యాది వానిని శోధనలచే నియతము కాని 
వనుట ఫలము. 
శో! సపార్లవాదాస్తద్రూపం పజ్బమం లిజ్ఞముచ్యతే 
[aa] ఎధె pein ౧ 
సర్వస్యాత్మన ఉత్పత్తేరవస్థానాచ్చ తత్ర హి ॥ 64 
ప్ర: సప్త = ఏడవది, అర్థవాదాః = స్తుతి, నింద, పరకృతి, పురాకల్పము అను నాలుగు 
విధములైన వాదములు, తద్రూపమ్‌ = వానిరూపము, పజ్బుమం లిబ్బం ఉచ్యతే = ఐదవ లింగముగా 
చెప్పబడును. (ప్రశంస యనునది), సర్వస్య ఉత్పత్తేః = అన్నిటి ఉత్పత్తికి, ఆత్మనః = ఆత్మయొక్క 
అవస్థానాత్‌ = నివాసమగుటచే, తత్ర హి = అచటనే, 
శ్లో పునర్లయాజ్ఞగా వేదః కారణబ్రహ్మమాత్రతామ్‌ 1 
సూర్యస్యేవ జలే చాత్ర ప్రవేశమపి చాత్రతు ॥ 65 
ప్ర: వేదఃతు = వేదమున్నూూ పునః = మరల, లయాత్‌ = లయమునుండి, కారణ బ్రహ్మమాత్రతామ్‌ 
= సృష్టికారణమాత్రమైన మూర్తిత్రయ బ్రహ్మను, జగౌ = చెప్పినది, జలే = జలమునందు, సూర్యస్య 
= సూర్యనియొక్క ప్రవేశం ఇవ = ప్రవేశము వలె, అత్ర చ = అచట గూడ, అత్ర అపి చ = 
ఇచట కూడ. 
తా: ఏడవది అర్థవాదము. ఈ వాదముల రూపమే ఐదవదైన ప్రశంస యను లింగముగ 
చెప్పబడినది. అన్నిటికి ఉత్పత్తిస్థానము ఆత్మయే, అత్మయే నివాసము. లయమునుండి పునః 
సృష్టికి మూలము కారణబ్రహ్మయని వేదోక్తి. జలములో సూర్యుని ప్రతిబింబమున్నది కదా. 
సూర్యుడు జలములో ప్రవేశించెనా? అనగా, ఆకాశపు సూర్యుడే జలములోని సూర్యునకు కారణము 
కదా. అట్లే, పరబ్రహ్మ కారణబ్రహ్మయై సృష్టిలో ప్రవేశించినాడు, అని వేదమనును. 
శ్లో అన్తర్యామితయా భేదాత్సదా నియమనం స్కృతమ్‌ । 
తథా రోహితరూపాద్యైః పదార్థపరిశోధనమ్‌ I 66 
ప్ర: అనర్యామితయా = అన్నర్యామిత్వముచేత, భేదాత్‌ = భేదమునుండి, సదా = ఎల్లపుడు, 
నియమనమ్‌ = నియమించుట, స్కృతమ్‌ = తలచబడినది, తథా = అట్లు, రోహితరూప +ఆద్యైః 
= ఎట్టినిరూపము మొదలగు వానిచే, పదార్థపరిశోధనమ్‌ = పదార్థముల పరీక్ష 
తా: పదార్థములలో భిన్నత్వము ప్రత్యక్షము. ఐనను యీ రూపభిన్నత్వములో, అనేకత్వములో 
అన్తర్యామియె ఆత్మరూపమున పరమాత్మ దర్శింపబడినది, ఇది ఫలము. 


454 శ్రీ దత్తపురాణమ్‌ 


శ్లో అభేదజ్ఞానస్య పరం స్వాక్మెక్యమమృతం ఫలమ్‌ | 

ఏవం సహ్తార్ధవాదాత్మలక్షణం పజ్బమం మతమ్‌ ॥ 67 
ప్ర: అభేదజ్ఞానస్య = జీవాత్మపరమాత్మలకు భేదము లేదు అను ఎలుకకు, పరం ఫలమ్‌ = 
పరమఫలము, స్వ+ఆత్మ+ఐక్యం +అమృతమ్‌ = అమృతమయముగా జీవుడు తన ఆత్మను 
పరమాత్మయందు, లేక బ్రహ్మమునందు, లేక సద్వస్తువునందు లీనముచేయుట, ఏవమ్‌ = ఈ 
విధముగా, సప్త+అర్థవాద+ఆత్మలక్షణమ్‌ = ఉపక్రమమాదిగా గల ఏడు అర్థవాదములకు 
ఆత్మలక్షణమును స్థాపించుట యనునది, పజ్బమమ్‌+ఫలము అనబడు అయిదవ ప్రయోజనముగా, 
మతమ్‌ = (గ్రహించబడినది. 


తా : జీవాత్మ పరమాత్మల ఏకత్వజ్ఞానమే పరమఫలము. ఈ జ్ఞానము వలన జీవలక్షణములు 
ఆత్మతత్వమున లీనమై అమృతత్వము సిద్ధించును. ఇదియే అర్థవాదములలో ఫలము అని 
చెప్పబడినది. 


శ్లో షద్లిజ్లెరితి తాత్సర్యావధృతిః శ్రవణం స్కృతమ్‌ / 
ఆస్టోాయాథో యోగభూమిం మననాది చరేద్చుధః I 68 


ప్ర: షడ్లిట్లైః = ఆరు లింగములచేత, తాత్సర్య+అవధ్భతిః = అర్ధనిర్ధారణ, ఇతి = అని, శ్రవణమ్‌ 
= (శవణమనబడు సాధన, సృతమ్‌ = తలంచబడినది, అథో = అటుపై, యోగభూమిమ్‌ = 
యోగమునకు తగిన ఆధారమును, ఆస్థాయ = సిద్ధపరచి, మనన+ఆది = మననము మొదలగునవి, 
అనగా శ్రవణమునుండి మననము, అటనుండి నిదిధ్యాసనము, ఈ రీతిగా క్రమమున, బుధః = 
పండితుడు, చరేత్‌ = చేయును. 


తా : సాధకుడు తాను వినిన శాస్త్రములకు అర్థనిర్ధారణ చేయుటతో (శ్రవణప్రక్రియ సంపన్నమగును. 
ఈ రీతిగా యోగసాధనకు ఆధారమును సిద్ధపరచి బుద్ధిశాలి మననాది అన్య పద్ధతులను క్రమముగ 
ఆచరించును. 


ఇతి శ్రీమద్దత్త రాణే సార్ధత్రిసాహస్ర్యాం త్రికాజ్ఞమణ్ణితాయాం సంహితాయాం 
నా చతుర్జాష్టకే ప్రథమాధ్యాయః I 


ఓమ్‌ శం 


వింశత్యర్లో దత్తాత్రేయమన్రః 


ఓం ఐం క్షాం క్షీం క్లూం ప్రోం హ్రీం హూం సౌః శ్రీవిష్ణవే దత్తాత్రేయాయ స్వాహా ॥ 


455 


శ్రీః 
ప.ప. శ్రీవాసుదేవానందసరస్వతీవిరచితమ్‌ 


ఆదత్తపఫురాణమ్‌ 


చతుర్ధాష్టకము ద్వితీయాధ్యాయము 


శ్లో; మహీ మహేశ! యోగస్య మయా౭౭ స్టేయా కథం వద । 
ఇతి పృష్టోఃర్హునెనాహ సాజ్బ్ణం యోగం త్ర్యధీశ్వరః ॥ 1 
ప్రతిపదార్థం : మహేశ! = ఓ మహేశ్వర!, యోగస్య మహీ = యోగభూమి, మయా = నాచే, 
కథమ్‌ = ఎట్లు, ఆస్టేయా = స్థిరపరచదగియున్నది?, వద = చెప్పుము, ఇతి పృష్టః = 
ఇట్లడుగబడినవాడై, త్ర్యధీశ్వరః = త్రిలోకాధిపతియెన శ్రీదత్తుడు, అర్జునేన = కార్తవీర్యార్డునునితో, 
సాబ్దం యోగమ్‌ = సాబ్దయోగమును గూర్చి, ఆహ = చెప్పెను. 
తాత్పర్యము : ఓ మహేశ్వరా! యోగభూమిని నేనెట్లు స్టిరవరచదగునో వివరింపుడని 
కార్తవీర్యార్జునుడు కోరగా, శ్రీదత్తుడు వానికి సాంగముగ యోగమును వివరించెను. 
శ్లో అపష్టాజ్లో యోగ ఇత్యేకే షడజ్ఞ ఇతి చాపరే । 
విసంవాదో నోభయత్ర శృణు తత్త్వం బ్రవీమి తే ॥ 2 
ప్ర: యోగః = యోగము, అష్టాబ్ఞః = ఎనిమిది అవయవములు గలది, ఇతి = అని, ఏకే = ఒక 
మతము, షట్‌+అబ్బః = ఆరు అవయవములు గలది, ఇతి = అని, అపరే చ = మరియొక 
వాదమున్నూ, ఉభయత్ర = రెండు వాదములలో, న విసంవాదః = విరోధము లేదు, తత్వమ్‌ = 
సూక్ష్మసత్యమును, తే = నీకు, బ్రవీమి = చెప్పుదును, శృణు = వినుము. 
తా: యోగము అష్టాంగమని కొందరు, షడంగమని మరికొందరు అందురు. ఈ రెండు 
వాదములకు విరోధము లేదు. ఆ సూక్ష్మమును నీకు వివరింతును. వినుము. 
శ్లో అష్టాజ్ఞయోగో యమాద్యైః షడంగస్వాసనాదిభిః । 
యమానాం నియమానాం చ స్వభావేన విధానతః ॥ 8 


ప్ర: యమాద్యైః = యమము మొదలుగాగల వానితో, అష్టాబ్ఞయోగః = అష్టాంగయోగము, 


456 శ్రీ దత్తపురాణమ్‌ 


షడంగస్తు = షడంగయోగమేమో, ఆసనాదిభిః = ఆసనము మొదలుగా గలది, యమానాం 
నియమానాం చ = యమముల, నియమములయొక్కయు, స్వభావేన = స్వభావముచేత, విధానతః 
= కూర్చబడినందువలన. 


తా: యోగాంగము లెన్మిది : 1. యమము, 2. నియమము, 3. ఆసనము, 4. ప్రాణాయామము, 
5. ప్రత్యాహారము, 6. ధారణ, 7. ధ్యానము, 8. సమాధి. వీనిలో యమనియమములను 
లెక్కించకుండ, ఆసనముతో మొదలిడి లెక్కించిన షడంగయోగమగును. ఐనను, వాని 
స్వభావముచేత యమనియమములు మిగతవానిలో కలిసియే యున్నవగుటవలన లెక్కలో 
భేదముతప్ప లోపించిన విషయమేమియు లేదు. 

శ్లో ఆసనాదిః షడజ్లోం_ తః సప్తాజ్గం కేచనాబ్రువన్‌ । 

సప్తాజ్ఞాని సమాధిస్తు ఫలమేవేతి తన్మతమ్‌ ॥ 4 

ప్ర: అతః = అందువలన, ఆసనముతో మొదలగుటచేత, షడజ్ఞః = (యోగము) షడంగము 
(ఆరు అవయవములు కలది), కేచన = కొందరు, సప్తాబ్దమ్‌ = ఏడు అంగములు గలదిగా, 
అబ్రువన్‌ = చెప్పిరి, సమాధిస్తు = సమాధియేమో, ఫలం+ఏవ = ఫలమే, ఇతి = అని, సప్త+అజ్లాని 
= ఏడు అంగములే, తత్‌+మతమ్‌ = వారి మతము. 
తా: అసనముతో మొదలిడి ఆరు అంగములే యోగమునకు. కొందరు ఏడు అంగములుగా 
పేర్కొందురు. సమాధి యనునది యోగసాధనకు ఫలమేగాని అంగము కాదని, అట్లు యోగము 
సప్తాంగమే యని వారి మతము. 


శ్లో; సమాధిం ద్వివిధం మత్వా సవికల్పావికల్పకమ్‌ । 
అజ్లేష్వేకం సమాదాయ ద్వితీయం ఫలముచ్యతే I ర్‌ 
ప్ర: సమాధిమ్‌ = సమాధియను అంగమును, ద్వివిధమ్‌ = రెండు విధములుగా, సవికల్పం+ 
అవికల్పమ్‌ = సవికల్పము, నిర్వికల్పము అని, మత్వా = తలచి, ఏకమ్‌ = ఒకదానిని, అబ్జేషు 
= అంగములందు, సమాదాయ = లెక్కగట్టి, ద్వితీయమ్‌ = రెండవది, ఫలమ్‌ = ఫలముగ, 
ఉచ్యతే = చెప్పబడుచున్నది. 
తా: సమాధి, సవికల్చ్ప - నిర్వికల్ప భేదముతో రెండు విధములుగా విభజించి, అందు మొదటిదైన 
సవికల్పసమాధిని యోగాంగముగా గుర్తించి, రెండవదైన నిర్వికల్పసమాధిని యోగఫలముగా 
పేర్కొందురు. 
శ్లో సప్తాబ్గత్వే౭ పి చాష్టాజ్ఞ్జయోగమిత్యూచిరే పరే। 
శబ్దతో౭_తైవ భేదో౭ స్తి నాన్యథేతి వినిర్ణయః ॥ 6 
ప్ర: సప్తాబ్బత్వే అపి = అంగములేడేయైనను, అష్టాంగయోగమ్‌ = అష్టాంగయోగము, ఇతి చ = 


శ్రీశ్రీశ్రీవాసుదేవానందసరస్వతీవిరచితమ్‌ 457 


అనియే, అనికూడ, పరే = మరికొందరు, ఊచిరే = వర్ణించిరి, అత్ర ఏవ = అందునూ, శబ్దతః 
= శబ్దమునుబట్టి, భేదః = భేదము, అన్యథా = వేరువిధముగా, న అస్తి = లేదు, ఇతి = అని, 
వినిర్ణయః = విశేషనిర్ణయము. 


తా: అంగములేడు అని లెక్క చెప్పినను, అష్టాంగయోగమనియే మరికొందరు పేరిడిరి. ఆ 
విషయమున, శబ్దమునుబట్టి భేదమే తప్ప వస్తుభేదము లేదని నిర్ణయము. 


శ్లో యమాన్‌ దశాదౌ సమ్పాద్య నియమాంశ్చ మహావ్రతః । 
సుఖాల్లబ్ద్వా౭_౭_ సన స్థైర్యం ప్రాణాయామం తతోం_భ్యసేత్‌ 11 7 


ప్ర: ఆదౌ = మొదట, దశ యమాన్‌ = అహింస, సత్యము, అస్తేయము, (బ్రహ్మచర్యము, దయ, 
ఆర్జవము, క్షమ, ధృతి, మితాహారము, శౌచము అనబడు పది యమములను, నియమాన్‌ చ = 
తపస్సు, సంతోషము, ఆస్తిక్యము, దానము, ఈశ్వరపూజనము, సిద్ధాంత శ్రవణము, లజ్జ, మతి, 
జపము, వ్రతము అనబడు పది నియమములను, సంపాద్య = సాధించి, మహా వ్రతః = ప్రతదీక్షతో, 
ఆసన స్టైర్యమ్‌ = ఆసన స్థిరత్వము, సుఖాత్‌ = సుఖముగా, లబ్భ్బ్వా = పొంది, తతః = అంతట, 
ప్రాణాయామమ్‌ = ప్రాణాయామసాధనను, అభ్యసేత్‌ = అభ్యసించవలెను. 


తా: మొదట పది యమములను, పది నియమములను ఆచరణలో సాధించి మహావ్రతదీక్షతో 
సుఖముగా స్థిరాసనమున కూర్చుండుటను సాధించి, పిమ్మట ప్రాణాయామ సాధన చేయవలెను. 


శ్లో సమే సుఖేఃజనే దేశే నిఃశబ్దే నిరుపద్రవే | 


సుఖాసనే సమాసీనశ్చైలాజినకుశోత్తరే ॥ 8 
శ్లో సర్వచిన్తాం పరిత్యజ్య ధృతిమాస్థాయ సాత్త్వికీమ్‌ । 
తత్రాభ్యాసం ప్రకుర్వీత యమవానాత్మశుద్ధయే 11 9 


ప్ర: అజనే = నిరనమైన, నిఃశబ్దే = యే ధ్వనులున్నూ లేనిదైన, నిరుపద్రవే = అలజడి లేనిదైన, 
సమే = ఎత్తుపల్లములు లేని, సుఖే దేశే = సుఖప్రదమైన ప్రదేశమున, ఏలాజినకుశోత్తరే = 
దర్భలపై జింకచర్మము పబచిన, సుఖాసనే = సుఖాసనముపై, సమాసీనః = చక్కగ కూర్చున్నవాడై, 
చ = మరియు, సర్వచిన్నామ్‌ = చింతలన్నిటిని, పరిత్యజ్య = విడచి, సాత్తికీమ్‌ = సత్త్వగుణ 
సంబంధమైన, ధృతిమ్‌ = ధృతిని, ఆస్థాయ = కూడగట్టుకొని, యమవాన్‌ = యమనియమములను 
సాధించినవాడు, ఆత్మశుద్ధయే = ఆత్మశుద్ధికొరకు, తత్ర = అచట, అభ్యాసమ్‌ = సాధనను, 
ప్రకుర్వీత = చేయదగును. 

తా : నిర్జన, నిశబ్ద, నిరుపద్రవ, సమప్రదేశమున దర్భలు పజచి దానిపై జింకచర్మమునుంచి ఆ 
ఆసనముపై సుఖముగ కూర్చుండి, యే చింతయూ లేకుండ సత్వగుణసంబంధిధృతిని కలిగి, 
ముందుగనే యమనియమములను సాధించినవాడు, ఆత్మశుద్ధికై సాధనను ప్రారంభించును. 


458 శ్రీ దత్తపురాణమ్‌ 


శ్లో; సమం కాయశిరోగ్రీవం ధారయన్నచలం స్థిరః I 
ఇతస్తతో నైవ పశ్యేత్సశ్యేద్రూమధ్యమేకధీః I 10 
ప్ర: కాయ = శరీరము, శిరః = తల, (గీవమ్‌ = మెడ, సమమ్‌ = నిట్టనిలువుగా, ధారయన్‌ = 
నిల్చుచు, అచలమ్‌ = కదలకుండ, స్థిరః = కుదురుకున్నవాడై, ఇతః+తతః = ఇటునటు, న 
పశ్యేత్‌ = చూడక యుండును, ఏకధీః = ఏకాగ్రబుద్ధియై, 'భూమధ్యమ్‌ = కనుబొమలమధ్య 
భాగమును, పశ్యేత్‌ ఏవ = చూచుచునే యుండును. 


తా : శరీరము, అనగా వెన్నెముకను, తలను, మెడను, వంపులేకుండ సరళరేఖలోనుంచి (నిటారుగా 
నుంచి), కదలకుండ, ఇటునటు దిక్కులు చూడకుండ, ఏకాగ్రతతో, తదేకదృష్టితో కనుబొమల 
మధ్య ప్రదేశమును చూచుచుండును. 


శ్లో పూరకుమృకరేచాత్మప్రాణాయామాఖ్యకర్మణి । 
దృఢాభ్యాసః ప్రకర్తవ్యో జితే ప్రాణే జితం మనః ॥ 11 

ప్ర: పూర = పూరకము, కుమృక = కుంభకము, రేచ = రేచకము అనునవి, ఆత్మ = కేంద్రముగా 
గల, ప్రాణాయామ+ఆఖ్య = ప్రాణాయామము అనబడు, కర్మణి = ప్రక్రియయందు, దృఢ+అభ్యాసః 
= సడలిపోని సాధన, ప్రకర్తవ్యః = చేయదగినది, జితే ప్రాణే = ప్రాణమును జయించగా, జితం 
మనసః = మనస్సు ఓడిపోయినదగును. 

తా: ప్రాణాయామము అను యోగాంగప్రక్రియను పట్టువదలక సాధించదగును. ఏలన, ప్రాణము 
వశమైన వానికి మనస్సు వశమగును. ఈ ప్రాణాయామప్రక్రియలో మూడు భాగములున్నవి : 
1. పూరకము, శ్వాసను గుండెల నిండుగ పీల్చుట, 2. కుంభకము, పీల్చిన శ్వాసను వదలక 
అట్టే నిలిపి యుంచుట, 3. రేచకము, నిలిపిన శ్వాసను మెల్లగా విడచుట. 


శ్లో వృషావతిబలౌ మత్తౌ సంయుగం సంప్రధావతః । 


భవేతాం స్వవశే పాశే శృజ్లాసక్తే యథైకతః || 12 
శ్లో॥ తథైవేమౌ మనఃప్రాణా యోగాభ్యాసేన సంయతౌ । 
జితే£నయోరేకతరే తౌ ద్వావపి జితౌ ఖలు! ॥ 13 


ప్ర: అతిబలౌ = చాల బలముగలవి, మత్తౌ = మదించినవి, వృషా = జోడెడ్లు, సంయుగమ్‌ = 
జంటగా కాడికి పూన్చబడి, సంప్రధావతః = పరుగిడుచున్నవి, శృబ్ద+ఆసక్తే = కొమ్ములకు 
కట్టబడిన, పాశే = పాశముకాగా, యథా = ఎట్లు, ఏకతః = ఒకటిగ, స్వవశే = తన వశము, 
భవేతామ్‌ = అగునో, తథా ఏవ = అట్లే, ఇమౌ మనః ప్రాణా = మనస్సు ప్రాణము అనబడు ఈ 
రెండును, యోగాభ్యాసేన = యోగము నభ్యసించుటచేత, సంయుతౌ = కట్టబడినవగును. 
అనయోః = వీనిలో, ఏకతరే = ఒకటి, జితే = జయించబడగా, తౌ ద్వౌ అపి = ఆ రెండును, 
జితౌ ఖలు! = జయించబడినవే కదా! 


శ్రీశ్రీశ్రీవాసుదేవానందసరస్వతీవిరచితమ్‌ 459 


తా: బలమైన, మదించిన ఎద్దులు రెండు కాడికి కట్టబడినవి అదుపులేక పడుగిడుచుండ, వాని 
కొమ్ములకు కట్టబడిన తాళ్ళతో వాని నొకేసారి వశపరచుకున్నరీతిగా, యోగము నభ్యసించుట 
వలన మనస్సు, ప్రాణము కట్టుబడును. వీనిలో ఒకటి లొంగినచో, రెండవది కూడ లొంగును. 
శ్లో అత్ర సత్మర్శభిః కేచిచ్చుద్ధచిత్తా మహాశియః । 
స్థిరచిత్తా మదర్పాయాం వశప్రాణా భవన్తి తే॥ 14 
ప్ర: అత్ర = ఆ విషయమున, కేచిత్‌ = కొందరు, మహాశ్రియః = మహాభాగ్యశాలురు, సత్మర్మభిః 
= సత్మర్మాచరణచేత, శుద్ధచిత్తాః = నిర్మలమనస్ములై, స్థిరచిత్తాః = ఏకాగ్రమనస్ములై, మత్‌+ 
అర్బాయామ్‌ = నా సేవలో, వశప్రాణాః = వివశులుగా, తే భవన్తి = వారు అగుచున్నారు. 
తా: ఈ విషయమున కొందరు భాగ్యశాలులు సత్మర్శలు చేసి నిర్మలమైన మనస్సును, ఏకాగ్రతను 
సాధించి, నా పూజలో లీనమైపోవుచున్నారు. 
శ్లో అజ్లాని ధారణాదీని తేః భ్యసన్తి మహావ్రతాః | 
అన్వ్యేం సుయామతః ప్రాణమనోజయమభీప్పవః ॥ 15 
ప్ర: తే మహావ్రతాః = ఆ వ్రతదీక్షితులు, ధారణ+ఆదీని = ధారణ మొదలుగా గల, అజ్ఞాని = 
యోగాంగములను, అభ్యసన్తి = సాధనచేయుచున్నారు. అన్యే = ఇతరులు, అసుయామతః = 
ప్రాణాయామసాధనవలన, ప్రాణమనోజయమ్‌ = ప్రాణములను, మనస్సును జయింపవలెనని, 
అభీప్పవః = కోరుకొనువారు. 
తా: అట్టి వ్రతదీక్షితులు ధారణ మొదలగు యోగాంగములను సాధన చేతురు. మరికొందరు 
ప్రాణాయామముద్వారానే మనస్సును ప్రాణములను జయింపజూతురు. 


శ్లో ప్రాణస్పన్లనిరోధో హి ప్రాణాయామ ఇతీర్యతే । 


ఇడయా ప్రాణమాపూర్య కుమృయిత్వా పునర్చహిః ॥ 16 
శ్లో క్షిపేత్సిబ్లలయాపూర్య ప్రాణం పూర్వవదాచరేత్‌ I 
విపరీతేన వా యుజ్టాదృహిర్వా కుమృయెత్తథా ॥ 17 


ప్ర: ప్రాణస్పన్టనిరోధః హి = శ్వాస కదలికలను నిలిపివేయుటే, ప్రాణాయామః ఇతి = 
ప్రాణాయామము అని, ఈర్యతే = చెప్పబడుచున్నది, ఇడయా = ఇడానాడి ద్వారా, ఎడమ 
ముక్కు పుటమునుండి, ప్రాణమ్‌ = గాలిని, ఆపూర్య = లోపలకు పీల్చి నింపి, కుమృయిత్వా = 
అట్టే నిల్పియుంచి, పునః = మరల, బహిః = వెలుపలకు, పిబ్జ్దలయా = పింగళ యను నాడిద్వారా, 
కుడిముక్కుపుటము నుండి, క్షిపేత్‌ = విడువవలయును, ప్రాణమ్‌ =గాలిని, అపూర్య = పీల్చి, 
పూర్వవత్‌ = ముందటివలె, ఆచరేత్‌ = చేయవలెను, విపరీతేన వా = లేక, విరుద్ధమైన పద్ధతిలో, 
బహిః వా = వెలుపలనైన, యుజ్టాత్‌ = కలుపవలెను, తథా = అట్లు, కుమృయేత్‌ = నింపవలెను. 


460 శ్రీ దత్తపురాణమ్‌ 


తా: శ్వాస కదలికలను నిలిపివేయుటే ప్రాణాయామము అందురు. ఇడా అనబడు ఎడమ 
ముక్కుపుటము నుండి గాలిని లోనికి పీల్చి, ఆ గాలితో ఊపిరితిత్తులు నిండుగా నింపి అట్టే 
కొంతకాలము వదలక నిలిపి, తరువాత మెల్లగా కుడిముక్కుపుటము నుండి (పింగళ) 
వదలివేయవలయును. దీనిని పూరక, కుంభక, రేచక ప్రక్రియలందురు. మరల ఇట్లే కుడిముక్కుతో 
పీల్చి, నిల్పి, ఎడమముక్కు నుండి వదలవలయును గూడ. లేదా, వదలిన శ్వాసను, అట్టే పీల్చక 
(కుంభకము వలె), ఊపిరి బిగబట్ట వచ్చును. 
శ్లో॥ పూరో ద్వాదశమాత్రాభిర్దిగుణాభిశ్చ రేచకః । 
కుమృశ్చతుర్గుణాభిశ్చ విధేయో బస్థపూర్వకః ॥ 18 

ప్ర: పూరః = పూరకము, ద్వాదశమాత్రాభిః = పండ్రెండు మాత్రల కాలమున్నూూ రేచకః 
రేచకము, ద్విగుణాభిః చ = రెట్టింపు (ఇరువది నాలుగు మాత్రల) కాలమున్నూ కుమృకః 
కుంభకము, చతుర్గుణాభిః చ= నాల్గింతలు (నలుబది యొన్నిది మాత్రల) కాలమున్నూ బన్గపూర్వకః 
= ఒక పద్ధతిలో, విధేయః = చేయదగినది. 


తా: ప్రాణాయామ కాలవ్యవధి, ఒక ఆవృతికి 84 మాత్రలు. ఇందు పూరకము 12 మాత్రలు, 
రేచకము 24 మాత్రలు, కుంభకము 48 మాత్రలు. 


శ్లో యథా యథా ప్రాణజయో మాత్రావృద్ధిస్తథా తథా । 
పిబ్దశుద్ధిస్తయా జ్లేయా వాతపిత్తకఫాన్తకా ॥ 19 


ప్ర: యథా యథా = ఏ రీతిగా, ప్రాణ జయః = శ్వాస అదుపులోనికి వచ్చునో, తథా తథా = 
ఆ రీతిగా, మాత్రావృద్ధిః = ప్రాణాయామావృతి కాలము మాత్రలలో పెరుగుచుండును. తయా 
= ప్రాణాయామముచే, పిబ్దశుద్ధిః = కాయశుద్ధిగా, వాతపిత్తకఫాన్తకా = వాతము, పిత్తము, 
కఫము అనబడు దోషములు హరించునదిగా, జ్జేయా = తెలియదగును. 

తా: శ్వాసనియంత్రణ స్వాధీనమైన కొలది, క్రమముగా పూరక, కుంభక, రేచక, ప్రక్రియల 
కాలవ్యవధి పెరుగుచుండవలెను. దీనివలన శరీరతత్వములోని వాతపిత్తకఫదోషములు నశించును. 

శ్లో॥ నాడీద్వారాణి సర్వాణి నిర్మలాని భవన్యతః | 
నీరోగో జాయతే యోగీ క్రమాభ్యాసేన యత్నతః ॥ 20 

ప్ర: అతః = అందువలన, సర్వాణి నాడీద్వారాణి = నాడీద్వారములన్నియు, నిర్మలాని భవన్తి = 
నిర్మలము లగును, యోగీ = యోగి, యత్నతః = ప్రయత్నపూర్వకముగా, క్రమాభ్యాసేన = ఒక 
పద్ధతిలో సాధన చేయుటతో, నీరోగః = రోగరహితుడుగా, జాయతే = అగును. 


తా: అందువలన నాడీముఖములన్నియు మలినము లేకుండ శుభ్రమగును. యోగి ప్రయత్నముతో 
పద్ధతి దప్పక సాధన జేసినచో, రోగము లేనివాడగును. 


శ్రీశ్రీ శ్రీవాసుదేవానందసరస్వతీవిరచితమ్‌ 461 


శో॥ నిర్బీజశ్చ సబీజశ్చ ప్రాణాయామో ద్విధా మతః । 
నిర్బీజః కేవలో రోధః సబీజో జపయుక్‌ శుభః ॥ 21 
ప్ర: నిర్బీజః చ= నిర్బీజమున్నూ సబీజః చ = సవీజమున్నూ, అని, ద్విధా = రెండు విధములుగా, 
ప్రాణాయామః = ప్రాణాయామము, మతః = తలచబడినది, నిర్బీజః = నిర్బీజమనునది, కేవలః 
రోధః = శ్వాసను నిల్పుట మాత్రమే, సబీజః = సబీజమనునది, జపయుక్‌ = మంత్రజపముతో 
కూడినది, శుభః = శుభమైనది. 
తా: ప్రాణాయామము రెండు విధములు : 1. నిర్బీజము, 2. సబీజము. వీనిలో నిర్బీజమనునది 
శ్వాసను నిరోధించుట మాత్రమే. సబీజమనునది మంత్రజపముతో జతగా సాగునది. శుభఫలము 
లిచ్చునది. 
శ్లో లీనః సపజ్బావిపలద్విపలం (బ్రహ్మరన్ధగః I 
ప్రాణః సుషుమయా ప్రోక్తః ప్రాణాయామః స ఉత్తమః ॥ 22 
ప్ర: ప్రాణః = ప్రాణము, సుషుమ్లయా = సుషుమ్హానాడితో, బ్రహ్మరన్టగః = బ్రహ్మరంధ్రమును 
చేరినదై, సపజ్బవిపలద్విపలమ్‌ = 2 5/6 పలముల కాలప్రమాణము, అనగా 2 నిమిషముల 
50 సెకనులు, లీనః = అందు తాదాత్యమైన, ప్రాణాయామః = ప్రాణాయామము, సః = అది, 
ఉత్తమః ప్రోక్తః = ఉత్తమమని చెప్పబడినది. 
తా: బ్రహ్మరంధ్రమున సుషుమ్హానాడిలో 2 పలముల ర్‌ విపలముల కాలము లీనమైనచో, అట్టి 
ప్రాణాయామము ఉత్తమమనబడినది. 
శ్లో ఇన్టియాణి జితే ప్రాణే విషయేభ్యః ప్రయత్నతః । 
మనసోపాహరేద్ధీరః ప్రత్యాహారః స ఉచ్యతే I 23 
ప్ర: ప్రయత్నతః = సాధనవలన, విషయేభ్యః = విషయములనుండి, ఇన్టియాణి = ఇంద్రియము 
లను, ప్రాణే జితే = ప్రాణములు వశపరచుకొనబడగా, మనసా = మనస్సుచేత, ఉపాహరేత్‌ = 
లోబరచుకొనునో, సః ధీరః = అట్టి ధీరుడు, ప్రత్యాహారః ఉచ్యతే = ప్రత్యాహారము గలవాడు 
అనబడును. 
తా : ప్రాణమును జయించిన ధీరుడు, సాధనవలన మనస్సుతో ఇంద్రియములను వాని 
విషయములనుండి ఉపసంహరించినచో, ఆ ప్రక్రియకు ప్రత్యాహారమని పేరు. 
శ్లో యథా సంహరతే జ్లాని సుఖాత్మూర్మస్తథాప్యయమ్‌ । 
అర్ధేభ్యః సమనస్కా గాః ప్రత్యాహారస్తదోత్తమః ॥ 24 
ప్ర: యథా = ఎట్లు, అజ్లాని = ఇంద్రియములను, సుఖాత్‌ = సుఖమునుండి, సంహరతే = 


462 శ్రీ దత్తపురాణమ్‌ 


వేరుచేయునో, తథా అపి = అట్లే, అయమ్‌ = ఇది, కూర్మః = కూర్మము, గాః = ఇంద్రియముల, 
అర్జేభ్యః = వాని విషయములవలన, సమనస్మాః = మనస్సు చలించకుండునో, తదా = అప్పుడు, 
ప్రత్యాహారః = ప్రత్యాహారము, ఉత్తమః = ఉత్తమము. 

తా: ఇంద్రియములను వాని సుఖములనుండి వెనుకకు మరలించగా, ఆ స్థితిని కూర్మము 
అందురు. ఇంద్రియములను వాని విషయములపట్ల ఉద్రిక్తత చెందకుండ ప్రశాంతముగ నుంచినచో 
అది ప్రత్యాహారమునకు ఉత్తమస్థితి యగును. 

శ్లో॥ కార్యాథ ధారణా సాః౭పి ద్వివిధా పరికీర్తితా | 
సగుణాగుణభేదేన మనసః స్థిరతా౭_9_త్మని I 25 


ప్ర: అథ = పిమ్మట, ధారణా = ధారణ యను ప్రక్రియ, కార్యా = చేయదగినది, సా అపి 
అదియును, సగుణ+అగుణ భేదేన = గుణముల (సత్వరజస్తమస్సుల) తో కూడినది, అగుణ 
గుణసంబంధము లేనిది అను భేదముతో, ద్వివిధా = రెండు విధములయిన, ఆత్మని = ఆత్మయందు, 
మనసః = మనస్సుయొక్క స్థిరతా = స్థిరత్వముగా, పరికీర్తితా = వివరింపబడినది. 


తా: అటుపై, ధారణ అభ్యసింపదగినది. ఇది ఆత్మయందు మనస్సును స్థిరము చేయుట. 
ఇదియు రెండు విధములు : సగుణము, అగుణము. 


శ్లో తతో ధ్యానం త్విదం కార్యం విక్షిప్తు మన ఆత్మని । 
అభ్యాసేన స్థిరీకుర్యాత్పునః పునరభేదతః ॥ 26 
ప్ర: తతః = అటనుండి, ధ్యానమ్‌ = ధ్యానము, ఇదం తు = ఇదియేమో, కార్యమ్‌ = చేయదగును, 
ఆత్మని = ఆత్మయందు, మనః = మనస్సును, నిక్షిప్తమ్‌ = ఉంచి, అభ్యాసేన = అభ్యాసము, 
సాధనతో, అభేదతః = భేదము లేకుండ, పునః పునః = మరల మరల, స్టిరీకుర్యాత్‌ = నిశ్చలము 
చేయవలెను. 
తా : అపై ధ్యానము చేయదగును. మనస్సును ఆత్మయందు నిల్చి మరల మరల సాధనతో 
స్థిరము చేసి, ఆత్మతో అభేదముగా చేయవలెను. 
శ్లో॥ ధ్యానం ప్రాగ్థారణా పశ్చాత్మే౭ పీచ్చన్తి న తద్వరమ్‌ । 
ధ్యానం హ్యుపసమాధీతి సమాధిర్యానవిస్కృతిః 11 27 
ప్ర: ధ్యానమ్‌ = ధ్యానము, ప్రాక్‌ = ముందు, పశ్చాత్‌ = తరువాత, ధారణా = ధారణ అని, కే 
= కొందరు, ఇచ్చన్తి అపి న తత్‌ వరమ్‌ = అంతకు మించి శ్రేష్టమైన స్థితిని కొందరు కోరుకొనరు 
కూడ, ధ్యానమ్‌ = ధ్యానము, ఉపసమాధి హి = ఉపసమాధియే, ఇతి = అని, సమాధిః = 
సమాధియనునది, యాన విస్కృతిః = కదలిక లేకుండుట. 


తా: ముందు ధ్యానము, తరువాత ధారణ అని కొందరి మతము. వారు అంతకు మించిన 


శ్రీశ్రీశ్రీవాసుదేవానందసరస్వతీవిరచితమ్‌ 463 


స్థితిని కోరరు. ధ్యానము ఉపసమాధియే అని వీరి మతము. సమాధి అనునది ధ్యానము 
నిశ్చలమగుట మాత్రమే అని వీరందురు. 

శ్లో ద్వాదశద్వాదశగుణా వృద్ధిః ప్రాణలయస్య యా । 

ప్రాణాయామాది చత్వారి యోగాజ్లానీతి కేచన ॥ 28 

ప్ర: ప్రాణలయస్య = ప్రాణము (శ్వాస) నిల్పివేయుట యొక్క యా వృద్ధిః = యే పురోగతి, 
ద్వాదశ ద్వాదశ గుణా = పండ్రెండు పండ్రెండురెట్లుగా నుండునో, ప్రాణాయామ+ఆది చత్వారి 
= ప్రాణాయామము మొదలుగా నాలుగు, అనగా ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యానములను 
నాలుగు, యోగాజ్లాని ఇతి = యోగాంగము లని, కేచన = కొందరు. 
తా: శ్వాసను నిల్చు కాలప్రమాణమున పండ్రెండు పండ్రెండు రెట్లుగా వృద్ది సాధింపదగినది. 
ప్రాణాయామము మొదలుకొని యోగాంగములు నాలుగని కొందరి మతము. 


శ్లో ఏవం ద్విషడ్డినైః సాధ్యః సమాధిర్ద్వివిధః స చ | 


= 
సవికల్పో నిర్వికల్పో ధరమేఘః సదేవ హి // 29 
ప్ర: ఏవమ్‌ = ఈ విధముగా, ద్విషట్‌+దినైః = పండ్రెండు దినములతో, సాధ్యః = సాధింపదగినది, 
మాధిః = సమాధి, ద్వి-విధః = రెండు విధములు, సః చ = అదియును, సవికల్పః = 
వికల్పము, నిర్వికల్చః = నిర్వికల్చము అయిన, సః ధర్మమేఘః = ధర్మమేఘము, సత్‌+ఏవ 
హి = సత్స్వరూపమే గదా! 
తా: ఈ విధముగా పండైండు దినములలో సాధింపదగిన సమాధి యనునది సవికల్పము, 
నిర్వికల్పము అని రెండు విధములైన ఆ ధర్మమేఘము సత్స్వరూపమే గదా! 
శ్లో ప్రాణాయామాదిభిశ్చిత్తే సుస్థిరే మననక్షమే 1 
యోగీ విశ్రుతవాక్యార్థమననం (శ్రద్ధయా చరేత్‌ ॥ 30 
ప్ర : ప్రాణాయామ+ఆదిభిః = ప్రాణాయామము మొదలగు వానిచే, సుస్థిరే చిత్తే = మనస్సు 
సుస్థిరము కాగా, మననక్షమే = మనన సమర్థముకాగా, యోగీ = యోగి, విశ్రుత = విశేషముగ 
వినబడదు, వాక్యార్థమననమ్‌ = వాక్యములయొక్క అర్థమును మననము చేయుట, శ్రద్ధయా = 
శ్రద్ధగా, చరేత్‌ = ఆచరించవలెను. 


తా: ప్రాణాయామాదుల సాధనచే మనస్సు సుస్థిరము. మననసమర్థము కాగా, యోగి తాను 
వినిన చదివిన శాస్త్రవాక్యముల అర్థమును మననము చేయవలెను. 


శ్లో పరాత్మచిన్తనం వేదావిరుద్దాభిశ్చ యుుక్తిభిః | 
అఖజణ్జ్బయా మనోవృత్యా మననం తత్రచక్షతే i 31 
ప్ర: వేద+అవిరుద్దాభిః = వేదమునకు విరుద్ధము కాని, యుక్తిభిః = ఉపాయములచే, 


464 శ్రీ దత్తపురాణమ్‌ 


పరాత్మచిన్త్ననమ్‌ = పరమాత్మను స్మరించుట, చ = మరియు, అఖణ్జయా మనోవృత్యా = ఎడలేని 
మనోవృత్తితో గూడి, మననమ్‌ = మననముగా, తత్‌ = అది, ప్రచక్షతే = చెప్పబడును. 
తా : వేదమునకు వ్యతిరేకముగాని ఉపాయములతో ఎడలేని మనోవృత్తిచే పరమాత్మను 
స్మరించుటను మననము అని చెప్పుదురు. 
శ్లో॥ సమాధిః సవికల్పో యస్తన్నిదిధ్యాసనం విదుః । 
విజాతీయప్రత్యయస్య నిరాసేనైవ సర్వధా ॥ 32 
ప్ర: యః = ఏది, సవికల్పః సమాధిః = సవికల్పసమాధియో, తత్‌ = దానిని, నిదిధ్యాసనం 
విదుః = నిదిధ్యాసనముగా తెలియుదురు, అది, విజాతీయ ప్రత్యయస్య = తనకు భిన్నమైన 
జాతిలక్షణముగల దానియొక్క నిరాసేన ఏవ = తిరస్మరణచేత మాత్రమే, సర్వధా = అన్ని 
విధములుగా, 
శ్లో సజాతీయ ప్రత్యయస్య ప్రవాహీకరణం తు యత్‌ । 
అఖణ్జతైలధారావత్తన్నిదిధ్యాసనం స్కృతమ్‌ 11 833 
ప్ర: సజాతీయ ప్రత్యయస్య = తనకు అనుకూల లక్షణముగలదానిని, అఖణ్బ్జతైలధారావత్‌ = 
తెరిపిలేక ధారగట్టిన నూనెవలె, ప్రవాహీకరణమ్‌ = పారించుట, యత్‌ = యేదియో, తత్‌ = 
అది, నిదిధ్యాసనం స్కృతమ్‌ = నిదిధ్యాసనమనబడును. 


తా : నిదిధ్యాసనం అనుదానిలో మనస్సునకు సంబంధించిన రెండు గుణముల నియంత్రణము 
ఒకేసారి జరుగవలయును. ఒకటి, మనస్సు దేనిని ధ్యానించుచున్నదో దానికి వ్యతిరేకమైన 
ప్రేరణలన్నింటిని తిరస్మరించుట; రెండు, మనస్సు ధ్యానించుచున్న దానికి అనుకూలమైన 
ప్రేరణలను తైలధారవలె నిరంతరాయముగ లోనికి రానిచ్చుట. 


శ్లో॥ తల్లక్షేదం మహాబాహో! దుర్లభం యత్కుయోగినామ్‌ । 
తత్త్వ్వమస్యాదివాక్యార్భో వినిర్గీతో యథా పురా ॥ 834 


ప్ర: మహాబాహో! = ఓ మహావీరుడా!, కుయోగినామ్‌ = సద్యోగులు కానివారికి, తత్‌+లక్ష్మ = 

ఆ లక్షణముగల, ఇదమ్‌ = ఇది, దుర్లభమ్‌ = కష్టసాధ్యము, యథా = ఏ రీతిగా, పురా = 

ముందుగా, తత్వ్వమసి+ఆది = తత్త్వమసి మొదలగు, వాక్యార్దః = వాక్యముల అర్ధము, వినిర్జీతః 
థి థి ణ 

= నిశ్చయింపబడినదో 

తా: ఓ మహావీరుడా! సరియగు యోగులు కానివారికి ఆ లక్షణములుగల ఈ ప్రక్రియ 


కష్టసాధ్యము. ఈ పై జెప్పబడిన లక్షణముల నన్వయించిగాని తత్‌ త్వం అసి మొదలగు 
ఉపనిషద్వాక్యార్థములు నిశ్చయింపబడినవి. 


శ్రీశ్రీశ్రీవాసుదేవానందసరస్వతీవిరచితమ్‌ 465 


డిడి 


శ్లో॥ షడ్లిజ్లెః శ్రుతినిర్జీతైర్యః సమ్యగవధారితః । 


సులక్షితో లక్షణయా ధారణాభఖిశ్చ చిన్తితః ॥ 835 
శ్లో యుక్తిభిర్మననాఖ్యేన ధ్యానేన స్వవశీకృతః 1 
యోగినాం సో౭_వతిష్టేత హృది రూఢతమో యదా ॥ 36 


ప్ర : శ్రుతినిర్లీతైః = వేదము విధించిన, షడ్లిజెః = ఆరులింగములచేత (ఉపక్రమాదులచే) 
సమ్యక్‌ = బాగుగ, అవధారితః = గ్రహణశక్తిగలవాడై, లక్షణయా = లక్షణావృత్తిచేత, సులక్షితః 
= లక్ష్యము నెతిగినవాడై, ధారణాభిః చ = ధారణలతో గూడ, యుక్తిభిః = సాధనలచే, చిన్తితః = 
విచారించినవాడై, మనన+ఆఖ్యేన = మననము అను పేరుగల, ధ్యానేన = ధ్యానముతో, స్వవశీకృతః 
= తన వశమందున్నవాడై, యః = ఎవడో, సః = అట్టివాడు, యోగినామ్‌ = యోగుల, హృది = 
హృదయమున, రూఢతమః = అచంచలముగా, యదా అవతిష్టేత = ఎప్పుడు నిల్చునో, 


శ్లో; సోః హమాత్మా పరం బ్రహ్మ బ్రహ్వైవాహం పరాత్సరమ్‌ । 


నిత్యం జ్ఞానమనన్తం యచ్చుద్ధం బుద్ధమనామయమ్‌ 11 37 
శ్లో ఆననమయం పూర్ణం మనోవాచామగోచరమ్‌ । 
ఇత్యఖణ్డార్థధీవృత్తిర్హధా తన్మననం పరమ్‌ ॥ 838 


ప్ర: సః అహమ్‌ = అట్టి నేను, ఆత్మా = ఆత్మ, పరం బ్రహ్మ = పరబ్రహ్మము; పరాత్‌ పరమ్‌ = 
పరముకంటె పరమైనది, నిత్యమ్‌ = శాశ్వతమైనది, అనన్తం జ్ఞానమ్‌ = అంతులేని జ్ఞానమే 
తానైనది, శుద్ధమ్‌ = నిర్మలమైనది, బుద్ధమ్‌ = బోధిగలది, అనామయమ్‌ = రోగములేనిది, 
ఆనన్టమయమ్‌ = ఆనందము తానైనది, పూర్ణమ్‌ = స్వయంసమృద్ధమైనది, మనః వాచాం అగోచరమ్‌ 
= మనస్సుకు, వాక్కునకు తెలియరానిది, యత్‌ = యేదియో, (తత్‌) బ్రహ్మ = ఆ బ్రహ్మము, 
అహం ఏవ = నేనే, ఇతి = అని, అఖజ్జ+అర్థధీవృత్తిః దృఢా = ఏకైకమైన అర్ధమునందు 
దృఢమైన బుద్ధి గలిగి, తత్‌ = దానిని, మననమ్‌ = స్మరించుట, పరమ్‌ = పరమము, ఉత్తమము. 


తా (శ్లో. 35-38): వేదవిధి ననుసరించి షడ్లింగములచే గ్రహించి, లక్షణావృత్తిచే లక్ష్యార్థమును 
స్వీకరించి, ధారణలచే సాధనలచే విచారించి మనన మనబడు ధ్యానముతో వశియగునో అట్టివాడు 
సదా యోగిహృదయములలో నిల్చిపోవును. ఈ స్థితిని సాధించిన నెను ఇహమునకే కాదు 
పరమునకు గూడ అతీతుడను, శాశ్వతుడను, నిర్మలుడను, జ్ఞానానందమయుడను, పూర్ణుడను, 
దోషరహితుడను, మనోవాక్కులకు అందని వాడను, ఈ ధర్మములన్నియుగల ఆత్మను, 
పరబ్రహ్మమును, అని ఒకే ఒక్క భావనలో దృఢముగ మనస్సునుంచి, ఆ భావమును స్మరించుటచే 
ఉత్తమమైన మననము కలుగును. 


శ్లో; యదా విస్కృత్య తద్దానం ధ్యేయాకారం మనో భవేత్‌ | 
నివాతదీపవత్‌ స్వస్థం సమాధిః సోః భిధీయతే ॥ 39 


466 శ్రీ దత్తపురాణమ్‌ 


ప్ర: యదా = ఎప్పుడు, తత్‌ ధ్యానమ్‌ = ఆ ధ్యానమును, విసృత్య = మరచి, మనః = మనస్సు, 
ధ్యేయ+ఆకారం భవేత్‌ = ధ్యానమునకు లక్ష్యమైన వస్తువుయొక్క రూపముగలదగునో, నివాత 
దీపవత్‌ = గాలిలేని చోట దీపమువలె, స్వస్థమ్‌ = శాంతమగును, సః = ఆ స్థితి, సమాధిః = 
సమాధి, అభిధీయతే = అనబడును. 


తా: ధ్యానము చేయుటను మరచి, మనస్సు తాను దేనిని ధ్యానించుచున్నదో ఆ వస్తువుతో 
తాను తాదాత్య్యము చెంది, వేరుగా తన ఉనికినే మరచి నప్పుడు, గాలిలేని ప్రదేశమున దీపమెట్లు 
నిశ్చలమై ప్రశాంతముగ వెల్లునో, అట్లే యగును. ఆ స్థితిని సమాధి యందురు. 
శ్లో వ్యాపకం తత్ర చైతన్యం తిష్టత్యేవ స్వయంప్రభమ్‌ । 
తదా యోగీ న వేదేదం బాహ్యమాభ్యన్తరం క్వచిత్‌ ॥ 40 
ప్ర: తత్ర = అచట, వ్యాపకం చైతన్యమ్‌ = విశ్వవ్యాప్త చైతన్యము, స్వయంప్రభమ్‌ = స్వప్రకాశమై, 
తిష్టతి+ఏవ = నిల్చునో, తదా = అప్పుడు, యోగీ = యోగి, ఇదం బాహ్యమ్‌ = ఇది వెలుపల, 
(ఇదం) ఆభ్యన్తరమ్‌ = ఇది లోపల, అని, క్వచిత్‌ = అనునది, న వేద = యెరుగడు. 
తా: అచట సర్వవ్యాపకచైతన్యము స్వయంప్రకాశమై నిల్చును. అప్పుడు యోగికి ఇది వెలుపల 
యని, ఇది లోపల యని యే మాత్రము భేదము తెలియరాదాయె. 
శ్లో సూర్యకాన్తస్య యోగేన తూలో£ ర్మప్రతిబిమితః I 
అగ్నిరేవ భవేత్తద్వద్‌ జ్లేయమత్రాపి నాన్యథా ॥ 41 
ప్ర: సూర్యకాన్తస్య యోగేన = సూర్యకాంతశిలయొక్క స్పర్శచేత, తూలః = ప్రత్తి, అర్నప్రతిబిమ్బితః 
= సూర్యునిచే ప్రతిబింబితమై, అగ్నిః ఏవ = అగ్నియే, భవేత్‌ = అగును, అత్ర అపి = ఈ 
విషయమున గూడ, తత్‌ వత్‌ = ఆ రీతిగనే, జ్లేయమ్‌ = తెలియదగినది, న అన్యథా = వేరు 
విధమున కాదు. 
తా : సూర్యకాంతశిల స్పర్శసోకిన ప్రత్తి సూర్యుని ప్రతిబింబము యేర్చడగా, అగ్నియే జనించి 
రగులుకొనును. ఈ విషయమునగూడ అట్టిదే జరుగునని, భేదము లేదని, తెలియదగును. 
శ్లో బ్రహ్మాకారా మనోవృత్తిః కేవలం బ్రహ్మ నిష్మలమ్‌ । 
విషయీకృత్య హరతి కేవలం తద్గతం తమః ॥ 42 
ప్ర: బ్రహ్మోకారా = బ్రహ్మరూపమైన, మనోవత్తిః =మనస్సుయొక్క వ్యాపారము, కేవలం నిష్మలం 
(బ్రహ్మ = విభాగములు, అంగములు లేక ఒకే ఒక్కటైన (బ్రహ్మము, విషయీ కృత్య = విషయముగా, 
లక్ష్యముగా చేసికొని, తద్‌+గతమ్‌ = అక్కడ, మనసులోగల, తమః = చీకటిని, కేవలమ్‌ = 
మాత్రము, ఒక్కదానినే, హరతి = నశింపజేయును. 


శ్రీశ్రీశ్రీవాసుదేవానందసరస్వతీవిరచితమ్‌ 467 


తా : బ్రహ్మరూపమైన మనోవ్యాపారము అవిభక్తమైన బ్రహ్మజ్ఞానము. మనసున పాదుకొని యున్న 
తమోగుణసంబంధి అజ్ఞానవరణమును మొత్తముగ నశింపజేయును. 
శ్లో నష్టే సకార్యే తమసి ప్రపజకో నైవ తిష్టతే | 
ఏక ఏవాద్వితీయో౭_ త్ర తదా స్వాత్మావశిష్యతే ॥ 48 

ప్ర: సకార్యే తమసి నష్టే = తన కర్మలతో గూడ తమోగుణమను చీకటి నశించగా, ప్రపళ్బుః = 
పంచజ్ఞానేంద్రియకార్యమైన ప్రపంచము, న తిష్టతి ఏవ = మనుగడయే లేనిదగును, తదా = 
అప్పుడు, అత్ర = అక్కడ, స్వ+ఆత్మా = తన ఆత్మ, ఏకః ఏవ = ఒక్కటే, అద్వితీయః = రెండవది 
లేనిదై, అవశిష్యతే = మిగులుచున్నది. 


తా: తమోగుణము నశించుట యనగా తమోగుణకర్మపేరణలు నశించుటే కదా. ఇట్టిది 
సమూలముగ నశించగా, ఇంద్రియజ్ఞాననిర్మితమైన ప్రపంచ మింకేడ నిలచును? ప్రపంచము 
తొలగిపోగా, ఇక సాధకుని ఆత్మ తప్ప రెండవదేమియు అక్కడ మిగిలి యుండదు. 


శ్లో యా వృత్తిః సైవ విజ్ఞానం కార్యం కృత్వా తతః స్వయమ్‌ । 
స్వరూపే లీయతే స్వచ్చే జలే కతకరేణువత్‌ ॥ 44 


ప్ర: యా వృత్తిః = యేది మనస్సునకు వ్యాపారమో, సా ఏవ = అదియే, విజ్ఞానమ్‌ = 
విశేషజ్ఞానమును, కార్యం కృత్వా = తనకర్తవ్యముగా జేసికొని, తతః = అంతటినుండి, స్వయమ్‌ 
= తనకు తానుగా, జలే = నీటిలో, కతకరేణువత్‌ = చిల్లగింజరేణువువలె, స్వచ్చే = శుభ్రమైన, 
స్వరూపే లీయతే = తన రూపమున కలిసిపోవును. 


తా : మనస్సు తనకు సహజమైన వ్యాపారమునే విజ్ఞానమయముగా చేసికొని, అంతట తనకు 
తానై, చిల్లగింజరేణువు నీటిలో కలిసిపోయినట్లు, తాను తనదైన ఆత్మరూపమున కలిసిపోవును. 


శ్లో ఘటే భిన్నే ఘటాకాశో మహాకాశో యథా తథా । 
చిద్బిమృం తు చిదేవ స్యాదుపాధౌ విలయం గతే ॥ 45 


ప్ర: ఘటే భిన్నే = కుండ పగిలిపోగా, ఘటాకాశః = కుండలోని ఆకాశము, అనగా ప్రదేశము, 
యథా = ఎట్లు, మహాకాశః = మహాకాశమున చేరిపోవునో, తథా = అట్లు, చిత్‌+బిమృం తు = 
జ్ఞాన ప్రతిబింబమున్నూ చిత్‌+ఏవ = జ్ఞానమే, ఉపాధౌ విలయం గతే = ఉపాది అనగా శరీరము, 
లయముకాగా, స్యాత్‌ = అగును. 


తా: కుండ బాగున్నంత కాలము దానిలో ఆకాశము లేక ప్రదేశము, చోటు ఉన్నట్లు కనబడును. 
కుండలోని ఆకాశము కుండకు స్వంతమనియే తోచును. కాని, కుండ పగిలిపోగా, అందలి 
ఆకాశము మహాకాశమున కలిసిపోవును. అట్లే, ఇంద్రియముల ద్వారా లభించిన జ్ఞానము ఈ 


468 శ్రీ దత్తపురాణమ్‌ 


ప్రపంచముగ తోచును. కాని, ఆ జ్ఞానము మహాజ్ఞానమైన ఆత్మజ్ఞానములో కలిసిపోగా, ఇక 
ప్రపంచము రూపాంతరము చెంది ఆత్మలో కలియును. 


శ్లో స్వప్రకాశం పరం బ్రహ్మ కథం హృత్తత్రకాశయేత్‌ । 

అతః స్వచ్భాదర్శగతస్వముఖాలోకనోపమమ్‌ ॥ 46 
శ్లో స్వచ్చధీవృత్తిఫలితస్వాత్మనోం_పి నిరీక్షణమ్‌ । 

స్వస్యైవ నైవ మనసో దృశ్యస్యాచేతనస్య చ ॥ 47 


ప్ర: స్వప్రకాశమ్‌ = స్వప్రకాశమైన, పరం బ్రహ్మ = పరబ్రహ్మమును, కథమ్‌ = ఎట్లు, తత్‌ 
హృత్‌ = ఆ మనస్సు, ప్రకాశయేత్‌ = ప్రకాశింపజేయును?, అతః = అందువలన, స్వచ్చ-ఆదర్శగత 
= నిర్మలమైన అద్దమునందున్న స్వముఖావలోకన +ఉపమమ్‌ = తన ముఖమును చూచుకొనుటతో 
పోల్చదగినదైన, స్వచ్చధీవృత్తిఫలిత = శుభ్రమైన మనోవృత్తియందు ప్రతిబింబితమైన, స్వ+ఆత్మనః 
అపి = తనయొక్క ఆత్మదేయైన రూపమును, నిరీక్షణమ్‌ = చూచుట, న ఏవ మనసః = మనసునది 
కానిదైన, స్వస్య ఏవ = తనదేయైన, అచేతనస్య = అచేతనమైన, దృశ్యస్య చ = దృశ్యమునదే. 
తా: పరబ్రహ్మము స్వప్రకాశము కదా. దానిని మనస్సెట్లు ప్రకాశింపజేయును? అందువలన, 
నిర్మలమైన అద్దమునందున్న తన ముఖమును చూచుకొనుట వంటిదే. శుభ్రమైన మనోవృత్తియందు 
ప్రతిబింబితమైన తన ఆత్మరూపమును తాను చూచుటయే తప్ప, తనదేయైన అచేతనదృశ్యము, 
మనసునది కాదు. 


శ్లో అజ్ఞాత స్యైవ విషయే మనోవృత్తేః ప్రయోజనమ్‌ । 
ద్రష్టవ్యం మనసేత్యాహ సార్థకం తద్రుతిః స్వయమ్‌ ॥ 48 
ప్ర: అజ్ఞాతస్య ఏవ = తెలిసికొనుట కవకాశమే లేని, విషయే = విషయమున, మనసా = 
మనస్సుచేత, ద్రష్టవ్యమ్‌ ప్రయోజనమ్‌ = చూడదగినదగు ప్రయోజనము, మనోవృత్తేః = 
మనస్సుయొక్క వ్యాపారమునకు, ఇతి = అని, సార్థకమ్‌ = అర్థవంతమైన, తత్‌ = ఆ విషయమును, 
శ్రుతిః స్వయం ఆహ = వేదము తానే చెప్పెను. 
తా : ఆత్మ లేక పరబ్రహ్మ మనునది తెలియరానిదని చెప్పుదురు కదా, మనస్సు దాని నెట్లు 
ప్రతిఫలించును? అనగా, మనస్సుయొక్క సార్థకత అదియే యని వేదమే స్వయముగ చెప్పినది 
: మనసైవానుద్రష్టవ్యమ్‌, మనస్సు చేతనే ప్రతిఫలింపబడదగినది, అని శ్రుతివాక్యము. 
శ్లో మనో న మనుతే బ్రహ్మ వాగప్యత్ర ప్రశామ్యతి । 
స్వయంప్రభం పరంజ్యోతిర్నిత్యం వాజ్మనసః పరమ్‌ ॥ 49 
ప్ర: బ్రహ్మ = బ్రహ్మమును, మనః = మనస్సు, న మనుతే = భావించలేదు, వాక్‌ అపి = వాక్కు 
కూడ, అత్ర = ఆ విషయమున, ప్రశామ్యతి = మౌనము వహించును, వాక్‌ +మనసః పరమ్‌ = 


శ్రీశ్రీ శ్రీవాసుదేవానందసరస్వతీవిరచితమ్‌ 469 


వాక్కునకు మనస్సునకు అతీతమైనది, స్వయంప్రభం పరంజ్యోతిః = స్వయం ప్రకాశమైన పరంజ్యోతి, 
నిత్యమ్‌ = నిత్యమైనది. 


తా : బ్రహ్మమును మనస్సు భావించలేదు, వాక్కుగూడ దాని గూర్చి పలుకలేక మౌనము 
వహించును. అట్టి బ్రహ్మము నిత్యమైన, స్వప్రకాశమైన పరంజ్యోతి, వాక్కునకు మనస్సునకు 
అందనిది. 

శ్లో॥ ఫలవ్యాష్యత్వమేవాత్ర శా స్రేణాస్య నిరస్యతే | 

బ్రహ్మణ్యజ్ఞాననాశాయ వృత్తిఃవ్యాప్యత్వముచ్యతే i 50 

ప్ర: అత్ర = ఆ విషయమున, అస్య = దానియొక్క, ఫలవ్యాప్యత్వమ్‌ ఏవ = ఫలవ్వ్యాప్తినే, 
శాగస్తేణ = శాస్త్రముద్వారా, నిరస్యతే = నిరాకరించబడుచున్నది; వ్యాప్యత్వమ్‌ = వ్యాపకత్వ 
మనునది, బ్రహ్మణ్యజ్ఞాననాశాయ వృత్తిః = (బ్రహ్మజ్ఞాననాశమునకగు వ్యాపారముగా, ఉచ్యతే = 
చెప్పబడు చున్నది. 
తా: శాస్త్రము ఆ (బ్రహ్మమునకు వ్యాపిత్వమనునది ఫలము అను సిద్ధాంతమును తిరస్మరించుచూ, 
వ్యాష్యత్వము అనునది దాని వ్యాపారమనియు, ఆ వ్యాపారలక్షణము బ్రహ్మజ్ఞానము కలుగకుండ 
చేయుటయే తప్ప బ్రహ్మజ్ఞానవ్యాప్తి కాదనును. 


శ్లో యావదేవం భవేత్సిద్ధం తావద్యత్తిర్న శామ్యతి । 
జ్ఞాతృజేయవిభాగో౭_ యం భాతి వృత్తౌ స్వభావతః ॥ ర5్‌1 


ప్ర: యావత్‌ = ఎంతలో, ఏవమ్‌ = ఈ విధముగా, సిద్ధం భవేత్‌ = సిద్ధమగునో, తావత్‌ = 
అంతలో, వృత్తిః = వ్యాపారము, న శామ్యతి = శమింపదు, అయం వృత్తౌ = ఈ వృత్తియందు, 
స్వభావతః = సహజముగ, జ్ఞాతృజ్జేయవిభాగః భాతి = తెలిసికొనువాడు - తెలియదగినది అను 
విభజన ప్రకాశించును. 


తా: బ్రహ్మమునకు వ్యాప్తి కలుగుట యనగా వ్యాపకవృత్తి అంతటితో శమించుట కాదు : ఈ 
వృత్తియందు సహజముగ జ్ఞాత -జేయము అను రెండుగా విడబడి, అంతట జ్ఞానము అను 
మూడవదానిని పాదుకొల్పి, ఇట్లనేకత్వమున సాగుచుండుట ఆ వ్యాప్తి లక్షణము. 
శ్లో సవికల్ఫో౭ యమేవ స్యాత్సమాధిర్భూపసత్తమ! । 
వృత్తేర్ణయో నిర్వికల్పః సమాధిః పరమో మతః ॥ ర్‌2 

ప్ర: భూపసత్తమ = రాజశ్రేష్టా!, అయం ఏవ = ఇదియే, సవికల్పః సమాధిః = సవికల్పసమాధి, 
స్యాత్‌ = అగును, వృత్తే+లయః = వృత్తియొక్క నాశము, నిర్వికల్పః సమాధిః = నిర్వికల్ప 
సమాధిగా, పరమః మతః = అత్యుత్తముగా తలంచబడుచున్నది. 


తా: ఓ రాజోత్తమా! దీనిని సవికల్పసమాధి యందురు. మనోవ్యాపారములు స్తంభించి 
పోయినప్పుడు, నిర్వికల్పసమాధి యందురు. ఇది ఉత్తమోత్తమమని తలంతురు. 


470 శ్రీ దత్తపురాణమ్‌ 


శ్లో॥ అవిభాగం పరంబ్రహ్మ యతస్తత్రానుభూయతే । 
ఇమామేవ పరాం భూమిమారూఢో న పునశ్య్వ్యవేత్‌ ॥ 58 


ప్ర: యతః = ఎందువలన, పరంబ్రహ్మ = పరబ్రహ్మము, అత్ర = అచట, ఆ స్థితిలో, అవిభాగం 
అనుభూయతే = ఏకరూపముగా, అఖండముగ అనుభవింపబడుచున్నదో, (తతః) ఇమాం పరాం 
భూమిం ఏవ = ఈ పరమోత్తమస్థితినే, ఆరూఢః = చేరినవాడు, పునః = మరల, న చ్యవేత్‌ = 
జారడు. 
తా: ఆ స్థితిలో పరబ్రహ్మము ఏకరూపముగ అనుభవమునకు వచ్చుటవలన, ఆ స్థితికి చేరిన 
యోగి మరల లోకస్థితికి దిగిరాడు. 

శ్లో॥ యది విఘ్నా భవన్యత్ర యుజ్ఞుతో యోగినో మనః | 

తత్రోపాయస్త్వయం కార్యః సావధానేన యోగినా ॥ ర్‌4 

ప్ర: అత్ర యుఖ్బతః యోగినః మనః = యోగియొక్క మనస్సు అచట లగ్నము కాగా, యది 
విఘ్నాః భవన్తి = విఘ్నములు కలిగినట్లయిన, తత్ర = ఆ విఘ్నముల విషయమున, యోగినా = 
యోగిచేత, సావధానేన = మెలకువతో, అయం ఉపాయః తు = ఈ ఉపాయమేమో, కార్యః = 
చేయదగినది. 


తా: యోగి తన మనస్సును ఆత్మలో లగ్నము చేయు తరుణమున విఘ్నములు కలిగినచో, 
వానిని మెలకువతో నివారించదగును. 
శ్లో సిద్ధయో౭_త్ర భవన్యష్టావణిమప్రముఖా నృప! | 
తదాసకా ప్రణశ్యేత యోగః సంసరతే స చ॥ ర్‌ర్‌ 
ప్ర: అత్ర = అచట, నృప! = ఓ రాజా! అణిమ(ప్రముఖాః = అణిమ, మహిమ, గరిమ, లఘిమ, 
ప్రాప్తి, ప్రాకామ్యం, ఈశిత్వం, వశిత్వం అనునవి, అష్టసిద్ధయః = ఎన్మిది సిద్దులు, భవన్తి = 
కలుగుచున్నవి, తత్‌ ఆసకౌ = వానియందు ఆసక్తి కలిగినచో, యోగః = యోగము, ప్రణశ్యేత 
= నశించిపోవును, సః చ = ఆ యోగియును, సంసరతే = విచలితుడగును. 
తా: ఓ రాజా! ఆ సమాధిస్థితిలో కలుగు విఘ్నములు సిద్దుల రూపమున నుండును. ఇవి 
ఎన్నిది. వాని ఆకర్షణకు లోబడి యోగి వాని నుపయోగించుట కాసక్తిచూపినచో, వాని యోగము 
నశించి, ఆతడు గూడ సంసారి యగును, అనగా విచలితుదై సిద్దలవలన ప్రసిద్దుడై, 
ధనాదికములతో ప్రజాకర్షకుడై సంసారమునబడును. 
శ్లో॥ సర్వం తన్నశ్వరం విద్వాన్న ప్రసజ్యేత కర్షిచిత్‌ । 
లయే సమ్చోధయేచ్చిత్తం విక్షిప్తం శమయేత్చునః 11 56 
ప్ర : విద్వాన్‌ = పండితుడు, జ్ఞాని, కర్టిచిత్‌ = ఎప్పుడైనను, నశ్వరమ్‌ = నశించునదైన, తత్‌ 
సర్వమ్‌ = ఆ యోగసిద్ధుల ఆకర్షణను, న ప్రజ్యేత = ఉపయోగించడు, చిత్తమ్‌ = మనసును, 


శ్రీశ్రీశ్రీవాసుదేవానందసరస్వతీవిరచితమ్‌ 471 


లయే = ఏకాగ్రతయందు, సంబోధయేత్‌ = డ్రేరణనిచ్చును, అట్లు, విక్షిప్తమ్‌ = లగ్నము కాకున్నచో, 
పునః = మరల, శమయేత్‌ = శమింపజేయును. 


తా: జ్ఞాని ఆ సిద్దుల నెప్పుడు గాని ఉపయోగించి లౌకికుడుగా మారిపోడు. మరల మనస్సును 
ఏకాగ్రము చేసి సమాధియందే (ప్రేరేపించి శాంతింపజేయును. 
శ్లో; సకషాయం సుధీర్దహ్యాత్సమప్రాప్తం న చాలయేత్‌ । 
నాస్వాదయేద్రసం తత్ర నిఃసజ్ఞః ప్రజ్ఞయా భవేత్‌ 1 ర్‌7 

ప్ర: సుధీః = వివేకియెనవాడు, సకషాయమ్‌ = సరాగమైన మనస్సును, జహ్యాత్‌ = విడువదగును, 
సమప్రాప్తమ్‌ = నిశ్చలమైనదానిని, న చాలయేత్‌ = చలింపనివ్వరాదు, తత్ర = ఆ విషయమున, 
రసమ్‌ = ఆనందమును, న ఆస్వాదయేత్‌ = ఆస్వాదించరాదు, ప్రజ్ఞయా = జాగరూకతతో, 
నిఃసబ్దః భవేత్‌ = తగులము లేనివాడగును. 


తా : వివేకవంతుడు మనసును రాగస్పర్శలేకుండ నుంచవలెను, చలించనివ్వక నిశ్చలముగ 
నుంచవలెను. సిద్దులను ప్రదర్శించుటలో ఆనందింపరాదు. మెలకువగలిగి వానితో యొట్టి బంధము 
లేనివాడై యుండవలెను. 
శ్లోః। నివాతదీపవచ్చితో బ్రహ్మాత్మా శూన్యవృత్తికః । 
కృతకృత్యః క్షీణకర్మా భిన్నహృద్దన్థి సంశయః ॥ 58 

ప్ర : శూన్యవృత్తికః = వ్యాపారములుడిగినది, క్షీణకర్మా = కర్మ నళించినది, భిన్నహృత్‌+గ్రన్ధి 
సంశయః = సంశయము అను హృదయపు ముడి వీడినది, బ్రహ్మాత్మా = బ్రహ్మమే తానైనది, 
కృతకృత్యః = ధన్యత సాధించినదియైన, చిత్తః = మనస్సు, నివాతదీపవత్‌ = గాలిలేనిచోట 
దీపమువలె. 


శ్లో ప్రారబ్ధభోక్తాః ౬ త్మారామో జీవన్ముకో భవేదియమ్‌ । 
యోగభూర్మహతీ రూఢ ఏతాం ముగ్గాదివచ్చరేత్‌ I 59 
ప్ర: ప్రారబ్ధ-భోక్తా = ప్రారబ్ధకర్మఫలము ననుభవించునదై, ఆత్మారామః = ఆత్మయందే 
రమించునదై, జీవన్ముక్తః = జీవించియుండగనే ముక్తుడుగా, ఇయమ్‌ = ఈ మనస్సు, భవేత్‌ = 
అగును, మహతీ = గొప్పదైన, యోగభూః = యోగభూమిని, రూఢః = స్థిరమై, ఏతామ్‌ = ఈ 
సిద్ధుల గూర్చి, ముగ్గాదివత్‌ = ఏమియు తెలియదేమో యనునట్లు, చరేత్‌ = ప్రవర్తించును. 


తా: అన్ని వ్యాపారములు నశించిన మనస్సు ఆత్మయందే రమించుచూ, కర్మనశించి, 
సంశయములు తొలగిపోయి, బ్రహ్మమే తానై, జీవన్ముక్తిని సాధించి ధన్యమై, ప్రారబ్ధకర్మఫలమును 
మాత్రమనుభవించుచున్నను, ఆ ఫలానుభవమునందును, యోగసిద్దుల విషయమునను యేమియు 
తెలియనట్లే యుండి, యోగభూమిపై వ్రేళ్ళూని, గాలిలేనిచోట దీపమువలె కదలక నిల్చి వెల్లును. 


472 శ్రీ దత్తపురాణమ్‌ 


శ్లో॥ ముగ్గో౭న్లో బధిరో౭ జిహ్వో యోగీ పజ్గుర్నపుంసకః । 
స్వాత్మదృక్‌ పరమానన్లో భవేత్‌ 'స్వైరగతిః సదా ॥ 60 
ప్ర: ముగ్గః = అమాయకుడు, అనః = (గ్రుడ్డివాడు, బధిరః = చెవిటివాడు, అజిహ్వః = 
మూగవాడు, పజ్టుః = కుంటివాడు, నపుంసకః = నపుంసకుడు, యేమైనను, యోగీ = యోగి, 
సదా = ఎల్లపుడు, స్వైరగతిః = స్వేచ్చగా తిరుగువాడై, స్వాత్మద్భక్‌ = ఆత్మను దర్శించుచూ, 
పరమానన్దః = పరమానందము గలవాడుగా, భవేత్‌ = అగును. 
తా: ఒక వ్యక్తిగా లోకము దృష్టిలో యోగి అమాయకుడు, గ్రుడ్డి, చెవిటి, మూగ, కుంటి, 
నపుంసకుడు, యేదైన కావచ్చును. కాని యోగిగా ఆతడు స్వేచ్చాజీవి, ఎల్లప్పుడున్నూ తన 
ఆత్మతో తాదాత్యము చెంది ఆనందించుచుండును. 
శ్లో అర్థానామపి సాన్నిధ్యే సమర్శో౭ వికలేగ్టియః | 
సుప్తవద్వర్తతే నిత్యం స యోగీ ముగ్గ ఈరితః ॥ 61 
పః అర్జానామ్‌ సాన్నిధ్యే అపి = ఇంద్రియములకు సుఖము నిచ్చు విషయములు చెంతనే 
ఉన్నను, అవికలేన్టియః = చలించని ఇంద్రియములుగల, సమర్థః = సమర్ధుడైన, యోగీ = 
యోగి, నిత్యమ్‌ = ఎల్లవేళల, సుప్తవత్‌ వర్తతే = నిద్రించినవానివలె ప్రవర్తించును, సః = అట్టి 
యోగి, ముగ్ధః = ముగ్గుడుగా, ఈరితః = పిలువబడువాడు. 


తా: ఇంద్రియసుఖములు చెంతనే యుండి సదా ఆకర్షించుచున్నను, చలించని ఇంద్రియములు 
గల యోగి నిద్రించుచున్నవానివలె ప్రవర్తించు సమర్థుడు. అట్టి వానిని ముగ్ధయోగి అందురు. 


శ్లో॥ తిష్టతో వ్రజతో వా౭ స్య యోగినో దృజ్‌ న దూరగా । 
యుగమాత్రాం భువం త్యక్వా యోగిరాట్‌ సోః న్య ఉచ్యతే ॥ 62 


ప్ర : తిష్టతః వా వ్రజతః = నిలచియున్నవాడైనను లేక నడచుచున్నవాడైనను, అస్య యోగినః 
దృక్‌ = ఆ యోగియొక్క దృష్టి, న దూరగా = దూరమునకు, వెలుపలకు, ప్రసరించదు, 
యుగమా(త్రాం భువమ్‌ = నిలుకడయే లేని భువనమును, లోకమును, త్యక్వా = విడచిపెట్టి, సః 
యోగిరాట్‌ = ఆ యోగిరాజు, అన్యః = అన్యుడుగా, ఉచ్యతే = చెప్పబడుచున్నాడు. (అంధయోగి 
యనబడుచున్నాడు). 

తా: ముగ్ధయోగి నిలచియున్ననూ నడచుచున్ననూ వాని దృష్టి వెలుపలకు దూరముగా ప్రసరించదు, 
లోని ఆత్మరూపమునే దర్శించుచుండును. బాహ్యప్రపంచమును నిలుకడలేనిదని ఆతడు 
విడచిపెట్టును. అట్టి యోగిరాజును అంధయోగి యని చెప్పుదురు. 


శ్లో శోకావహం మనోహారి హితం వా౭_ప్యహితం వచః | 
న సంశృణోతి శుత్వా౭ పి స యోగీ బధిరః సృృతః ॥ 63 


శ్రీశ్రీ శ్రీవాసుదేవానందసరస్వతీవిరచితమ్‌ 473 


ప్ర: శోకావహమ్‌ = శోకమును కలిగించునది, మనోహారి = మనస్సును ఆకర్షించునది, 
హితమ్‌ = శ్రేయస్సును కలిగించునది, వా = లేక, అహితమ్‌ = చెడు చేయునది యైన, వచః = 
మాటలను, (్రుత్వా అపి = విని కూడా, న సంశృణోతి = చెవియొగ్గి వినడు, సః యోగీ = అట్టి 
యోగి, బధిరః స్మృతః = బధిరయోగిగా నెంచబడును. 


తా: అది దుఃఖకారకమైనను, సుఖకారకమైనను, శ్రేయస్మరమైనను కాకున్నను, ఎట్టి మాటలనైనను 
వినుచున్నట్లున్నను చెవి బెట్టని యోగిని బధిరయోగి అందురు. 
శ్లో ఇదమిష్టమిదం నేతి యో౭_శృ్నన్నపి న సజ్ఞతే I 
సత్యం హితం మితం బ్రూతే యోగీ సో౭_ జిహ్వ ఉచ్యతే ॥ 64 
ప్ర: ఇదం ఇష్టం ఇదం న ఇతి = ఇది ఇష్టమైనది, ఇది కాదు, అని, యః = ఎవరు, 
అశ్నన్‌+అపి = తినుచును గూడ, న సజ్ఞతే = భావించడో, సత్యమ్‌ = సత్యమును, హితమ్‌ = 
హితమును, మితమ్‌ = అవసరమైనంతవరకు, బ్రూతే = మాటాడునో, సః యోగీ = అట్టి 
యోగి, అజిహ్వ ఉచ్యతే = మూగ (మూక) యోగి యందురు. 


తా: యే యోగి భుజించుచు గూడ తాను భుజించునది తన కిష్టమనియో కాదనియో భావించడో, 
సత్యమును హితమును మాత్రమే ఆవశ్యకత ననుసరించి మాటాడునో, అట్టి యోగిని అజిహ్వయోగి 
(నాల్మలైేని యోగి) యందురు. 
శ్లో భిక్షార్థం యస్య గమనం విణ్మూత్రోత్సృతయే౭ పి చ। 
యోజనాన్న పరం యాతి స యోగీ పజ్లురుచ్యతే ॥ 65 
ప్ర: యస్య గమనమ్‌ = ఎవని చలనము (సంచారము), భిక్షార్ధమ్‌ = విచ్చమెత్తుటకై, 
విణ్‌మూత్ర+ఉత్సృతయె అపి చ = మలమూత్రవిసర్జనముకొరకు గూడ, యోజనాత్‌ పరమ్‌ = 
ఒక యోజనము (ఆమడ అను 8 మైళ్ల దూరము) నకు మించి, న యాతి = ముందుకు 
సాగదో, సః యోగీ = అట్టి యోగి, పబ్నుః ఉచ్యతే = పంగువు (కుంటి యోగి) అని యందురు. 
తా: ఏ యోగి భిక్షాటనమునకును విసర్దనావసరము కొరకును గూడ ఒక ఆమడ దూరమునకు 
మించి సంచరించడో అట్టి యోగిని పంగుయోగి యందురు. 
శ్లో సద్యోజాతాం కుమారీం యో దృష్ట్వా షోడశవార్షికీమ్‌ । 
వృద్ధామపి సమాం పశ్యన్నిర్వికారః స షణ్జ్ణకః Il 66 
ప్ర: యః = ఏ యోగి, సద్యోజాతామ్‌ = అప్పుడే పుట్టిన ఆడు శిశువును, కుమారీమ్‌ = 10- 
12 సంవత్సరముల వయసుగల ఆడుపిల్లను, షోడశవార్షిక్రీమ్‌ = 16 సం॥ల వయసుగల 
నవయౌవనవతిని, వృద్ధామ్‌ = వయసుమీరిన స్ర్తీని, దృష్ట్వా అపి = చూచియును, సమామ్‌ = 


474 శ్రీ దత్తపురాణమ్‌ 


సమముగనే, పశ్యన్‌ = భావించుచు, నిర్వికారః = కామవికారములేనివాడై యుండునో, సః = 
ఆతడు, షణ్ణకః = నపుంసకయోగి. 


తా: అప్పుడే పుట్టిన శిశువును, పది పంద్రెండేండ్ల కుమారిని, పదునారేండ్ల జవ్వనిని, వయసుమీరిన 
ముదుసలిని, అందజినూ ఒకే దృష్టితో నిర్వికారియై చూచు యోగిని నపుంసకయోగి యందురు. 


శ్లో॥ యోగచర్యామిమాం ప్రాప్య శ్రిత ఉత్తమభూమికామ్‌ । 
జీవన్ముకో భుక్తదైవో విదేహాం ముక్తిమనశ్ళుతే ॥ 67 


ప్ర: ఉత్తమభూమికామ్‌ = ఉత్తమభూమికయెన, ఇమాం యోగచర్యామ్‌ = ఈ యోగచర్యను, 
ప్రాప్య = పొంది, (శ్రితః = యోగ్యుడైన యోగి, జీవన్ముక్తః = జీవించి యుండగనే ముక్తుడైన 
వాడై, భుక్తదైవః = దైవానుభవము గలవాడై, విదేహామ్‌ = మరణమును, ముక్తిమన్‌ = ముక్తుడై 
యుండియే, అశ్చుతే = అనుభవించుచున్నాడు. 

తా: ఈ పై జెప్పి వివిధరీతులు యోగి సాధించదగినవి. ఇట్టి ఉత్తమభూమికను యోగచర్యగా 
పొంది యోగ్యుడైన యోగి జీవన్ముక్తుడై, దైవానుభవమును పొంది, మరణమును సైతము ముక్తుడై 
యుండియే ఆస్వాదించును. 


శ్లో॥ యోగాదేశమిమం రాజన్నావినీతాయ బోధయ । 
శ్రద్దధానాయ శిష్యాయ శంస శుద్ధ హృదే౭_రున I 68 
ప్ర: యోగాదేశమ్‌ = యోగమును ప్రతిపాదించునదైన, ఇమమ్‌ = ఈ శాస్త్రమును, అవినీతాయ 
= వినయములేనివానికి, న బోధయ = ఉపదేశింపకుము, రాజన్‌ = ఓ రాజా!, శ్రద్దధానాయ 
శిష్యాయ = శ్రద్ధగల శిష్యునకు, శుద్ధహృదే = నిర్మలహృదయునకు, శంస అర్జున = బోధించు 
మో అర్జున! 
తా: ఓ రాజా, కార్తవీర్యార్డునా! ఈ యోగశాస్త్రమును వినయములేనివానికి బోధించకుము, 
శ్రద్ధగల నిర్మలహృదయునకు శిష్యునిగా స్వీకరించి ఉపదేశించుము. 
ఇతి శ్రీమద్దత్తపురాణే సార్ధత్రిసాహస్ర్యాం త్రికాజ్ఞమణ్ణితాయాం సంహితాయాం 
వాసుదేవ్యాం చతుర్ధాష్టకే ద్వితీయాధ్యాయః I 
ఓమ్‌ శం 


షోడశాక్షరో దత్తాత్రేయమన్రః 


ఓం ఐం క్లాం క్లీం క్లూం హ్రాం హ్రీం హ్రూం సౌః దత్తాత్రేయాయ స్వాహా ॥ 


475 


శ్రీః 
ప.ప. శ్రీవాసుదేవానందసరస్వతీవిరచితమ్‌ 


ఆదత్తపఫురాణమ్‌ 


చతుర్థాష్టకము - తృతీయాధ్యాయము 


శ్లో ప్రయుజ్ఞుతీ యదా£౭త్మానం బుద్ధిస్తత్రేరకస్య హి। 
మహీదేవస్య సవితుర్మమ కార్యా పరిష్టుతిః ॥ 1 
ప్రతిపదార్థం : యదా = ఎప్పుడు, ఆత్మానమ్‌ = మనస్సును, బుద్ధిః . బుద్ధి, ప్రయుజ్ఞతీ = 
నడిపించునో, తత్‌ ప్రేరకస్య హి = ఆ క్రియను ప్రేరేపించువాడనే యైన, మహీదేవస్య 
భూమిపై దేవుడనగు, సవితుః మమ = సూర్యుడనైన నాయొక్క మహీ పరిష్టుతిః = ప్రగాఢ 
స్తుతి, కార్యా = చేయదగియున్నది. 


తాత్పర్యం : మనస్సునెప్పుడు బుద్ధి నడిపించునో, ఆ నడుపించుట యను క్రియకు ప్రేరణనిచ్చు 
పుడమిపై దేవుడనైన సూర్యుడను నన్ను ప్రగాఢముగ స్తుతించదగును. 
శ్లో; యో మద్గతాన్తరాత్మా౭ త్ర శ్రద్ధావాన్‌ భజతే హి మామ్‌ | 
స మమాతిప్రియో నూనం సర్వేషామేవ యోగినామ్‌ ॥ 2 
ప్ర: అత్ర = ఈ విషయమున, మత్‌ గత ఆన్తరాత్మా = నా యందు లగ్నమైన మనస్సు గలవాడై, 
శ్రద్ధావాన్‌ = శ్రద్ధగలవాడై, యః హి = ఎవడైతే, మామ్‌ = నన్ను భజతే = పూజించునో, సః = 
ఆతడు, నూనమ్‌ = నిశ్చయముగా, మమ = నాకు, సర్వేషాం యోగినామ్‌ = యోగులందబకు, 
అతిప్రియః ఏవ = అధికముగా ఇష్టుడు. 
తా : నాయందు మనసునిల్చి శ్రద్ధతో ఎవడు నన్ను సేవించునో వాడు నాకున్నూ యోగు 
లందజకునూ అధికప్రియుడు. ఇది నిశ్చయము. 
శ్లో త్వమపి (శ్రద్ధయా రాజన్‌! యోగం యుజ్ఞున్‌ భజస్వ మామ్‌ | 
మత్రసాదాదిహైవాశు మత్సాయుజ్యం త్వమేప్యసి ॥ 8 
ప్ర: రాజన్‌ = ఓ రాజా!, త్వం అపి = నీవు గూడ, యోగం యుజ్ఞన్‌ = యోగమును జోడించి, 


476 శ్రీ దత్తపురాణమ్‌ 


మాం భజస్వ = నన్ను సేవింపుము, మత్‌ ప్రసాదాత్‌ = నా అనుగ్రహమువలన, ఇహ ఏవ 
ఇక్కడనే (జీవించియుండగనే), ఆశు = త్వరలో, త్వమ్‌ = నీవు, మత్‌ = నాదైన, సాయుజ్యమ్‌ 
సాయుజ్యమును, ఏప్యసి = పొందుదువు. 

తా: ఓ రాజా! నీవున్నూ యోగముతో గూడ నా పూజ సేయుము. నా దయవలన త్వరలోనే 
నీకు జీవన్ముక్తి లభించి, నాతో గూడియుండు సాయుజ్యముక్తి కలుగును. 


శ్లో॥ ఇత్యుక్తః ప్రణతో రాజా నత్వా ప్రాహ సగద్గదమ్‌ | 


ఫుల్లాస్యాబ్లో గలన్నేత్రో హృష్టరోమా తదాచిరాత్‌ ॥ 4 
శ్లో మోహతమో మమ నష్టం త్వద్వచనాన్నహి కష్టమ్‌ । 
శిష్టమిదం మయి హృష్టం హృత్సరమాత్మని తుష్టమ్‌ I ర్‌ 


ప్ర: ఇతి ఉక్తః = ఇట్లని చెప్పబడినవాడై, రాజా = రాజు, నత్వా ప్రణతః = వంగి నమస్కరించి, 
సగద్గదమ్‌ = డగ్గుత్తికతో, గలన్నేత్రః = కన్నీరు గార్చుచు, హృష్టరోమా = ఆనందపులకితుడై, 
ఫుల్ల +ఆస్య +అబ్దిః = వికసించిన ముఖపద్మముతో, తదా = అప్పుడు, ప్రాహ = పలికెను, 
త్వత్‌+వచనాత్‌ = నీ మాటలవలన, మమ = నాదైన, మోహతమః = (బ్రాంతియను చీకటి 
(తమోగుణసంబంధి మోహలక్షణము), అచిరాత్‌ = సత్వరము, నష్టమ్‌ = నశించినది, న హి 
కష్టమ్‌ = కష్టమేమియు కలుగలేదు. ఇదమ్‌ = ఇది, మీరు చెప్పిన విషయము, శిష్టమ్‌ = 
శుభకరమైనది, మయి = నా యందు, హృష్టమ్‌ = దీపించినది, హృత్‌ వ హృదయము, పరమాత్మని 
= పరమాత్మునియందు, తుష్టమ్‌ జ సంతృప్తిజెందినది. 


తా: శ్రీదత్తుని యీ ఉపదేశమును విని, రాజు కార్తవీర్యార్డునుడు వంగి నమస్మరించి, కన్నుల 
బాష్పములు జారగా, శరీరము హర్షపులకాంకితము కాగా, కంఠము బొంగురువోవ, ముఖపద్మము 
వికసింపగా, ఇట్లనెను : మీ మాటలవలన నా లోని తమోగుణచర్యయెన మోహభ్రాంతి సత్వరము 
నశించినది. మీ ఉపదేశవాక్యములు నా కేమియు కష్టము కలిగింపకపోగా, నాలో హర్షాతిరేకమును 
నింపినవి, నా ఆత్మ పరమాత్మను జేరి సంతృప్తి కలిగినది. మీ బోధ శిష్టజ్ఞానము, శిష్టాచారము. 


శ్లో జ్ఞానరవిర్హ్భృది భాతః స్వావరణాఖ్యతమో౭ తః । 


క్వాపి గతం భవదీక్షాసౌ ఖలు! కా మమ దీక్షా 11 6 
శ్లో॥ క్లేశరుజాం హరణేన త్వచ్చరణస్మరణేన I 
అస్మి కృతార్థ ఇహేశ! శ్రీశ! పరేశ! మహేశ! ॥ 7 


ప్ర: శ్రీశ! = లక్ష్మీనాథుడవైన ఓ విష్ణుదేవా!, ఈశ = ఈశ్వరా!, మహా+ఈశ = ఈశుల 
కీశుడవైన మహేశ్వరా!, పరేశ = పరమునకు ప్రభువైన ఓ దేవా!, త్వత్‌+చరణ స్మరణేన = నీ 
పాదసంస్మరణతో, క్లేశరుజామ్‌ = దుఃఖము అను రోగము నశించగా, హృది = హృదయమున, 


శ్రీశ్రీ శ్రీవాసుదేవానందసరస్వతీవిరచితమ్‌ 477 


జ్ఞానరవిః = జ్ఞానము అను సూర్యుడు, భాతః = (ప్రకాశించినాడు, స్వ+ఆవరణ +ఆఖ్య తమః = 
ఆత్మను కప్పియుంచిన తమోగుణము (చీకటి) అనునది, అతః = ఆ కారణమున, క్వా+అపి 
గతమ్‌ = ఎక్కడకో పోయినది, అసౌ = ఈ జ్ఞానఫలము, భవత్‌ ఈక్షా = నీ చూపుల ప్రసాదమే, 
మమ దీక్షా =నా నిష్ట కా ఖలు! = ఏమున్నది కనుక? కృతార్థః అస్మి = ధన్యుడనైతిని. 

తా: ఓ మూర్తిత్రయరూపా! శ్రీ దత్తప్రభూ! నీ పాదచింతనచే దుఃఖము నశించి, జ్ఞానము సూర్య 
ప్రకాశమైనది. అందు మూలమున నా ఆత్మను కప్పిన తమోగుణము తొలగిపోయినది. ఈ 
జ్ఞానము నీ అనుగ్రహవీక్షణ ఫలముగా నాకు లభించినదే కాని నా నిష్టాగరిష్టత కారణముగా 
నేను సాధించినది కాదు. 


శ్లో ప్రేమదుఘం తవ పాదం కో న భజేదవివాదమ్‌ | 
దైవవశాద్ధది మేయం దర్శితవానసి మే యమ్‌ ॥ 8 


ప్ర: ప్రేమదుఘమ్‌ = ప్రేమయను పాలను పితుకు నట్టి, తవ పాదమ్‌ = నీ పాదమును, కః = 
ఎవడు, అవివాదమ్‌ = వ్యతిరేకత చూపకుండ, న భజేత్‌ = సేవింపడు?, యమ్‌ = దేనిని, మే 
= నాకు, దైవవశాత్‌ = భాగ్యవశమున, హృది = హృదయమునందు, మేయమ్‌ = ఇంద్రియ 
జ్ఞానముగా, దర్శితవాన్‌ అసి = దర్శింపజేసితివి. 

తా: ప్రేమను ధారగా పితుకు కామధేనువు వంటి నీ పాదమును మారు మాటాడక సేవింపనివా 


డెవడు? నా భాగ్యవశమున నాకు నా హృదయమందే అట్టి తమ పాదమును ప్రాకృతికముగ 
దర్శించుట కలిగినది. అది మీ వాత్సల్యఫలము. 


శ్లో చిత్రమిదం సదమేయం సో౭_ ప్యభవద్ధది మేయః । 
దేవసురర్శిసుగేయః సోం ద్య కథం మమ హేయః ॥ 9 
ప్ర: ఇదం చిత్రమ్‌ = ఇది విచిత్ర విషయము, అమేయమ్‌ = ఇంద్రియాలీతమైన, సత్‌ = 
ఆత్మపదార్థము, సః అపి = అట్టిది కూడ, హృది = హృదయమున, మేయః అభవత్‌ = ఇంద్రియముల 
జ్ఞానవిషయమైనది, దేవసుర+బుషిసుగేయః = దేవతలచే, దేవర్షులచే చక్కగా నుతించబడునదైన, 
సః = ఆ దైవము, అద్య = నేడు, మమ హేయః = నాకు విడువదగినవాడు, కథమ్‌ = ఎట్లు 
(అగును)? 


తా : ఇంద్రియాతీతమైన ఆత్మ ఇంద్రియవిషయముగా నా హృదయమున నిలచినది. ఇది 
మహావిచిత్రము. దేవతలు, దేవర్నులు కొనియాడు అట్టి దేవుని నేనెట్లు విడువగలను? 


శ్లో! ఆశ్రితతాపహరం తం పాతకదైన్యహరన్తమ్‌ । 
నౌమి శివం భగవన్తం పాదమహం తవ సన్తమ్‌ ॥ 10 


ప్ర: ఆశ్రితాపహరమ్‌ = ఆశ్రయించిన భక్తజనులయొక్క ఆధిదైవిక, ఆధిభౌతిక, ఆధ్యాత్మికము 


478 శ్రీ దత్తపురాణమ్‌ 


లను తాపత్రయమును హరించువాడును, పాతకదైన్యహరన్తమ్‌ = పాపుల దైన్యమును తొలగించు 
వాడును, భగవన్తమ్‌ = ఉత్పత్తి, వినాశము, భూతముల ఆగమన నిష్కమణములు, జ్ఞానాజ్ఞానముల 
వివేకము - వీనిని భగమందురు, ఇవి కలవాడు భగవానుడు, అట్టి వానిని, శివమ్‌ = శుభకరమైనది, 
సన్తమ్‌ = శాశ్వతుడునైన, తవ = నీ యొక్క తం పాదమ్‌ = ఆ పాదమును, అహమ్‌ = నేను, 
నౌమి = నమస్మరింతును. 


తా: భక్తుల తాపములను హరించువాడును, పాపులదైన్యము బాపువాడును, భగవంతుడు, 
శివుడు, శాశ్వతుడునైన నీయొక్క పాదమును నేను నమస్మరింతును. 
శ్లో యత్ర జగద్రమ ఏషః కల్పిత ఏవ సశేషః | 
భ్రాన్తిలయే౭ ద్వయ ఏవావేది మయాద్య స ఏవ ॥ 11 

ప్ర: యత్ర = ఎక్కడ, ఏషః జగత్‌ భ్రమః = ఈ జగత్తు అను భ్రాంతియో, (తత్ర = అచట), 
సశేషః = ఆ భ్రాంతిశేషముగనే, కల్పితః ఏవ = కల్పింపబడినదియే, భ్రాన్తిలయే = ఆ జగత్తు 
అను థ్రాన్తి నశించగా, మయా = నాచేత, అద్య = నేడు, సః ఏవ అద్వయః = అదియే ఒక్కటిగా 
(జగత్తు అను అనేకత్వము లేనిదిగా), అవేది ఏవ = నిశ్చయముగా ఎజుగబడినది. 


తా: జగత్తు అనునది భ్రాంతి. ఆ భ్రాంతియే అనేకత్వము. భ్రాంతి నశించగా అనేకత్వము 
నశించి, సమస్తముగా ఏకత్వమే గోచరించినది. మిథ్యాజగత్తు మాయమై పోయినది. 


శ్లో శాన్తిపదం తవ పాదం నౌమి సంసేవ్యమఖేదమ్‌ I 
స్వార్థదమాద్యమనన్తం హాపిత కామధనం తమ్‌ ॥ 12 


ప్ర : శాన్తిపదమ్‌ = నిర్వికారస్థానమైన, తవ పాదమ్‌ = నీ పాదమును, అఖేదమ్‌ = నిశ్చింతగా, 
సుసేవ్యమ్‌ = సేవింపదగినదానిని, స్వార్థదమ్‌ = ఆత్మార్థమును ప్రసాదించుదానిని, ఆద్యమ్‌ = 
జగత్తున కారంభకమైనదానిని, అనన్నమ్‌ = అంతములేనిదానిని, హాపిత కామధనమ్‌ = కామము 
అను ధనమును పోగొట్టిన, తమ్‌ = అట్టిదానిని, నౌమి = నమస్మరింతును. 
తా: నీ పాదము శాంతినివాసము, ఆత్మజ్ఞానమును ప్రసాదించునది, జగదారంభకము, 
అంతములేనిది, కామధనమును పోగొట్టినది, అన్ని చింతలను తొలగించునది, సేవింపదగినది. 
దానికి నమస్కారము. 
శ్లో దేవో౭_భావో రాద్ధః సిద్ధః సత్యో నిత్యో బుద్ధః శుద్ధః | 

సర్వోం పూర్వో హర్తాః కర్తా భిన్నస్వం నః పాతా మాతా ॥ 13 
: దేవః = స్వయంప్రకాశము గలవాడు, అభావః = జన్మము లేనివాడు, రాద్ధః = శాంతుడు, 
ద్ధః = సహజలభ్యుడు, సిద్దులు గలవాడు, సత్యః = ఉనికిగలవాడు, నిత్యః = శాశ్వతుడు, 
బుద్ధః = జాగరూకుడు, శుద్ధః = నిర్మలుడు, సర్వః = సర్వరూపి, అపూర్వః = తనకు గతము 


బగ 


శ్రీశ్రీ శ్రీవాసుదేవానందసరస్వతీవిరచితమ్‌ 479 


అనునది లేనివాడు, హర్తా = హరించువాడు, అకర్తా = కర్మచేయనివాడు (నిష్కియుడు), భిన్నః 
= అనేకమైనవాడు, త్వమ్‌ = నీవు, నః = మా యొక్క పాతా = రక్షకుడవు, మాతా = తల్లివి. 


శ్లో త్వం దేహకరణాతీతః సర్వాత్మా శరణం సతామ్‌ | 
స ప్రాణఘోషమాత్రాత్మా సూక్ష్మో దేహో గుహాం శ్రితః ॥ 14 
ప్ర: త్వమ్‌ = నీవు, దేహకరణ+అతీతః = శరీరక్రియలకు అందనివాడవు, సర్వ+ఆత్మా = 
చరాచరము అన్నిటికి చేతనవు, సతాం శరణమ్‌ = సత్పురుషులకు ఆశ్రయము, సః =భగవంతుడవు, 
ప్రాణఘోషమాత్ర +ఆత్మా = శ్వాసయందలి నాదరూవుడవు, అజపగాయత్రీ రూపుడవు, 
సోల హం మంత్రస్వరూపుడవు, సూక్ష్మః దేహః = సూక్ష్మదేహము గలవాడవు, గుహాం (శ్రితః = 
హృదయగుహలో నెలకొనిన వాడవు. 
శ్లో యథోష్మమేయః కాష్టే గ్నిర్మథ నాద్దృశ్యతే క్రమాత్‌ | 
తథా చిత్సుఖమేయాత్మా యోగేనాత్రాపి గమ్యతే ॥ 15 
ప్ర: ఊష్మమేయః = వేడిచేత తెలియదగినదైన, అగ్నిః = నిప్పు, మథనాత్‌ = మధించుటవలన 
(రాపిడి వలన), క్రమాత్‌ = కొంతకాలమునకు, కాష్టే = కట్టియందు, యథా = ఎట్లు, దృశ్యతే 
ఆ కనబడుచున్నదో, తథా = అట్టు, చిత్‌+సుఖమేయ +ఆత్మా . జ్ఞానానందముచే తెలియదగిన 
ఆత్మ, యోగేన = ధ్యానముచేత, అత్ర+అపి = అచటగూడ, గమ్యతే = అనుభవింపబడుచున్నది. 


తా: వేడిచేత అగ్ని తెలియవచ్చును. రాపిడిచేత ఎండు కట్టెలో వేడి కలిగి అగ్ని రగుల్మొనును. 
ఇది ప్రత్యక్షానుభవమే. అట్లే జ్ఞానానందముద్వారా ఆత్మను తెలియవచ్చును. ఆ జ్ఞానానందము 
ధ్యానమువలన కాలక్రమసాధ్యము. 
శ్లో భక్యాశిష్టస్వమేకోం పి దేవో వ్యకోం_ ప్యహో! త్రివృత్‌ । 
బహుధేవ భ్రమాద్భాసి స్వసోః ప్యప్పు యథా రవిః ॥ 16 

ప్ర: అహో! = జెరా!, భక్తి +ఆశ్లిష్టః = భక్తిచేత పొదువుకొనబడినవాడవై, త్వమ్‌ = నీవు, ఏకః 
దేవః అపి = ఒక్కడవే అయిన దేవుడవైనను, త్రివృత్‌ = మూడు వృత్తుల (బ్రహ్మ విష్ణు 
మహేశ్వరులుగా, వ్యక్త = ప్రకటమైనాడవు, అపి = మరియు, (భ్రమాత్‌ = భ్రమవలన, బహుధా 
= అనేకముగా, భాసి ఏవ = ప్రకాశించుచున్నావు, యథా = ఏ విధముగా, స్వస్థః అపి = 
తానున్న చోటనే ఉన్నవాడై కూడ, రవిః = సూర్యుడు, అప్పు = నీటి యందు కన్పించునో అట్లే. 
తా: బెరా! భక్తికి ప్రతిస్పందించి కేవలాత్మవైన నీవు మూడు మూర్తులుగా ప్రకటమైనావు, 
ఒక్కడవే అనేకులుగా ప్రకాశించుచున్నావు. సూర్యుడొక్కడే ఆకాశముననే ఉండియు, భూమిపై 
నీటిలో గూడ అనేకముగా ప్రకాశించుట చూచుచున్నాము కదా! అట్లే. 


480 శ్రీ దత్తపురాణమ్‌ 


శ్లో యస్మిన్నోతమిదం ప్రోతం వసనే తన్తవో యథా । 
సర్వయోనిం భజే తం త్వాం సచ్చిదానన్గమద్వయమ్‌ i 17 


ప్ర: వసనే = వస్ర్రమునందు, తన్తవో యథా = దారపు పోగులట్లు యస్మిన్‌ = ఎవ్వని యందు, 
ఇదమ్‌ = ఈ జగత్తు ఓతం ప్రోతమ్‌ = పడుగు పేకలైనదో, తం సర్వయోనిమ్‌ = అట్టి 
జగత్తునకు జన్మస్థానమైన, సత్‌+చిత్‌+ఆనన్టమ్‌ = ఉనికి, జ్ఞానము, ఆనందము తానైన, అద్వయమ్‌ 
. కేవలాత్మయగు, త్వామ్‌ = నిన్ను భజే = సేవింతును. 


తా: ఈ జగత్తు నీయందు అల్లుకొని యున్నది. సత్‌ చిత్‌ ఆనందములు మూడును కలసి 
ఒక్కటేయైన అద్వయాత్మవు నీవు. జగత్తునకు జన్మన్థానము నీవు. వస్త్రము అనునది పడుగు 
పేకలుగ అల్లబడిన నూలుపోగుల సమాహారము. అట్టిదే జగత్తు. అందలి ఆత్మ ఆత్మ నీవు. 
కావున నిన్ను సేవింతుము. 


శ్లో! మాయాభాతో భవతరుః శతమూలో ద్విబీజకః | 
పజ్బార్థసూతిస్త్రినాలః పబ్బస్మన్లో దశాజ్మురః ॥ 18 
ప్ర: భవతరుః = భవము (జగత్తు, సంసారము) అను వృక్షము, మాయాభాతః = మాయచే 
ప్రకాశింపబడినది, ద్విబీజకః = రెండు విత్తనములు గలది, శతమూలః = నూరు వ్రేళ్ళు గలది, 
పజ్బ+అర్థసూతిః = అయిదు విషయముల ప్రసవించినది, త్రి నాలః = మూడు నాళములు 
గలది, పజ్బుస్మన్ధః = అయిదు కొమ్మలు గలది, దశ+అబ్బురః = పది మొలకలు గలది. 


తా: ఈ సంసారవృక్షము పాపపుణ్యములను రెండు విత్తనములు గలది; వాసనలు (సంస్మారములు) 
అనబడు వ్రేళ్ళూనినది; ఇంద్రియ విషయములైన శబ్దస్పర్భగంధశ్రవణ దృశ్యములైదిటిని 
ప్రసవించునది లేక పుప్పించునది; సత్త్వరజస్తమోగుణములు మూడును నాళములుగా గలది; 
పృథివ్యాపస్తేజోవాయురాకాశములైదును కొమ్మలుగా గలది; కర్మేంద్రియములగు వాక్కు పాణి, 
పాద, పాయు, ఉపస్థలు అయిదును, జ్ఞానేంద్రియములగు చర్మము, నేత్రము, శోత్రము, జిహ్వ 
భ్రూణము అనునైదును, మొత్తము పది ఇంద్రియములు మొలకులుగా గలది; మాయచే 
ప్రకాశించునది. ఇట్టిదీ భవవృక్షము. 
శ్లో ద్విసుపర్దస్తివల్కో ద్విఫలః ప్రత్నశ్చిదాశ్రయః । 
గృధ్రోః స్యైకం ఫలం హంసో£ న్యద్భుంక్తే స సుదుర్ధరః ॥ 19 

ప్ర: ద్వి-సుపర్ణః = రెండు పక్షులు గలది, (రెండాకులు గలది), త్రివల్మః = మూడు వస్త్రములు 
(బెరడులు) గలది, ద్విఫలః = రెండు పండ్లు గలది, ప్రత్నః = పురాతనమైనది, చిదాశ్రయః 
జ్ఞానచైతన్యమున కాశ్రయమైనది, అస్య = దానియొక్క ఏకం ఫలమ్‌ = ఒక పండు, గృధ్రః 
విషయలాలస, అన్యత్‌ = వేరొకటి, హంసః = ఆత్మ, భుంక్తే = అనుభవించును, సః సుదుర్ధరః 
= భరింపరానిది. 


శ్రీశ్రీశ్రీవాసు దేవానందసరస్వతీవిరచితమ్‌ 481 


తా: ఈ సంసారవృక్షము సుఖదుఃఖములను రెండు పండ్లు గలది; మూడు ఆవరణలు (వస్త్రములు) 
అవిద్య, అజ్ఞానము, అహంకారము అనునవి కలది; పురాతనమైనది; జ్ఞానచైతన్యమున 
కాశ్రయమైనది; దానికి కాచిన పండ్లు సుఖదుఃఖములనునవి రెండు; ఆ చెట్టుపై రెండు పక్షులు, 
ఒకటి విషయఫలములను భుజించుచుండును; వేరొకటి హంస (ఆత్మ, విషయఫలత్యాగము 
చేసి సుఖించుచున్నది. 


శ్లో వృద్దాః పరమహంసాస్తం తీక్టవిద్యాసినా భృశమ్‌ I 
ఛిత్వాన్వేష్య పదం యాని యతో నావర్తతే పునః ॥ 20 


ప్ర: వృద్దాః = జ్ఞానవృద్దులు, పరమహంసాః = పరమాత్మ సమానులు, తీక్టవిద్యాసినాః = 
తీవ్రమైన జ్ఞానతృష్టగలవారు, భృశం అన్వేష్య = శాస్త్రములను గాలించి, ఛిత్వా = ఆ సంసార 
వృక్షమును ఛేదించి, యతః = ఎక్కడనుండి, పునః న ఆవర్తతే = మరల వర్తమానము కాదో, 
తం పదమ్‌ = ఆ స్థానమును, యాన్తి = పొందుచున్నారు. 
తా : జ్ఞానవృద్ధులైన పరమహంసలు సునిశితమైన జ్ఞానతృష్ణతో శాస్త్రములను గాలించి ఆ 
సంసారవృక్షమును తెగనరికి మరల ప్రభవించని పరమపదమును చేరుచున్నారు. 

శ్లో తం క్షేమధామ దేవం త్వాం ప్రాప్త్రవానస్యతో మయా । 

కృతం కృత్యం ప్రాపణీయం ప్రాప్తమత్ర న సంశయః ॥ 21 

ప్ర: తం క్షేమధామ దేవం త్వామ్‌ = అట్టి క్షేమమైన స్థానమగు దేవుడవైన నిన్ను, ప్రాప్తవాన్‌ అస్మి 
= పొందినవాడనైతిని, అతః = అందువలన, మయా = నాచేత, ప్రాపణీయమ్‌ = పొందదగిన, 
కృత్యమ్‌ = కార్యము, కృతమ్‌ = చేయబడినది, అత్ర ప్రాప్తమ్‌ = అచటకు చేరినది, న సంశయః 
= సందేహము లేదు. 


తా : అట్టి క్షేమధామము నీవు. నిన్ను పొందదగిన కార్యమును నేను నిర్వహించినాను. ఆ 
కారణముగనే నిశ్చయముగా నేను నిన్ను చేరితిని. 


శ్లో॥ గురో! గురుతరాగమ్య! గురుగమ్య! గుణకార! । 
గురూత్తమ! నమస్తేం స్తు సన్నిధో భవ సర్వదా ॥ 22 
ప్ర : గురో! = ఓ గురూ, అజ్ఞానాంధకారమును నశింపజేయువాడా!, గురుతర+అగమ్య! = 
చేరుట కత్యంత కష్టమైనవాడా, చేరరానంత మహత్తుగలవాడా!, గురుగమ్య! = గురూపదేశమున 
మాత్రమే చేరదగినవాడా!, గుణకార! = సత్వగుణసిద్ధిని కలిగించువాడా!, గురూత్తమ! = ఉత్తమ 
గురువైనవాడా!, నమః తే అస్తు = నీకు నమస్మారము, సర్వదా = ఎల్లప్పుడును, సన్నిధః భవ = 
నాకు సమక్షమగుదువు గాక! 


482 శ్రీ దత్తపురాణమ్‌ 


శ్లో॥ ఏవం సుతీర్థః శ్రీదత్తస్తీర్థకీర్తిః ప్రసాదితః । 
పుల్లహృన్నేత్రవక్రాస్యః ప్రేమ్లా ప్రాహ పరేశ్వరః ॥ 23 
ప్ర: ఏవమ్‌ = ఈ విధముగ, సుతీర్ణః = పూజ్యుడు, తీర్ధకీర్తిః = నిర్మలమైన కీర్తిగలవాడు, 
ప్రసాదితః = ప్రసన్నుడైనవాడు, ఫుల్ల = వికసించిన, హృత్‌ = హృదయము, నేత్ర = కన్నులు, 
వక్ర = నోరు, ఆస్యః = ముఖము గలవాడై, పరేశ్వరః శ్రీదత్తః = పరమేశ్వరుడైన శ్రీదత్తుడు, 
(ప్రేమా = (ప్రేమతో, ప్రాహ = ఇట్లనెను. 


తా: ఈ విధముగా పూజ్యుడు, నిర్మలకీర్తిమంతుడు, ప్రసన్నుడు అయిన శ్రీదత్తప్రభువు తన 
ఆనందము చిజునవ్వులోనూ, ముఖకాంతిలోనూ, కన్నుల వెలుగులోనూ, హృదయములో కన్సడగా 
(ప్రేమతో యిట్లనెను. (లేదా) 


శ్రీదత్తప్రభువు ఆ మాటలకానందించి, ఆ ఆనందము తన ముఖప్రసన్నతలోనూ, కన్నుల 
కాంతిలోనూ, చిరునవ్వులోనూ ప్రతిఫలించగా, ప్రేమ మీర ఇట్లనెను. 

శ్లో విదితం మత్ప్రసాదేన పరం తత్త్వం త్వయానఘ! । 

యావద్ధఢీభవేత్తావదభ్యాసం కురు యత్నతః ॥ 24 

ప్ర: అనఘ! = ఓ పాపరహితుడా!, మత్‌ ప్రసాదేన = నా యనుగ్రహముచేత, త్వయా = నీచే, 
పరం తత్వమ్‌ = పరమతత్త్వము, విదితమ్‌ = తెలియవచ్చినది, యావత్‌ దృఢీభవేత్‌ = అది 
గట్టిగా స్థిరమగునంతవరకు, తావత్‌ = అంతకాలము, అభ్యాసం కురు యత్నతః = ప్రయత్న 
పూర్వకముగా సాధన చేయుము. 


తా : పాపములేనివాడా! నా కృపచే నీకు పరమతత్త్వము తెలియవచ్చినది కదా, ఇంక 
ప్రయత్నపూర్వకముగ, ఈ జ్ఞానము సుస్థిరమగునట్లు సాధన చేయుము. 


ఖీ దరీ నిరామయా హృద్యా గూడైషా౭_త్రాసనమ్‌ దృఢమ్‌ । 
బధ్యోపవిశ్య సుచిరం సమకాయశిరాః స్వదృక్‌ 11 25 


ప్ర: దరీ నిరామయా గూఢా హృద్యా = భయమునకు కారణము లేనిది, రహస్య ప్రదేశమైనది, 
మనస్సునకు నచ్చినదియిన గుహ, ఏషా = అది, అత్ర = దానియందు, దృఢం ఆసనం బధ్వా = 
స్థిరమైన ఆసనమును యేర్చరచి, సమకాయశిరాః = శరీరమును, శిరస్సును నిటారుగ నిల్పి, 
ఉపవిశ్య = కూర్చొని, సుచిరమ్‌ = చాలకాలము, స్వదృక్‌ = స్వస్వరూపమున (ఆత్మదర్శనమున) 
దృష్టిగలవాడై, 
శ్లో మయోపదిష్టం యత్తత్వం సమ్యక్చిన్తయ భక్తితః । 
తత్ర బోధః సమాధిర్వా నిర్విఘ్నో యో భవేత్స చ ॥ 26 


శ్రీశ్రీ శ్రీవాసుదేవానందసరస్వతీవిరచితమ్‌ 483 


శ్లో అనుభూయ చిరం తేన కృతకృత్యో భవిష్యసి । 

ఇత్యుక్వా దక్షిణం హస్తం నిదధౌ తచ్చిరస్యజః I 27 
ప్ర: మయా = నా చేత, ఉపదిష్టమ్‌ = ఉపదేశింపబడినది, యత్‌ తత్వమ్‌ = తత్వమేదియో, 
(దానిని), భక్తితః = భక్తితో, సమ్యక్‌ = బాగుగా, చిన్నయ = వివేకించుము, తత్ర = అచట, యః 
బోధః = యే జ్ఞానము, వా సమాధిః = లేక సమాధి, నిర్విఘ్నః = విఘ్నములు లేనిదై, భవేత్‌ = 
కలుగునో, సః చ = అదికూడ, చిరమ్‌ = చాలకాలము, అనుభూయ = అనుభవించి, తేన = 
దానిచే, కృతకృత్యః భవిష్యసి = ధన్యుడవగుచున్నావు, ఇతి ఉక్వా = అని పలికి, దక్షిణం హస్తమ్‌ 
= కుడి చేతిని, తత్‌ శిరసి = వాని తలపై, అజః = శ్రీదత్త ప్రభువు, నిదధౌ = ఉంచెను. 
తా (శ్లో.25-27): నిర్భయమైనది, ప్రశాంతమైనది, యైనట్టి గుహలో స్థిరాసనముపై శరీరమును 
శిరస్సును నిటారుగ నిల్పి కూర్చుండి ఆత్మదృష్టిగలవాడై నేనుపదేశించిన తత్త్వమును భక్తితో 
బాగుగ వివేకించగా అచట సమాధి, జ్ఞానము యేది నిర్విఘ్నమై కలుగునో దాని ననుభవించి 
ధన్యుడవు కమ్ము!, అని శ్రీదత్తప్రభువు పలికి ఆ కార్తవీర్యుని తలపై తన కుడి చేతినుంచెను. 
ఇందు మూలమున శ్రీదత్తుడు శక్తిపాతమును కలిగించెనని భావము. 


శ్లో। మా భీ రాజన్‌! కృతార్థస్వం సాయుజ్యం మమ యాస్యసి । 


ఇత్యుక్తస్తం ప్రణమ్యాశు గుహాం గత్వా యథావిధి ॥ 28 
శ్లో ఉపవిశ్వాసనే దధ్యా ప్రసన్నకరణో౭_ర్జునః 
సమాహితోం_ల్చకాలేన సో౭ భవత్సుదృథఢాసనః | 29 


ప్ర: రాజన్‌! = ఓ రాజా!, మా భీః = భయపడకుము, త్వమ్‌ = నీవు, కృతార్థః = కోరినది 
పొందినవాడవై, మమ సాయుజ్యం యాస్యసి = నా సాయుజ్యమును పొందుదువు, ఇతి ఉక్తః = 
అని చెప్పబడినవాడై, అర్జునః = కార్తవీర్యార్దునుడు, తం ప్రణమ్య = ఆ దత్తుని నమస్కరించి, 
ఆశు = వెంటనే, గుహాం గత్వా = గుహను ప్రవేశించి, యథావిధి = శాస్తోక్షప్రకారముగా, 
ఆసనే ఉపవిశ్య = ఆసనమున కూర్చుండి, ప్రసన్నకరణః = ప్రశాంతమైన మనస్సుగలవాడై, 
దధ్యా = ధ్యానించెను, అల్పకాలేన = కొలదికాలములోనే, సః = ఆతడు, సుదృఢాసనః = 
స్థిరాసనము గలవాడై, సమాహితః అభవత్‌ = నిశ్చలుడాయెను. 

తా: భయపడకుము రాజా! నీవు నా సాయుజ్యముక్తిని పొంది ధన్యుడవగుదువు, అని శ్రీదత్తుడనగా, 
కార్తవీర్యుడా స్వామికి ప్రణమిల్లి వెంటనే గుహలో (ప్రవేశించి, శాస్త్రము ననుసరించి ఆసనమున 
కూర్చుండి, నిర్వికారుడై ధ్యానమగ్గుడై స్థిరుడై నిశ్చలుదాయెను. 

శ్లో ఉత్ధితో ద్వాదశదినైః పునర్మాసేన సుస్థిరః | 
పునః స్థాణుర్నిశ్చలాత్మా త్రిమాన్యా స సముట్ధితః ॥ 30 

ప్ర: ద్వాదశదినైః = పండ్రెండు రోజులకు, ఉల్టితః = ధ్యానమునుండి లేచినవాడై, పునః = 


484 శ్రీ దత్తపురాణమ్‌ 


మరల, మాసేన = ఒక నెలరోజులకు, సుస్థిరః = సునిశ్చితిగలవాడై, పునః = మరల, స్థాణుః 
కదలనివాడై, నిశ్చలాత్మా = నిశ్చలమనస్స్కుడై, త్రిమాస్యా = మూడు నెలలకు, సః సముట్ధితః 
ఆతడు ఆసనము నుండి లేచెను. 


తా: పండైండు దినములకు ఆసనమునుండి లేచి, మరల ఒక్క నెలకు కూడదీసికొని మరల 
శరీరము, మనస్సు నిశ్చలముగా మూడు నెలల కాలముండి అప్పుడాతడు ధ్యానము చాలించి 
లేచెను. 
శ్లో॥ ఉత్తాయ శనకైః ప్రాప్య వవన్దేః జ్ఞ్యబ్ద ఈశితుః | 
aa) థి రా ౧ ఫ్‌ జ 
తమాలిజ్యాహ భగవాననుభూతం కిముచ్యతామ్‌ ॥ 81 
ప్ర: ఉత్గాయ = లేచి, శనకైః = మెల్లగా, ప్రాప్య = చేరి, ఈశితుః = శ్రీదత్తప్రభువుయొక్క 
అ్షీ+అబ్దః = పాదపద్మమును, వవన్దే = నమస్కరించెను, తమ్‌ = వానిని, ఆలిబ్బ్య = కౌగలించి, 
భగవాన్‌ ఆహ = శ్రీదత్తభగవానుడిట్లనెను, కిం అనుభూతమ్‌ = నీకు కలిగిన అనుభూతి యెట్టిదో, 
ఉచ్యతామ్‌ = చెప్పుము. 
తా: ధ్యానము చాలించి లేచి మెల్లగా శ్రీదత్తప్రభువును చేరి, వాని పాదపద్మమునకు నమస్మరించగా, 
ఆ ప్రభువు వానిని కౌగలించికొని, నీ కేమి అనుభూతి కలిగినదో చెప్పుమనెను. 
శ్లో॥ దృఢాసనో భవాన్‌ కాలమేతానన్తం సమాహితః । 
కథమవ్యగ్రయా బుద్ధ్యా నైశ్చల్యం పరమం గతః ॥ 32 
ప్ర: దృఢాసనః = దృఢమైన ఆసనముననున్నవాడవై, భవాన్‌ = నీవు, ఏతావన్తం కాలం సమాహితః 
= ఎంతకాలము శాంతుడవై యుంటివో, అవ్యగ్రయా బుద్దా = ఉద్రిక్తముగాని మనస్సుతో, 
కథమ్‌ = ఎట్లు, పరమం గతః = పరమానందమును పొందితివి? 
తా: దృఢముగ ఆసనస్థుడవై ఎంతకాలము నీ వనుద్రిక్తమతివై శాంతుడవై యుంటివి, అప్పుడెట్టి 
పరమానందమును పొందితివి? 


శ్లో॥ ప్రహస్యాహార్దునో నత్వా భూమన్‌! క్వానుభవః పృథక్‌ । 


పృథక్చ కోం నుభవితా సర్వత్రాస్మీహ ఖే ఖవత్‌ ॥ 83 
శ్లో॥ తథాప్యుత్ధిత ఏవానుస్మరే శ్రీసద్గురోః కృపామ్‌ । 
పరానన్దే నిమగ్నస్య త్రిపుటీ నైవ భాతి మే ॥ 34 


ప్ర: అర్జునః = కార్తవీర్యార్డునుడు, నత్వా = నమస్కరించి, ప్రహస్య = నవ్వి, ఆహ = ఇట్లనెను, 
భూమన్‌! = ఓ అద్వయ బ్రహ్మా, క్వ+అనుభవః = అనుభవమేమి?, క అనుభవితా = అనుభవించిన 
వాడెవడు?, సర్వత్ర ఇహ = విశ్వమునందంతట, ఖే = ఆకాశమున, ఖవత్‌ = ఆకాశమువలె, 
అస్మి = ఉన్నాను; తథా అపి = అట్లయినను, ఉట్టితః = ధ్యానము చాలించి లేచినవాడనై, 


శ్రీశ్రీశ్రీవాసుదేవానందసరస్వతీవిరచితమ్‌ 485 


శ్రీసద్దురోః కృపాం ఏవ = శ్రీదత్తసద్దురుని కృపను మాత్రమే, అనుస్మరే = స్మరింతును, పరానన్దే 
= పరమానందమున, నిమగ్నస్య = మునిగియున్న మే = నాకు, త్రిపుటీ = అనుభవించువాడు, 
అనుభవింపబడునది, అనుభవము అను మూడిటితో కూడిన జ్ఞానము, న+ఏవ భాతి = కలుగనే 
కలుగుట లేదు. 


తా: కార్తవీర్యార్డునుడు చిజునవ్వుతో నమస్మరించి ఇట్లనెను : ఓ అఖండ(బ్రహ్నో! అనుభవమెక్కడ? 
అనుభవించువాడెవడు? ఆకాశమున ఆకాశమున్నట్లు నేనే అంతట, అన్నిట ఉంటిని. ఐనను, 
ధ్యానానంతరము బాహ్యస్మృతిలో ఈ స్థితి గురుకృపవలన కలిగినదనియు, ఈ పరమానందస్థితిలో 
కర్త కర్మ క్రియ అనబడు త్రిపుటి, మూడైన జ్ఞానము కలుగదనియు స్మరించికొంటిని. 
శ్లో తదా పజ్బావతిస్టన్తే జ్ఞానాని మనసా సహ । 
పరమానన్హ అభాతి ధీశ్చాపి న విచేష్టతే ॥ 85 
ప్ర: తదా = అప్పుడు, పజ్బ జ్ఞానాని = అయిదు జ్ఞానేంద్రియములు, మనసా సహ = 
మనస్సుతో గూడ, అవతిస్టన్నే = నిగ్రహింపబడిన వగును, ధీః అపి చ = బుద్ధి, వివేకము గూడ, 
విచేష్టతే = చేష్టలుడిగిన దగును, పరమానన్దః = పరమానందము, ఆభాతి = సర్వమై ప్రకాశించును. 
తాః:ఆ స్థితిలో జ్ఞానేంద్రియములైదు, మనస్సు, బుద్ధి కూడా నిగ్రహింపబడినవై చేష్టలుడుగును. 
పరమానందమే సర్వస్వమై ప్రకాశించును. 
శ్లో॥ తదా ప్రమత్తతా స్వామిన్‌! సుస్థిరేన్టియధారణా । 
స ఆనన్లో న కరణైర్వాచ్యో నచ హృదా ధియా ॥ 86 
ప్ర: తదా = అప్పుడు, స్వామిన్‌! = ఓ స్వామీ!, (ప్రమత్తతా = మైమరపు, సుస్థిర +ఇన్టియధారణా 
= స్థిరముగా ఇంద్రియని[గ్రహము కలిగియుండుట, సః ఆనన్దః = ఆ ఆనందము, కరణః = 
భాషారూపమైన పరికరములచే, న వాచ్యః = వాకొనరానిది, న చ హృదా ధియా = మనస్సునకైన, 
బుద్ధికైన అందనిది. 


తా: ఆ స్థితిలో కలుగు మైమరపు, ఇంద్రియనిగ్రహము, ఆ ఆనందము వర్ణించి చెప్పుటకు 
భాషలేదు, మనస్సు భావింపలేదు, బుద్ది వివేకింపలేదు. 
శ్లో తదా౭_జ్ఞాతాపి చాత్మార్థవృత్తిః ప్రాగ్భావనావశాత్‌ | 
అద్యానుస్మర్యతే భూమానన్గం ధ్యాప్తం కథం బ్రువే I 37 

ప్ర: తదా = అప్పుడు, అజ్ఞాతా అపి = తెలియనిదే యెనను, ప్రాక్‌ భావనావశాత్‌ = సమాధియందలి 
అనుభవమును భావించినందువలన, ఆత్మార్థవృత్తిః = ఆత్మజ్ఞానము, అద్య చ = ఇప్పుడున్నూ 
అనుస్మర్యతే = నెమరువేయబడుచున్నది, భూమ+ఆనన్షమ్‌ = మహదానందము, ధ్యాప్తమ్‌ = 
ధ్యానమున పొందబడినది (ధ్యా+ఆప్తం), కథమ్‌ = ఎట్లు, (బ్రువే = చెప్పుదును. 


486 శ్రీ దత్తపురాణమ్‌ 


తా: ఆ స్థితిలో ముందటి సమాధిలోని అనుభవమును నెమరువేసికొనుటవలన అదే 
మహదానందము కలుగును. దాని నెట్లు చెప్పగలను? 


శ్లో॥ భవత్రసాదాదానన్నమనుభూతోః స్యనుత్తమమ్‌ । 
పునర్దేహదశాం నీతః ప్రారబ్ధేన జవీయసా ॥ 38 


ప్ర: భవత్‌ ప్రసాదాత్‌ = తమ అనుగ్రహమువలన, అనుత్తమం ఆనన్దమ్‌ = ఉత్తమోత్తమమైన 
ఆనందమును, అనుభూతః అస్మి = అనుభవించినవాడనైతిని, ప్రారబ్దేన = ప్రారబ్ధకర్మఫలముచేత, 
జవీయసా = వేగవంతమైనదానిచేత, పునః = మరల, దేహదశాం నీతః = ఆత్మస్థానమునుండి 
దేహదశను పొందింపబడితిని. 


తా: తమ అనుగ్రహమువలన ఉత్తమోత్తమమైన ఆనందమును అనుభవించితిని, ప్రారబ్ద్ధకర్మ 
ఫలముగా మరల దేహస్పృహను పొందితిని. 


శ్లో ఇహ కాపి నమే హానిర్భవన్తం పశ్యతో విభో! । 
సుగుణో౭ పి హి పూర్ణాత్మా సర్వానననిధిర్భవాన్‌ ॥ 39 
ప్ర: ఇహ = జగత్తులో, భవన్తం పశ్యతః = తమరిని చూచుచున్నవాడనైన, మే =నాకు, కా అపి 
హానిః = ఏ విధమైన హానియును, న = లేదు, విభో! = ఓ ప్రభూ! హి = ఏలయనగా, భవాన్‌ 
= తమరు, సుగుణః = గుణవంతులు, అపి = మరియు, పూర్ణాత్మా = ఆత్మప్రపూర్ణులు, సర్వ+ఆనన్ద 
నిధిః = సమస్తమైన, ఆనందముల ప్రోవు. 
తా: ఓ ప్రభూ! తమరిని దర్శించుచున్న నాకు జగత్తులో ఎట్టి హానియు లేదు. ఏలన, తమరు 
సుగుణములు గలవారు. అయినను గుణసంబంధిదోషములు లేని పూర్ణమైన ఆత్మస్వరూపులు, 
ఆనందము లన్నిటికి నెలవు. 
శ్లో బహూనా కిమిహోక్తేన నిస్తీరో స్మి భవామ్బుధేః 
పరమానన్దసన్లోహనిమగ్నోు స్మి నిరాకులః ॥ 40 
ప్ర: ఇహ = ఇప్పుడు, కిం బహునా ఉక్తేన = ఎక్కువగా మాట్లాడిన ప్రయోజనమేమి?, 
భవ+అమ్బుధేః = సంసారసాగరమునుండి, నిస్తీర్ణః+అస్మి = దాటించబడితిని, పరమ+ఆనన 
సందోహనిమగ్నః = బ్రహ్మానందమున మున్గినవాడనై, నిరాకులః = వ్యాకులత లేనివాడను, అస్మి 
= అయితిని. 


తా: పలు మాటలేల? నేను సంసారసాగరమునుండి ఆవలి తీరము జేరితిని, బ్రహ్మానందమున 
మునిగితిని, వ్యాకులత లేనివాదనైతిని. 
శ్లో న కిళ్ళొన్మేం సి కర్తవ్యం కృతం సర్వమశేషతః 
జ్ఞాతవ్యమపి విజ్ఞాతం ప్రాప్తం ప్రాప్తవ్యమప్యహో! ॥ 41 
sy a ఇని ఆవి 


శ్రీశ్రీ శ్రీవాసుదేవానందసరస్వతీవిరచితమ్‌ 487 


ప్ర:మే=నాకు, కర్తవ్యమ్‌ = చేయదగినది, కిళ్సొత్‌ = కొంచెము, న అస్తి = లేదు, సర్వమ్‌ = 
అంతయు, అశేషతః = మిగులులేకుండ, కృతమ్‌ = చేయబడినది, జ్ఞాతవ్యం అపి = తెలియదగినది 
కూడ, విజ్ఞాతమ్‌ = చక్కగా తెలిసికొనబడినది, ప్రాప్తవ్యం అపి = పొందదగినది కూడ, ప్రాప్తమ్‌ 
= పొందబడినది, అహో! = బెరా! 


తా: బెరా! నాకింక కర్తవ్యమనునదిగాని, జ్ఞాతవ్యముగాని, ప్రాప్తవ్యముగాని లేదు. చేయదగిన 
దంతయు చేసితిని, తెలియదగినదంతయు తెలిసికొంటిని, పొందదగినది పొందితిని. 


శ్లో॥ ఇదం స్వాత్మసుఖం త్యక్వా మనో మే నైతి కుత్రచిత్‌ | 
నకం కృతేన రాజ్యేన నాకం త్యక్తేన వా పునః ॥ 42 


ప్ర: ఇదం స్వాత్మసుఖమ్‌ = ఈ ఆత్మసాక్షాత్మారసుఖమును, త్యక్వా = విడిచి, మే మనః = నా 
మనస్సు, కుత్రచిత్‌ = ఎక్కడకునూ, న ఏతి = వెడలుట లేదు, కృతేన రాజ్యేన = రాజ్యము 
చేసినందువలన, న కమ్‌ = సుఖము లేదు, వా పునః = లేక మరల, త్యక్తేన = వదలినందున, 
న అకమ్‌ = దుఃఖము లేదు. 


తా:ఈ ఆత్మానుభూతిసుఖమును విడచి నా మనస్సు వేరెక్కడకునూ కదలుట లేదు. రాజ్యపాలనము 
వలన సుఖము గాని రాజ్యత్యాగమువలన దుఃఖము గాని లేదు. 
శ్లో అదః పూర్ణమిదం పూర్ణం పూర్ణాత్సూర్టముదచ్యతే 
పూర్ణస్యాదాయ పూర్ణం హి పూర్ణం బ్రహ్మావశిష్యతే 11 48 
ప్ర: అదః = అది, జగత్తునకు హేతువైన అవ్యక్తపరబ్రహ్మతత్వము, పూర్ణమ్‌ = అఖండము, 
అనాద్యనంతము, ఇదమ్‌ = ఇది, జగత్తు, వ్యక్తసృష్టి, పూర్ణమ్‌ = అఖండము, అనాది, అనంతము, 
పూర్ణాత్‌ = అఖండపరబ్రహ్మతత్వమునుండి, పూర్ణమ్‌ = నామరూపగుణవ్యక్తజగత్తు, ఉదచ్యతే = 
ఉదయించుచున్నది, పూర్ణస్య = నామరూపగుణజగత్తుయొక్క, పూర్ణమ్‌ = అసత్పదార్థ సర్వస్వమును, 
ఆదాయ = తీసిన, పూర్ణం హి బ్రహ్మో = బ్రహ్మ పూర్ణముగనే, అవశిష్యతే = మిగులును. 
తా: జగత్తు వ్యక్తము, అనంతము. ఇది నామరూపగుణచేతనాదులచే వ్యక్తమగునది. దీనికి 
మూలము అఖండపర[బ్రహ్మము. ఇది అవ్యక్తము. ఈ అవ్యక్తతత్వమునుండియే వ్యక్తజగత్తు 
వెలువడుట. ఈ వ్యక్తజగత్తునుండి వ్యక్తలక్షణములన్నిటిని ఉపసంహరించికొన్నను, అఖండ 
బ్రహ్మతత్వము అట్టే మిగిలి యుండును. 
శ్లో ఆత్మైకః పరిపూర్ణో౭ త్ర నాన్యత్మ్కిజ్బీత్తతః పరమ్‌ । 
జ్ఞాతం భవత్రసాదాన్నే భగవన్నాత్ర సంశయః ॥ 44 
ప్ర : ఆత్మా+ఏకః = ఆత్మ ఒక్కటే, పరిపూర్ణః = అఖండము, అత్ర = ఇచట, తతః పరమ్‌ = 
ఆత్మకంటె వేరైనది, అన్యత్‌ = మరియొకటి, కిజ్చిత్‌ న = కొంచెమైన లేదు, భవత్‌ ప్రసాదాత్‌ = 


488 శ్రీ దత్తపురాణమ్‌ 


మీ అనుగ్రహము వలన, భగవన్‌ = ఓ స్వామీ!, మే = నాకు, జ్ఞాతమ్‌ = తెలిసినది, న సంశయః 
= సందేహము లేదు. 


తా: ఆత్మ మాత్రమే పరిపూర్ణము. ఇచట ఆత్మ తప్ప మరియొకటేదియు లేదు. మీ అనుగ్రహము 
వలన, ఓ స్వామీ! నే నా సత్యమును నిశ్చయముగా తెలిసికొంటిని. 
శ్లో అతో సజ్యే వ్యవహృతో దేశే కాలార్థవస్తుషు 
సదా భాతి చిదాత్మాతః సుఖమయ్యో ఫీలా దిశః ॥ 45 

ప్ర: అతః = అందువలన, సజ్యే = (గహింతును, చిదాత్మా = ఆత్మ చైతన్యము, దేశే = దేశమున, 
కాల +అర్థవస్తుషు = కాలమున, ఇంద్రియవిషయములందు, వ్యవహృతః = వ్యవహరింపబడుచు, 
ప్రవర్తించుచు, సదా = ఎల్లప్పుడు, భాతి = ప్రకాశించుచున్నది, అతః = ఆ కారణమున, 
అఖిలాః దిశః = దిక్కులన్నియు, సుఖమయ్యః = సుఖమయములై యున్నవి. 


తా: అందువలన ఆత్మచైతన్యము దేశకాలములందును ఇంద్రియవిషయవస్తుజాలమునందును 
సదా ప్రవర్తించుచు ప్రకాశించుచుండును. కావుననే దిక్కులన్నియు సుఖమయములై యున్నవి. 


శ్లో యద్యాజ్ఞా భవతో భూయో ధ్యానార్థం ప్రవిశే గుహామ్‌ । 
ఈక్షే భవత్స్వరూపం వా సగుణం నాగ్రహో మమ ॥ 46 


ప్ర: యది భవతః ఆజ్ఞా = తమయొక్క ఆజ్ఞయైన యెడల, భూయః = మరల, ధ్యానార్థమ్‌ = 
ధ్యానము చేయుటకై, గుహాం ప్రవిశే = గుహను ప్రవేశింతును, భవత్‌ స్వరూపమ్‌ = తమ 
స్వరూపమును, సగుణమ్‌ = సగుణమూర్తిగా, మమ = నాకు, న అగ్రహః వా = గ్రాహ్యము 
కాదేమో, ఈక్షే = చూతును, ప్రయత్నింతును. 


తా:మీ ఆజ్ఞయైనచో, మరల గుహను ప్రవేశించి, ధ్యానమగ్నుడనై తమ సగుణమూర్తిని దర్శింప 
గలనేమో ప్రయత్నించి చూతును. 
శో॥ శ్రీశ ప్రాహ నృప! స్నాత్వా కృత్వా నిత్యవిధిం సుధీః 1 
కృత్వాహారం సమాధిం చ శ్వోభూతే వ్రజ పూర్ణదృక్‌ i 47 

ప్ర: శ్రీశ = శ్రీదత్తప్రభువు, ప్రాహ = ఇట్లనెను, నృప = ఓ రాజా!, స్నాత్వా = స్నానము చేసి, 
నిత్యవిధిం కృత్వా = సంధ్యావందనాది నిత్యవైదికధర్మములను నిర్వహించి, సుధీః = సద్బుద్ధి 
గలిగి, కృత్వా ఆహారమ్‌ = భుజించి, శ్వోభూతే = రేపటి దినమున, పూర్ణద్భక్‌ = దృష్టిని 
చెదరనీక, సమాధిం చ వ్రజ = సమాధిస్థితిని గూడ పొందుము. 


తా: శ్రీదత్తుడిట్లనెను : ఓ రాజా! స్నానము చేసి, నిత్యకృత్యములను నిర్వహించి, సద్వివేకివై, 
భోజనము చేసి, రేపటి దినమున పూర్తిగా దృష్టిని నిల్పి సమాధిస్థితిని పొందుము. 


శ్రీశ్రీ శ్రీవాసుదేవానందసరస్వతీవిరచితమ్‌ 489 


శ్లో ఇత్యాజ్ఞప్తస్తథా చక్రే సో౭ర్జునోః థ సమాహితః । 
షణ్మాసాత్సునరుత్థానం ప్రాప శ్రీదత్తవాళ్ళయా I 48 
ప్ర: ఇతి ఆజ్ఞప్తః = ఇట్లు ఆజ్ఞాపింపబడినవాడై, సః అర్జునః = ఆ కార్తవీర్యార్దునుడు, అథ 
సమాహితః = అంతట సంసిద్దుడై, తథా చక్రే = అట్లు ఆజ్ఞానుసారము చేసెను, షణ్మాసాత్‌ = 
ఆరునెలలకు, పునః = మరల, శ్రీదత్తవాఖ్బయా = శ్రీదత్తుని సంకల్పముచే, ఉత్భానం ప్రాప = 
సమాధి చాలించి లేచెను. 


తా : ఇట్లాజ్ఞాపింపబడినవాడై అంతట కార్తవీర్యార్దునుడు ధ్యానమగ్నుడై, మరల ఆరునెలల 
తరువాత శ్రీదత్తసంకల్పమువలన ధ్యానము చాలించి లేచెను. 


శ్లో; తతః పునర్విశేత్యుకో భూయో యోగీ సమాహితః । 
వర్నేశోత్ధాయ చాగత్య నత్వాగ్రే శ్రీగురోః స్థితః ॥ 49 


ప్ర: తతః = అంతట, పునః = మరల, విశ = ప్రవేశించుము, ఇతి ఉక్తః = అని చెప్పబడిన, 
యోగీ = యోగియైన కార్తవీర్యార్దునుడు, భూయః సమాహితః = మరల ధ్యానమగ్చుడై, వర్షేణ 
= ఒక్క సంవత్సరకాలమునకు, ఉత్థాయ = లేచి, ఆగత్య చ = వచ్చియును, శ్రీగురోః అగ్రే = 
శ్రీదత్తగురువుయొక్క ముంగిట, నత్వా స్థితః = నమస్కరించి నిల్చెను. 


తా: అంతట మరల ప్రవేశింపుమని ఆజ్ఞకాగా, యోగి కార్తవీర్యార్జునుడు మరల ధ్యానమగ్నుడై, 
సంవత్సరము గడచిన తరువాత ధ్యానము చాలించి లేచి వచ్చి శ్రీదత్తుని ఎదుట నమస్మరించి 
నిల్చెను. 
శ్లో; తం ప్రాహ ప్రణతం శాన్తం స్వభక్తం భక్తవత్సలః । 
స్వాగ్రే తముపవేశ్యాజ త్వయా పృష్టం మయోదితమ్‌ ॥ 50 

ప్ర: భక్తవత్సలః = భక్తులకు తల్లివంటి వాడైన శ్రీదత్తుడు, ప్రణతమ్‌ = నమస్మరించిన, శాన్తమ్‌ 
= శాంతుడైన, స్వభక్తం తమ్‌ = తన భక్తుడైన వానితో, తమ్‌ = వానిని, స్వ+అగ్రే = తనముందు 
ఉపవేశ్య ఆ కూర్చుండజేసి, ప్రాహ = ఇట్లనెను, అజ్ఞ = నిశ్చయముగా, త్వయా = నీ చేత, 
పృష్టమ్‌ = అడుగబడినది, మయా = నా చేత, ఉదితమ్‌ = చెప్పబడినది. 


తా : భక్తవత్సలుడైన శ్రీదత్తుడు తనకు నమస్కరించిన, శాంతుడైన, తన భక్తుని తనముందు 
కూర్చుండ జేసి యిట్లనెను : నీవడిగినది నేను చెప్పినాను. 
శ్లో కిమాచారేణ మే కృత్యం తవాపి చ తథాప్యయమ్‌ । 
ధర్మః సనాతనః సేవ్యో లోకోపకృతయే సదా ॥ ర్‌1 
ప్ర: మే = నాకు, తవ+అపి చ = నీకు గూడను, ఆచారేణ = ఆచారముతో, కిం కృత్యమ్‌ = 
చేయదగినదేమి?, తథా అపి = అట్లయినను, అయమ్‌ = ఇది, సనాతనః ధర్మః = చాల 


490 శ్రీ దత్తపురాణమ్‌ 


పురాతనమైన ధర్మము, లోక+ఉపకృతయే = లోకోపకారమునకై, సదా సేవ్యః = ఎల్లవేళల 
ఆచరించదగినది. 
తా : నాకును, నీకును గూడ ఆచారముతో పనిలేదు. అయినను, లోకోపకారముకొరకై మన మీ 
సనాతనధర్మమును ఆచరించవలసినదే. 

శ్లో॥ లోకబాధానిరాసార్థం విపరీతం క్వచిదృహిః । 

చరిత్వాపి నహి త్యాజ్యాః క్రియా వర్ణాశ్రమోచితాః ॥ ర్‌2 

ప్ర: లోక బాధా నిరాసార్థమ్‌ = లోకబాధను తొలగించుటకై, క్వచిత్‌ = ఒకచో, బహిః = 
వెలుపల, విపరీతమ్‌ = విపరీతముగా, చరిత్వా అపి = ఆచరించినను, వర్ణాశ్రమోచితాః క్రియాః 
= వర్ణాశ్రమములకు తగిన కార్యములను, నహి త్యాజ్యాః = విడువరాదు. 


తా: ఒకచో బాహ్యదృష్టికి మనచర్యలు విపరీతముగా తోచినను, వర్గాశ్రమధర్మములు 
ఆచరణీయములే. 
శ్లో గృహస్థ్రేన త్వయా భూప! త్రివిధా కర్మచోదనా 1 
లోకసం గ్రహసిద్ధ్యర్థం శ్రద్ధయెవ విజానతా ॥ ర్‌తి 
ప్ర: భూప! = ఓ రాజా!, గృహస్టేన త్వయా = గృహస్థాశ్రమివైన నీచేత, త్రివిధా = మూడు 
విధములైన, కర్మచోదనా = కర్మాచరణ, లోకసం[గ్రహసిద్ధ్యర్థమ్‌ = లోకమున శుభము జరుగుటకు, 
శ్రద్ధయా ఏవ = శ్రద్ధతోడనే, విజానతా = తెలియదగును. 


తా : ఓ రాజా! నీవు గృహస్థాశ్రమమున నున్న వాడవు. కావున నీకు లోకశ్రేయమునకై చేయదగిన 
కార్యములు మూడు విధములు. 
శ్లో యద్యదాచరతి గ్రేష్టః తత్తదేవేతరో౭ పి చ। 
స యత్రమాణం మనుతే లోకస్తదనువర్తతే I ర్‌4 
ప్ర : ఢ్రేష్టః = సమాజములోని పెద్ద, యత్‌ యత్‌ ఆచరతి = ఏమేమి చేయునో, తత్‌ తత్‌ ఏవ 
ఇతరః అపి చ = ఇతరుడు కూడ దానినే (చేయును), సః = ఆ శ్రేష్టుడు, యత్‌ = దేనిని, 
ప్రమాణం మనుతే = ప్రమాణముగ భావించునో, లోకః = లోకప్రజలు, తత్‌ అనువర్తతే = దాని 
ననుసరించి ప్రవర్తింతురు. 
తా: సమాజములోని వయః శ్రేష్టులు, విద్యాశ్రేష్టులు, అధికార శ్రేష్టులు యేమేమి చేయుదురో, 
దానినే సాధారణప్రజలు కూడ చేయుదురు. శ్రేష్టులు తమ కే యే శాస్త్రములు ప్రమాణమని 
చెప్పుదురో, స్వీకరింతురో, వానినే అన్యులు గూడ స్వీకరింతురు. 
శో దోషబుద్దా భయాతీతః నిషిద్ధాన్న నివర్తతే 1 
గుణబుద్దా న విహితం కరోతి జ్ఞోం_పి బాలవత్‌ ॥ ర్‌ర్‌ 


శ్రీశ్రీ శ్రీవాసుదేవానందసరస్వతీవిరచితమ్‌ 491 


శ్లో యస్వాత్మరతిరాత్మజ్ఞః స్వాత్మతృప్తః సదాత్మవాన్‌ I 


స్వాత్మన్యేవాత్మని తుష్టస్తత్మార్యం క్వావశిష్యతే I 56 
శో కృతేన తస్య నైవార్డో నానర్జోః ప్యకృతేన చ। 
అతో స్య నైవ కుత్రాపి కశ్చనార్థవ్యపాశ్రయః I ర్‌7 


ప్ర: యః తు = ఎవడైతే, దోషబుద్యా = తప్పుచేయుచున్నానను స్పృహతో, భయాతీతః 
భయములేనివాడై, నిషిద్దాత్‌ = నిషిద్ధకర్మలనుండి, న నివర్తతే = వెనుదిరుగడో, గుణబుద్భ్యా : 
మంచిదను భావముతో, విహితమ్‌ = శాస్త్రనిర్ణయమైన కర్మలు, జ్ఞః అపి = తెలిసిన వాడైనను, 
బాలవత్‌ = బాలునివలె, న కరోతి = చేయకుండునో, ఆత్మరతిః = ఆత్మయందే ఆనందించువాడు, 
ఆత్మజ్ఞః = ఆత్మనెటీగిన వాడు, స్వ+ఆత్మ-తృప్తః = తన ఆత్మయందే సంతుష్టుడు, సదాత్మవాన్‌ 
= సత్పదార్థమైన ఆత్మదృష్టిగలవాడు, స్వ+ఆత్మని ఏవ = తన ఆత్మయందే, ఆత్మనా తుష్టః = 
ఆత్మతో సంతుష్టుడో, తత్‌ = వానికి, కార్యమ్‌ = కర్తవ్య కర్మ యనునది, క్వ = ఎక్కడ, అవశిష్యతే 
= మిగిలియుండును?, తస్య = వానికి, కృతేన = చేయుటచేత, చేసిన కర్మచేత, న అర్థః ఏవ = 
ఫలభోగము కలుగదు, అకృతేన చ = కర్మ చేయనందువలన, న అనర్థః అపి = బాధయును 
లేదు, అతః = అందువలన, అస్య = వానికి, కుత్ర అపి = ఎక్కడనైనను, కశ్చన = ఎట్టిదిగాని, 
అర్థవ్యపాశ్రయః = చేరదగిన సతృలము చేరకుండుట యనునది, న ఏవ = లేనే లేదు. 


తా : ఎవడైతే దోషబుద్ధి గలిగి భయములేక నిషిద్ధకర్మలు చేయునో, గుణమునెంచి శాస్త్రవిహిత 
కర్మలు తెలిసియు, బాలునివలె ప్రవర్తించుచు చేయకుండునో, ఆత్మానందమును పొందుచుండు 
ఆత్మజ్ఞానియె, ఆత్మవంతుడై, ఆత్మతృప్తి గలిగి, ఆత్మానందము కాక విషయానందమునకు 
తృప్తిచెందడో, అట్టివాడు కర్మచేసినచో కలుగు ప్రయోజనములేదు, చేయకున్న నష్టమునూ లేదు, 
అనగా ఆతడు పుణ్యపాపము లంటనివాడని భావము. 
శ్లో ద్వావేతౌ పురుషా లోకే పరమానన్దనిర్భరౌ । 
యోగయుక్తో ద్వయాతీతో యశ్చ బుద్ధేః పరం గతః ॥ 58 

ప్ర: ఏతౌ ద్వౌ పురుషా = ఈ యిద్దరు పురుషులు, లోకే = లోకమున, పరమానన్ద-నిర్భరౌ = 
పరమానందము ననుభవించువారు, ద్వయాతీతః = ద్వయభావమునకు లొంగనివాడైన, 
యోగయుక్తః = యోగి, యః చ = మరియొకడు, బుద్దేః = బుద్ధికి, పరంగతః = పరమత్వమును 
పొంది (నిష్కామకర్మ చేయువాడు). 

తా: లోకమున యిద్దరు పరమానందభరితులు. ఒకడు యోగియె ఆద్వయభావమున విడచి 


లోకమంతయు ఆత్మస్వరూపముగ దర్శించువాడు; వేరొకడు, కర్మతత్వమును వివేకించి నిష్కామకర్మ 
చేయువాడు. 


492 శ్రీ దత్తపురాణమ్‌ 


శ్లో; పురం గచ్చావనిం పాహి సప్తద్వీపాం భుజా౭_ర్టితామ్‌ I 


దేవాన్యజ్జెర్యజ శ్రాద్ధెః పిత్యాన్దానైర్విజానపి ॥ 59 
శ్లో విప్రాన్నన్తర్వయ స్వర్ణగోభూకన్యారథాదిభిః 

భూయో భూయో౭ పి మే ప్రీత్యా దర్శనం చ సమాచర ॥ 60 
శ్లో స్మరణం కురు రాజ్యే౭ పి హృదా౭_వ్యగ్రేణ మేసదా। 

పరానన్దస్వరూపం మే న విస్మరసి కర్షిచిత్‌ ॥ 61 
శ్లో అన్తర్నిష్టః సదా యుక్తో బహిర్వవహరన్నపి । 

ప్రవాహపతితం కర్మ కురు తేన న లిప్యసే ॥ 62 
శ్లో॥ జీవన్ముక్తః సదా తిష్ట యావదారబ్ధమాత్మదృక్‌ । 

తతో విదేహకైవల్యం ప్రాప్స్యసే మయి నిశ్చితమ్‌ ॥ 63 
శ్లో; మయా౭_నుశిష్టో గచ్చాశు యథోక్తం సమ్యగాచర । 

సుభఖీభవాననమయః సదైవ త్వం నిరామయః ॥ 64 


ప్ర: పురం గచ్చ = నీ నగరమునకు పొమ్ము, భుజా+అర్జితామ్‌ = భుజబలముచే సంపాదింపబడిన, 
సప్తద్వీపామ్‌ = సప్తద్వీపములుగల, అవనిమ్‌ = భూమిని, పాహి = పాలించుము, దేవాన్‌ = 
దేవతలను, యజ్జైః = యజ్ఞములతో, యజ = పూజించుము, పిత్యూన్‌ = పితరులను, శ్రాద్దెః 
ప్రతిసాంవత్సరిక శ్రాద్ధకర్మలతో, ద్విజాన్‌ = బ్రాహ్మణులను, దానైః = దానములతో, విప్రాన్‌ = 
బ్రాహ్మణులను, సన్తర్పయ అపి = సంతోష పెట్టుముగూడ, స్వర్ణగోభూకన్యారథాదిభిః = బంగారము, 
గోవులు, భూమి, కన్యలు, రథములు మొదలగు వానితో, భూయః భూయః అపి = మరల 
మరల కూడ, మే దర్శనమ్‌ = నా దర్శనమును, ప్రీత్యా = ఇష్టముతో, సమాచర = చేయుము, 
రాజ్యే అపి = రాజ్యపాలనమందున్నను, అవ్యగ్రేణ హృదా = చింతలులేని మనస్సుతో, సదా = 
ఎల్లప్పుడు, మే స్మరణం కురు = నన్ను స్మరించుము, కర్షిచిత్‌ = ఎప్పుడైనను, మే పరానన- 
స్వరూపమ్‌ = నా పరమానందస్వరూపమును, న విస్మరసి = విస్మరించకుము, అన్తః +నిష్టః = 
ఆత్మనిష్టగలిగి, బహిః వ్యవహరన్‌ అపి = వెలుపల లోకమున ప్రవర్తించుచున్నను, సదా యుక్తః 
= ఎప్పుడును, ఆత్మయుతుడవై, న లిష్యసే = ఫలభోగము నిన్నంటదు, జీవన్ముక్తః = జీవన్ముక్తుడవై, 
యావత్‌ ఆరబ్ధిమ్‌ క ప్రారబ్దకర్మ యున్నంతవరకు, ఆత్మద్భక్‌ = ఆత్మదృష్టి కలిగి, సదా తిష్ట = 
ఎప్పుడును ప్రవర్తించుము, తతః = ఆపై, మయి = నా యందు, విదేహ కైవల్యమ్‌ = 
మరణానంతరము కైవల్యమును, ప్రాష్వుసే = పొందుదువు, నిశ్చితమ్‌ = నిశ్చయము, మయా 
= నా చేత, అనుశిష్టః = అనుమతించబడినవాడవై, ఆశు గచ్చ = వెంటనే వెడలుము, యథా 
ఉక్తమ్‌ = ఎట్లు చెప్పబడినదో అట్లు, సమ్యక్‌ +ఆచర = చక్కగ ఆచరించుము, సుఖీభవ = 


శ్రీశ్రీ శ్రీవాసుదేవానందసరస్వతీవిరచితమ్‌ 493 


సుఖముండుము, సదా+ఏవ త్వమ్‌ = నీవెల్లపుడును, నిరామయః = ఆధివ్యాధులు లేకుండ, 
ఆనన్టమయః = ఆనందమయుడవు (భవ = కమ్ము). 


తా: నీవు నీ నగరమునకు పోయి, నీ రాజ్యమును పాలించుము. దేవతలను యజ్ఞములతో 
పూజించి, పితరులను శ్రాద్ధకర్మలతోను, బ్రాహ్మణులను దానములతోను, బంగారమును, గోవులను, 
భూమిని, కన్యలను, రథాదులను సంతోషపెట్టుము. మరల మరల నా దర్శనమునకై రమ్ము 
రాజ్యపాలనములో నున్నను మనసా నన్ను స్మరించుము. ఎప్పుడును నా పరమానందరూపమును 
స్మరించుము. లోకవ్యవహారములో మునిగియున్నను, సదా ఆత్మయుక్తుడవై కర్మలు చేయుము. 
దానిచే కర్మఫలమైన పాపపుణ్యములు, సుఖదుఃఖములు నిన్నంటవు. ప్రారబ్బమున్నంతవరకు 
జీవన్ముక్తుడవై నిష్కామకర్మ చేయుము. నాయందు విదేహకైవల్యమును పొందుదువు. నా 
అనుమతితో వెంటనే వెడలుము. నేను చెప్పిన రీతిగా ఆచరించుము. ఆధివ్యాధులు లేకుండ 
ఆనందముగ సుఖముగ జీవించుము. 


ఇతి శ్రీమద్దత్తపురాణే సార్దత్రిసాహగస్రాం త్రికాణ్ణిమణ్ణితాయాం సంహితాయాం 
ఇ 0 [టా © 
వాసుదేవ్యాం చతుర్జాష్టకే తృతీయాధ్యాయః I 


ఓమ్‌ శం 


494 


శ్రీః 
ప.ప. శ్రీవాసుదేవానందసరస్వతీవిరచితమ్‌ 


ఆదత్తపఫురాణమ్‌ 


చతుర్ధాష్టకము - చతుర్థాధ్యాయము 


శ్లో బుతస్య గోపోం ద్య భవాన్యదాజ్ఞాపయతి ప్రభుః । 
తన్మే మూర్చా ధృతమితి ప్రోక్తా నత్వా౭ రునో గతః॥ i 
ప్రతిపదార్థం : బుతస్య = తప్పక రావలసిన ఫలమునకు, గోపః = రక్షకుడు, ప్రభుః = ప్రభువు, 
భవాన్‌ = తమరు, అద్య = నేడు, యత్‌ ఆజ్ఞాపయతి = యే ఆజ్ఞనిచ్చితిరో, తత్‌ = అది, మే 
మూర్షా ధృతమ్‌ = నా శిరసున ధరించబడినది, ఇతి ప్రోక్సా = అని చెప్పి, నత్వా = నమస్కరించి, 
అర్జునః = కార్తవీర్యార్జునుడు, గతః = వెడలినాడు. 
తాత్సర్యం : రాదగిన ఫలమునకు రక్షకులైన ప్రభువు తమరు ఆజ్ఞాపించినట్లే చేతును, అని చెప్పి 
నమస్మరించి కార్తవీర్యార్డునుడు వెడలెను. 
శ్లో పురమేత్యార్దునః సమ్రాట్‌ శ్రీదత్తేన యథధోదితమ్‌ । 
చచారావ్యాహత స్వైరగతిర్వాయురివాత్మవాన్‌ I 2 
ప్ర : సమ్రాట్‌ అర్జునః = కార్తవీర్యార్డున చక్రవర్తి, పురం ఏత్య = తన నగరమునకు వెడలి, 
శ్రీదత్తేన యథా ఉదితమ్‌ = శ్రీదత్తునిచే చెప్పబడిన రీతిగా, ఆత్మవాన్‌ = ఆత్మనిష్ణుడై, వాయుః 
ఇవ = వాయువు వలె, అవ్యాహత = ఆటంకములేని, స్వైరగతిః = స్వేచ్చతో, చచార = ప్రవర్తించెను. 
తా : కార్తవీర్యార్దునుడు తన పురమునకు మరలిపోయి, శ్రీదత్తుడు చెప్పినట్లు ఆత్మవంతుడై 
వాయువువలె స్వేచ్చగా అడ్డులేక తన కర్తవ్యము నాచరించెను. 
శ్లో దశయజ్ఞసహసైః స భూప ఈజే మహామతిః । 
సర్వే యజ్ఞా మహారాజో భూరికాజణ్బనదక్షిణాః ॥ తి 


ప్ర: దశయజ్ఞ-సహ(సైః = పదివేల యజ్ఞములతో, సః మహామతిః భూపః = మహాబుద్ధిశాలియెన 


శ్రీశ్రీశ్రీవాసుదేవానందసరస్వతీవిరచితమ్‌ 495 


ఆ రాజు, ఈజే = దేవతల పూజించెను, సర్వే యజ్ఞాః = అన్ని యజ్ఞములును, భూరికాళ్బున 
దక్షిణాః = గొప్ప బంగారు కానుకలతో, మహారాజః = గొప్పగా ప్రకాశించెను. 


తా: ఆ రాజు పదివేల యజ్ఞములు చేసెను. అన్ని యజ్ఞములలోను గొప్పగా బంగారు కానుకల 
నిచ్చెను. 
శ్లో సర్వే కాబ్బునవేదీకా వేదవిన్మునిసంవృతాః I 
సర్వైర్దేవైః సుసంప్రా ప్రెర్విమాన స్టైరలజ్బృతాః ॥ 4 

ప్ర: సర్వే = అన్నియు, కాజ్బనవేదీకాః = బంగారు వేదికలు గలవి, వేదవిద్‌+ముని = వేదవేత్తలైన 
మునులచే, సంవృతాః = పరివేష్టింపబడినవి, సర్వైః దేవైః = దేవతలందజచేత, విమానస్థైః 
సుసంప్రాప్తెః = విమానములలో సకాలమునకు చేరుకొనినవారిచే, అలంకృతాః = అలంకరింప 
బడినవి. 


తా: యజ్ఞవేదికలన్నియు బంగారపు నిర్మాణములే, వేదవేత్తలైన మునులచే పరివేష్టింపబడినవే, 
విమానములలో సకాలమునకు చేరుకొనిన దేవతలందజచే అలంకరింపబడినవే. 
శ్లో అప్పరోభిశ్చ గన్థర్వైర్గాయద్సిః పరిశోభితాః । 
నాకాలే యస్య రాష్ట్రే తు మరణం కోం_ ప్యపశ్యత J ర్‌ 

ప్ర: అప్పరోభిః . అప్పరసలచేత, చ = మరియు, గాయద్శిః = పాడుచున్న గన్గర్వైః = 
గంధర్వులచేత, పరిశోభితాః = శోభిల్లినవి, యస్య రాష్ట్రే తు = ఎవని రాష్ట్రమునందేమో, అకాలే 
మరణమ్‌ = వార్గక్యము రాకముందే మరణించుట యనునది, కః అపి = ఎవరునూ, న అపశ్యత 
= చూడలేదు. 


తా: అప్ప్సరో నాట్యములు, గంధర్వగానములు శోభగూర్చినవి. ఆ కార్తవీర్యార్డునుని రాజ్యమున 
అకాలమరణముల నెవరును చూడలేదు. 
శ్లో॥ దుర్భిక్షమీతిభీత్యాది యస్య రాష్ట్రే కదాపి నో । 
యథాకాలం వవర్నేన్టః సస్యవృద్ధిం దదౌ మహీ ॥ 6 

ప్ర: యస్య రాష్ట్రే = ఎవని రాజ్యమందు, దుర్భిక్షమ్‌ = కరువు, ఈతిభీతి+ఆది = ఈతిబాధల 
భయము, అతివృష్టి, అనావృష్టి, మిడుతలదండు, ఎలుకలు, చిలుకలు అతివృద్ధి, విదేశీయుల 
దాడులు అను మొ ఆరిటివలన భయము, కదా+అపి నో = ఎప్పుడును లేదు, ఇన్టః = 
ఇంద్రుడు, యథాకాలమ్‌ = సరియైన బుతువులో, వవర్ష = వర్షించెను. మహీ = భూమి, 
సస్యవృద్ధిమ్‌ _ ధాన్యవృద్ధిని, దదౌ = ఇచ్చెను. 

తా : ఆ కార్తవీర్యార్డునుని రాజ్యమున కరువుగాని, ఈతిబాధలు గాని యేనాడునూ లేదు. 


496 శ్రీ దత్తపురాణమ్‌ 


ఇంద్రుడు సరియైన బుతువులో వర్షించెను. భూమి పంటలు పండి ధాన్యమును సమృద్ధిగా 
యిచ్చిను. 
శ్లో॥ సమస్తరత్నసంపూర్ణశ్చక్రవర్తీ బభూవ సః । 
స్వయం హి సప్తద్వీపేషు ఖడ్గీ చక్రీ శరాసనీ ॥ 7 

ప్ర: సః = ఆ కార్తవీర్యుడు, సమస్తరత్నసంపూర్ణః = ముత్యము, మాణిక్యము, వైదూర్యము, 
గోమేదికము, వజ్రము, పగడము, పద్మరాగము, మరకతము, నీలము అనబడు నవరత్నములతో 
నిండియున్న సంపదగల, చక్రవర్తీ = చక్రవర్తి, బభూవ = ఆయెను, స్వయం హి = తానే, 
సప్తద్వీపేషు = సప్తద్వీపములలో, అనగా, పుడమి యంతటిలో, ఖడ్గీ = ఖడ్గచాలనవీరుడు, చక్రీ 
= చక్రాయుధప్రయోగకుశలుడు, శరాసనీ = ధనుర్విద్యాప్రవీణుడు, (బభూవ = ఆయెను). 


తా:ఆ కార్తవీర్యార్జునుడు సమస్తరత్నసంపదగలవాడై, చక్రవర్తియె, భూమండలమున ఖడ్డధారిగా, 
చక్రధారిగా, విలువిద్యాప్రవీణుడుగా సర్వశేష్టవీరుడైనాడు. 
శ్లో; రథీ పరిభ్రమత్యేవ దుష్టచోరారిశాసనః I 
సర్వాన్తరో యథా వాయురాత్మా సాక్షీ స్వయోగతః ॥ 8 
ప్ర: రఢీ = రథికుడై, దుష్టచోర+అరిశాసనః = దుష్టులు, దొంగలు, శత్రువులైన వారిని 
నియంత్రించువాడై, పరిభ్రమతి+ఏవ = సంచరించుచుండియే, స్వయోగతః = తన యోగశక్తివలన, 
యథా వాయుః = వాయువువలె, (యథా) ఆత్మా = ఆత్మవలె, సర్వ+అన్తరః సాక్షీ = అన్నిట 
అన్తరాత్మ సాక్షియినాడు. 
తా: రథికుదై దుర్మార్గులను నియంత్రించుచు సంచరించినాడు. వాయువువలె, అంతరాత్మవలె, 
తన యోగశక్తివలన, సర్వసాక్షియెనాడు. 
శ్లో॥ ఏవం రాజా మనుష్టోం పి మాహిష్మత్యాం వసన్నపి | 
కర్కోటకసుతాం జిత్వా పురీం తత్ర న్యవేశయత్‌ ॥ 9 
ప్ర: ఏవమ్‌ = ఈ విధముగా, రాజా = రాజు, మనుష్యః అపి = మనుష్యుడైనను, మాహిష్మత్యామ్‌ 
= మాహిష్మతిలో, వసన్‌ అపి = నివసించుచున్నను, కర్కోటక-సుతామ్‌ = కర్మోటకుని 
(నాగవంశీయుడు) కుమార్తెను, జిత్వా = గెల్చి, తత్ర పురీమ్‌ = ఆ నగరిలో, న్యవేశయత్‌ = 
ప్రవేశపెట్టెను. 


తా: ఈ రీతిగా రాజు మనుష్యుడైనను, మాహిష్మతీ నగరమున వసించిననూ, నాగవంశీయుడైన 
కర్కోటకుని కుమార్తెను అచట నగరిలో ప్రవేశింపజేసెను. 
శ్లో కదాచిత్‌ ప్రీసహస్రాధ్యో రేవాయాం స మహాబలః । 
చిక్రీడే దోఃసహససేణ రేవాం ప్రాగ్గతిమానయన్‌ ॥ 10 


శ్రీశ్రీ శ్రీవాసుదేవానందసరస్వతీవిరచితమ్‌ 497 


ప్ర: కదాచిత్‌ = ఒకప్పుడు, సః మహాబలః = ఆ మహాబలశాలి, స్తీసహ(స్రాఢ్యః = వేయిమంది 
స్త్రీలతో గూడినవాడై, దోఃసహ(స్రేణ = సహస్రబాహువులతో, రేవామ్‌ = నర్మదానదిని, ప్రాక్‌ +గతిం 
ఆనయన్‌ = తూర్చుదిక్కుగా ప్రవహింపజేయుచు, రేవాయామ్‌ = నర్శదానదిలో, చిక్రీడే = 
క్రీడించెను. 

తా: ఒకప్పుడా మహాబలశాలి వేయిమంది స్రీలతో గూడి నర్మదానదిలో క్రీడించెను. ఆ 
సందర్భమున నాతడు తన వేయి బాహువులతో నర్మదానది గతిని తూర్పుదిశగా మార్చెను. 


శ్లో॥ తగ్రేక్ష్య తత్పతిః క్రుద్ధః సిన్ధుర్వేగాదధావత । 


తమూర్మిమాలినం క్రుద్ధం దృష్ట్వా రాజా ప్రహస్య చ ॥ 11 
శ్లో; ఏకో భుజసహగ(స్రేణ జగాహే స మహార్ణవమ్‌ । 
తస్య బాహుసహస్రేణ పీడితో౭ భూన్మహోదధిః ॥ 12 


ప్ర: తత్‌ ప్రేక్ష్య = దానిని చూచి, తత్‌ పతిః = ఆ నర్మదానదీ భర్తయైన, సిన్గుః = సముద్రుడు, 
క్రుద్ధః = కోపించినవాడై, వేగాత్‌ = వేగముగా, అధావత = పరువెత్తెను, తం ఊర్మిమాలినమ్‌ = 
తుంగతరంగితుడైన ఆ సముద్రుని, క్రుద్ధం దృష్ట్వా = కోపించినవానిగా చూచి, రాజా = రాజు 
కార్తవీర్యార్జునుడు, ప్రహస్య చ = నవ్వియు, ఏకః = ఒక్కడే, తస్య = వానియొక్క బాహుసహ(సేణ 
= వెయ్యి బాహువులతో, పీడితః = బాధింపబడినవాడు, మహోదధిః = సాగరుడు, అభూత్‌ = 
ఆయెను. 
తా: నర్మద ఆ రీతి తూర్చుదిశగా మరల్చబడుటను చూచిన నదీనాథుడు సాగరుడు కోపించి 
వేగముగా పరువెత్తెను. ఉవ్వెత్తున లేచిపడుచూ వచ్చిన ఆ సముద్రుని కార్తవీర్యుడొక్కడే తన 
వేయి బాహువులతో పీడించెను. 
శ్లో చూర్ణీకృతమహావీచిర్లీనమీనముఖః సచ। 
భీతభీతః సముద్రో౭ పి పలాయనపరో౭ భవత్‌ ॥ 13 
ప్ర: చూర్ణీకృత = పొడిగా నలుగగొట్టబడిన, మహావీచిః = ఉత్తుంగతరంగములు గలిగి, లీన 
మీన ముఖః = చెదరి పారిన చేపలు గలవాడై, సః సముద్రః అపి = ఆ సముద్రుడు గూడ, 
భీతభీతః = మిక్కిలి భయము జెందినవాడై, పలాయనపరః అభవత్‌ = పరువెత్తి పారిపోయెను. 
తా: సముద్రుని ఉత్తుంగతరంగములను కార్తవీర్యార్డునుని వేయి బాహువులు నలుగగొట్టగా, ఆ 
నీటిలోని చేపలు కానరాకుండ చెదరిపారగా, ఆ సముద్రుడు మిక్కిలి భయపడి, పారిపోయినాడు. 
శ్లో అబ్బా సంక్షోభ్యమాణే తు పాతాలస్థ్థా మహాసురాః । 
సర్వేం ప్యహివరా బాధమార్తిమాపుర్దురత్యయామ్‌ ॥ 14 
ప్ర: అబ్బా సంక్షోభ్యమాణే తు = సముద్రము కల్లోలితమగుచుండగా, పాతాలన్థాః = 


498 శ్రీ దత్తపురాణమ్‌ 


పాతాళలోకమున నివాసముండు, మహాసురాః = మహారాక్షసులు, సర్వే అపి అహివరాః = 
నాగగ్రేష్ణులందజును కూడ, బాఢమ్‌ = మిక్కిలి, ఆర్తిం దురత్యయాం ఆపుః = భరింపరాని 
దుఃఖము నొందిరి. 


తా: సముద్రము కల్లోలము కాగా, పాతాళమున గల రాక్షసులు, నాగులు అందటును భరింపరాని 
వేదన పొందిరి. 


శ్లో ఏవం ప్రభావో రాజర్షిరేకో ధన్వీ మహీతలే । 
యోగాభ్యాసరతో నిత్యం రాజ్యం చక్రే స్వధర్మవిత్‌ i 15 
ప్ర: ఏవం ప్రభావః = ఇట్టి శక్తిమంతుడైన, ఏకః ధన్వీ = ఒక ధానుష్ముడు, రాజర్షి= బుషియైన 
రాజు, యోగాభ్యాసరతః నిత్యమ్‌ = అనుదినమును యోగసాధనయందాసక్తుడై, మహీతలే = 
భూమండలమున, స్వధర్వవిత్‌ = తన ధర్మము నెతీగినవాడై, రాజ్యం చక్రే = రాజ్యమును 
పాలించెను. 
తా: ఇంతటి శక్తిమంతుడైన ఒక ధానుష్ముడు, రాజర్షి యోగాభ్యాసాసక్తుడు, స్వధర్మవేత్త, 
భూమిని పాలించెను. 
శ్లో దుశ్చరం తత్తపో దృష్ట్వా నిషప్ప్రత్యూహాంస్తథా* ధ్వరాన్‌ । 
స్వపదస్మ్థా అపి సురా భయమాజగ్మురన్వహమ్‌ I 16 
ప్ర: దుశ్చరమ్‌ = ఆచరణ క్లిష్టమైన, తత్‌ తపః దృష్ట్వా = వాని తపస్సును చూచి, తథా = అట్లే, 
నిష్ప్రత్యూహాన్‌ అధ్వరాన్‌ = నిర్విఘ్నముగా సాగిన యజ్ఞములనున్నూ స్వపదస్మాః అపి = తమ 
స్థానములందున్నవారైనను, సురాః = దేవతలు, అన్వహమ్‌ = దినదినము, భయం ఆజగ్ముః = 
భయము జెందిరి. 
తా: కష్టసాధ్యమైన ఆ రాజుయొక్క తపస్సును, నిర్విఘ్నముగా సాగిన యజ్ఞములను చూచి, 
తమ స్థానములందున్నవారే అయినను, దేవతలు నిత్యము భయము జెందిరి. 
శ్లో॥ దేవాధికారహర్ష్లా౭ం యం భవిష్యతి తపోబలాత్‌ | 
ఇత్యాశజ్యామరైః సూర్యః సత్వహృత్యై ప్రచోదితః ॥ 17 
ప్ర: అయమ్‌ = ఈతడు, తపోబలాత్‌ = తపశ్శక్తివలన, దేవ+అధికారహర్తా = దేవతల 
అధికారములను హరించువాడుగా, భవిష్యతి = కాబోవును, ఇతి = అని, ఆశంక్య = సందేహించి, 
అమరైః = దేవతలచేత, సత్వహృత్యై = శక్తిని హరించుటకై, సూర్యః = సూర్యుడు, ప్రచోదితః = 
పేరేపింపబడినాడు. 


తా: ఈ కార్తవీర్యార్దునుడు తన తపశ్శక్తివలన దేవతలను పదవీచ్యుతులను చేసి వారి 


శ్రీశ్రీశ్రీవాసుదేవానందసరస్వతీవిరచితమ్‌ 499 


అధికారములను హరించునని సందేహించి దేవతలు వాని శక్తిని హరించుమని సూర్యుని 
ప్రోత్సహించిరి. 
శ్లో ద్విజరూపధరో భూత్వా వైశ్వదేవక్షణే రవిః | 
బూభుక్షితోః తిథిః ప్రాప్త ఆతిధేయం తమర్దునమ్‌ ॥ 18 

ప్ర: రవిః = సూర్యుడు, వైశ్వదేవక్షణే = వైశ్వదేవము అనబడు విహితకర్శచేయువేళ, ద్విజరూపధరః 
= బ్రాహ్మణరూపమును ధరించి, బూభుక్షితః = ఆకలిగొన్న అతిథిః భూత్వా = అతిథియై, 
ఆతిధేయం అర్జునం తమ్‌ = ఆతిథ్యమిచ్చువాడైన కార్తవీర్యార్డునుని, ప్రాప్తః = సమీపించిన 
వాడాయెను. 


తా: సూర్యుడు వైశ్వదేవయజ్ఞము చేయువేళ బ్రాహ్మణరూపమున ఆకలిగొన్న అతిథియై కార్తవీర్యుని 
ఆతిథ్యము కోరి వచ్చినాడు. 
శ్లో॥ అతిధిః ప్రాహ రాజేన! బ్రహ్మణ్యో సి దయాపరః । 
తృప్తిమేకాం ప్రయచ్చాద్య త్వత్తః కో౭న్యో మమేష్టదః 11 19 
ప్ర: అతిధిః = అతిథియైన సూర్యుడు, ప్రాహ = ఇట్లనెను, రాజేన! = ఓ రాజా!, దయాపరః = 
దయామయుడవైన, బ్రహ్మణ్యః అసి = బ్రహ్మణ్యమూర్తియై యున్నావు, అద్య = నేడు, తృప్తిం 
ఏకాం ప్రయచ్చ = తృప్తి నొక్కదానినే నా కిమ్ము, త్వత్తః = నీకంటె, అన్యః = వేరైనవాడు, కః = 
ఎవడు, మమ = నాకు, ఇష్టదః = ఇష్టమైనదానినిచ్చువాడు? 
తా: అతిథియెన సూర్యుడు యిట్లనెను : ఓ రాజా! నీవు దయగల బ్రహ్మణ్యమూర్తివి. నేడు నాకు 
తృప్తిని కలిగించుము. నీకంటె వేరుగా నాకు ఇష్టమైనదానిని ఇచ్చువారెవరు? 
శ్లో రాజోచే కేన తే తృప్తిర్వద సర్వం దదామి తే। 
దైవతం బ్రాహ్మణో స్మాకం సర్వస్వం వా౭ర్పయామ్యుత ॥ 20 
ప్ర: రాజా ఊచే = రాజు యిట్లనెను, కేన = దేనిచే, తే = నీకు, తృప్తిః = తృప్తి?, వద = 
చెప్పుము, తే = నీకు, సర్వం దదామి = అంతయు యిత్తును, అస్మాకమ్‌ = మాకు, బ్రాహ్మణః 
= బ్రాహ్మణుడు, దైవతమ్‌ = దైవము, సర్వస్వం వా = సర్వస్వమున్నూ అర్పయామి+ఉత = 
అర్చింతును. 
తా: రాజు యిట్లనెను : నీకు తృప్తి దేనితో కలుగును? మాకు బ్రాహ్మణుడు దైవము. అంతయు 
నీ కిత్తును. 
శ్లో సూర్యస్తమాహ సర్వోద్భిద్రూపభిక్షాం ప్రయచ్చ మే। 
తయా భవేయం సంతృప్తసృష్తిర్మే భూప! నాన్యథా ॥ 21 


500 శ్రీ దత్తపురాణమ్‌ 


ప్ర: సూర్యః = సూర్యుడు, తం ఆహ = వాని కిట్లనెను, సర్వ+ఉద్భిత్‌+రూప = సమస్తమైన 
వృక్షరూపమైన, భిక్షామ్‌ = భిక్షను, మే ప్రయచ్చ = నా కిమ్ము తయా = దానిచే, సంతృప్త 
భవేయమ్‌ = సంతృప్తుడనగుదును, భూప = ఓ రాజా!, మే = నాకు, అన్యథా = మరియొక 
విధముగా, తృప్తిః న = తృప్తి కలుగదు. 


తా: సూర్యుడు వాని కిట్లనెను : సమస్తవృక్షరూపమైన భిక్షను నా కిమ్ము. దానిచే తృప్తుడనగుదును, 
మరియొక విధమున కాదు. 
శ్లో తచ్చృత్వా౭_౭_శ్చర్యతో షాభ్యాం రాజా ప్రాహ ప్రణమ్య తమ్‌ | 
యద్యాచితం తద్దదామి కో భవాన్మానుషో న హి ॥ 22 
ప్ర: తత్‌ శృత్వా = ఆ మాటలు విని, ఆశ్చర్యతోషాభ్యామ్‌ = ఆశ్చర్యసంతోషములతో, రాజా = 
కార్తవీర్యార్డునుడు, తం ప్రణమ్య = వానికి నమస్మరించి, ప్రాహ = ఇట్లనెను, యత్‌ యాచితమ్‌ 
= యేది కోరబడినదో, తత్‌ దదామి = దాని నిత్తును, క భవాన్‌ = తమరెవరు?, న హి 
మానుషః = మనుష్యుడవు మాత్రము కాదు. 
తా: ఆ మాటలు విని సంభ్రమాశ్చర్యములతో కార్తవీర్యార్జునుడు వానికి నమస్మరించి యిట్లనెను 
: అడిగిన దాని నిత్తును; తమరెవరు? మనుష్యులు మాత్రము కారు. 
శ్లో॥ తదా సూర్యః స్వరూపేణ ప్రాదురాస ప్రణమ్య తమ్‌ । 
రాజా ప్రాహాద్య ధన్యోం_ స్మి లబ్లో యస్యేదృశో౭_తిథిః 11 28 
ప్ర: తదా = అప్పుడు, సూర్యః = సూర్యుడు, స్వరూపేణ = నిజరూపముతో, ప్రాదురాస = 
సాక్షాత్మరించెను, తమ్‌ = ఆ సూర్యుని, ప్రణమ్య = నమస్మరించి, రాజా = రాజు కార్తవీర్యార్డునుడు, 
ప్రాహ = యిట్లనెను, అద్య = నేడు, ధన్యః అస్మి = ధన్యుడనైతిని, ఈద్భశః అతిధిః = ఇంతటి 
గొప్ప అతిథి, యస్య = ఎవనికి, లబ్దః = లభించెను? 
తా : అప్పుడు సూర్యుడు నిజరూపముతో సాక్షాత్మరించగా, వానికి నమస్కరించి కార్తవీర్యార్డును 
డిట్లనెను : నేడు నేను ధన్యుడను, మీ యంతటి గొప్ప అతిథి ఎవనికి లభించును? 
శ్లో॥ న శక్యాః స్థావరాః సర్వే తేజసా స్వబలేన చ | 
నిర్దగ్గుం తపతాం శ్రేష్ట! త్వామేవ ప్రణతో౭ స్యహమ్‌ ॥ 24 
ప్ర: తేజసా = నా తేజస్సుచేత, స్వ-బలేన చ = నా దేహబలముచేతను, సర్వే స్థావరాః = 
వృక్షములన్నియు, నిర్దగ్గుమ్‌ = నిశ్శేషముగ దహించుటకు, న శక్యాః = సాధ్యము కానివి, (శ్రేష్ట! 
= సర్వశేష్టతే జస్వీ!, త్వామేవ = నిన్నే అహమ్‌ = నేను, ప్రణతః అస్మి = నమస్మరించినవాదనైతిని, 
తపతామ్‌ = దహించుడు. 


శ్రీశ్రీ శ్రీవాసుదేవానందసరస్వతీవిరచితమ్‌ 501 


తా: ఈ వృక్షముల నన్నిటిని నిశ్శేషముగ దహించుటకు నా బలము, తేజస్సు కూడ చాలవు. 
కనుక తమరే దహించుడు. తమకు నమస్మారము. 
శ్లో ఏవముక్తస్తతః సూర్యః ప్రాహ రాజన్‌! బహుప్రద! । 
తుష్టస్యేః హం దదామీషూనక్షయాన్‌ సర్వతోముఖాన్‌ I 25 
ప్ర: ఏవం ఉక్తః = ఇట్లు చెప్పబడినవాడై, తతః = అంతట, సూర్యః ప్రాహ = సూర్యుడిట్లనెను, 
రాజన్‌! = ఓ రాజా!, బహుప్రద! = అనేక దానములు చేసినవాడా!, తుష్టః అహమ్‌ = సంతృప్తుడనైన 
నేను, తే = నీకు, ఇషూన్‌ అక్షయాన్‌ సర్వతోముఖాన్‌ = అక్షయమై అన్నిదిక్కులకు ప్రసరించగల 
బాణములను, దదామి = ఇచ్చుచున్నాను. 
తా: రాజు ఇట్లనగా, అంతట సూర్యుడిట్లనెను : అనేక దానములు చేసిన ఓ రాజా! నేను 
సంతృప్తి చెందినాను. నీకు అక్షయములు, అన్ని దిక్కులకు ప్రసరించగలవియైన బాణములను 
ఇచ్చుచున్నాను. 
శ్లో॥ తే క్షణాజ్ఞాలయిప్యన్సి మమ తేజఃసమన్నితాః । 
సన్గాయ తాన్‌ శరాన్‌ సర్వాన్‌ శోషయిత్వార్పయాద్య మే ॥ 26 
ప్ర: తే = ఆ శరములు, మమ తేజఃసమన్వితాః = నా తేజస్సుతో కూడినవై, క్షణాత్‌ = 
క్షణములో, జ్వాలయిప్యన్తి = దహించును, తాన్‌ శరాన్‌ సంధాయ = ఆ బాణములను పూన్ని, 
సర్వాన్‌ = అన్నిటిని (వృక్షములను), శోషయిత్వా = ఎండించి, మే = నాకు, అద్య = నేడు, 
అరయ = అర్చింపుము. 
తా:నేనునీ కిచ్చిన బాణములు నా తేజస్సుతో కూడినవి. అవి క్షణములో దహించును. వానిని 
ప్రయోగించి, వృక్షముల నన్నిటిని ఎండించినా కర్పింపుము. 
శ్లో శుష్మాన్‌ భస్మీకరిష్యామి తేన తృప్తిర్భవేన్మమ I 
ఇత్యుక్వా స రవిర్దివ్యాన్‌ బాణానస్మా ఉపానయత్‌ ॥ 27 
ప్ర: శుష్మాన్‌ = ఎండిపోయిన వృక్షములను, భస్మీకరిష్యామి = భస్మము జేతును, తేన = దానిచే, 
మమ = నాకు, తృప్తిః = తృప్తి, భవేత్‌ = కలుగును, ఇతి ఉక్వా = అని పలికి, సః రవిః = ఆ 
సూర్యుడు, దివ్యాన్‌ బాణాన్‌ = దివ్యమైన బాణములను, అస్మా (అస్మై) = వానికై, ఉపానయత్‌ = 
ప్రసాదించెను. 


తా : ఎండిపోయిన చెట్లను భస్మము జేతును; దానిచే నాకు తృప్తి కలుగును, అని పలికి ఆ 
సూర్యుడు దైవశక్తిగల బాణములను వానికి ప్రసాదించెను. 
శ్లో॥ తేన దత్తాన్‌ శరాన్రాజా సన్ఫాయ బలవత్తరః । 
స పజ్బాశతచాపేభ్యో ముమోచాప ఇవామ్బుదః ॥ 28 


502 శ్రీ దత్తపురాణమ్‌ 


ప్ర : తేన = వానిచే, దత్తాన్‌ శరాన్‌ = ఇవ్వబడిన బాణములను, సః రాజా = రాజు, బలవత్తరః 
= అధికబలశాలియై, సంధాయ = పూన్ని, పజ్బశతచాపేభ్యః = ఐదువందల ధనుస్సుల నుండి, 
అమ్బుదః = మేఘము, ఆపః ఇవ = నీటినివలె, ముమోచ = విడచెను. 
తా: సూర్యుడిచ్చిన ఆ బాణములతో రాజు అధికబలవంతుడై, ఐదువందల బాణముల కా 
అమ్ములను పూన్ని, మేఘము వర్షించినట్లు, బాణవర్షము కురిపించెను. 
శ్లో పర్వతగ్రామనగరఘోషదుర్గవనాదిజాః । 
సుశుష్మాః స్థావరాః సర్వే బభూవుర్చాణవృష్టితః ॥ 29 
ప్ర: పర్వత=కొండలపైన, గ్రామ = పల్లెలలోన, నగర = పట్టణములలోన, ఘోష = గొల్లపల్లెల 
లోన, దుర్గ = కోటలలోన, వన = తోటల, అడవులలోన, ఆది = మొదలగు ప్రదేశములలో, 
జాః = పుట్టిన, స్థావరాః సర్వే = వృక్షములన్నియు, బాణవృష్టితః = బాణవర్షమువలన, సుశుష్మాః 
= బాగుగా ఎండినవిగా, బభూవుః = అయినవి. 
తా: ఆ రాజు వదలిన బాణములు వర్షమువలె కురిసి, కొండలపైన, పల్లెలలోన, నగరములలోన, 
గొల్లవాడలలోన, రాజదుర్గములలోన, వనములలోన పుట్టిన చెట్లనన్నిటిని బాగుగా ఎండించెను. 
శ్లో॥ తతః సూర్యాగ్నిరూపేణ శుష్మాన్‌ సర్వానభక్షయత్‌ । 
తృణగుల్మలతావృక్షముఖాంస్తాన్‌ స్థావరాన్‌ క్షణాత్‌ ॥ 30 
ప్ర: తతః = అంతట, సూర్య+అగ్నిరూపేణ = సూర్యుని తేజోరూపమైన అగ్నిచేత, శుష్మాన్‌ = 
ఎండిపోయిన, తృణ = గడ్డిమొక్కలు, గుల్మ = పొదలు, దుబ్బులు, లతా = తీవలు, వృక్షముఖాన్‌ 
= చెట్లు రూపముగా గల, తాన్‌ స్థావరాన్‌ సర్వాన్‌ = ఆ స్థావరములన్నిటిని, క్షణాత్‌ = తృటిలో, 
అభక్షయత్‌ = తినివేసెను. 
తా: అంతట సూర్యుడు తన తేజోరూపాగ్నిచేత ఎండియున్న వృక్షవిశేషములను, తృణవిశేషములను 
అన్నిటిని నిమిషములో దహించివేసెను. 
శ్లో అత్రాన్తరే వసిష్టాఖ్యస్తపోదీప్తో మహామునిః । 
సమాధివిరమే వృక్షాన్నిర్దగ్ధాన్సమపశ్యత ॥ 31 
ప్ర: అత్రాన్లే = ఇంతలో, వసిష్టాఖ్యః = వశిష్టుడను పేరుగల, తపోదీప్తః మహామునిః = 
తపస్సుచే తేజస్వియైన మహర్షి సమాధివిరమే = తపస్సమాధి చాలించినంతనే, వృక్షాన్‌ నిర్దగ్ధాన్‌ 
= పూర్తిగా బూదియైయున్న వృక్షములను, సమపశ్యత = తేరిపార జూచెను. 
తా: ఇంతలో వసిష్టమహర్షి తపస్సు చాలించి లేచి, కాలి బూదియైన చెట్లనన్నిటిని పరికించెను. 


శ్లో॥ క్రుద్ధః శాపం దదౌ తస్మా అర్జునాయ మహాతపాః । 
మదా(శశ్రమద్రూమా యస్మాత్వయా దగ్గాః సుదుర్శతే! ॥ 32 


శ్రీశ్రీ శ్రీవాసుదేవానందసరస్వతీవిరచితమ్‌ 503 


ప్ర: మహాతపాః = గొప్ప తపశ్శాలియెన ఆ వసిష్టుడు, క్రుద్ధః = కోపించి, తస్మా (తస్మై) 
అర్జునాయ = ఆ కార్తవీర్యార్డునునకు, శాపం దదౌ = శాపమిచ్చెను, సుదుర్శతే! = ఓ దుర్చుద్దీ!, 
త్వయా = నీ చేత, మత్‌ ఆశ్రమద్రుమాః = నా ఆశ్రమ వృక్షములు, యస్మాత్‌ దగ్గ్ధాః = ఏ 
కారణమున దహింపబడినవి? 
తా: తపశ్శాలియైన వసిష్టుడు కోపించి, ఆ కార్తవీర్యార్దునునకు శాపమిచ్చెను : ఓ దుర్శతీ! నీవు 
నా ఆశ్రమవృక్షముల నే కారణమున దహించితివి? 

శ్లో మతోం సి బలదృప్తోం సి యతః ప్రతిభటో న తే | 


మా గర్వం వహ దుష్టాత్మం స్తేజస్వీ బ్రాహ్మణోత్తమః i 38 
శ్లో భార్గవో జామదగ్య్యస్తే రామః పరశునా భుజాన్‌ | 
ఛిత్వా సహస్రం ద్రుస్మన్గానివ త్వాం నిహనిష్యతి ॥ 34 


ప్ర: మత్తః+అసి = మైమరచి యున్నావు, బలద్భప్తః+అసి = బలగర్వితుడవైతివి, ప్రతిభటః న 
తే యస్మాత్‌ = నీకు ఎదురునిల్వ గల వీరుడు లేనందువలన; గర్వం మా వహ = గర్వించకుము, 
దుష్టాత్మన్‌ = దుష్టాత్మా!, తేజస్వీ బ్రాహ్మణోత్తమః = తేజస్వియెన బ్రాహ్మణుడు, భార్గవః జామదగ్య్యః 
= భృగువంశజుడైన జమదగ్ని కుమారుడైన, రామః = రాముడు, తే భుజాన్‌ = నీ భుజములను, 
పరశునా = గొడ్డలితో, [ద్రుస్మన్గానివ = చెట్లబోదెలను వలె, సహస్రం ఛిత్వా = వేయింటిని నరికి, 
త్వామ్‌ = నిన్ను, నిహనిష్యతి = చంపును. 

తా: ఓరి దుష్టాత్మా! నీకు ఎదురునిల్వగల వీరుడు లేడని బలగర్వముతో మైమరచియున్నావు, 
గర్వించకుము. తేజస్వియైన బ్రాహ్మణుడు, జమదగ్ని కుమారుడైన భార్గవరాముడు నీ 
సహస్రబాహువులను చెట్ల బోదెలను నరికిన విధముగా తన గొడ్డలితో నరికి నిన్ను చంపును. 

శ్లో; ఏవం స భావినా రాజా బ్రహ్మణ్యో ప్యతిథిప్రియః I 
దైవయోగేన సంశప్తః శాన్తేనాపి మహర్షిణా ॥ తర్‌ 

ప్ర: రాజా = రాజు కార్తవీర్యార్దునుడు, బ్రహ్మణ్యః అతిథిప్రియః అపి = అతిథుల నాదరించు 
బ్రహ్మవేత్త యైనను, సః = ఆతడు, భావినా దైవయోగేన = భవిష్యత్తు దైవనిర్ణయముచేత, ఏవమ్‌ 
= ఈ విధముగ, మహర్షిణా శాన్తేన అపి = స్వభావతః శాంతుడైన మహర్షిచేత, సంశప్త = 
శపించబడెను. 


తా: రాజు అతిథిప్రియుడు, బ్రహ్మవేత్తయే యైనను, దైవనిర్ణ్మయముననుసరించి, స్వభావముచేత 
శాంతుడైన వసిష్టమహర్షి కట్టి భావము కలిగి, రాజును శపించినాడు. 
శ్లో తదాప్రభృతి రాజా౭_సావుద్ధతో౭_ భూత్సుధీరపి ॥ 
బభూవుర్చహవః పుత్రాస్తస్య రాజ్ఞో మహాబలాః ॥ 36 


504 శ్రీ దత్తపురాణమ్‌ 


ప్ర: తదాప్రభృతి = అప్పటినుండి, అది మొదలు, అసౌ రాజా = ఆ రాజు కార్తవీర్యార్జునుడు, 
సుధీః అపి = బుద్ధిశాలియయ్యును, ఉద్ధతః అభూత్‌ = కఠినుడాయెను, తస్య రాజ్ఞః = ఆ 
రాజునకు, మహాబలాః = చాల బలవంతులైన, పుత్రాః = కుమారులు, బహవః = పెక్కు మంది, 
బభూవుః= కలిగిరి. 
తా: అది మొదలు రాజు కార్తవీర్యుడు, బుద్ద్ధిశాలియైనను, కఠినవర్తనుడాయెను. వానికి 
అతిబలవంతులు పెక్కురు కుమారులు కలిగిరి. 

శ్లో దత్తాత్రేయ ప్రసాదేన లబ్జేన స్యన్దనేన సః। 

కామగేన విమానేన చచారాఖిలలోకగః ॥ 37 

ప్ర: దత్తాత్రేయప్రసాదేన లబ్జేన = దత్తాత్రేయప్రసాదముగా లభించిన, స్యననేన = రథముతో, 
కామగేన విమానేన = మనస్సు నెటిగి ప్రయాణించు విమానముతో, సః = ఆతడు, అఖిలలోకగః 
= అన్ని లోకములలోను, చచార = సంచరించెను. 


తా: దత్తాత్రేయుని అనుగ్రహమువలన లభించిన రథముపైనను, కామగమనముగల విమానము 
పైనను ఆతడు అన్ని లోకములలోను తిరుగజొచ్చెను. 

శ్లో॥ ఐశ్వర్యమతులం లేభే కిజ్మర్యః సిద్ధయో౭_ స్య హి । 

అవ్యాహతజ్ఞః సర్వత్ర స సమ్రాడుగ్రశాసనః ॥ 38 

ప్ర: అతులమ్‌ ఐశ్వర్యమ్‌ = అసమానసంపదను, లేభే = పొందెను, అస్య కింకర్యః = వాని 
సేవకులు, సిద్ధయః హి = సిద్ధులే, సర్వత్ర = అంతటను, సః = ఆతడు, అవ్యాహతజ్ఞః = 
ఎదురులేనివాడని ప్రసిద్ధుడై, ఉగ్రశాసనః = చండశాసనుడైన, సమ్రాట్‌ = చక్రవర్తి. 
తా: ఆతడు ఎనలేని సంపదతో, సిద్ధులే కింకరులు కాగా, అంతట చండశాసనుడై ఎదురులేని 
చక్రవర్తిగా ప్రసిద్ధినొందెను. 

శ్లో సృతిగామీ స సర్వత్ర కామితానేకదేహధ్యక్‌ 1 


ప్రత్యక్షదర్శీ సర్వస్య దత్తాత్రేయ ఇవాపరః ॥ 39 
శ్లో॥ దుర్భత్తాన్‌ వారయామాస నృపాంశ్చోరాజ్ఞుఘాన చ । 
మమర్ద దేవాన్‌ యక్షాదీన్‌ పీడయామాస సర్వశః ॥ 40 


ప్ర: సః = ఆతడు, సర్వత్ర = అన్ని తావులందు, సృతిగామీ = స్మరణమాత్రమున చేరుకొనువాడై, 
కామిత +అనేక-దేహధృక్‌ = కోరిన నానారూపధారియై, సర్వస్య = అన్నిటికి, ప్రత్యక్షదర్శీ = 
ప్రత్యక్షసాక్షియై, అపరః దత్తాత్రేయః ఇవ = రెండవ దత్తాత్రేయునివలె, దుర్చత్తాన్‌ నృపాన్‌ = 
దుర్మార్గులైన రాజులను, వారయామాస = నివారించెను, చోరాన్‌ చ = దొంగలను గూడ, 


శ్రీశ్రీశ్రీవాసుదేవానందసరస్వతీవిరచితమ్‌ 505 


జఘాన = చంపెను, దేవాన్‌ = దేవతలను, మమర్ద = మర్దించెను, యక్ష+ఆదీన్‌ = యక్షులు 
మొదలగు వారిని, సర్వశః = అన్నిటనూ, అన్నివిధములుగా, పీడయామాస = బాధించెను. 


తా: ఆతడు ఎక్కడకైన తలచినంతనే పోగలిగినవాడై, కామరూపధారియై, అపరదత్తాత్రేయునివలె, 
సర్వసాక్షియై దుర్మార్గులను, దొంగలను, దేవతలను, అన్నిటనూ శిక్షించెను, చంపెను, బాధించెను. 


శ్లో దివ్యేనైవ విమానేన హైహయాధిపతిర్భలీ । 
క్రీడన్తమిన్టం పౌలోమ్యా ధర్షయామాస తం దివి ॥ 41 
ప్ర: హైహయాధిపతిః+బలీ = హేహయవంశపురాజైన బలవంతుడైన కార్తవీర్యార్టునుడు, దివ్యేన 
విమానేన ఏవ = దివ్యవిమానముతో, దివి = స్వర్ణలోకమున, పౌలోమ్యా క్రీడన్నమ్‌ = పులోమి 
కుమార్తెయెన ఇంద్రాణితో క్రీడించుచున్న తం ఇన్టమ్‌ = ఆ ఇంద్రుని, ధర్షయామాస = తూలనాడి, 
దాడిచేసెను. 


తా : కార్తవీర్యార్జునుడు దివ్యవిమానమున సంచరించుచు దేవలోకమున ఇంధద్రాణితో క్రీడించుచున్న 
ఇంద్రునిపై దాడిచేసెను. 

శ్లో తతో దేవా వినిర్జూతా దేవర్షిసహితాస్తదా । 

పీడితాః కార్తవీర్యేణ శ్రీవిష్ణుం శరణం యయుః ॥ 42 

ప్ర: తతః = అంతట, దేవాః = దేవతలు, వినిర్ణూతాః = తమ నెలవులనుండి తరుమబడిరి, 
తదా = అప్పుడు, దేవర్షిసహితాః = నారదసహితులై, కార్తవీర్యేణ పీడితాః = కార్తవీర్యునిచేత 
బాధింపబడినవారు, శ్రీవిష్ణమ్‌ = విష్ణుదేవుని, శరణం యయుః = శరణుజొచ్చిరి. 
తా : అంతట దేవతలునూ పదవీచ్యుతులు గావింపబడి వెడలగొట్టబడిరి. వారట్లు 
కార్తవీర్యార్డునునిచే బాధింపబడి, నారదసహితులై విష్ణుదేవుని శరణు వేడిరి. 

శ్లో॥ దేవదేవ! సురారిఘ్మ! విష్ణో! సత్యపరాక్రమ । 


భగవన్‌! భూతరక్షార్థం కార్తవీర్యార్డునం జహి ॥ 48 
శ్లో స దివ్యేన విమానేన కైలోక్యే విచరన్‌ స్వయమ్‌ । 
బాధతే విశ్వమఖీలం త్వాం వినా కోల స్య ఘాతకః ॥ 44 


ప్ర: దేవదేవ! = ఓ దేవతల దిక్షైన దేవా!, విష్ణో! = సర్వవ్యాపీ!, సుర+అరిఘ్న! = దేవతల 
శత్రువులను సంహరించువాడా!, సత్యపరాక్రమ! = సత్యపరాక్రమ!, భగవన్‌! = భగవానుడా!, 
భూతరక్షార్థమ్‌ = సృష్టిని కాపాడుటకై, కార్తవీర్యార్డునం జహి = కార్తవీర్యార్దునుని చంపుము, సః 
= ఆతడు, స్వయమ్‌ = తనకు తానై, దివ్యేన విమానేన = దివ్యవిమానముపై, త్రైలోక్యే విచరన్‌ 


506 శ్రీ దత్తపురాణమ్‌ 


= మూడులోకములలో సంచరించుచు, అఖిలం విశ్వమ్‌ = సృష్టినంతయు, బాధతే = 
బాధించుచున్నాడు, త్వాం వినా = నీవు కాక, కః = ఎవడు, అస్య ఘాతకః = వానిని చంపువాడు? 
తా:ఓ స్వామీ, విష్ణుదేవా! ప్రాణుల రక్షించుటకు కార్తవీర్యార్థునుని సంహరింపుము. ఆతడు 
దివ్యవిమానమెక్కి ముల్లోకములలో సంచరించుచు స్వయముగా జగత్తునంతయు బాధించు 
చున్నాడు. నీవు కాక వానిని సంహరించు వా రెవరు? 

శ్లో ఇతి సం ప్రార్థితో దేవో దేవాన్‌ దృష్ట్వార్దునార్దితాన్‌ | 

ప్రాహావతీర్య తం హన్ని విప్రరూపేణ నిశ్చితమ్‌ | 45 

ప్ర: ఇతి = ఇట్లని, సంప్రార్థితః దేవః = ప్రార్థింపబడిన దేవుడు, అర్జున +అర్జితాన్‌ = కార్తవీర్య 
బాధితులైన, దేవాన్‌ దృష్ట్వా = దేవతలను చూచి, ప్రాహ = ఇట్లనెను, నిశ్చితమ్‌ = నిశ్చయముగా, 
విప్రరూపేణ = బ్రాహ్మణరూపమున, అవతీర్య = అవతరించి, తమ్‌ = వానిని, హన్ని = వధింతును. 
తా : ఇట్లు దేవతలు ప్రార్థింపగా, విష్ణుదేవు డా కార్తవీర్య బాధితులతో నిట్లనెను : నేను బ్రాహ్మణ 
రూపమున అవతరించి, వానిని వధింతును. ఇది నిశ్చితము. 

శ్లో ఏవముక్తా భగవతా హృష్టా ఇన్టముఖాః సురాః । 


విష్ణుం నత్వా స్వస్వధామ (ప్రాపుశ్చిన్లావివర్ణితాః 11 46 
శ్లో; భగవానపి సర్వజ్ఞః స్వభక్తం వీక్ష్య తాదృశమ్‌ | 
అర్జునం మునినా శప్తం సముద్ధర్తుం మనో దధౌ ॥ 47 


ప్ర: భగవతా = విష్ణుదేవుని చేత, ఏవం ఉకాః = ఇట్లు తెలుపబడినవారై, హృష్టాః = సంతోషించిన, 
ఇన్టముఖాః సురాః = ఇంద్రాది దేవతలు, విష్ణుం నత్వా = విష్ణువును నమస్కరించి, చిన్లావివర్దితాః 
= దుఃఖముడిగినవారై, స్వస్వధామ ప్రాపుః = తమ తమ నెలవులకు వెడలిరి; సర్వజ్ఞః భగవాన్‌ 
అపి = సర్వమెటిగిన భగవానుడు కూడ, తాదృశం స్వభక్తమ్‌ = అట్టి తన భక్తుని, మునినా శప్తం 
అర్జునమ్‌ = మునిచే శపింపబడిన కార్తవీర్యుని, దృష్ట్వా = చూచి, సముద్ధర్తుమ్‌ = వాని 
నుద్ధరించుటకు, మనో దధౌ = మనసు నుంచెను. 
తా: విష్ణుదేవుని వాక్కులతో ఇంద్రాది దేవతలు సంతృప్తలై చింతబాసి, తమ తమ నివాసముల 
కేగిరి. సర్వజ్ఞుడైన విష్ణుదేవుడునూ అట్టి తన భక్తుడైన కార్తవీర్యుని సముద్ధరణకై యోచన చేసెను. 
శ్లో వధో స్య కల్పితః పూర్వం మయా ఖ్యాత్యాధికాన్నరాత్‌ । 
అతోం హం ద్విజరూపేణ హన్మి భక్తమపి స్వయమ్‌ ॥ 48 
శ్లో యోగాభ్యాసేన తపసా ముకోల యం మదనుగ్రహాత్‌ । 
నూనం విదేహకైవల్యం భక్తారబ్ధం నయామ్యహమ్‌ ॥ 49 


శ్రీశ్రీ శ్రీవాసుదేవానందసరస్వతీవిరచితమ్‌ 507 


శ్లో ఇతి నిశ్చిత్య భగవాన్‌ స్వాంశేన త్రిజగత్పతిః । 
అవాతరద్విప్రరూపీ దయాలుర్భక్తభావనః ॥ 50 


ప్ర: అస్య వధః = వీని వధ, పూర్వమ్‌ = మునుపు, ముందుగనే, మయా = నా చేత, ఖ్యాత్యా 
= కీర్తిచేత, లోకవ్యవహారము చేత, అధికాత్‌ నరాత్‌ = అధికుడైన నరునివలన, కల్పితః = 
యేర్చరుపబడినది, అతః = ఆ కారణమున, అహమ్‌ = నేను, భక్తం అపి = నా భక్తుడనే 
యైనను, స్వయమ్‌ = నేనే, ద్విజరూపేణ హన్మి = బ్రాహ్మణరూపమున వధింతును; అయమ్‌ 
ఈతడు, మత్‌ అనుగ్రహాత్‌ = నా దయవలన, తపసా = తపస్సుచేత, యోగ+అభ్యాసేన = 
యోగసాధనచేత, ముక్తః = ముక్తుడు, నూనమ్‌ = నిశ్చయముగా, భక్త+ఆరబ్ధమ్‌ = భక్తునిచే 
ముందే ఆరంభింపబడిన, విదేహకైవల్యమ్‌ = మరణానంతర కైవల్యమును, అహం నయామి = 
నేను నడుపుదును; ఇతి నిశ్చిత్య = అని నిశ్చయించి, త్రిజగత్పతిః భగవాన్‌ = ముల్లోకనాథుడైన 
విష్ణుభగవానుడు, స్వ+అంశేన = తనదైన అంశతో, దయాలుః = దయామయుడు, భక్తభావనః 
= భక్తప్రియుడు, విప్రరూపీ = బ్రాహ్మణరూపియై, అవాతరత్‌ = అవతరించెను. 


తా: ఈ కార్తవీర్యార్దునుని వధ వానికంటె అధికుడైన నరునిచేత జరుగునట్లు పూర్వమే 
నిశ్చయమైనది. అందువలన లోకవ్యవహారమున క్షత్రియుడైన వీనికంటె జ్ఞానాధికుడైన 
బ్రాహ్మణరూపమున నేనే నా భక్తుడైన వీనిని సంహరింతును. ఈతడు నా అనుగ్రహమువలన 
మునుపే తపస్సువలన, యోగసాధనవలన ముక్తుడైనాడు. ఇక ఆతడు పూర్వమే సంపాదించినికొనిన 
విదేహముక్తికి మార్గము సుగమము జేతును. అందుకై నా అంశతో నేనే బ్రాహ్మణరూపమున 
అవతరించి వానిని, వసిష్టశ్రాపానుసారముగ, వధింతును. 


ఇతి శ్రీమద్దత్తపురాణే సార్దత్రిసాహగస్రాం త్రికాణ్ణమణ్ణితాయాం సంహితాయాం 
టంత థి (0 © 
వాసుదేవ్యాం చతుర్జాష్టకే చతుర్థాధ్యాయః ॥ 


ఓమ్‌ శం 


508 


శ్రీః 
ప.ప. శ్రీవాసుదేవానందసరస్వతీవిరచితమ్‌ 


ఆదత్తపురాణమ్‌ 


చతుర్ధాష్టకము - పంచమాధ్యాయము 


శ్లో; త్వం హి నః పాహి దేవేతి సకృద్యః ప్రార్థయత్యపి । 
సర్వాపద్భ్యస్తముద్ధ్రత్య దదాతీశః పదం ధ్రువమ్‌ ॥ 1 
ప్రతిపదార్థం : త్వం హి = నీవే, నః పాహి = మమ్ము కాపాడుము, దేవ! = ఓ దేవా!, ఇతి = 
అని, సకృత్‌ = ఒక్కసారి, యః ప్రార్థయతి అపి = ఎవరైన ప్రార్థించిన, సర్వ+ఆపద్భ్యః= అన్ని 
ఆపదల నుండి, తమ్‌ = వానిని, ఉద్ధృత్య = ఉద్ధరించి, ఈశః = దత్తప్రభువు, ధ్రువం పదమ్‌ = 
మోక్షపదమును, దదాతి = ఇచ్చును. 


తాత్పర్యం : నీవే మమ్ము కాపాడు మని ఒక్కసారి ఆ దేవుని ఎవరైన ప్రార్థించినచో, వానిని అన్ని 
ఆపదలనుండి ఉద్ధరించి శ్రీదత్తప్రభువు మోక్షమును ప్రసాదించును. 


శ్లో నిత్యముక్తం నిజం భక్తమేక భక్తిం తమర్షునమ్‌ I 
కథం హన్యాత్స నిన్యే తత్రార్థితం సత్యతాం ప్రభుః ॥ 2 
ప్ర : నిత్యముక్తమ్‌ = జీవన్ముక్తుడైన, ఏకభక్తిమ్‌ = సంపూర్ణభక్తిగలవాడైన, నిజం భక్తమ్‌ = తన 
భక్తుడే యైన, తమ్‌ అర్జునమ్‌ = ఆ కార్తవీర్యార్డునుని, తత్‌ ప్రార్థితమ్‌ = ఆతడు కోరుకొనిన 
ఖ్యాత్యాధిక వధ లక్షణమును, సత్యతాం నిన్యే = సత్యత్వమునకు నడుపుచు, ప్రభుః సః = ఆ 
ప్రభువు, కథం హన్యాత్‌ = ఎట్లు వధించును? 
తా: ఆ కార్తవీర్యుడు శ్రీదత్తభక్తుడు, సంపూర్ణభక్తిగల జీవన్ముక్తుడైన తన భక్తుని ఆతడే కోరుకొనినట్లు 
ఖ్యాత్యాధికునిచే చచ్చునట్లు నడిపించి దానిని సత్యముజేసి, దత్తప్రభువు వానినెట్లు వధించును? 
శ్లో ఆసీన్నృపః కాన్యకుబ్దే గాధీ నామ మహాబలః | 
వసతో భార్యయా సార్ధం వనే తస్యాభవత్సుతా ॥ 8 


శ్రీశ్రీ శ్రీవాసుదేవానందసరస్వతీవిరచితమ్‌ 509 


ప్ర: కాన్యకుబ్ద్జే = కన్యాకుబ్దమున, గాధీ నామ = గాధియను పేరుగల, మహాబలః నృపః = 
చాల బలవంతుడైన రాజు, ఆసీత్‌ = ఉండెను, భార్యయా సార్థమ్‌ = భార్యతోగూడి, వనే వసతః 
= వనములో నివసించువానికి, తస్య = వానికి, సుతా = కుమార్తె, అభవత్‌ = కలిగెను. 


తా : కన్యాకుబ్దమున గాధియని ప్రసిద్దుడైన మహాబలవంతుడైన రాజు కలడు. ఆతడు భార్యతో 
గూడి వనములో నివసించుచుండగా ఒక కుమార్తె కలిగెను. 


శ్లో రూపలావణ్యసమృన్నాం దేవీమివ మహాప్రభామ్‌ । 
బుచీకో భార్గవో దృష్ట్వా యయాచే తాం నృపం ప్రతి ॥ 4 
ప్ర: రూపలావణ్యసంపన్నామ్‌ = చక్కని రూపము లావణ్యము కలిగి, దేవీం ఇవ = లక్ష్మీదేవి 
వలె, మహాప్రభామ్‌ = వెలిగిపోవుచున్న ఆమెను, భార్గవః బుచీకః = భృగు వంశజుడైన బుచీకుడు, 
దృష్ట్వా = చూచి, తాం ప్రతి = ఆమెను కోరి, నృపమ్‌ = రాజు గాధిని, యయాచే = యాచించెను. 


తా: రూపలావణ్యములతో మహాలక్ష్మివలె వెలుగుచున్న ఆ కన్యను చూచి, బుచీకుడను మహర్షి 
ఆమెను భార్యగా తన కిమ్మని రాజు గాధి నడిగెను. 
శ్లో మహాతపస్వినం దృష్ట్వా గాధీ తం శంసితవ్రతమ్‌ । 
ప్రత్యాఖ్యాతుం నృపోభీతః ప్రాహ తం ప్రార్థయన్‌ బహు ॥ ర్‌ 
ప్ర: గాధీ = గాధి, తం శంసితవ్రతం మహాతపస్వినం దృష్ట్వా = ప్రసిద్ధవ్రతియెన ఆ మహాతపస్విని 
చూచి, ప్రత్యాఖ్యాతుమ్‌ = తద్విరుద్ధముగ మాటాడుటకు, భీతః = భయపడి, తమ్‌ = వానిని, 
బహు ప్రార్థయన్‌ = మిక్కిలి ప్రార్థించుచు, నృపః = రాజు, ప్రాహ = ఇట్లనెను. 
తా: రాజైన గాధి ఆ ప్రసిద్దుడైన నిష్టగల మహామునిని చూచి, వానికి విరుద్ధముగ మాట్లాడుటకు 
భయపడి, మిక్కిలిగా ప్రార్థించుచు, ఇట్లనెను. 
శ్లో బ్రహ్మన్‌! సమ్మావనీయో౭_సి భార్యేయ ముచితా తవ । 
తథా హ్యేకః పణో మే£౬ద్య కృతస్తం శృణు మానద! ॥ 6 
ప్ర: బ్రహ్మన్‌ = ఓ బ్రహ్మమూర్తీ!, సంభావనీయః అసి = నీవు గౌరవనీయుడవు, తవ = నీకు, 
ఇయమ్‌ = ఈమె, ఉచితా భార్యా = తగిన భార్య, తథా అపి = అట్లయినను, ఏకః పణః = ఒక 
శుల్మము, మే = నాకు, అద్య = నేడు, కృతః = చెల్లించవలసినది, మానద! = ఓ మర్యాద 
నిచ్చువాడా!, తం శృణు = ఆ శుల్మము వినుము. 
తా: ఓ (బ్రహ్మణ్యమూర్తీ! నీవు గౌరవనీయుడవు, గౌరవమెటిగినవాడవు. ఈమె నీకు తగిన 
భార్యయే. ఐనను నేనొక శుల్మమును నీనుండి కోరుదును. అది వినుము. 


510 శ్రీ దత్తపురాణమ్‌ 


శ్లో॥ ఏకతః శ్యామకర్ణానాం పాణ్డురాణాం తరస్వినామ్‌ । 


సహస్రం వాజినాం శుల్కం యో దదాత్యేవ భాగ్యవాన్‌ ॥ 7 
శ్లో తద్విధాయ మయా దేయా కన్యైషాజ్లాప్పరః సమా । 
ఇతి విప్రం ప్రతిజ్ఞాతం మయా తే సాధ్యతే కథమ్‌ ॥ 8 


ప్ర: యః భాగ్యవాన్‌ = ఏ భాగ్యశాలి, శ్యామకర్ణానామ్‌ = నల్లని చెవులు గలవి, పాణ్జురాణామ్‌ 
= తెల్లనివి, తరస్వినామ్‌ = వేగముగలవియైన, వాజినాం సహస్రమ్‌ = వేయి గుజ్బములను, 
ఏకతః = ఈ లక్షణములు ప్రతియొక్క దానిలో నుండగా, శుల్మమ్‌ = శుల్మముగా, దదాతి ఏవ 
= ఇచ్చునో, తద్విధాయ = అట్టివానికి మయా = నా చేత, ఏషా అజ్ఞాప్పరః సమా కన్యా = 
అప్పరసతో సమమైన ఈ కన్య, దేయా = ఇవ్వదగినది, ఇతి = అని, మయా = నా చేత, విప్రం 
ప్రతిజ్ఞాతమ్‌ = సత్య ప్రతిజ్ఞ చేయబడినది, తే = నీకు, కథమ్‌ = ఎట్లు, సాధ్యతే = సాధ్యమగును. 
తా: ఏ భాగ్యశాలి నల్లని చెవులుగలిగిన తెల్లని గుజ్జములను, వేగము గలవానిని, వెయ్యింటిని 
శుల్మముగా నిచ్చునో, అట్టివానికే అప్పరసవంటి నా కుమార్తెనిత్తునని ప్రతిజ్ఞ చేసినాను. అది మీ 
కెట్లు సాధ్యమగును? 

శో బుషిః ప్రాహాహమేవాశు దాస్యామ్యద్య తథైవ తే। 

సాధ్వీ మమాస్తు భార్యేయం నాత్ర కార్యా విచారణా ॥ 9 

ప్ర: బుషి ప్రాహ = బుచీకుడు యిట్లనెను, అహం ఏవ = నేనే, తథైవ = నీవు కోరినట్లే, తే 
= నీకు, ఆశు = వెంటనే, అద్య = నేడు, దాస్యామి = ఇత్తును, ఇయమ్‌ = ఈమె, మమ = 
నాకు, సాధ్వీ భార్యా = పతివ్రతయైన భార్య, అస్తు = అగుగాక, అత్ర = ఈ విషయమున, 
విచారణా = విచారము, న కార్యా = చేయదగదు. 
తా: బుషి బుచీకుడిట్లనెను : నీవు కోరినట్లే, నేనే ఆ శుల్మము నిత్తును. ఆ విషయమున 
విచారమక్కరలేదు. ఈమె నా యిల్లాలుగా సాధ్వియగుగాక! 

శ్లో॥ ఇతి ప్రతిజ్ఞాయ మునిర్వరుణం ప్రాప్య తం జగౌ | 

శుల్మార్ధం శ్యామకర్ణాశ్వసహగస్రం మే ప్రదీయతామ్‌ ॥ 10 

ప్ర: ఇతి = అని, ప్రతిజ్ఞాయ = ప్రతిజ్ఞచేసి, మునిః = బుచీకుడు, వరుణమ్‌ = వరుణ దేవుని, 
ప్య = చేరి, తం జగౌ = వాని కిట్లనెను, శుల్మార్థమ్‌ = కన్యాశుల్మమిచ్చుటకు, శ్యామకర్ణాశ్వ 
హస్రమ్‌ = నల్ల చెవుల గుజ్జములు వేయి, మే = నాకు, ప్రదీయతామ్‌ = ఇత్తువుగాక!, 


ep 


(aS 


తా: ఇట్లు ప్రతిజ్ఞచేసి, బుచీకుడు వరుణుని జేరి వానికిట్లనెను : కన్యాశుల్మముగా యిచ్చుటకు 
నల్లచెవులు గల వేయి గుజ్జముల నిమ్ము. 


శ్రీశ్రీశ్రీవాసుదేవానందసరస్వతీవిరచితమ్‌ 511 


శ్లో జ్ఞాత్వోగ్రతపసం విప్రం వరుణో పి స్వరాడ్‌ భృశమ్‌ | 
ప్రత్యాఖ్యాతుమనీశో౭ దాత్స తస్మై తాదృశాన్‌ హయాన్‌ ॥ 11 
ప్ర: విప్రమ్‌ = బ్రాహ్మణుని, ఉగ్రతపసమ్‌ = తీవ్రతపశ్శాలిగా, జ్ఞాత్వా = తెలిసికొని, వరుణః = 
వరుణుడు, స్వరాడ్‌ అపి = స్వతంత్రుడైనను, ప్రత్యాఖ్యాతుమ్‌ = ఎదిరించుటకు, అనీశః 
అసమర్థుడై, భృశమ్‌ = మిక్కిలిగా, తాదృశాన్‌ హయాన్‌ = ఆతడు కోరినట్టి గుజ్బములను, సః 
ఆతడు, తస్మై అదాత్‌ = వాని కిచ్చెను. 


తా: ఆ బుచీకుడు గొప్ప తాపసి యని గ్రహించి, వరుణుడు వానికి ఎదురు చెప్పలేక, ఆతడు 
కోరినట్టి గుజ్జములను మిక్కిలిగా నిచ్చెను. 
శ్లో ఆదాయాశ్వాన్మునిః శీఘ్రం గజ్ఞామధ్యాదృహిర్యయాౌ । 
కాన్యకుబ్దేం_శ్వతీర్థం తత్తతోం_భూత్సర్వపాపహమ్‌ I 12 
ప్ర: మునిః = బుచీకుడు, శీఘ్రమ్‌ = వెంటనే, అశ్వాన్‌ = గుజ్జిములను, ఆదాయ = తీసికొని, 
గజ్ఞామధ్యాత్‌ = గజ్ఞానదిమధ్యనుండి, బహిః యయౌ = బయల్వెదలెను, తతః = అందువలన, 
అప్పటినుండి, తత్‌ = అది, సర్వపాపహమ్‌ = అన్ని పాపములను పోగొట్టు, అశ్వతీర్థమ్‌ 
అశ్వతీర్థముగ, కాన్యకుబ్దే = కన్యాకుబ్దమున, అభూత్‌ = ఆయెను. 
తా: ముని గుజ్జములను తీసికొని వెంటనే గంగానది మధ్యనుండి బయల్పడెను. అందువలన 
అది అశ్వతీర్థముగా కన్యాకుబ్దమున పేరొందెను. ఆ తీర్థము పాపహరము. 
శ్లో గాధిభూపమవాప్యాహ త్వత్పతిజ్ఞానుసారతః 
అత్రానీతా మయేమే౭_శ్వాః స్వస్తి తే దేహి మే సుతామ్‌ ॥ 13 
ప్ర: గాధిభూపమ్‌ = గాధిరాజును, అవాప్య = చేరి, ఆహ = ఇట్లనెను, త్వత్‌ ప్రతిజ్ఞా+అనుసారతః 
క ప్రతిజ్ఞ ననుసరించి, మయా = నా చేత, ఇమే అశ్వాః = ఈ గుజ్జిములు, అత్ర = ఇక్కడకు, 
ఆనీతాః = తీసుకురాబడినవి, తే = నీకు, స్వస్తి = శుభమగుగాక!, మే = నాకు, సుతామ్‌ = నీ 
కుమార్తెను, దేహి = ఇమ్ము. 
తా: ఆ బుషి గాధిరాజును చేరి ఇట్లనెను : నీ ప్రతిజ్ఞ ననుసరించి ఈ గుజ్జిములను నేను 
తెచ్చినాను. నీకు శుభము!, నీ కుమార్తెను నాకిమ్ము 
శ్లో తస్యాత్యద్భుతమాహాత్యం దృష్టావ తస్మై ముదా నృపః | 
యథోక్తేన విధానేన దదౌ కన్యామనిన్దితామ్‌ ॥ 14 
ప్ర: తస్య = వాని యొక్క అతి+అద్భుత మాహాత్యమ్‌ = చాలా ఆశ్చర్యకరమైన మహిమను, 
దృష్ట్వా = చూచి, నృపః = రాజు, ముదా = సంతోషముతో, తస్మై = వానికి, యథా+ఉక్తేన 
విధానేన = చెప్పబడిన విధముగా, అనిస్టితాం కన్యామ్‌ = దోషములేని కన్యను, దదౌ = ఇచ్చెను. 


౨12 శ్రీ దత్తపురాణమ్‌ 


తా: ఆ మహర్షి మహిమను చూచి రాజు సంతోషముతో వానికి యే దోషము లేని తన 
కుమార్తెను కన్యాదానము చేసెను. 
శ్లో॥ ఏవం ధర్మేణ లబ్ధ్వా తామృచీకః స్వర్వధూపమామ్‌ । 
యథాసుఖం యథాకామం తయా రేమే సుమధ్యయా ॥ 15 

ప్ర: ఏవమ్‌ = ఈ రీతి, ధర్మేణ = ధర్మబద్ధముగా, తాం స్వర్‌ +వధూ+ఉపమామ్‌ = స్వర్గములోని 
అప్పరస్ర్తీలతో సమానమైన ఆ రాజకుమారిని, లబ్బా = పొంది, బుచీకః = బుచీకుడు, సుమధ్యయా 
తయా = అందమైన నడుముగల ఆ సత్యవతితో, యథాసుఖమ్‌ = సుఖముగా, యథాకామమ్‌ 
= కోరినట్లుగా, రేమే = రమించెను. 


తా: ఈ విధముగా స్వర్ణ స్త్రీలతో పోల్చదగిన ఆ సత్యవతితో బుచీకుడు సుఖముగా, తాను 
కోరినట్లు రమించెను. 
శో॥ దేవా ఇన్లాదయో దృష్ట్వా తస్యోద్యోగం మహాత్మనః । 
ఆశ్చర్యం పరమం ప్రాపుః ప్రశశంసుస్తపస్వితమ్‌ ॥ 16 
ప్ర: ఇన్లాదయః దేవాః = ఇంద్రుడు మొదలగు దేవతలు, తస్య మహాత్మనః = ఆ మహాత్మునియొక్క 
ఉద్యోగం దృష్ట్వా = ప్రవర్తనను చూసి, పరమం ఆశ్చర్యం (ప్రాపుః = పరమాశ్చర్యమును పొందిరి, 
తపస్వితమ్‌ = తపశ్ళక్తిని, ప్రశశంసుః = మెచ్చిరి. 
తా: ఆ బుచీకుడని నడవడికను చూచి ఇంద్రాది దేవతలు ఆశ్చర్యమంది, తపఃశక్తిని పొగడిరి. 
శ్లో; అథైకదాహ తం గాధిర్మునే: పుత్రోః స్మి సర్వవిత్‌! । 
ఉపాయం కురు యేన స్యాం సపుత్రోః హం విముక్తిగః ॥ 17 
ప్ర: అథ = అటు తరువాత, ఏకదా = ఒకప్పుడు, గాధిః = గాధి, తమ్‌ = వానిని, ఆహ = 
ఇట్లనెను, మునే = ఓ మునీ!, అపుత్రః అస్మి = కొడుకు లేని వాడనైతిని, సర్వవిత్‌ = ఓ సర్వజ్ఞా!, 
ఉపాయం కురు = ఉపాయము సూచించుడు, యేన = దేనిచే, అహమ్‌ = నేను, విముక్తిగః = 
మోక్షమునొందు, సపుత్రః స్యామ్‌ = కుమారుడు గలవాడ నగుదునో. 
తా: ఆపై ఒకప్పుడు గాధిరాజు ఆ బుషియెన బుచీకునితో ఇట్లనెను : ఓ మహర్షీ! తమరు 
సర్వజ్ఞులు. నాకు కొడుకులేడు. కావున యే ఉపాయము చేత నాకు మోక్షప్రదుడైన కుమారుడు 
కలుగునో నిర్దేశింపుడు. 
శ్లో॥ తథేత్యుక్త్వా తతః పత్స్యా సాకం స పితరం ముదా | 
ఆగత్య తత్పదే భక్త్యా వవన్దే భక్తిభావితః ॥ 18 
ప్ర: తథా ఇతి ఉక్వా = అట్లేయని పలికి, సః = ఆ బుచీకుడు, తతః = అక్కడనుండి, పత్యా 
సాకమ్‌ = భార్యతోగూడ, ముదా = సంతోషముతో, పితరం ఆగత్య = తండ్రియొద్దకు వచ్చి, 


శ్రీశ్రీ శ్రీవాసుదేవానందసరస్వతీవిరచితమ్‌ 513 


భక్తిభావితః భక్త్యా = భక్తిభావము సాకారముకాగా, తత్‌ పదే = వాని పాదములకు, వవన్దే 
=నమస్మరించెను. 


తా: అట్లేయని ఆ బుచీకుడు అచటినుండి తండ్రివద్దకు చేరి భక్తితో వాని పాదములకు 
నమస్కరించెను. 


శ్లో॥ సర్వం న్యవేదయత్‌ప్రేమ్హా భృగుస్తుష్టో మహామునిః । 


తం దృష్ట్వా కామసదృశం స్నుషాం చ స్వర్వధూపమామ్‌ ॥ 19 
శ్లో॥ స్వాశ్రమే స్థాపయామాస ప్రహృష్టేనాన్తరాత్మనా । 

సుభగా సాష్యనుదినం భర్భసేవాపరాయణా ॥ 20 
శ్లో శీలేన సేవయా చాపి మునిం పరమధార్మికమ్‌ 

సాధ్వీ ప్రసాదయామాస గాధిపుత్రీ మనస్వినీ ॥ 21 


ప్ర: సర్వం న్యవేదయన్‌ = అంతయు నివేదించెను, మహామునిః భృగుః = భృగుమహర్షి తుష్టః 
= సంతోషించినవాడై, ప్రేమా = ప్రేమతో, తం కామసద్భశమ్‌ = మన్మథుని పోలిన ఆతనిని, 
స్వర్వధూపమమ్‌ = దివ్యకాంతతో సరియైన, స్నుషాం చ = కోడలిని గూడ, దృష్ట్వా = చూచి, 
స్వ+ఆశ్రమే = తన ఆశమమందు, ప్రహృష్టేన అంతరాత్మనా = ఆనందముగల మనస్సుతో, 
స్థాపయామాస = నివాసమేర్చరచెను, సా అపి సుభగా = సౌభాగ్యవతియైన ఆమెయును, అనుదినమ్‌ 
= నిత్యము, భర్భసేవాపరాయణా = భర్తను సేవించు దీక్షగలదై, శీలేన = నడవడితో, సేవయా 
చ అపి = సేవలతో గూడ, పరమధార్శికం మునిమ్‌ = మహాధర్మాత్ముడైన మునిని, గాధిపుత్రీ 
మనస్వినీ = గాధికుమార్తెయెన సన్మతి, సాధ్వీ = సత్యవతీ సాధ్వి, ప్రసాదయామాస = ప్రసన్నుని 
జేసికొనెను. 
తా : అంతయు తన తండ్రియైన భృగువునకు నివేదించెను. ఆతడును కామునివంటి కొడుకును, 
అప్సరస వంటి కోడలిని చూచి సంతోషించి వారిని తన ఆశ్రమమందే ఉండుమనెను. బుచీకుని 
భార్య సత్యవతియు తన ప్రవర్తనతో సేవలతో, భర్భసేవతో ఆ మహర్షిని సంతోషపెట్టెను. 
శ్లో భృగుః ప్రసన్నస్తామాహ ధన్యాసి త్వం పతివ్రతే | 

వరం వృణీష్వ సుభగే! దాస్యామి త్వదభీప్పితమ్‌ ॥ 22 
ప్ర: ప్రసన్నః భృగుః = ప్రసన్నుడైన భృగువు, తాం ఆహ = ఆమెకిట్లనెను, త్వమ్‌ = నీవు, ధన్యా 
అసి పతివ్రతే! = ఓ పతివ్రతా! నీవు ధన్యురాలవైతివి, సుభగే! = ఓ సౌభాగ్యవతీ!, వరం వృణీష్వ 
= వరము కోరుకొనుము, త్వత్‌ అభీప్పితమ్‌ = నీ కిష్టమైన దానిని, దాస్యామి = ఇత్తును. 
తా: భృగుమహర్షి ప్రసన్నుడై ఆమె కిట్లనెను : ఓ పతివ్రతా! నీవు ధన్యురాలవు, నీకిష్టమైన 
వరము కోరుకొనుము. ఇత్తును. 


514 శ్రీ దత్తపురాణమ్‌ 


శ్లో సా ప్రాహ భగవన్‌! మాతురపుత్రాయా మమాప్యుత 1 
ఆధిం జ్ఞాత్వా మహాప్రాజ్ఞ ప్రసాదం కర్తుమర్హసి ॥ 23 
ప్ర: సా = ఆమె, ప్రాహ = ఇట్లనెను, భగవన్‌! = ఓ దేవా!, అపుత్రాయాః మాతుః = కొడుకులులేని 
నా తల్లికి, మమ అపి ఉత = నాకును గూడ, ఆధిం జ్ఞాత్వా = మా మనస్తాపమును తెలిసి, 
మహాప్రాజ్ఞ = ఓ మహాజ్ఞానీ!, ప్రసాదం కర్తుం అర్హసి = పుత్రరూపమున దయ జూపదగుదురు. 
తా : ఆమె ఇట్లనినది : ఓ దేవా! నా తల్లి అపుత్రక. మా మనస్తాపమును గ్రహించి ఆమెకును 
నాకును గూడ పుత్రసంతతి కలుగునట్లాశీర్వదింపుడు. 


శ్లో; తాం సోః వదదుపాయోం యం సాధ్వి పుంసవనాయ వామ్‌ । 


బుతుస్నాతం త్వం చ మాతా మనస్యాధాయ తత్పరమ్‌ ॥ 24 
శో అశ్వత్థం పృథగాలిబ్ద యజ్ఞాజ్ఞం చ యథావిధి । 

చరుద్వయం చ సంస్కృత్య ప్రాశితవ్యం విధానతః ॥ 25 
శ్లో పుత్రస్తే బ్రహ్మవర్చస్వీ సమ్రాణ్మాతుశ్చ తే క్రమాత్‌ | 

భవిష్యతి న సన్దేహః సత్యం సత్యవతి! స్నుషే! ॥ 26 


ప్ర: సః = ఆ భృగుమహర్షి తాం అవదత్‌ = ఆమె కిట్లనెను, సాధ్వి! = ఓ పతివ్రతా!, అయమ్‌ 
= ఇది, ఉపాయః = ఉపాయము, బుతుస్నాతం త్వం చ మాతా వామ్‌ = నీవున్నూ, సి 
తల్లియూ, ఉభయులున్నూ బుతుస్నాతలై, పుంసవనాయ = పుంసవనము అనబడు ప్రక్రియకై, 
మనసి ఆధాయ తత్పరమ్‌ = మనమున ఈశుని ధ్యానించి, పృథక్‌ = వేర్వేరుగా, అశ్వత్థమ్‌ = 
అశ్వత్థవృక్షమును (నీవును), యజ్ఞాబ్దం చ = ఉదుంబర లేక ఉడుంబర లేక బెదుంబర మను 
వృక్షమును (నీ తల్లియు), ఆలిజ్బ = కౌగలించికొని, యథావిధి = శాస్రోక్తముగ, చరుద్వయం చ 
= చరువు అనబడు పదార్థమును పచనము చేయు పాత్రలను, సంస్కృత్య = శుభ్రము చేసి, 
విధానతః = పుత్రకామేష్టివిధానమున, ప్రాశితవ్యమ్‌ = భుజించదగును, క్రమాత్‌ = వరసగా, తే 
= నీకు, బ్రహ్మవర్చస్వీ పుత్రః = బ్రహ్మతేజము గల కుమారుడు, తే మాతుః చ =నీ తల్లికి 
గూడ, సమ్రాట్‌ = చక్రవర్తి కాగల కుమారుడు, భవిష్యతి = కలుగును, న సందేహః = సందేహము 
లేదు, స్నుషే సత్యవతి = ఓ కోడలా, సత్యవతీ!, సత్యమ్‌ = ఇది సత్యము. 

తా: భృగుమహర్షి ఆమె కిట్లనెను : ఓ సాధ్వీ! ఇది ఉపాయము, కొడుకు గనుటకు. బుతుస్నాతలై 
నీవును, నీ తల్లియు మనసున ఈశ్వరుని ధ్యానించి, నీవు అశ్వక్ణవృక్షమును, నీ తల్లి ఉదుంబర 
వృక్షమును శాస్తోక్రముగ కౌగలించి, చరు అనబడు పాత్రను శుభ్రము చేసి అందు పచనము 
చేయబడిన చరు అను పదార్థమును విధిగా భుజించినట్లయిన, నీకు బ్రహ్మతేజము గల 
కుమారుడునూ, నీ తల్లికి చక్రవర్తికాగల కుమారుడునూ జన్మించుట తథ్యము. సందేహము 
లేదు కోడలా, సత్యవతీ! 


శ్రీశ్రీశ్రీవాసుదేవానందసరస్వతీవిరచితమ్‌ 515 


శ్లో తథేత్యుక్వాథ సా రాష్ట్రం పితుః ప్రాప ప్రియాన్వితా । 
యథోపదిష్టం భృగుణా వ్యకరోత్పుత్రకాజ్ఞయా ॥ 27 
ప్ర: తథా ఇతి ఉక్తా = అట్లేయని పలికి, సా = ఆమె (సత్యవతి), అథ = అంతట, (ప్రియాన్వితా 
= భర్తతో గూడి, పితుః రాష్ట్రం ప్రాప = తండ్రి రాజ్యమును చేరెను, భృగుణా = భృగుమహర్షిచేత, 
యథా ఉపదిష్టమ్‌ = ఎట్లు ఉపదేశింపబడెనో, (తథా = అట్లే), పుత్రకాజయా = పుత్రుడు 
కావలెనను కోరికతో, వ్యకరోత్‌ = చేసెను. ' 
తా: అట్లేయని, ఆ సత్యవతి తన భర్తను వెంటనిడుకొని తన తండ్రి రాజ్యమునకు బోయెను. 
భృగుమహర్షి చెప్పినట్లు పుత్రకాంక్షతో చేసెను. 
శ్లో; చరుప్రాశనకాలే తు వ్యత్యాసోదైవతోం_ భవత్‌ । 
మాత్రా పుత్రాశ్చరుర్భుక్తః పుత్రా మాతుః ప్రమాదతః ॥ 28 
ప్ర: చరుప్రాశనకాలే = చరును భుజించు సమయముననేమో, దైవతః = విధివశమున, వ్యత్యాసః 
అభవత్‌ = అటుదిటు లాయెను, మాత్రా = తల్లిచేత, పుత్రాః చరుః = కుమార్తెయొక్క చరు, 
పుత్రా = కుమార్తెచేత, మాతుః చ = తల్లియొక్క చరువున్నూ, ప్రమాదతః = పొరబాటున, భుక్తః 
= భుజింపబడినది. 
తా : విధివశమున చరును భుజించుటలో పొరబాటు జరిగినది. తల్లి కుమార్తె భుజించవలసిన 
దానిని, కుమార్తె తల్లి భుజించవలసిన దానిని భుజించిరి. 
శ్లో॥ తతో బహుతిథే కాలే గతే దివ్యేన చక్షుషా । 
విజ్ఞాయ వ్యత్యయం ప్రాప్య భృగుః ప్రాహ స్నుషాం సతీమ్‌ ॥ 29 
ప్ర: తతః = అప్పటినుండి, బహుతిథే కాలే గతే = ఎన్నో రోజులు గడిచిన మీదట, భృగుః 
భృగుమహర్షి దివ్యేన చక్షుషా = దివ్యదృష్టితో, విజ్ఞాయ = తెలిసికొని, స్నుషాం సతీమ్‌ 
సాధ్వియెన కోడలిని, ప్రాప్య = చేరి, ప్రాహ = ఇట్లనెను. 


తా: అప్పటినుండి చాలకాలము తరువాత భృగుమహర్షి జ్ఞాననేత్రముతో తెలిసికొని సాధ్వియెన 
కోడలితో ఇట్లనెను. 


శ్లో॥ ఉపభుక్తశ్చరుర్భద్రే! వృక్షస్యాలిజ్ఞనం కృతమ్‌ । 


విపరీతం హి జాతం తత్సన్తానవ్యత్యయో భవేత్‌ ॥ 30 
శ్లో బ్రాహ్మణో పి క్షత్రవృత్తిస్తవ పుత్రో భవిష్యతి । 
క్షతోం పి బ్రాహ్మణాచారో మాతుస్తవ సుతస్తథా ॥ 81 


ప్ర: భద్రే! = ఓ సుమంగళీ!, చరుః = చరు, ఉపభుక్తః = భుజింపబడినది, వృక్షస్య ఆలిజ్జ్బనం 


516 శ్రీ దత్తపురాణమ్‌ 


కృతమ్‌ = వృక్షము కౌగిలించబడినది, విపరీతం హి జాతమ్‌ = విపరీతమే జరిగినది, తత్‌ 
సంతానవ్యత్యయః భవేత్‌ = దానివలన సంతానమున్ను తారుమారగును; తవ పుత్రః = నీ 
కొడుకు, బ్రాహ్మణః అపి = బ్రాహ్మణుడైయుండియు, క్షత్రవృత్తిః = క్షత్రియవర్తనము గలవాడు, 
తవ మాతుః సుతః = నీ తల్లి కుమారుడు, తథా = ఆ రీతిగనే, క్షతః అపి = క్షత్రియుడైనను, 
బ్రాహ్మణ+ఆచారః = బ్రాహ్మణుని వర్తనగలవాడు, భవిష్యతి = అగును. 


తా: ఓ సుమంగళీ! మీరు చరు భుజించినారు, వృక్షములను కౌగలించినారు. కాని విపరీతము 
జరిగినది, తారుమారైనది. అందువలన సంతానమున్నూ తారుమారగుదురు : నీ కొడుకు, 
బ్రాహ్మణుడైనను, క్షత్రియవర్తనము గలిగిన వాడగును. అల్లే, నీ తల్లి కుమారుడు, క్షత్రియుడైనను, 
బ్రాహ్మణవర్తనము గలవాడగును. 
శ్లో తచ్రుత్వా ప్రార్థయామాస శ్వశురం సా పునః పునః । 
నమే పుత్రో భవత్వీదృక్కామం పౌత్రో భవత్వితి ॥ 832 
ప్ర: తత్‌ (శ్రుత్వా = ఆ మాటలు విని, సా = ఆమె, పునః పునః = మరి మరి, శ్వశురమ్‌ = 
మామగారిని, మే = నాకు, ఈద్భక్‌ = ఇటువంటి, పుత్రః = కొడుకు, న భవతు = కలుగకుండుగాక, 
కామమ్‌ = కావలెననిన, పౌ(త్రః = మనుమడు, భవతు = అగుగాక, ఇతి = అని, ప్రార్థయామాస 
= ప్రార్థించెను. 
తా: ఆ మాటలు విని, ఆమె (సత్యవతి) మామగారిని మరిమరి యిట్లు ప్రార్థించినది శ అట్టి 
కుమారుడు నాకు కలుగకుండుగాక, ఒకవేళ కలుగవలసిన, మనుమడు అట్టి వాడగుగాక! 
శ్లో! భృగుస్తాం ప్రతినన్వాహ తథాస్వితి తతో యయౌ । 
స్వాశ్రమం సా తతో౭ సూత కాలే సత్యవతీ సుతమ్‌ ॥ 33 
ప్ర : భృగుః = భృగుమహర్షి తామ్‌ = ఆమెను, ప్రతినన్ధ = ప్రశంసించి, తథా అస్తు = అట్లే 
యగుగాక!, ఇతి = అని, ఆహ = పలికెను, తతః = అటనుండి, స్వ ఆ(శ్రమమ్‌ = తన 
ఆశ్రమమును, యయౌ = చేరబోయెను, సా సత్యవతీ = ఆ సత్యవతి, కాలే = సరియైన 
సమయమున, సుతం అసూత = కొడుకును కనెను. 


తా: భృగుమహర్షి ఆమెను ప్రశంసించి, అట్లేయగుగాక! యని, అటనుండి తన ఆశ్రమమునకు 
వెడలెను. సత్యవతి సరియైన సమయమున కుమారుని ప్రసవించెను. 


శ్లో తేజసా వర్చసా యుక్తం జమదగ్నిమితి ద్విజమ్‌ | 
నామ్నాకరోదభూత్సో౭ పి వేదవేదాబ్గపారగః i 34 
ప్ర: తేజసా = బుద్ధినైశిత్యముచేత, వర్చసా = దేహకాంతిచే, దార్యముచే, యుక్తమ్‌ = తగినదని, 
నామ్నా = పేరుచే, జమదగ్నిం ఇతి = జమదగ్ని యని, ద్విజమ్‌ = బ్రాహ్మణబాలుని, అకరోత్‌ = 


శ్రీశ్రీ శ్రీవాసుదేవానందసరస్వతీవిరచితమ్‌ 517 


చేసెను, సః అపి = ఆతడును, వేదవేదాబ్బపారగః = బుగ్వేదాది నాలుగు వేదములను, వేదమునకు 
అంగములైన శిక్ష వ్యాకరణము, ఛందస్సు, నిరుక్తము, జ్యోతిషము, కల్పము అను శాస్త్రములను 
మొదలంట చదివినాడు. 


తా : దేహకాంతిచేత, బుద్ధికుశాగ్రతచేత ఈ (బ్రాహ్మణబాలుడు అగ్నివలె వెల్లుచున్నాడని ఆ 
సత్యవతీపుత్రునికి జమదగ్నియని పేరిడిరి. ఆ బాలుడు నాలుగు వేదములను, ఆరు వేదాంగములను 
పారజదివెను. 
శ్లో। తస్యా మాతుః సుతో జజ్జే విశ్వామిత్రో మహామనాః । 
చరుప్రభావాత్స యయా బ్రహ్మర్షిత్వం తపోబలాత్‌ ॥ తర్‌ 

ప్ర: తస్యాః మాతుః = ఆ సత్యవతియొక్క తల్లికి, సుతః = కుమారుడు, మహామనాః = గొప్ప 
మనస్సుగల, విశ్వామిత్రః = విశ్వర్షిగా, జజ్లే = పేరొందెను, సః = ఆతడు, చరుప్రభావాత్‌ = 
చరు శక్తివలన, తపోబలాత్‌ = తపశ్శక్తివలన, బ్రహ్మర్షిత్వమ్‌ = (బ్రహ్మర్షి స్థానమును, యయౌ = 
పొందెను. 


తా: ఆ సత్యవతి తల్లియొక్క కుమారుడు విశ్వర్షి యగునని, విశ్వామిత్రుడని పేరిడిరి. ఆతడు 
తపోబలము వలన (బ్రహ్మర్షియాయెను. 


శ్లో జమదగ్నిస్తు రుద్రాంశో మహాతేజా మహామనాః । 
రేణోఃకన్యాం శక్తికలాముపయేమే స రేణుకామ్‌ ॥ 36 
ప్ర: జమదగ్నిః తు = జమదగ్ని యేమో, మహాతేజా = గొప్పలతేజశ్ళాలి, మహామనాః = గొప్ప 
మనస్సుగలవాడు, రుద్రాంశః = రుద్రుని అంశ గలవాడు, రేణోః కన్యామ్‌ = రేణు కుమార్తెయైన, 
రేణుకామ్‌ = రేణుకను, శక్తికలామ్‌ = శక్తి లేక ఉమాదేవియొక్క అంశగల దానిని, ఉపయేమే = 
పెండ్లియాడెను. 


తా: జమదగ్ని రుద్రాంశ గలవాడు, మహాతేజస్వి, మహాబుద్ధిశాలి, ఆతడు రేణుకన్యను 
శక్తియంశగల రేణుకను పెండ్లాడెను. 

శ్లో గార్హస్థ్యం ధర్మమా(శ్రిత్య తయా రేణుకయా సహ । 

సాధ్వానుకూలయా తీవ్రం జమదగ్శ్నిస్తపో౭ తపత్‌ ॥ 837 

ప్ర: గార్హస్థ్యం ధర్మం ఆభ్రిత్య = గృహస్థధర్మమును స్వీకరించి, అనుకూలయా సాధ్యా రేణుకయా 
తయా సహ = అనుకూలవతియైన భార్యయైన రేణుకతో గూడి, జమదగ్నిః = జమదగ్ని, తీవ్రమ్‌ 
= తీవ్రమైన, తపః = తపస్సు, అతపత్‌ = తపించెను. 
తా: గృహస్థధర్మమును స్వీకరించి, అనుకూలవతియైన భార్య రేణుకతో గూడి జమదగ్ని తీవ్రమైన 
తపస్సు చేసెను. 


518 శ్రీ దత్తపురాణమ్‌ 


శ్లో తయోః పుత్రా మహాత్మానః పజ్బాసన్నమరోపమాః 1 
తేషాం కనీయాన్‌ శ్రీవిష్ణోరంశో రామః ప్రతాపవాన్‌ | 838 
ప్ర: తయోః మహాత్మానః = ఆ మహాత్మునకు, పుత్రాః = కొమరులు, పళ్పు = ఐదుగురు, 
అమర+ఉపమాః = దేవతలతో సములు, ఆసన్‌ = కలిగిరి, తేషామ్‌ = వారిలో, కనీయాన్‌ = 
చిన్నవాడు, చివరివాడు, శ్రీవిష్ణోః = శ్రీ విష్ణుదేవునియొక్క అంశః = అంశగలవాడు, ప్రతాపవాన్‌ 
= వీరుడైన, రామః = రాముడు. 


తా: ఆ జమదగ్నికి అయిదుగురు కొడుకులు, దేవతలతో సమానులు. వారిలో చివరివాడు 
శ్రీమహావిష్ణు అంశగల రాముడు, మహావీరుడు. 
శ్లో సాజ్ల్ఞాన్వేదానధీత్యాసౌ బ్రహ్మచర్యేణసంయుతః । 
ధనుర్వేదం చ విధివత్సితృసేవాపరో౭_ భవత్‌ i 39 

ప్ర: అసౌ = ఆ రాముడు, బ్రహ్మచర్యేణ -సంయుతః = బ్రహ్మచర్యమును స్వీకరించినవాడై, 
సాజ్లాన్‌ వేదాన్‌ = వేదములను, వేదాంగములతో గూడ, ధనుర్వేదం చ = ధనుర్విద్యను గూడ, 
విధివత్‌ = శాస్తముననుసరించి, అధీత్య = అధ్యయనముచేసి, పితృసేవాపరః = తండ్రిసేవలో 
తత్పరుడుగా, అభవత్‌ = ఆయెను. 


తా: ఆ రాముడు వేదవేదాంగములను, ధనుర్విద్యను అభ్యసించి, బ్రహ్మచారియై తండ్రి సేవకు 
అంకితమాయెను. 


శ్లో ఆహితాగ్నేః పితుర్న్షిత్యమనుకూలో£ భవత్సదా | 
ఫలమూలసమిత్పుష్పకుశాదీనాన్రామ ఆహరత్‌ ॥ 40 
ప్ర : ఆహితాగ్నేః పితుః = ఆహితాగ్నియైన తండ్రికి, నిత్యమ్‌ = రోజూ, సదా = ఎల్లపుడు, 
అనుకూలః అభవత్‌ = అనుకూలుడాయెను, ఫలమూలసమిత్పుష్పకుశాదీనామ్‌ = పండ్లను, 
కందమూలములను, దర్భలను, పుష్పములను, సమిధలను, రామః ఆహరత్‌ = రాముడు తెచ్చి 
యిచ్చిను. 
తా: ఆహితాగ్నియైన తండ్రికి నిత్యము అనుకూలుడై ఫలములను, కందమూలములను, సమిధలను, 
పూవులను, దర్భలను సమకూర్చెను. 
శ్లో ఏకదా రేణుకా స్నాతుం నదీం గత్వా దదర్శ తమ్‌ | 
క్రీడన్తం సలిలే స్త్రీభీ రాజానం పద్మమాలినమ్‌ ॥ 41 
ప్ర: ఏకదా = ఒకప్పుడు, రేణుకా = రేణుకాదేవి, స్నాతుమ్‌ = స్నానము చేయుటకు, నదీం 
గత్వా = నదికివెళ్ళి, సలిలే = నీటిలో, స్త్రీభిః = స్త్రీలతో, క్రీడన్తమ్‌ = వినోదించుచున్న పద్మమాలినం 
తం రాజానమ్‌ = పద్మమాలి యను గంధర్వరాజును, దదర్శ = చూచెను. 


శ్రీశ్రీ శ్రీవాసుదేవానందసరస్వతీవిరచితమ్‌ 519 


తా : ఒకప్పుడు రేణుకాదేవి స్నానమునకై నదికి వెడలి, అచట నదిలో స్త్రీలతో వినోదించుచున్న 
గంధర్వరాజగు పద్మమాలిని చూచెను. 
శ్లో క్షణం స్థిత్వా రేణుకా సా తత్రీడాం వీక్ష్య హర్షితా | 
తతః సా శజ్మితా భర్తుః సమీపమగమదుతమ్‌ I 42 

ప్ర: రేణుకా = రేణుకాదేవి, క్షణం స్టిత్వా = ఒక్క క్షణమచట నిలచి, సా = ఆమె, తత్‌ క్రీడాం 
వీక్ష్య = ఆ వినోదమును చూచి, హర్షితా = సంతోషించినదాయెను, తతః = అచటనుండి, 
శజ్మితా = తన మగడు తనను త్యజించునా?యని సందేహించునదై, ద్రుతమ్‌ = వేగముగా, 
భర్తుః సమీపమ్‌ = భర్తచెంతకు, అగమత్‌ = వెడలెను. 


తా : రేణుకాదేవి క్షణకాలమచట నిలచి, ఆ గంధర్వజలక్రీడను చూచి, సంతోషించినదై, అందుకు 
తన భర్త శంకించి వదలివేయునా? యని సందేహించుచూ భర్తచెంతకు వెంటనే వెడలెను. 
శ్లో; స తాం దృష్ట్వా చ్యుతాం ధైర్యాద్రాహ్వా లక్ష్యా వివర్ణితామ్‌ | 
ధిక్‌ కృత్వా తాం విగర్వాహ వసుమన్తం సుతం రుషా ॥ 483 
ప్ర: సః = జమదగ్ని మహర్షి తామ్‌ = ఆమెను, ధైర్యాత్‌ = ధైర్యముతో, (బ్రాహ్వా లక్ష్యా 
వివర్ణితాం చ్యుతామ్‌ = ధైర్యముతో బ్రాహ్మణతేజమును కోల్పోయి పతనమైన ఆ రేణుకను, 
దృష్ట్వా = చూచి, తాం ధిక్‌ కృత్వా విగర్హ్య = ఛీ యని ఆమెను నిందించి, సుతం వసుమన్తమ్‌ = 
కొడుకైన వసుమంతుని, రుషా = కోపముతో, 
శ్లో పుత్రేమాం ఘాతయాశు త్వమితి (శ్రుత్వాపి తద్వచః | 
సస్నేహో నావధీత్తూష్టీం తస్థా పశ్యన్నధో భియా ॥ 44 
ప్ర: పుత్ర! = ఓ కుమారుడా!, త్వం = నీవు, ఇమామ్‌ = ఈమెను, ఆశు = వెంటనే, ఘాతయ 
= చంపుము, ఇతి = అని, శ్రుత్వా అపి తత్‌ వచనః = అని తండ్రిమాటలు వినియును, సస్నేహః 
= తల్లిపై ప్రేమతో, న అవధీత్‌ = వినకుండెను, భియా = భయముతో, అధః పశ్యన్‌ = క్రిందకు 
చూచుచు, తూష్టీం తస్థా = మౌనముగ నుండెను. 
తా : ధైర్యముతో బ్రాహ్మీలక్ష్మిని కోల్పోయియు పతనమైన ఆ రేణుకను చూచి జమదగ్ని ఛీత్మరించి 
కోపముతో కొడుకు వసుమన్లునితో, “నీవు నీ తల్లిని వెంటనే వధింపుము” అని పలుకగా, ఆ 
ఆజ్ఞను వినియును, తల్లియందలి (ప్రేమతో, ఆతడు వినని వానివలె భయముతో మౌనముగా 
క్రింది చూపులు చూచుచు నిలువబదెను. 
శ్లో భస్మీభవేతి తం ప్రోక్వా సుషేణం చ తథా వసుమ్‌ । 
విశ్వావసుం చ తాన్నిన్యే కోపేనైవ యమక్షయమ్‌ ॥ 45 
ప్ర: భస్మీభవ = బూదివై పొమ్ము, ఇతి = అని, తం ప్రోక్వా = అతనిని శపించి, సుషేణం చ 


520 శ్రీ దత్తపురాణమ్‌ 


తథా వసుం విశ్వావసుం చ = సుషేణుని, అట్లే వసువును, విశ్వావసువును గూడ, తాన్‌ = 
వారిని, కోపేన ఏవ = కోపముతోనే, యమక్షయం నిన్యే = మృతుల జేసెను. 


తా: బూది యగునట్లు వానిని, సుషేణుని, వసువును, విశ్వావసువును గూడ శపించి యమపురి 
కంపెను. 
శ్లో అత్రాన్తరే వనాద్రామః ప్రాప తం ప్రాహ సత్వరమ్‌ । 
జహ్యేనామవిచారేణ భో! రామ! త్వం మమాజ్ఞయా I 46 
ప్ర: అత్రాన్లరే = అంతలో, వనాత్‌ = అడవినుండి, రామః ప్రాప = రాముడు వచ్చెను, తం 
ప్రాహ = వాని కిట్లనెను, భో! రామ! = ఓ రామ!, త్వమ్‌ = నీవు, మమ ఆజ్ఞయా = నా ఆజ్ఞచే, 
అవిచారేణ = సంకోచము లేకుండ, ఏనామ్‌ = ఈమెను, జహి = చంపుము. 


తా: అంతలో రాముడడవి నుండి రాగా, “ఓ రామా! నీవు ఈమెను చంపుము. ఇదినా ఆజ్ఞ. 
సంకోచము వలదు”, అని వాని నాజ్ఞాపించెను. 


శ్లో॥ తత ఆదాయ పరశుం రామో మాతుః శిరో౭ చ్చినత్‌ । 
శాన్లో మునిస్తమాలిజ్య ప్రాహాభీష్టం వరం వృణు ॥ 47 


ప్ర: తతః = అంతట, రామః = రాముడు, పరశుం ఆదాయ = గొడ్డలిని తీసికొని, మాతుః శిరః 
= తల్లి తలను, అచ్చినత్‌ = నరికెను, శాన్తః శాంతించినవాడై, మునిః = ఆ జమదగ్ని తం 
ఆలిజ్య్య = ఆ రాముని కౌగలించి, ప్రాహ = ఇట్లనెను, అభీష్టం వరమ్‌ = నీ కిష్టమైన వరమును, 
వృణు = కోరుకొనుము. 


తా: అంతట రాముడు గొడ్డలిని చేపట్టి తన తల్లి తలను నరికెను. దాన శాంతించిన జమదగ్ని 
వానిని కౌగలించికొని నీ కిష్టమైన వరమును కోరుకొమ్మనెను. 


శ్లో॥ స వవై మాతురుత్తానం భ్రాత్యాణాం చాత్మనో జయమ్‌ | 
యుద్ధే ప్రతిద్వన్వృతాయుర్దీర్థం సో౭_పి తథా దదౌ ॥ 48 


ప్ర: సః = ఆ రాముడు, మాతుః = తల్లియొక్క (భ్రాతాణామ్‌ = సోదరుల యొక్కయు, 
ఉత్ధానమ్‌ = పునర్జీవనము, చ = మరియు, ఆత్మనః = తనయొక్క యుద్ధే జయమ్‌ = యుద్ధమున 
జయము, అప్రతిద్వన్ద్వతా = ఎదురునిల్చు వీరుడు లేకుండుటయు, దీర్హం ఆయుః = దీర్చాయువును, 
వవ్రే = వరముగా కోరెను, సః అపి = ఆ జమదగ్నియు, తథా దదౌ = అట్లే ఇచ్చెను. 

తా: రాముడు తన తల్లికి, సోదరులకు పునర్జీవితమున్నూ, తనకు యుద్ధమున సరిజోడు 


లేకుండుట, విజయము, దీర్చాయువును వరముగా కోరెను. వాని తండ్రి జమదగ్నియు ఆ వరముల 
నట్లే ప్రసాదించెను. 


శ్రీశ్రీ శ్రీవాసుదేవానందసరస్వతీవిరచితమ్‌ 521 


శ్లో తతస్తే బన్గవస్తస్య మృతా అప్యుత్ధితాః పునః । 


రేణుకా చ మహాభాగా తతో రామో ముదం యయౌ ॥ 49 
శ్లో తతః ప్రభృతి రామో సౌ మహావీర్యో౭ భవద్భువి 
తేజసాతీవ దుర్ధర్నో ధనుర్విద్యావిశారదః ॥ 50 


ప్ర: తతః = అంతట, తస్య = ఆ రామునియొక్క, తే మృతాః అపి బన్టవః మహాభాగా రేణుకా 
చ = చనిపోయిన బంధువులైన ఆ సోదరులున్నూ మహాత్మురాలైన రేణుకాదేవియూ, పునః 
ఉల్టితాః = మరల సజీవులయిరి. తతః = దానివలన, రామః = రాముడు, ముదం యయౌ = 
సంతోషించెను; తతః ప్రభృతి = అప్పటినుండియు, అసౌ రామః = ఈ రాముడు, మహావీర్యః 
మహావీరుడు, భువి = భూమిపై, తేజసా = తేజస్సుచేత, అతీవ = మిక్కిలి, దుర్ధర్శ = ఎదుర్మొనరాని, 
ధనుర్విద్యావిశారదః = ధనుర్విద్యానిపుణుడు, అభవత్‌ = ఆయెను. 

తా: అంతట ఆ రాముని సోదరులునూ తల్లి రేణుకయూ మరల జీవించిరి. రాముడందుకు 
సంతోషించెను. అప్పటినుండి రాముడు భూమిపై దుర్నిరీక్ష్యతేజశ్ళాలియై, ఎదురులేని ధనుర్విద్యా 
నిపుణుడై, మహావీరుడాయెను. 


ఇతి శ్రీమద్దత్తపురాణే సార్దత్రిసాహగస్రాం త్రికాణ్ణమణ్ణితాయాం సంహితాయాం 
( టి [టో (ట్‌ 
వాసుదేవ్యాం చతుర్ధాష్టకే పంచమాధ్యాయః ॥ 


ఓమ్‌ శం 


౨22 


శ్రీః 
ప.ప. శ్రీవాసుదేవానందసరస్వతీవిరచితమ్‌ 


ఆదత్తపఫురాణమ్‌ 


చతుర్ధాష్టకము - షష్టాధ్యాయము 


శ్లో॥ పిబతః ప్రత్యహం సోమం రాజ్ఞో ధర్మాత్మనో౭ స్య చ । 

(బ్రహ్మణ్యస్యాపి ధీరృష్టా మునిశాపేన దైవతః ॥ 1 
ప్రతిపదార్థం : ప్రత్యహమ్‌ = ప్రతిదినమును, సోమం పిబతః = సోమరసమును త్రాగునట్టి, 
రాజ్ఞః = రాజునకు, ధర్మాత్మనః = ధర్మాత్ముడైన వానికి, బ్రహ్మణ్యస్య అపి = బ్రహ్మజ్ఞానియే 
యైనను, అస్య చ = వానికిని, మునిశాపేన = మునిశాపముచే, దైవతః = దైవవశమున, ధీః = 
బుద్ధి, భ్రష్టా = భ్రష్టమైనది. 
తాత్పర్యం : ప్రతిదినము సోమరసము నాస్వాదించు ధర్మాత్ముడైన (బ్రహ్మజ్ఞానియైనను, 
మునిశాపముచేత దైవవశమున బుద్ధి భ్రష్టమైనది. 

శ్లో విహితార్గో౭ పి రాజాం సౌ బ్రహ్మణ్యోం పి సునీతిమాన్‌ | 

వశీకృతో భావినాయమపరాధం వ్యధాదృషేః ॥ 2 
ప్ర : విహితార్థః+అపి = కృతార్థుడైనను, బ్రహ్మణ్యః+అపి = బ్రహ్మజ్ఞుడైనను, సునీతిమాన్‌ = 
నీతిమంతుడైనను, అసౌ రాజా = ఆ రాజు కార్తవీర్యార్జునుడు, భావినా = ప్రారబ్ధముచే, వశీకృతః 
= వశముజేసికొనబడినవాడై, బుషేః = బుషికి, అయం అపరాధమ్‌ = ఈ అపచారమును, 
వ్యధాత్‌ = చేసెను. 
తా: కార్తవీర్యార్దునుడు బ్రహ్మజ్ఞాని, నీతిమంతుడు, కృతార్జుడు. అయినప్పటికిని, కాలవశమున 
బుషికి యీ అపచారమును చేసెను. 

శ్లో బ్రహ్మాదయో౭ పి సర్వజ్ఞా భావినైవ వశీకృతా | 
అవశ్యం భావితా£. ప్యేషా స్వయమీశేన నిర్మితా ॥ 8 


శ్రీశ్రీశ్రీవాసుదేవానందసరస్వతీవిరచితమ్‌ 523 


ప్ర: బ్రహ్మా+ఆదయః = బ్రహ్మమొదలగు వారు, సర్వజ్ఞాః అపి = సర్వము తెలిసినవారైనను, 
భావినా ఏవ = కాలమునకే, వశీకృతాః = వశమైనవారైరి, ఏషా = ఇది, అవశ్యం భావితా అపి 
= తప్పక జరుగవలసినది కూడ, ఈశేన = ఈశ్వరుని చేత, స్వయమ్‌ = తానై, నిర్మితా = 
నిర్మింపబడినది. 


తా : బ్రహ్మమొదలగు దేవతలు సర్వజ్ఞులైనను, భవిష్యన్నిర్ణయమునకు వశులై (విధివశులై) 
ప్రవర్తింతురు. తప్పక జరుగవలసిన భవిష్యత్‌ ప్రణాళిక గూడ ఈశ్వరుడు స్వయముగ తానే 
యేర్చరచినదే. 
శ్లో కుమారశాపదగ్గాస్తే పేతుర్భువ్యజపార్షదాః I 
చగ్టేన్టభృగుదక్షాద్యా భావినైవేహ వజ్బితాః ॥ 4 

ప్ర : కుమార శాపదగ్గాః = సనకాదుల శాపబాధితులు, అజపార్షదాః = విష్ణుభక్తులైన, చన్ట = 
చంద్రుడు, ఇన్ట = ఇంద్రుడు, భృగు = భృగుమహర్షి దక్ష+ఆద్యాః = దక్షుడాదిగా గలవారు, 
భువి = భూమిపై, పేతుః = అవతరించిరి, ఇహ = ఈ విషయమున, తే = వారు, భావినా ఏవ 
= ప్రారబ్ధము చేతనే, వజ్చితాః = లోగొనబడిరి. 


శ్లో నారదాద్యా అపి విధిం నాతిక్రామన్తి తద్వశాః । 
కా కథా తు మనుష్యాణాం బలీయాన్విధిరేష హ్‌ ॥ ర్‌ 


ప్ర: నారదాద్యాః అపి = నారదుడు మొదలగువారైనను, విధిమ్‌ = విధిని, తత్‌ వశాః = ఆ 
విధికి వశులై, న అతిక్రామన్తి = త్రోసిరాజనుటలేదు, మనుష్యాణాం తు = మనుష్యుల విషయమున, 
కా కథా = చెప్పవలసిన దేమున్నది?, ఏషః విధిః = ఈ విధి, బలీయాన్‌ హి = బలవత్తరమే. 


తా: నారదాదులు కూడ విధివశులైరి, దాని దాటకుందిరి. ఇంక మనుష్యుల విషయమున 
చెప్పవలసినదేమి? విధి బలవత్తరమే. 
శ్లో బలిస్టే స్మిన్నపి కుతో హానిస్తత్వవిదః సతః | 
శరీరం కేవలం కర్మ కుర్వన్నాప్పోతి కిల్చిషమ్‌ I 6 
ప్ర: అస్మిన్‌ బలిష్టే అపి = విధి బలిష్టమే యైనను, తత్వవిదః = తత్వజ్ఞాలైన, సతః = సత్స్పురుషులకు, 
హానిః = అపకారము, కుతః = ఎందువలన కలుగును?, కర్మ కేవలం కుర్వన్‌ = కర్మమాత్రము 
చేయుచు, శరీరమ్‌ = శరీరము, కిల్చిషమ్‌ = పాపమును, న ఆప్నోతి = పొందదు. 


తా: విధి చాల బలమైనదే. ఐనను తత్వ్వమెటిగిన సత్పురుషులకు దానివలన అపకారము 
కలుగదు. ఏలన, శరీరము కర్మ మాత్రమే చేయును. పాపపుణ్యముల అనుభవము దానికి లేదు. 
కర్భత్వము వహించు పురుషుడు సత్పురుషుడై సత్యస్వరూపము నెతీగిన వాడైనచో, ఆ కర్మఫలము 
వాని నంటదు. 


524 శ్రీ దత్తపురాణమ్‌ 


శ్లో యదా సిద్దో౭ భవద్యోగీ సో౬ర్జునః ప్రాహ తం గురుమ్‌ । 
బలిష్టం మాం త్వమేవేశ! జహి యాస్యే తతో గతిమ్‌ 11 7 

ప్ర: యదా = ఎప్పుడు, సిద్ధః = సిద్ధుడు, యోగీ అభవత్‌ = యోగి యాయెనో, సః అర్జునః = 
అట్టి అర్జునుడు, తం గురుమ్‌ = తన గురువును గూర్చి, ప్రాహ = ఇట్లనెను, ఈశ! = ఈశ్వరా!, 
బలిష్టం మామ్‌ = బలిష్టుడనై యున్న నన్ను, త్వం ఏవ జహి = నీవే చంపుము, తతః = ఆ 
కారణమున, గతిం యాస్యే = మోక్షమును పొందుదును. 

తా: కార్తవీర్యార్డునుడు సిద్దుడై అటనుండి యోగియైనప్పుడు, ఆతడు తన గురువునిట్లు ప్రార్థించెను 
: నేను బలవంతుడనై యుండగా, ఈశ్వరా! నీవే నన్ను చంపుము. అందువలన నాకు మోక్షము 
కలుగును. 


శ్లో నేదం త్వాం రోచతే మృత్యుర్నమే రోగాన్న హీనతః | 
భూయద్భవాదృశాదేవ రాజ్జేత్థం యాచితం తదా ॥ 8 


ప్ర: ఇదం మృత్యుః = ఈ మరణము, మే = నాకు, రోగాత్‌ = రోగము వలన, హీనతః = శక్తి 
క్షీణించుట వలన, న = కాదు, ఇదమ్‌ = ఇట్టి మృత్యువు, త్వాం న రోచతే = రుచించదాయెను, 
భవాదృశాత్‌ ఏవ = తమవంటి వారిచేతనే, భూయాత్‌ = అగుగాక!, ఇత్టమ్‌ = ఈ రీతిగా, తదా 
= అప్పుడు, రాజ్ఞా = కార్తవీర్యునిచే, యాచితమ్‌ = కోరబడెను. 
తా : నాకు మరణమనునది రోగమువలన, వయస్సుమీరుటచే శక్తిహీనతవలన కలుగుట 
రుచించదు, బలవంతుడనై యుండగనే నీ చేతనే కలుగవలెను. అందువలన నాకు ముక్తికలుగును, 
అని కార్యవీర్యుడు తాను యోగియైనప్పుడే గురువైన శ్రీదత్తుని కోరినాడు. 
శ్లో శ్రీశ స్వాంశేన తత్సిద్దా చావతీర్య ద్విజన్మనా । 
జఘే ఖ్యాత్యాధికో రామో భార్గవోం పి స్వసేవకమ్‌ i 9 
ప్ర: తత్‌ సిద్ధా = ఆ సిద్ధిచేత (అనగా, అట్లు సిద్ధించిన భవిష్యత్తురూపకముగా), శ్రీఈ = 
విష్ణువు, స్వ+అంశేన ద్విజన్మనా = బ్రాహ్మణుడుగా తన అంశతో, అవతీర్య = అవతరించి, 
ఖ్యాత్యా+అధికః = జన్మవ్యవహారముచే అధికుడైన, రామః = రాముడు, భార్గవః అపి = 
భృగువంశజుడైనను, స్వసేవకమ్‌ = తన భక్తుని, జఘ్నే = వధించెను. 
తా: అట్లు కార్తవీర్యుని మరణరూపభవిష్యత్తు సిద్ధమై యుండగా, విష్ణువు తన అంశతో కార్తవీర్యుని 
కంటె జన్మాధికుడైన బ్రాహ్మణుడై భృగువంశజుడై అవతరించి తన భక్తుని వధించెను. 
శ్లో॥ దోషః క్వ చేశ్వరస్యాత్ర కల్ప్వుతేం త్ర జగ(ద్భృమః | 
ఈశః సర్గస్థితిలయాన్‌ కరోతీతి భ్రమో హ్యసన్‌ | 10 


శ్రీశ్రీశ్రీవాసుదేవానందసరస్వతీవిరచితమ్‌ 525 


ప్ర: అత్ర = ఈ విషయమున, ఈశ్వరస్య దోషః = ఈశ్వరుని దోషము, క్వ = ఎక్కడ?, అత్ర 
= ఇందు, జగత్‌+భ్రమః = జగత్తు అను భ్రాంతి, కల్పతే = కల్పింపబడుచున్నది, ఈశః = 
ఈశ్వరుడు, సర్గ = సృష్టి స్థితి = ఉనికి, లయాన్‌ = నాశము, అను వానిని, కరోతి = 
చేయుచున్నాడు, ఇతి = అని, భ్రమః హి = భ్రమయే, అసన్‌ = అసద్రూపము, సత్యము కానిది. 


తా: ఈ విషయమున దేవుని దోషము లేదు. జగత్తును ఈశ్వరుడు సృష్టించి, పోషించి, 
చంపుచున్నాడను భ్రాంతి మాత్రమే కల్పింపబడుచున్నది. ఈ భ్రమయే అసద్రూపము, సత్యము 
కానిది. 
శ్లో ఈశః కర్తాస్య సర్వస్య హర్తా భర్తా జనార్దనః । 
బాలవత్‌ క్రీడతి సదా తేన బన్థః కుతో విభోః ॥ 11 

ప్ర: అస్య సర్వస్య = ఈ సమస్తమునకు, కర్తా భర్తా హర్తా = చేయువాడు, అనుభవించువాడు, 
నశింపజేయువాడు, జనార్దనః = జనార్దనుడు (జీవుని బాధను హరించువాడు), సదా = ఎల్లపుడు, 
బాలవత్‌ = బాలునివలె, క్రీడతి = ఆడుచున్నాడు, తేన = దానిచే, విభోః = ఆ సర్వవ్యాపికి, బన్టః 
= బంధము, కుతః = ఎందువలన, ఎక్కడనుండి కలుగును? 


తా: ఈ సమస్తమునకు కర్త, భర్త, హర్త అన్నియూ ఈశ్వరుడే. ఆతడే జనార్దనుడు. ఆతడు 
బాలునివలె ఆడుచున్నాడు. అట్టి బాలునికి, సర్వవ్యాపికి, బంధము దేనినుండి కలుగును? 
శ్లో॥ ఉత్పన్నస్యాపి సర్వస్య (ధ్రువో నాశోఃధ్రువత్వతః । 
కిం వినష్టం హి భక్తస్య దేహే నష్టే చిదాత్మనః ॥ 12 
ప్ర: ఉత్పన్నస్య సర్వస్య అపి = జన్మించిన దానికంతటికిన్నీ అధ్రువత్వతః = నిలుకడలేనిదైన 
కారణమున, నాశః ధ్రువః = నశింపు నిశ్చయము, చిదాత్మనః భక్తస్య = జ్ఞానరూపియైన భక్తునకు, 
దేహే నష్టే = దేహము నశించగా, వినష్టం హి కిమ్‌ = విశేషమైన నష్టమేమి కలిగినది? 


తా : రూపము దాల్చిన దేదియైన రూపుమాసిపోవలసినదే. ముందు లేనిదే కదా పుట్టినది! 
కనుక అది తాత్మాలికము. భక్తుని దేహము గూడ అట్టి యొక రూపమే. అది నశించినందువలన 
వాని కేమి గొప్ప నష్టము? తాను జ్ఞానస్వరూపుడు కదా. 
శ్లో జ్ఞస్యాపి యావదారబ్ధం చేష్టా భవతి తేన కిమ్‌ | 
హీయతే తస్య స జ్ఞానకాల ఏవ స్థితిం గతః ॥ 18 

ప్ర : జ్ఞస్య అపి = జ్ఞానికైనను, యావత్‌ ఆరబ్ధమ్‌ = ప్రారంభింపబడినది యెట్లయినన, చేష్టా 
భవతి = అది కార్యమగును, తేన కిమ్‌ = దాని కేమి?, సః = ఆతడు, స్థితిం గతః = అద్వయస్థితిని 
పొందినవాడు, తస్య = వానియొక్క జ్ఞానకాలః ఏవ = జ్ఞానానుభవకాలము మాత్రమే, హీయతే 
= నశించుచున్నది. 


526 శ్రీ దత్తపురాణమ్‌ 


తా: జ్ఞానికైనను ఆరబ్ధకర్మానుభవము కలుగును. అయిన నేమి? ఆతడు అద్వయస్థితిని 
పొందినవాడు. కనుక నశించినది వాని అనుభవకాలము. అంత మాత్రమే. 
శ్లో కర్మణెవేశ్వరో౭_ప్యత్ర చేష్టతే న స్వభావతః । 

న తేన బాధ్యతే తస్మాన్నాత్ర దోషో ద్వయోరపి ॥ 14 
ప్ర: కర్మణా ఏవ = కర్మచేతనే, న స్వభావతః = స్వభావముచేత కాదు, ఈశ్వరః అపి అత్ర = 
ఈశ్వరుడైనను, చేష్టతే = ఫలము నిచ్చును, న తేన బాధ్యతే = వానిచే బాధింపబడదు, తస్మాత్‌ 
= అందువలన, అత్ర = ఆ విషయమున, ద్వయోః అపి = రెండిటికిని, దోషః న = దోషము 
లేదు. 


తా : కర్మచేతనే గాని స్వభావముచేత ఈశ్వరుడైనను ఫలము నివ్వడు. కనుక జీవునకు దేవునకు 
ఇద్దరకును కర్మదోషము లేదు. 
శ్లో॥ ఏకదా రథమారుహ్య సమ్రడ్రాజా స పర్యటన్‌ | 
క్రీడిత్వా సుచిరం హర్షాచ్చతురబ్గబలాన్వితః ॥ 15 
ప్ర: ఏకదా = ఒకప్పుడు, సమ్రాట్‌ రాజా = కార్తవీర్యార్దునచక్రవర్తి, రథం ఆరుహ్య = రథము 
నెక్కి సుచిరమ్‌ = చాలకాలము, హర్షాత్‌ = సంతోషముతో, చతురంగబలాన్వితః సః = రథ 
గజ తురగపదాతి దళములను నాలుగు అంగములుగల సేనతో కూడిన ఆతడు, పర్యటన్‌ = 
ద్రిమ్మరుచు, 
శ్లో॥ మార్గే నివృత్తః సోః ద్రాక్షీజమదగ్న్యాఢశమం శుభమ్‌ । 
ద్వితైర్మితైర్యుతో రాజా పాదచారీ తమావిశత్‌ ॥ 16 
ప్ర: మార్లే = త్రోవలో, నివృత్తః = విడిసినవాడై, జమదగ్ని+ఆశ్రమం శుభమ్‌ = శుభకరమైన 
జమదగ్ని ఆశ్రమమును, అద్రాక్షీత్‌ = చూచెను, సః రాజా = ఆ రాజు, ద్వితైః = ఇద్దరు లేక 
ముగ్గురు, మితైః యుతః = స్నేహితులతో కూడి, పాదచారీ = నడచుకొనుచు, తమ్‌ = ఆ 
ఆ(శ్రమమును, ఆవిశత్‌ = ప్రవేశించెను. 


తా : త్రోవలో విడిది చేసినవాడై శుభదమైన జమదగ్ని ఆశ్రమమును చూచెను. అంతట నా 
కార్తవీర్యుడు ఇద్దరు-ముగ్గురు మిత్రులతో కాలినడకన ఆ ఆశ్రమములో ప్రవేశించెను. 
శ్లో దృష్ట్వా ౨ శ్రమే మూర్తిమన్తం శివయేవ శివం నృపః | 
జమదగ్నిం తపోదీప్తం సాధ్వారేణుకయాన్వితమ్‌ i 17 
ప్ర: ఆశ్రమే = ఆశ్రమమున, శివయా శివం ఇవ = పార్వతితో శివునివలె, సాధ్వ్యా రేణుకయా 
అన్వితమ్‌ = మహాపతివ్రతయైన రేణుకతో గూడియున్న తపోదీప్తమ్‌ = తపస్సుచే తేజస్వియె, 


శ్రీశ్రీ శ్రీవాసుదేవానందసరస్వతీవిరచితమ్‌ 527 


మూర్తిమన్తమ్‌ = వెలుగొందుచున్న జమదగ్నిం దృష్ట్వా = జమదగ్నిని చూచి, నృపః = రాజు 
కార్తవీర్యుడు, 
శ్లో, తం నమస్కృత్య భక్ష్యైవ మూర్శ్ని బద్దాజ్టాలిర్భపః | 
స్తుత్వా స్తోతైశ్చ వివిధైర్నత్వాపి చ పునః పునః ॥ 18 
ప్ర: భక్యా ఏవ = భక్తితోడనే, మూరి = తలపై, బద్దాజ్టలిః = అంజలి ఘటించినవాదై, తమ్‌ 
= ఆ మహర్షిని, నమస్కృత్య = నమస్కరించి, స్తోతైః వివిధైః స్తుత్వా చ = నానావిధముల 
సోత్రపాఠములతో స్తుతించియును, పునః పునః = మరల మరల, నత్వా అపి = నమస్మరించియు, 
నృపః = రాజు కార్తవీర్యుడు, 
శ్లో తదాజ్ఞయా తత్పురతో వినయావనతో నృపః । 
ఉపవిశ్యాథ పప్రచ్చ కుశలం సోపి తం తథా ॥ 19 


ప్ర: తత్‌ ఆజ్ఞయా = ఆ మహర్షి ఆజ్ఞాపింపగా, తత్‌ పురతః = వాని ఎదురుగా, వినయ+అవనతః 
= వినయముతో వంగి, ఉపవిశ్య = కూర్చొని, అథ = అటుపై, నృపః = రాజు, కుశలం పప్రచ్చ 
= కుశలమడిగెను, సః అపి = ఆ మహర్షియు, తం తథా = వాని నట్లే. 


తా (శ్లో. 17-19) : ఆశ్రమమున రేణుకా సహితుడైన జమదగ్ని పార్వతితో శివునివలె కన్పించెను. 
భక్తితో తలపై చేతులుంచి అంజలి ఘటించి ఆ మహర్షిని నమస్కరించి, పలువిధముల సోత్రములతో 
స్తుతించి మరల మరల నమస్కరించెను. అంతట ఆ మహర్షి ఆజ్ఞతో వినయముగ వంగి ఎదురుగ 
కూర్చొని రాజు కార్తవీర్యుడు ఆ మహర్షిని కుశల ప్రశ్న జేసెను. జమదగ్నియు వాని నట్లే కుశల 
మడిగెను. 


శ్లో రాజా౭_౩ హ రాష్ట్రకోశాదౌ ధర్మే సర్వత్ర చాప్యహో | 
భవత్రసాదాత్స్వస్యస్తి ధన్యో వో దర్శనాదహమ్‌ ॥ 20 


ప్ర : రాజా ఆహ = రాజు కార్తవీర్యుడిట్లనెను, రాష్ట్రకోశ+ఆదౌ = ధనాగారము మొదలు, సర్వత్ర 
చ = అంతటను, ధర్మే = ధర్మమునందు, భవత్‌ ప్రసాదాత్‌ = మీ అనుగ్రహము వలన, స్వస్తి 
అస్తి = క్షేమము, శుభముగ నున్నది, వః దర్శనాత్‌ = మీ దర్శనము వలన, అహమ్‌ = నేను, 
ధన్యః = ధన్యుడను. 

తా : కార్తవీర్యుడిట్లనెను : ధనాగారము మొదలు అన్ని విషయములందును మీ అనుగ్రహమువలన 
ధర్మము నందున్నది. శాంతి నెలకొన్నది. మీ దర్శనమువలన నేను ధన్యుడను. 


శ్లో॥ ఇత్యుక్తః స బుషిః స్నేహాదాతిథ్యేన నిమన్య్య తమ్‌ । 
ససైన్యం తర్పయామాస స్వన్నైర్దేనుప్రసాదతః ॥ 21 


528 శ్రీ దత్తపురాణమ్‌ 


ప్ర: ఇతి ఉక్తః = ఇట్లు చెప్పబడినవాడై, సః బుషి = ఆ జమదగ్నిమహర్శి స్నేహాత్‌ = 
ప్రేమవలన, ఆతిథ్యేన = ఆతిథ్యముతో, తం నిమగ్ర్య = వానిని ఆహ్వానించి, ససైన్యమ్‌ 
సైన్యముతో గూడ, స్వన్నైః = యథోచితమైన ఆహారములతో, ధేనుప్రసాదతః = కామధేనువు 
అనుగ్రహమువలన, తర్పయామాస = సంతృప్తులజేసెను. 


తా : రాజు కార్తవీర్యుడిట్లనగా జమదగ్ని మహర్షి ప్రేమతో వాని నాహ్వానించి, ఆతిథ్యమిచ్చెను. 
సైన్యముతో గూడ అందజబకు యథోచితభోజనసత్మారముల నిచ్చెను. కామధేనువు అనుగ్రహము 
వలన ఇది సాధ్యమైనది. 
శ్లో॥ దృష్ట్వా తద్వైభవం రాజా భావినా౭_౩ కృష్ణచేతనః । 
బుషిం పటప్రచ్చ చైశ్వర్యం కుత ఈదృక్తవ ప్రభో! ॥ 22 

ప్ర : రాజా = కార్తవీర్యుడు, తత్‌ వైభవం దృష్ట్వా = ఆ వైభవమును చూచి, భావినా = విధిచే, 
ఆకృష్ణచేతనః = (్రేరేపింపబడిన చేతన గలవాడై, బుషిం పప్రచ్చ చ = బుషి జమదగ్ని నిట్లడిగెను 
కూడ, ప్రభో = ఓ స్వామీ!, తవ = నీకు, ఈద్భక్‌ = ఇట్టి, వైభవమ్‌ = వైభవము, కుతః = 
ఎందువలన కలిగినది? 

తా: రాజు ఆ బుషివైభవమును చూచి విధిచే ప్రేరణ పొంది, ఓ ప్రభూ! ఇంతటి వైభవము మీ 
కెట్లు ప్రాప్తమైనదని యడిగెను. 


శ్లో॥ స ప్రాహ కామధుగియం సదా మే సర్వకామదా । 


రాజా౭_ ౩ హ దీయతే మే సా నిష్కియం తే దదామ్యహమ్‌ ॥ 23 
శ్లో బహుమూల్యం ధనం రత్నం భూమిం గాశ్చాప్యనేకధా . 
గృహాణేతి ప్రార్థితో౭_పి స ధేనుం న దదౌ మునిః ॥ 24 


ప్ర: సః ప్రాహ = ఆతడనెను, ఇయం కామధుక్‌ = ఈమె అడిగినదిచ్చునది, సదా = ఎల్లవేళల, 
మే = నాకు, సర్వకామదా = అన్ని కోరికలను తీర్చునది, రాజా ఆహ = రాజిట్లనెను, మే 
దీయతామ్‌ = నా కిండు, సా = ఆమె, తే = నీకు, నిప్రియమ్‌ = ఊరక ఉండునది, అహమ్‌ = 
నేను, బహుమూల్యం ధనమ్‌ = చాల విలువైన ధనమును, రత్నమ్‌ = రత్నమును, భూమిమ్‌ 
భూమిని, అనేకధా = లెక్కలేనన్ని, గాః చ అపి = గోవులనున్నూ దదామి = ఇత్తును, గృహాణ 
స్వీకరింపుము, ఇతి = అని, ప్రార్థితః అపి = వేడుకొనినను, సః మునిః = ఆ ముని, ధేనుమ్‌ 
కామధేనువును, న దదౌ = ఇవ్వలేదు. 


తా : జమదగ్ని యనెను, ఇది కామధేనువు. నాకు ఎప్పుడు యేమి కోరిన దాని నిచ్చును, అని. 
కార్తవీర్యుడనినాడు, దీనిని నా కిండు, మీ యొద్ద ఊరకే యున్నది, నేను మీకు చాల ధనమును, 


శ్రీశ్రీశ్రీవాసుదేవానందసరస్వతీవిరచితమ్‌ 529 


రత్నములను, భూమిని, మరెన్నియో గోవుల నిత్తును, తీసికొనుడని, ఇట్లెంతగా వేడుకొన్నను 
జమదగ్ని ఆ కామధేనువు నివ్వలేదు. 


శ్లో మునిః శాన్తపరో౭ యం మే కిం కరిష్యత్యతో బలాత్‌ | 
నయామీతి విచిన్యాశు హఠాత్తాం ధేనుమాదదే ॥ 25 


ప్ర: అయం శాన్తపరః మునిః = ఈతడు శాంతికామియైన ముని, మే = నాకు, కిం కరిష్యతి = 
అపకారమేమి చేయును?, అనుభావముతో, అతః = ఇటనుండి, బలాత్‌ = బలవంతముగ, 
నయామి = తీసికొనిపోదును, ఇతి = అని, విచిన్య = ఆలోచించి, ఆశు = వెంటనే, హఠాత్‌ = 
అకస్మాత్తుగా, తాం ధేనుమ్‌ = ఆ కామధేనువును, ఆదదే = పట్టుకొనెను. 


తా: ఈతడు ముని, స్వభావతః శాంతుడు, వీనివలన నాకేమి భయము? నేను బలవంతముగా 
ఈ ధేనువును తీసికొని పోదును, అని భావించి, కార్తవీర్యుడు హఠాత్తుగా కామధేనువును 
పట్టుకొనెను. 
శ్లో రత్నం ధనం బహువిధం దత్తమప్యాత్మవాన్మునిః 1 
న స్వీచకరా భూయో౭ పి ధీమాన్‌ శాన్తిపరోం భవత్‌ ॥ 26 


ప్ర: బహువిధం రత్నం ధనమ్‌ = వివిధములైన రత్నములు, ధనము, దత్తం అపి = ఇవ్వబడినను, 
ఆత్మవాన్‌ మునిః = ఆత్మనిరతుడైన ముని, న స్వీచకార = స్వీకరించలేదు, భూయః అపి = 
అంతమాత్రమే కాక, ధీమాన్‌ = బుద్ధిశాలి, శాన్తిపరః = శాన్తముగ నిర్వికారుడై, అభవత్‌ = 
ఉండెను. 


తా: నానావిధరత్నసంపద నిచ్చిననూ జమదగ్ని స్వీకరించకపోగా, కార్తవీర్యుని దుర్వర్తనమునకు 
సైతము స్పందించక శాంతముగనే యుండెను. 


శ్లో తతోం నయత్స్వునగరం తాం ధేనుం సోం_ర్జునో ముదా । 
అత్రాన్తరే వనాద్రామ ఆయయౌ స సమిత్ముశః ॥ 27 
ప్ర: సః అర్జునః = ఆ కార్తవీర్యుడు, ముదా = సంతోషముతో, తాం ధేనుమ్‌ = ఆ కామధేనువును, 
తతః = అటనుండి, స్వనగరమ్‌ = తన నగరమునకు, అనయత్‌ = కొనిపోయెను, అత్రాన్తరే = 
అంతలో, వనాత్‌ = అడవినుండి, స సమిత్ముశః = సమిధలను దర్భలను వెంటగొని, రామః 
ఆయయౌ = రాముడు వచ్చి చేరెను. 


తా: ఆ కార్తవీర్యుడు సంతోషముతో ఆ కామధేనువును తనతో తీసికొని తన నగరమునకు 
పోయెను. అంతలో సమిధలను దర్భలను సేకరించి రాముడు వనమునుండి వచ్చెను. 
శ్లో సోదరైః కథితం శ్రుత్వా ధేన్వాకర్ష్ణణమప్రియమ్‌ 1 
భృశం చుకోప భూపాయ వృద్ధమన్యుర్మహాబలః 11 28 


530 శ్రీ దత్తపురాణమ్‌ 


ప్ర: సోదరైః కథితమ్‌ = సోదరులచే చెప్పబడిన, ధేను+ఆకర్షణం అప్రియమ్‌ = బాధ కలిగించు 
కామధేనువు యొక్క అపహరణమును, శ్రుత్వా = విని, వృద్ధ మన్యుః = రెచ్చిన కోపము గలవాడైన, 
మహాబలః = మహాబలశాలియెన రాముడు, భూపాయ = రాజు కార్తవీర్యునికై, భృశం చుకోప 
= మిక్కిలి కోపించెను. 


తా: కామధేనువుయొక్క అపహరణమును గూర్చి సోదరులు చెప్పగా విని రాముడు చాల 
కోపించెను. కార్తవీర్యునికై ఆ కోపము వృద్ధియాయెను. 


శ్లో॥ పితరం ప్రాహ మద్వీర్యం పశ్య లోకాన్‌ దిధక్షతః । 


రాజా చోరో౭_ యమున్య్మతో బ్రహ్మద్వేషీ సుగర్వితః 11 29 
శ్లో; సబలం తం నిహన్య్యద్య శాస్తాః స్యుత్పథగామినామ్‌ । 
తదర్ధమవతీర్జోః హం నైవ జానాతి మాం ఖలః ॥ 30 


ప్ర: పితరం ప్రాహ = తండ్రి కిట్లనెను, మత్‌ వీర్యం పశ్య = నా వీరమును చూడుము, లోకాన్‌ 
= లోకములను, దిధక్షతః = హానిపరచు, రాజా = రాజు, అయమ్‌ = ఈతడు, ఉన్మత్తః = 
మదించినవాడు, సుగర్వితః = అతిగర్వము గలవాడు, (బ్రహ్మద్వేషీ = బ్రహ్మణ్యమూర్తులను 
ద్వేషించువాడు, చోరః = దొంగ, తమ్‌ = వానిని, సబలమ్‌ = బలముతో సహ, నిహన్మి = 
చంపుదును, అద్య = నేడు, ఉత్పథగామినామ్‌ = దైవము దిక్కుగా నడచువారికి, శాస్తా అస్మి = 
శాసకుడ నగుదును, అహమ్‌ = నేను, తత్‌+అర్ధమ్‌ = ఆ ప్రయోజనమునకై, అవతీర్ణః = 
అవతరించితిని, ఖలః = ఈ దుర్మార్గుడు, మామ్‌ = నన్ను న జానాతి ఏవ = ఎటబుగనే 
ఎటుగడు. 


తా : రాముడు తండ్రి కిట్లనెను : నా ప్రతాపము చూడుము. లోకకంటకుడైన ఈ కార్తవీర్యుడు 
గర్వితుడు, బ్రహ్మద్వేషి, మదించినవాడు, దొంగ. వానిని ససైన్యముగా సంహరింతును; నే నిపుడు 
దైవమార్గమున నడచువారికి శాసకుడనగుదును. నా జన్మ ఆ ప్రయోజనమును సాధించుటకే. 
ఈ దుర్మార్గుడు నన్నెబుగకున్నాడు. 
శ్లో ఇత్యుక్వా క్షత్రముచ్చేత్తుం రామో రక్తాన్తలోచనః । 
ప్రవిశన్తం పురం భూపం నిర్ధార్యాహ గభీరవాక్‌ ॥ 31 

ప్ర: ఇతి ఉక్వా = అని పలికి, రామః = రాముడు, క్షత్రమ్‌ = క్షత్రియులను, ఉచ్చేత్తుమ్‌ = 
వధించుటకు, రక్త+అన్తలోచనః = ఎజ్జిబారి కన్నులు గలవాడై, పురం ప్రవిశన్తమ్‌ = తన నగరమును 
ప్రవేశించుచున్న, భూపమ్‌ = కార్తవీర్యుని, నిర్ధార్య = అడ్డుకొని, గభీరవాక్‌ = గంభీరమైన 
వాక్కుతో, ఆహ = ఇట్లనెను. 


శ్రీశ్రీశ్రీవాసుదేవానందసరస్వతీవిరచితమ్‌ 531 


తా: ఇట్లని పలికి రాముడు క్షత్రియవధకు ఎజ్జిబారిన కన్గవతో, తన నగరమును ప్రవేశించుచున్న 
కార్తవీర్యుని నిలువరించి గంభీరకంఠస్వరముతో ఇట్లనెను. 

శ్లో రే! చోర! చోర! దుష్టాద్య క్వ యాస్యసి మదగ్రతః | 

ధేనుం క్వ నేప్యసి క్షేత్రే కిము క్షత్రాధమోచితమ్‌ ॥ 82 

ప్ర:రే చోర చోర = ఒరే దొంగ! దొంగా!, దుష్ట = దుష్టుడా!, అద్య = నేడు, మత్‌ అగ్రతః = 
నా సమక్షమున, క్వ యాస్యసి = ఎక్కడకు పోవుచున్నావు?, ధేనుమ్‌ = కామధేనువును, క్వ 
నేష్యసి = ఎక్కడకు తీసికొనిపోవుచున్నావు, క్షత్రాధమ! = క్షత్రియాధమ!, క్షేత్రే = యుద్ధరంగమున, 
కిము ఉచితమ్‌ = ఉచితవర్తనమేమి? 
తా: ఓరీ దొంగా! దుష్టుడా! నా సమక్షమున ఎక్కడకు పోదువు? కామధేనువును ఎక్కడకు 
తీసికొని పోదువు? క్షతియాధమ! యుద్ధరంగమున సముచితప్రవర్తన మిదియా? 


శ్లో ఇత్యుక్తః స సుధీ రామం జ్ఞాత్వా విష్ణుం నృపో౬ర్జునః ॥ 


క్షాత్రధర్మేణ తుష్వాఃముం ప్రయాస్యే తత్పదం పరమ్‌ ॥ 38 
శ్లో ఇతి కృత్వా మతిం భూపో యుద్ధాయ (ప్రేరయద్భటాన్‌ I 
స్వశక్తా తేంపి యుయుధూ రామెణ పరమాత్మనా ॥ 34 


ప్ర: ఇతి+ఉక్తః = అని చెప్పబడినవాడై, సః సుధీః = ఆ వివేకియైన కార్తవీర్యుడు, రామమ్‌ = 
రాముని, విష్ణుం జ్ఞాత్వా = విష్ణువుగా తెలిసికొని, నృపః అర్జునః = రాజైన అర్జునుడు, అముమ్‌ 
= వీనిని, క్షాత్రధర్మేణ = క్షాత్రధర్మముచేత, తుష్ట్వా = సంతోషపరచి, తత్‌ పదం పరమ్‌ = ఆ 
పరమపదమును, ప్రయాసే = చేరబోదును, ఇతి = అని, మతిం కృత్వా = మనసున నిశ్చయము 
చేసికొని, భూపః = రాజు, భటాన్‌ = సైనికులను, యుద్ధాయ = యుద్ధమునకై, ప్రేరయత్‌ = 
ప్రేరేపించెను, తే అపి = ఆ సైనికులున్న్యూ పరమాత్మనా రామేణ = శ్రీమహావిష్ణువైన రామునితో, 
స్వశక్యా = తమ శక్తికొలది, యుయుధుః (యుయుధూ) = యుద్ధము చేసిరి. 

తా: ఇట్లని రాముడు పలుకగా వివేకియైన రాజు అర్జునుడు రాముని విష్ణువుగా తెలిసికొని, 
వీనిని క్షాత్రధర్మముతో తృప్పిపరచి పరమపదమును చేరబోదును, అని నిశ్చయించికొని, రాజు 
సైనికులను యుద్ధమునకు పురికొల్పెను. ఆ సైనికులు గూడ శక్తికొలది రామునితో యుద్ధము 
చేసిరి. 

శ్లో॥ యుద్ధ్యమానాన్మహావీర్యాన్‌ కృద్ణో రామః ప్రతాపవాన్‌ । 
క్షణాజ్ఞఘాన నిఃశేషం నైశం ధ్వాన్తమివారుణః I 35 

ప్ర: ప్రతాపవాన్‌ రామః = ప్రతాపవంతుడైన రాముడు, క్రుద్ధః = కోపించినవాడై, యుద్ధ్వమానాన్‌ 
= యుద్దము చేయుచున్న, మహావీర్యాన్‌ = మహావీరులను, అరుణ: = ఉదయసూర్యుడు, నైశం 


532 శ్రీ దత్తపురాణమ్‌ 


ధ్వాన్తమ్‌ = రాత్రి చీకటిని, ఇవ = వలె, నిఃశేషమ్‌ = మిగులు లేకుండ, క్షణాత్‌ = క్షణములో, 
జఘాన = సంహరించెను. 
తా: ప్రతాపవంతుడైన రాముడు కోపించి, యుద్ధము చేయుచున్న మహావీరులను ఉదయారుణ 
సూర్యుడు రాత్రి చీకటిని హరించినట్లు శేషము లేకుండ సంహరించెను. 
శ్లో॥ దేవా దైత్యా అపి న మే సంముఖే స్థాతుమీశ్వరాః । 
నాద్యాపి కోం పి శకో మాం జేతుం మర్యస్య కా కథా ॥ 36 
ప్ర : దేవాః = దేవతలు, దైత్యాః అపి = రాక్షసులు గూడ, మే సంముఖే = నా ఎదుట, స్థాతుమ్‌ 
= నిలచుటకు, న ఈశ్వరాః= సమర్ధులు కారు, అద్య అపి = నేడైనను, కః అపి = ఎవడైనను, 
మాం జేతుమ్‌ = నన్ను జయించుటకు, న శక్తః = సమర్ధుడు కాడు, మర్యస్య కా కథా = 
మానవుని గూర్చి చెప్పవలెనా? 
తా : దేవతలు దానవులు గూడ నా ఎదుట నిలుచుటకు సమర్గులు గారు. నేడైనను, నన్ను 
జయించుట కెవడునూ సమర్గుడు గాడు. ఇంక మానవు డెంత? 
శ్లో॥ తథాప్యద్య ద్విజో జేతుం సమర్షో మామయం నహి । 
ద్విజోః వతీర్జో విష్ణుర్వా ఇతి యోత్స్యే ద్విజన్మనా I 37 
ప్ర: తథా+అపి = అట్లయినను, అద్య = నేడు, అయం ద్విజః = ఈ బ్రాహ్మణుడు, మామ్‌ = 
నన్ను, జేతుమ్‌ = జయించుటకు, నహి సమర్థః = సమర్థుడు కాడు, ద్విజః = (బ్రాహ్మణుడు, 
అవతీర్ణః విష్ణుః వా = అవతరించిన విష్ణువు కాడు కదా, ఇతి = అని, ద్విజన్మనా = బ్రాహ్మణునితో, 
యోత్స్యే = యుద్ధము చేతును, 
శ్లో ఇతి నిశ్చిత్య సహసా యోద్ధుమభ్యాయయౌ నృపః । 


యుయుధే వివిధాస్తైః స శ్రీదత్తం సంస్మరన్‌ హృది ॥ 38 
శ్లో జగర్జ సింహనాదేన వవర్ష శరపజ్ఞరాన్‌ | 
ఆచ్భాదయామాస రామం మహీధ్రమివ తోయదః ॥ 39 


ప్ర: ఇతి నిశ్చిత్య = ఇట్లని నిశ్చయించి, సహసా = వెంటనే, యోద్దుమ్‌ = యుద్ధము చేయుటకు, 
నృపః = రాజు, అభ్యాయయౌ = వెడలెను, హృది = మనసులో, శ్రీదత్తం సంస్మరన్‌ = శ్రీదత్తుని 
స్మరించుచు, సః = ఆతడు, వివిధ+అస్తైః = అనేకరీతుల అస్త్రములతో, యుయుధే = యుద్ధము 
చేసెను; సింహనాదేన జగర్జ = సింహమువలె గర్జించెను, శరపజ్టరాన్‌ = బాణసమూహములను, 
వవర్ష = వర్షించెను, రామమ్‌ = రాముని, మహీధ్రమ్‌ = పర్వతమును, తోయదం ఇవ = 
మేఘము వలె, ఆచ్చాదయామాస = కప్పివేసెను. 


శ్రీశ్రీ శ్రీవాసుదేవానందసరస్వతీవిరచితమ్‌ 533 


తా : అట్లయినను, నే డీ బ్రాహ్మణుడు నన్ను జయించుటకు చాలడు, ఈతడు విష్ణువు అవతారమూర్తి 
కాడు కదా, అని వానితో యుద్ధము చేయుటకు నిశ్చయించి వెంటనే బయలుదేరి, మనసులో 
శ్రీదత్తుని స్మరించుచు, అనేక విధములైన అస్త్రములను వర్షించి, సింహగర్జన చేసి, రాముని 
బాణములతో కప్పి వేసెను. అదెట్లుందెననగా, మేఘము జడివానతో పర్వతమును కప్పివేసి 
నట్లుందెను. 

శ్లో; స సహస్రకరో దీపో దుర్ధర్షస్తేజపో౭ ర్జునః I 

రేజే రథీవ మార్తణ్లో దుర్చిరీక్ష్యః ప్రతాపవాన్‌ ॥ 40 

ప్ర: సః అర్జునః = ఆ అర్జునుడు, ప్రతాపవాన్‌ దుర్నిరీక్ష్యః = తేరి చూడరాని ప్రతాపవంతుడై, 
తేజసః = తేజస్సుచేత, దుర్దర్షః = నిలువరింపలేనివాడై, సః = ఆతడు, రధీ = రథికుడై, మార్తణ్ఞః 
ఇవ = సూర్యునివలె, సహస్రకరః దీప్తః = వేయిచేతులుగలవాడై, మూర్తిమంతుడై, రేజే = 
(ప్రకాశించెను. 
తా: ఆ కార్తవీర్యుడు తన వేయి చేతులతో రథమెక్కి ప్రతాపవంతుడై ఎదురులేక పోరుచుండగా, 
వాని తేజస్సు దుర్చిరీక్షమై మధ్యాహ్నసూర్యునివలె వెలుగొందెను. 


శ్లో తుతోష రామస్తద్ధస్తలాఘవం వీక్ష్య హర్షితః । 


వాతో౭_బ్రాణీవ తద్చాణాన్నిరస్య చ ధనూంషి చ ॥ 41 
శ్లో॥ క్రిత్వేక్షూనివ తత్తేజః శమయిత్వా పరశ్వధీ । 
విరథీకృత్య తద్భాహూంశ్చిచ్చేద ద్రోరివాజ్యునాన్‌ ॥ 42 


ప్ర: రామః = రాముడు, తత్‌ = ఆ కార్తవీర్యునియొక్క హస్తలాఘవం వీక్ష్య = శరప్రయోగమున 
వాని హస్తకౌశలము చూచి, హర్షితః = మెచ్చినవాడై, తుతోష = సంతోషించెను; వాతః = 
వాయువు, అభ్రాణి ఇవ = మేఘసమూహములను వలె, తత్‌ బాణాన్‌ = కార్తవీర్యుని బాణములను, 
నిరస్య చ = తొలగించి, ధనూంషి = ధనుస్సులను, క్షిత్వా చ ఇక్షూన్‌ ఇవ = చెజకుగడలను వలె 
త్రుంచి వేసి, తత్‌ తేజః = వాని తేజస్సును, శమయిత్వా = నిరోధించి, పరశ్వధీ = పరశు 
(గండ్రగొడ్డలి) వును చేపట్టి, విరథీకృత్య = విరథిని చేసి, తత్‌ బాహూన్‌ = వాని చేతులను, ద్రోః 
= చెట్టుయొక్క అజ్మురాన్‌ ఇవ = కొమ్మలను వలె, చిచ్చేద = త్రుంచివేసెను. 

తా: రాముడు ఆ కార్తవీర్యుని బాణప్రయోగనైపుణ్యమును చూచి, మెచ్చి, సంతోషించెను. 
వాయువు మేఘసమూహమును చెదరగొట్టినట్లు కార్తవీర్యుని బాణములను చెదరగొట్టి, వాని 
ధనుస్సులను తునియలు చేసి, వాని తేజస్సును నిలువరించి, గొడ్డలి పట్టి, వానిని విరథుని చేసి, 
వాని చేతులను, చెట్టుకొమ్మలను వలె నరికి వేసెను. 

శ్లో దత్తాత్రేయప్రసాదేన నిర్లతైరపరైః పునః । 
బాహుభిర్యుయుధే వీరో మహాబలపరాక్రమః ॥ 483 


534 శ్రీ దత్తపురాణమ్‌ 


శ్లో॥ పునశ్చిచ్చేద రామో౭_పి పునస్తే నిర్యయుః కరాః | 
ఆగ్నేయాస్రేణ రామో౭ థ శోషయామాస నిర్గమమ్‌ ॥ 44 

ప్ర : దత్తాత్రేయప్రసాదేన = దత్తాత్రేయుని అనుగ్రహము చేత, పునః నిర్గతైః = మరల పుట్టిన, 
అపరైః బాహుఖిః = వేరు బాహువులతో, మహాబలపరాక్రమః వీరః = మహాబలశాలి, 
పరాక్రమవంతుడైన వీరుడు, యుయుధే = యుద్ధము చేసెను, పునః = మరల, రామః అపి = 
రాముడు గూడ, చిచ్చేద = నరికివేసెను, పునః = మరల, తే కరాః = ఆ బాహువులు, నిర్యయుః 
= యేర్చడినవి; అథ = అంతట, రామః = రాముడు, ఆగ్నేయా స్రేణ = ఆగ్నేయాస్తముతో, 
నిర్ణమమ్‌ = మూలమును, శోషయామాస = ఎండింపజేసెను. 


తా: దత్తాత్రేయుని అనుగ్రహముచేత మరల పుట్టిన వేరు బాహువులతో మహాపరాక్రమి కార్తవీర్యుడు 
యుద్ధము చేసెను. రాముడు వానిని గూడ మరల త్రుంచివేసెను. మరల ఆ బాహువులు 
యేర్చడగా, రాముడు వానిని మరల ఛేదించెను. బాహువులు మరల మొల్చిను. రాముడంతట 
ఆగ్నేయాస్త్రముతో ఆ బాహువుల మూలమును ఎండింపజేసెను. 


శ్లో॥ తదా సస్మార హృదయే రాజా తత్త్వం గురూదితమ్‌ । 
అన్తర్చహిర్వవహృతీర్విస్మృత్యైకా గ్యమాస్థితః 11 శీర్‌ 
ప్ర: తదా = అప్పుడు, రాజా = కార్తవీర్యుడు, హృదయే = మనసులో, గురు+ఉదితమ్‌ = 
గురువు బోధించిన, తత్త్వమ్‌ = తత్త్వమును, (ఆత్మతత్వమును), సస్మార = స్మరించెను, అన్తః 
+బహిః+వ్యవహృతీః = లోపలి, వెలుపలి, (జాగ్రదవస్థ, స్వష్నావస్థల) వ్యవహారములను, విసృత్య 
= మరచిపోయి, ఏకాగ్ర్యమ్‌ ఆస్థితః = ఏకాగ్రబుద్ధి యాయెను. 
తా : అప్పుడు కార్తవీర్యుడు మనసులో గురువుపదేశించిన తత్త్వసత్యమును స్మరించి, జాగ్రత్‌ 
స్వప్నావస్థలలోని సమస్తవ్యవహారములను విస్మరించి, ఏకాగ్రతను పొందెను. 
శ్లో॥ న ఛిన్వ్వమానమ ప్యేతద్రహ్మభూతోం ర్టునః శిరః । 
పరశ్వధాచ్చిన్నశీర్షం పపాత భువి తద్వపుః ॥ 46 
ప్ర: బ్రహ్మభూతః అర్జునః శిరః = బ్రహ్మభూతుడైన అర్జునుని శిరస్సు, న ఛిన్వమానమపి ఏతద్‌ 
= తెంపరానిదే అది యైనను, పరశ్వధాత్‌ = పరశుధారచేత, ఛిన్నశీర్షమ్‌ = తలతెగినదై, తత్‌ 
వపుః = వాని శరీరము, భువి పపాత = భూమిపై బడెను. 


తా : అర్జునుడు బ్రహ్మభూతుడు, వాని తల త్రెంపరానిదే. ఐనను పరశుధారచే త్రెంపబడినది 
కాగా, వాని శరీరము భూమిపై బడెను. 
శ్లో విమానస్థాః సురాః సర్వే సంగ్రామం ప్రేక్ష్య దారుణమ్‌ | 
అతర్యం తత్రయాణం చ పుష్పాణి వవృషుర్ముదా 11 47 


శ్రీశ్రీ శ్రీవాసుదేవానందసరస్వతీవిరచితమ్‌ 535 


ప్ర: సర్వే సురాః = దేవతలందటు, విమానస్మాః = విమానములందుండి, దారుణం సంగ్రామం 
ప్రేక్ష్య = భయంకరయుద్ధమును గాంచి, అతర్యమ్‌ = నిర్వివాదమైన, తత్‌+ప్రయాణం చ = ఆ 
కార్తవీర్యుని మోక్షమునున్నూ ముదా = సంతోషముతో, పుష్పాణి = పూవులను, వవృషుః = 
వర్షించిరి. 
తా: దేవతలందజు తమ విమానములలో నిలచి ఆ భీకరయుద్ధమును చూచి మరణించిన 
కార్తవీర్యునకు మోక్షము తథ్యమనియు తలచిరి. విజేత విష్ణువనియూ వారెజుగుదురు కావున 
పుష్పములను వర్షించిరి. 
శ్లో జీవన్నేవ స ముకో౭పి కైవల్యం పరమం యయౌ । 
యోగీశ్వర ప్రసాదేన నిత్యముక్తో౭ర్జునః స చ ॥ 48 
ప్ర: సః అర్జునః = ఆ అర్జునుడు, జీవన్‌ ఏవ = జీవించి యుండగనే, ముక్తః అపి = ముక్తుడైనను, 
పరమం కైవల్యం యయౌ = పరమమైన కైవల్యమును పొందెను; సః చ = ఆతడును, యోగీశ్వర 
ప్రసాదేన = శ్రీదత్తానుగ్రహము చేత, నిత్యముక్తః = నిత్యముక్తుడు. 
తా : ఆ కార్తవీర్యార్జునుడు జీవన్ముక్తుడే యైనను, వాని ఆత్మ పరమకైవల్యమును పొందగా 
ఆతడు శ్రీదత్తప్రసాదముచే నిత్యముక్తుడాయెను. 
శ్లో స్వస్వహేతౌ లయం జగ్ముః సర్వాస్తస్య కలాః స్వయమ్‌ । 
శ్రీదత్తేనైకతాం ప్రాప రాజా యుక్తః సమాధినా ॥ 49 
ప్ర: తస్య కలాః = వాని కళలు, సర్వాః = అన్ని అంశలును, స్వస్వ హేతౌ = తమ తమ 
మూలమునందు, లయం జగ్ముః = లీనమైనవి, రాజా = కార్తవీర్యార్జునుడు, సమాధినా యుక్తః 
= సమాధిలో శ్రీదత్తయుక్తుడై, శ్రీదత్తేన = శ్రీదత్తునితో, ఏకతాం ప్రాప = ఐక్యతను పొందెను. 


తా: ఆ అర్జునుని అంశలు తమ మూలమునందు లీనమైనవి. ఆతడు సమాధిలో శ్రీదత్తునిలో 
ఐక్యమాయెను. 


శ్లో ధేనుమాదాయ రామో౭ పి తాతమేత్య న్యవేదయత్‌ । 
పిత్రా౭_ ౭ దిష్టోం కరో ద్రామో రాడ్వధోత్థాఘనిష్కృతిమ్‌ ॥ 50 
ప్ర: రామః అపి = రాముడు గూడ, ధేనుం ఆదాయ = కామధేనువును తీసికొని, తాతం ఏత్య 
= తండ్రిని జేరి, న్యవేదయత్‌ = నివేదించెను; పిత్రా = తండ్రిచేత, ఆదిష్టః = ఆదేశింపబడినవాడై, 
రామః = రాముడు, రాడ్వధోత్స =రాజు వధవలన కలిగిన, అఘనిష్కృతిమ్‌ = పాపమునుండి 
విమోచనమును, అకరోత్‌ = చేసెను. 


536 శ్రీ దత్తపురాణమ్‌ 
తా: రాముడు గూడ కామధేనువును తీసికొని తండ్రిని జేరి జరిగినదంతయు నివేదించెను. 
తండ్రి ఆజ్ఞానుసారము రాజవధాపాపమునకు శాంతిక్రియ జేసెను. 


ఇతి శ్రీమద్దత్తపురాణే సార్ధత్రిసాహస్ర్యాం త్రికాజ్ఞిమణ్ణితాయాం సంహితాయాం 
వాసుదేవ్యాం చతుర్ధాష్టకే షష్టాధ్యాయః ॥ 


ఓమ్‌ శం 


93.7 


శ్రీః 
ప.ప. శ్రీవాసుదేవానందసరస్వతీవిరచితమ్‌ 


ఆదత్తపఫురాణమ్‌ 


చతుర్ధాష్టకము - సప్తమాధ్యాయము 


శ్లో ఇన్టం వోతాన్యమప్యాజౌ జేతారమపరాజితమ్‌ । 
ద్విజోః ప్యహన్నిగ్భృహ్యేదం న సాధ్వస్మత్సు సత్స్వితి ॥ 1 
ప్రతిపదార్థం : ఇన్టం వా+ఉత+అన్యమ్‌ అపి = ఇంద్రుని గాని లేక ఇతరునైనగాని, అపరాజితమ్‌ 
= పరాజయమెజుగనివానిని, అజౌ = యుద్ధమున, జేతారమ్‌ = జయించినవానిని, ద్విజః అపి 
= (బ్రాహ్మణుడై యుండియు, నిగృహ్య = నిగ్రహించి, అహన్‌ = చంపెను, సత్సు అస్మత్సు = 
సత్పురుషులయిన మనయందు, ఇదమ్‌ = ఇది, న సాధు = మంచిది కాదు, ఇతి = అని 
తాత్పర్యం : ఇంద్రునిగాని వెరొకరినిగాని, అపజయమెజుగని వీరుణ్ణి యుద్ధమున నిగ్రహించి 
చంపెను. బ్రాహ్మణుడై యుండియు రాముడీ పనిచేసెను. ఇది మనవంటి సత్పురుషుల యెడ 
తగిన ప్రవర్తన కాదు, అని 
శ్లో॥ హృద్యానీయార్షునసుతా బద్ధవైరాః సుదుఃఖితాః । 
పితృహన్ఫృవధే యత్నమాస్థితా ఏకదా యయుః ॥ 2 
ప్ర: అర్జునసుతాః = కార్తవీర్యార్డునుని కుమారులు, సుదుఃఖితాః = మిక్కిలి దుఃఖించినవారై, 
హృది = మనసులో, ఆనీయ = తలంచి, బద్ధవైరాః = శత్రుత్వమును వహించి, పితృహనృవధే = 
తండ్రిని చంపినవానిని వధించుటయందు, యత్నమ్‌ ఆస్థితాః = ప్రయత్నశీలురై, ఏకదా = 
ఒకప్పుడు, యయుః = వెడలిరి. 


తా : మనసులో నిశ్చయించికొని, కార్తవీర్యుని కుమారులు మిక్కిలి దుఃఖించి, శత్రుత్వము 
వహించి, తమ తండ్రిని చంపినవానిని వధించు ప్రయత్నమున ఒకప్పుడు బయలువెడలిరి. 
శ్లో తత్పూర్వం నిర్యయౌ రామో వనం సభ్రాతృకో బలీ । 
అథాగత్యార్దునసుతా చాశ్రమం రురుధుర్భృశమ్‌ ॥ 8 


538 శ్రీ దత్తపురాణమ్‌ 


ప్ర: తత్‌ పూర్వమ్‌ = అంతకు మునుపు, సభ్రాతృకః బలీ రామః = సోదరులతో గూడి 
బలశాలియైన రాముడు, వనమ్‌ = వనమునకు, నిర్యయౌ = ఇల్లువిడచి వెళ్లెను, అథ = ఆ 
తర్వాత, అర్జునసుతాః ఆగత్య = కార్తవీర్యుని కుమారులు వచ్చి, భృశమ్‌ = మిక్కిలిగా, ఆశ్రమం 
రురుధుః= ఆశ్రమమును ముట్టడించిరి. 


తా: అంతకు ముందుగ బలశాలి రాముడు సోదరులతో కలసి వనమునకు ఇల్లు విడచి 
వెళ్ళెను. ఆపై కార్తవీర్యుని కుమారులు వచ్చి ఆశ్రమమును ముట్టడించిరి. 


శ్లో॥ అన్వేష్యేతస్తతో రామమదృష్ట్వా సహసా మునిమ్‌ । 
జమదగ్నిం సుఖాసీనం దృష్ట్వా తం వ్యహనన్రుషా ॥ 4 
ప్ర: ఇతః తతః అన్వేష్య = ఇటునటు వెదకి, రామమ్‌ = రాముని, అద్భష్ట్వా = కానక, సహసా 
= వెంటనే, జమదగ్నిం మునిమ్‌ = జమదగ్ని మహర్షిని, సుఖాసీనమ్‌ = సుఖముగ కూర్చొనియున్న 
వానిని, దృష్ట్వా = చూచి, రుషా = కోపముతో, తమ్‌ = ఆ మునిని, వ్యహనన్‌ = వధించిరి. 
శ్లో; ఆక్రోశన్తీం పురోభాగే రేణుకాం మూఢబుద్ధయః । 
తాం నిరస్య మునిం హత్వా స్వపురం సత్వరం యయుః ॥ ర్‌ 
ప్ర: పురోభాగే = ఎదుట, ఆక్రోశన్తీమ్‌ = యేడ్చుచున్ను తాం రేణుకాం నిరస్య = ఆ రేణుకను 
త్రోసిపుచ్చి, మూఢబుద్ధయః = అవివేకులై, మునిం హత్వా = మునిని వధించి, సత్వరమ్‌ = 
వేగముగా, స్వపురం యయుః = తమ నగరమునకు వెడలిరి. 
తా: ఎదుట యేడ్చుచున్న రేణుకను త్రోసివేసి, మునిని చంపి, మూఢులై వారు తమ నగరమునకు 
వేగముగా పోయిరి. 
శ్లో దుర్నిమిత్తాని రామోం పి వీక్ష్య శీఘ్రం గృహం యయౌ । 
హతం స్వపితరం జ్ఞాత్వా విలలాప సుదుఃఖితః ॥ 6 
Fy 
ప్ర: రామః అపి = రాముడున్నూ, దుర్నిమిత్తాని వీక్ష్య = దుశ్శకునములను చూచి, శీఘ్రమ్‌ = 
వేగముగ, గృహం యయౌ = ఇంటికి పోయెను, స్వపితరమ్‌ =తన తండ్రిని, హతం జ్ఞాత్వా = 
మృతునిగా తెలిసికొని, సుదుఃఖితః = బహుదుఃఖముగలవాడై, విలలాప = యేడ్చెను. 
తా: రాముడున్నూ దుశ్శకునములజూచి వేగముగ యింటికి పోయి, తన తండ్రి మరణించెనని 
తెలిసికొని గాఢ దుఃఖముతో యేద్చెను. 
శ్లో మన్నిమిత్తం మృతిం యాతః పితా ధిజ్మాం సుదుర్మతిమ్‌ I 
హా! తాత! హా! దయాసిన్లో క్వ గతో౭ సి గుణాకరః ॥ 7 
ప్ర: పితా = తండ్రి, మత్‌ నిమిత్తమ్‌ = నా కారణముగా, మృతిం యాతః = మరణించెను, ధిక్‌ 


శ్రీశ్రీ శ్రీవాసుదేవానందసరస్వతీవిరచితమ్‌ 539 


మాం సుదర్శతిమ్‌ = దుర్చుద్ధినైన నాపై ధికారము, హా తాత! = అయ్యో తండ్రీ!, హా! దయాసిన్లో 
గుణాకరః = అయ్యో దయగలవాడవు, సుగుణములకు నెలవైనవాడవు, క్వ గతః అసి = ఎందు 
బోతివి? 


తా: తన కారణముగా తన తండ్రి మరణించెనని తనను తానే ఛీత్మరించికొని, నిందించుకొని, 
అయ్యో తండ్రీ! దయామయుడవు, గుణఖణివి, నీ వెక్కడ బోతివి? అని దుఃఖించెను. 


శ్లో రుదిత్ర్వైవం సమాశ్వాస్య జననీం సాశ్రులోచనామ్‌ । 
మాత్రా. గ్రజైర్నిషిద్లో* పి క్రుద్ధో హన్తుం యయా రిపూన్‌ ॥ 8 
ప్ర: ఏవం రుదిత్వా = ఈ రీతిగా రోదించి, సాశులోచనాం జననీమ్‌ = కన్నీరునిండిన కన్నులు 
గల తల్లిని, సమాశ్వాస్య = ఓదార్చి, క్రుద్ధః = కోపించినవాడై, మాత్రా = తల్లిచేత, అగ్రజైః = 
అన్నలచేత, నిషిద్ధః+అపి = నివారింపబడిన వాడయ్యును, రిపూన్‌ = శత్రువులను, హన్లుమ్‌ = 
చంపుటకు, యయౌ = బయలు వెడలెను. 
తా: ఇట్లు దుఃఖించి కన్నీరు నించుచున్న తల్లిని ఓదార్చి, క్రోధమూర్తియై, తల్లియు అన్నలును 
వారించినను, శత్రువులను వధించుటకై బయలుదేరెను. 
శ్లో ముహూర్తేనాహనత్సర్వాన్సబలానర్జునాత్మజాన్‌ । 
సప్రాకారం పురం భిత్వా సర్వం మాత్రే న్యవేదయత్‌ ॥ 9 
ప్ర: సర్వాన్‌ సబలాన్‌ అర్జునాత్మజాన్‌ = కార్తవీర్యార్డునుని కుమారులందటిను వారి సైన్యములతో 
గూడ, ముహూర్తేన = అల్పకాలములో, అహనత్‌ = వధించెను, సప్రాకారం పురం భిత్త్వా = 
పురమును ప్రాకారముతోగూడ, కూలగొట్టి, సర్వమ్‌ = జరిగినదంత, మాత్రే = తల్లికి, న్యవేదయత్‌ 
= నివేదించెను. 
తా : కార్తవీర్యుని కుమారులందజను వారి బలగముతో బలముతోగూడ తృటిలో సంహరించి, 
వారి పురమును ప్రాకారముతో సహ పడగొట్టి, విషయమునంతయు తల్లికి నివేదించెను. 
శ్లో మునిభిర్రాతృభీ రామో వీర్యమాణో౭ పి శృణ్వతామ్‌ । 
బుషీణాం మాతురగ్రే స ప్రతిజ్ఞామకరోదిమామ్‌ i 10 
ప్ర: మునిభిః భ్రాతృభిః = మునులతో సోదరులతో, రామః = రాముడు, వీర్యమాణః అపి = 
వీరమును చూపువాడై, శృణ్వతాం బుషీణామ్‌ = వినుచున్న బుషులకు, సః = రాముడు, 
మాతుః అగ్రే = తల్లి సమక్షమున, ఇమాం ప్రతిజ్ఞాం అకరోత్‌ = ఈ ప్రతిజ్ఞను చేసెను. 
తా : మునులతో సోదరులతో వీరముచు చూపుచు, వినుచున్న బుషులకు తన తల్లి సమక్షమున 
ఈ ప్రతిజ్ఞ చేసెను. 


540 శ్రీ దత్తపురాణమ్‌ 


శ్లో॥ త్రిసప్తధా కరిష్యామి బలాన్నిఃక్షత్రియాం మహీమ్‌ | 
పిత్యాన్‌ తదగస్రకుణ్ణేషు తర్పయామ్యణముక్తయే i 11 
ప్ర: మహీమ్‌ = భూమిని, త్రిసప్తధా = ఇరువదియొక్క మార్లు, బలాత్‌ = నా బలమువలన, 
నిఃక్షత్రియామ్‌ = క్షత్రియులు లేని దానినిగా, కరిష్యామి = చేయుదును, తదగస్రకుణ్ణేషు = వారి 
రక్తపు మడుగులలో, పిత్యూన్‌ = పితరులను, బుణముక్తయే = పిత్తాణమునుంది ముక్తికై, 
తర్పయామి = తర్పణ లర్పింతును. 
తా : భూమిని ఇరువదియొక్కమార్లు క్షత్రియవంశములు లేకుండ వధించి, వారి రక్తముతో నా 
పితరులకు తర్పణలిచ్చి పిత్యాణమునుండి ముక్తుడనగుదును. 
శ్లో తద్రుత్వా రేణుకా ప్రాహ సమ్యగుక్తం త్వయా౭_నఘ! । 
ప్రాక్‌ సంస్కృత్య పితుర్దేహం ప్రతిజ్ఞాం సఫలాం కురు ॥ 12 
ప్ర: తత్‌ శ్రుత్వా = ఆ ప్రతిజ్ఞను విని, రేణుకా ప్రాహ = రేణుక ఇట్లనెను, అనఘ! = ఓ 
పాపము లేనివాడా!, త్వయా = నీచే, సమ్యక్‌ ఉక్తమ్‌ = చక్నగ పలుకబడినది, ప్రాక్‌ = తొలుత, 
పితుః దేహమ్‌ = తండ్రి శరీరమును, సంస్కృత్య = డ్రేతసంస్మారములు జరిపించి, ప్రతిజ్ఞామ్‌ = 
నీ ప్రతిజ్ఞను, సఫలాం కురు = ఫలవంతము చేయుము. 
తా: ఆ మాటలు విని, రేణుకాదేవి యిట్లనెను : పుణ్యాత్మా! నీవు పలికినది సరియే. తొలుత నీ 
తండ్రి శరీరమునకు డ్రేతసంస్మారము జరిపించి, ఆపై నీ ప్రతిజ్ఞను తీర్చుము. 
శ్లో అర్జునో దత్తభకోయం యది క్రుధ్యతి స ప్రభుః । 
త్వాం నాశయిష్యత్యత్రాముముపాయం కథయామి తే ॥ 13 
ప్ర: అయం అర్జునః = ఈ కార్తవీర్యార్డునుడు, దత్తభక్తః = శ్రీదత్తాత్రేయుని భక్తుడు, సః ప్రభుః 
= ఆ దత్తాత్రేయస్వామి, యది క్రుధ్యతి = కోపించినట్లయిన, త్వామ్‌ = నిన్ను నాశయిప్యతి 
నాశము జేయును, అత్ర = ఈ విషయమున, అముం ఉపాయమ్‌ = ఈ ఉపాయమును, తే 
నీకు, కథయామి = చెప్పుచున్నాను. 


తా: ఈ అర్జునుడు శ్రీదత్తభక్తుడు. ఆ స్వామి అలిగెనేని, నిన్ను నాశము జేయును. అట్లు 
జరుగకుండ నీకీ ఉపాయమును చెప్పుచున్నాను. 
శ్లో కృత్వైకతస్వం పితరం తులాయాం మాం తథైకతః । 
గృహీత్వా యాహి తిష్టేతి యత్ర శ్రోప్యసి ఖాద్వచః ॥ 14 
ప్ర: త్వమ్‌ = నీవు, పితరమ్‌ = నీ తండ్రిని, తులాయామ్‌ = త్రాసులో, ఏకతః కృత్వా = ఒక 
ప్రక్కనుంచి, తథా = అట్లే, మామ్‌ = నన్ను, ఏకతః =వేరొక ప్రక్కనుంచి, గృహీత్వా = తీసికొని, 


శ్రీశ్రీ శ్రీవాసుదేవానందసరస్వతీవిరచితమ్‌ 541 


యాహి = పొమ్ము, యత్ర = ఎక్కడ, తిష్ట = నిలువుము, ఇతి = అని, ఖాత్‌ = ఆకాశమునుండి, 
వచః = వాక్కు శోప్యసి ='నీవు: వినెదవో, 
శ్లో తత్రైవ బ్రాహ్మణం యోగ్యం లక్ష్యసే త్వం తదావయోః । 
సంస్కారం విధినా కృత్వా కృతకార్యో భవిష్యసి ॥ 15 

ప్ర: తత్ర+ఏవ = ఆ తావుననే, యోగ్యం బ్రాహ్మణమ్‌ = యోగ్యుడైన బ్రాహ్మణుని, త్వం లక్ష్యసే 
= నీవు చూచెదవు, తదా = అప్పుడు, ఆవయోః = మా యిద్దరకును, విధినా = శాస్రోక్తముగా, 
సంస్మారం కృత్వా = అంత్యసంస్మారము చేసి, కృతకార్యః = ధన్యుడవు, భవిష్యసి = అగుచున్నావు. 
తా: నీవు నీ తండ్రిని నన్ను త్రాసులో నిరుప్రక్నల నుంచి తీసికొని పొమ్ము. మార్గమున యే 
తావున 'నిలువుము అని ఆకాశవాణి పలుకు వినబడునో, అక్కడ మా ఇద్దరకును అంత్య 
సంస్కారములు చేసి ధన్యుడవు కమ్ము. అందుకు దగిన బ్రాహ్మణుడు నీ కా తావుననే కన్పడును. 


శ్లో ఏవముకో జనన్యా స రామః పితృపరాయణః ॥ 


తదాజ్ఞాం శిరసా ధృత్వా తులామాదాయ భక్తిమాన్‌ ॥ 16 
జ॥ విన్యస్యైకత్ర పితరం మృతమన్యత్ర మాతరమ్‌ | 
స్వాశ్రమాన్నిర్యయౌ స్మన్లే తులామాదాయ భక్తితః ॥ 17 


ప్ర: జనన్యా = తల్లిచే, ఏవమ్‌ ఉక్తః = ఇట్లని చెప్పబడినవాడై, పితృపరాయణః సః రామః = 
తల్లితండ్రులయెడ విధేయుడైన ఆ రాముడు, తత్‌ ఆజ్ఞామ్‌ = తల్లి ఆజ్ఞను, శిరసా ధృత్వా 
తలదాల్చి, భక్తిమాన్‌ = భక్తిగలవాడై, తులామ్‌ = కావడి, ఆదాయ = తీసికొని వచ్చి, ఏకత్ర = 
ఒకప్రక్క మృతం పితరమ్‌ = మరణించిన తండ్రిని, అన్యత్ర = వేరొకప్రక్క మాతరమ్‌ = తల్లిని, 
విన్యస్య = ఉంచి, స్మనే = భుజముపై, తులాం ఆదాయ = త్రాసునెత్తుకొని, భక్తితః = భక్తితో, 
స్వ+ఆశ్రమాత్‌ = తన ఆశ్రమమునుండి, నిర్యయౌ = బయలు దేరెను. 


తా: తల్లి ఇట్లని తెల్పగా, పితృవిధేయుడైన రాముడు ఆమె ఆజ్ఞను తలదాల్చి, భక్తితో కావడిని 
(తులను) తీసికొని వచ్చి, అందొక ప్రక్క తండ్రి శవమునుంచి, రెండవ ప్రక్క తల్లిని కూర్చుండజేసి, 
ఆ కావడిని భుజమున కెత్తుకొని తన ఆ(శ్రమమునుండి బయలుదేరెను. 
శ్లో సంస్కర్తుం పితరౌ భక్తా కాన్యకుబ్దప్రదేశతః I 
యయౌ స్థానాని సంపశ్యన్‌ తీర్జాన్యాయతనాని చ ॥ 18 

ప్ర: భక్త్యా = భక్తితో, పితరౌ సంస్మర్తుమ్‌ = తల్లిదండ్రులకు సంస్మరణ చేయుటకు, కాన్యకుబ్దప్రదేశతః 
= కన్యాకుబ్ద పరిసరములకు, తీర్చాని ఆయతనాని స్థానాని చ సంపశ్యన్‌ = పుణ్యతీర్థములను, 
దేవాలయములను, చారిత్రక ప్రదేశములను చూచుచు, యయౌ = సాగెను. 


౨42 శ్రీ దత్తపురాణమ్‌ 


తా : తల్లిదండ్రులకు సంస్కారము చేయుటకు కన్యాకుబ్ద పరిసరములలోని పుణ్యతీర్ధములు 
దేవతాస్థానములను చూచుచు సాగెను. 
శ్లో దృష్ట్వా పుణ్యాన్యరణ్యాని పవిత్రాంస్తాపసాశ్రమాన్‌ । 
వివిధాంశ్చాచలాన్‌ పుణ్యాన్‌ నదీస్తీర్ధాని సర్వశః ॥ 19 
ప్ర: పుణ్యాని అరణ్యాని = మహర్షులుండు అరణ్యాలను, పవిత్రాన్‌ తాపసాశ్రమాన్‌ = పవిత్రమైన 
బుష్యాశమములను, వివిధాన్‌ అచలాన్‌ = నానావిధ పర్వతములను, పుణ్యాన్‌ నదీః తీర్థాని చ 
= పుణ్యనదీతీర్థములను గూడ, దృష్ట్వా = చూచి, 
శ్లో; ఏవం స పర్యటన్రామో ధీమాన్‌ ధర్మభృతాం వరః । 
యయావామలకీగ్రామం సహ్యాద్రౌ మునిమణ్ణితమ్‌ ॥ 20 
ప్ర: ఏవమ్‌ = ఈ రీతిగా, సః రామః = ఆ రాముడు, ధీమాన్‌ = బుద్ధిమంతుడు, ధర్మభృతాం 
వరః = ధర్మము నాదరించువారిలో ఉత్తముడు, సహ్యాద్రౌ = సహ్యాద్రిపై, మునిమణ్గితమ్‌ ఆమలకీ 
[గ్రామం యయౌ = మునులచే ప్రకాశించు ఆమలకమను పేరుగల గ్రామమునకు చేరెను. 
శ్లో; ప్రశాన్తబాధం నిర్వైరం సర్వకాలసుఖావహమ్‌ । 


బుషిభిః సంవృతం రమ్యం కనమూలఫలాన్న్వితమ్‌ I 21 
శ్లో॥ సిద్ధవిద్యాద్రగన్థర్వకిన్నరోరగచారతైః | 
వృతం సహ్యాచలప్రాన్తే దదర్శాశ్రమముత్తమమ్‌ ॥ 22 


ప్ర: ప్రశాన్తబాధమ్‌ = బాధలులేక ప్రశాంతముగ నున్నదానిని, నిర్వైరమ్‌ = శత్రుత్వములు లేని 
దానిని, సర్వకాలసుఖావహమ్‌ = అన్ని బుతువులలో సుఖముగ నుండునది, బుషిఖిః సంవృతమ్‌ 
= బుషులతో చుట్టుకొనబడినది, రమ్యమ్‌ = ఆహ్లాదకరమైనది, కన్టమూలఫలాన్వితమ్‌ = దుంపలు, 
పండ్లు కలిగినది, సిద్ధ = సిద్దులు, విద్యాధ్ర = విద్యాధరులు, గన్ధర్వ = గంధర్వులు, కిన్నర = 
కిన్నరులు, ఉరగ = సర్పజాతులు (నాగులు), చారణః = చారణులు, వీరందరితో, వృతమ్‌ = 
వర్తిల్లునదియెన, సహ్యాచల ప్రాన్తే = సహ్యాద్రిపరిసరములలో, ఉత్తమం ఆశ్రమం దదర్శ = ఉత్తమమైన 
ఆశ్రమమును చూచెను. 

తా : సహ్యాద్రి పరిసరములలో ఆతడొక ఆశ్రమమును చూచెను. ఆ ప్రదేశము బుషులతో 
నిండియుండుటయే కాక బాధాకారణములులేక ప్రశాంతముగ జాతివైరములులేని ప్రాణులతో 
సంవత్సరమంతయు సుఖప్రదమై, ఆహ్లాదకరమై, దుంపలు, పండ్లు గలిగి, సిద్దులు, విద్యాధరులు, 
గంధర్వులు, కిన్నరలు, నాగులు, చారణులు ఇత్యాది దేవయోనులతో నిండి యున్నది. 


శ్లో రామం తతైవ సాక్షేపమువాచ సురవర్మవాక్‌ 
భో భోః! పరశురామ! త్వం శ్రీదత్తాచార్యసంయుతః I 23 


శ్రీశ్రీ శ్రీవాసుదేవానందసరస్వతీవిరచితమ్‌ 543 


శ్లో యథావిధి స్వపితరం భక్తా సంస్కర్తుమర్హసి Il 

సజ్మల్పో౭ పి తవాతైవ సుఫలశ్చ భవిష్యతి ॥ 24 
శ్లో ఇతి శ్రుత్వా౭ శరీరాం గాం తథేత్యుక్వా స భార్గవః | 

అవతీర్య తులాం తత్ర శ్రీదత్తాశమమావిశత్‌ ॥ 25 


ప్ర: రామమ్‌ = రాముని, తత్ర ఏవ = అచటనే, సురవర్మవాక్‌ = ఆకాశవాణి, సాక్షేపమ్‌ = 
నిలుపుచు, ఉవాచ = ఇట్లనెను, భో భోః పరశురామ! = ఓయీ పరశురామా!, త్వమ్‌ = నీవు, 
శ్రీదత్తాచార్యసంయుతః = శ్రీదత్తగురువునుగూడి, యథావిధి = శాస్త్రవిధిగా, భక్తా = భక్తితో, 
స్వపితరమ్‌ = తండ్రిని, సంస్కర్తుం అర్హసి = సంస్క్మరింప దగుదువు, అత్ర ఏవ = అచటనే, 
తవ = నీదైన, సంకల్పః అపి = సంకల్పమున్నూ సుఫలః చ = సుఫలమున్ను, భవిష్యతి = 
అగును, ఇతి = అని, అశరీరాం గామ్‌ = అశరీరవాణిని, (శ్రుత్వా = విని, తథా ఇతి ఉక్వా = 
అట్లేయని పలికి, సః భార్గవః = ఆ భార్గవరాముడు, తులామ్‌ = కావడిని, తత్ర = అచట, 
అవతీర్య = దించి, శ్రీదత్తాశ్రమమ్‌ = శ్రీదత్తుని ఆశ్రమమును, ఆవిశత్‌ = ప్రవేశించెను. 

తా: రాముని ఆకాశవాణి అచటనే నిలువుమని యిట్లనెను : ఓయీ పరశురామా! నీవు 
శ్రీదత్తగురువు సన్నిధిలో నుంటివి; అచటనే నీ తండ్రికి అంత్యసంస్మారము చేయము; నీ 
సంకల్పమున్ను గూడ ఇచటనే నెరవేరును. అది విని రాముడచ్చటనే భుజముపై నుండి కావడిని 
దించి, శ్రీదత్తాశ్రమమున ప్రవేశించెను. 


శ్లో తులస్యోదుమ్బరా శ్వత్ఞబిల్వపర్ణ శమీవటైః | 


అన్యైశ్చ ఫలపుష్పాథ్యెసణగుల్మలతాదిభిః | 26 
శ్లో॥ జలైః సుశీతలైర్మిష్టైః ప్రవద్భిః పరివేష్టితమ్‌ । 

సర్వర్తుగుణసమృన్నం యోగివృన్దనిషేవితమ్‌ ॥ 27 
శ్లో ప్రవిశ్యాశమమాసీనం దత్తాత్రేయం దిగమృరమ్‌ । 

దదర్భానఘయాశ్లిష్టం దేవ్యా రామో మహామతిః ॥ 28 
శ్లో క్రీడన్తమపి తం దేవ్యా పానపత్రధరం మునిమ్‌ | 

అభివాద్యేశ్వరం మత్వా ప్రార్తయామాస భక్తితః ॥ 29 


ప్ర: తులస్యా = తులసిచే, ఉదుమృర, అశ్వత్ధ, బిల్వ, పర్ణ, శమీ,వటైః = చెప్పబడిన ఆ యా 
వృక్షములయొక్కయు, అనై చ = తదితరముల యొక్కయు, ఫలపుష్పాఢ్యైః = పండ్లచే, పూలచే, 
తృణగుల్మలతా +ఆదిభిః = గడ్డి, పొదలు, తీవెలు మొదలగు వానిచే, ప్రవద్శిః సుశీతలైః మిష్టైః 
జలైః = పారుచున్న చల్లనితియ్యనినీటితో, సర్వర్తుగుణసంపన్నమ్‌ = అన్ని బుతువుల గుణములతో 
నిండియున్న దానిని, యోగివృన్షనిషేవితమ్‌ = యోగిబ్బందములచే సేవింపబడిన, పరివేష్టితమ్‌ 


544 శ్రీ దత్తపురాణమ్‌ 


= నిండియున్నదానిని, ఆశ్రమమ్‌ = ఆశ్రమమును, ప్రవిశ్య = ప్రవేశించి, దత్తాత్రేయం దిగంబరమ్‌ 
= దిగంబరుడైన దత్తాత్రేయుని, దేవ్యా అనఘయా ఆశ్లిష్టమ్‌ = అనఘాదేవిచే కౌగలించబడియున్న 
వానిని, పానపత్రధరమ్‌ = పానీయముతో నిండిన పత్రమును ధరించిన వానిని, దేవ్యా క్రీడన్తమ్‌ 
= దేవితో క్రీడించుచున్న వానిని, మునిమ్‌ = మునిని, మహామతిః రామః = మహాబుద్ధిశాలియెన 
రాముడు, దదర్శ = చూచెను, తమ్‌ = వానిని, ఈశ్వరం మత్వా = ఈశ్వరునిగా తలచి, 
అభివాద్య = నమస్కరించి, భక్తితః ప్రార్థయామాస = భక్తితో ప్రార్థించెను. 
తా: తులసి, ఉదుంబర, అశ్వక్ణ బిల్వ, పలాశ, శమీ, వటాది వృక్షములతోను, ఫలపుష్పములతోను, 
గడ్డి, పొదలు, తీవెలు మొదలగు వానితోను, చల్లని, తియ్యని, పారుచున్న నీటితోను, అన్ని 
బుతువుల సుగుణములతో సంపన్నమైన ఆశ్రమమును ప్రవేశించి, బుద్ధిశాలియైన రాముడు, 
దిగంబరుడై అనిందితయైన దేవిని కౌగలించి పానపాత్రను బట్టియున్న ముని దత్తాత్రేయుని 
దర్శించెను. వానిని ఈశ్వరునిగా భావించి భక్తితో నమస్కరించి, ప్రార్థించెను. 

శ్లో॥ కృపాం కురు మయి (బ్రహ్మన్‌! భక్తవత్సల! సర్వవిత్‌! । 

సంస్మర్తుం పితరావత్ర ప్రాప్తో స్మి బ్రూహి మే విధిమ్‌ ॥ 30 

ప్ర: బ్రహ్మన్‌ = ఓ దేవా!, భక్తవత్సల! = భక్తులను తల్లివలె కాపాడువాడా!, సర్వవిత్‌ = 
సర్వమెటిగిన వాడా!, మయి = నా యందు, కృపాం కురు = దయజూపుము, పితరౌ = నా 
తల్లితండ్రులకు, సంస్మర్తుమ్‌ = అంతిమసంస్మారము చేయుటకై, అత్ర = ఇచటకు, ప్రాప్తః అస్మి 
= చేరినవాడనైతిని, మే =నాకు, విధిమ్‌ = శాస్తీయవిధానమమును, బ్రూహి = తెలియజెప్పుడు. 
తా: ఓ దేవా!, భక్తవత్సలా!, సర్వజ్ఞా! నా యందు దయయుంచుడు. నా తల్లితండ్రులకు 
అంతిమసంస్మారములు చేయుటకై నే నిటకు వచ్చితిని. నాకు ఈ సందర్భమున అనుసరించదగిన 
శాస్త్రీయపద్ధతియేమో వివరింపుడు. 


శ్లో శ్రీదత్త ప్రాహ న విధిం నిషేధం వా న వేద్యహమ్‌ I 


యధేష్టాం మతిమాథ్రిత్య స్థితో స్మీహ పిశాచవత్‌ ॥ 831 
శ్లో అనాచారం న జానామి ధర్మం వాఃధర్మమప్యుత । 

ఇత్యుక్తః ప్రాహ రామస్తం త్వమేవ మునిసత్తమ! ॥ 32 
శ్లో॥ యోగీశ్వరః సర్వగురుః కర్తా హర్తా జగత్రభుః | 

సదానన్లో గుణాతీతో ధర్మాధర్మా కుతస్తవ ॥ 33 


ప్ర: శ్రీదత్తః ప్రాహ = శ్రీదత్తుడిట్లనెను, న విధిం వేద్యహమ్‌ = నేను శాస్త్రమెజుగను, వా = లేక, 
నిషేధమ్‌ = నిషేధమును, న = ఎజుగను, యథా ఇష్టాం మతిమ్‌ = నా ఇష్ట(ప్రకారము బుద్ధిని, 
ఆగ్రిత్య = ఆశ్రయించి, పిశాచవత్‌ = పిశాచమువలె, ఇహ = ఇక్కడ, స్థితః అస్మి = ఉన్నవాడనైతిని, 


శ్రీశ్రీ శ్రీవాసుదేవానందసరస్వతీవిరచితమ్‌ 545 


అనాచారమ్‌ = అనాచారమును, ధర్మమ్‌ = ధర్మమును, వా = లేక, అధర్మం అపి ఉత = 
అధర్మమునే యైనను, న జానామి = నే నెబుగను. 


ఇతి ఉక్తః రామః = ఇట్లు చెప్పబడినవాడై రాముడు, తం ప్రాహ = వాని కిట్లనెను, త్వం ఏవ 
= నీవే, మునిసత్తమ! = మునిశ్రేష్ట!, యోగీశ్వరః = యోగముకు ప్రభువు, సర్వగురుః = అందరికంటె 
పెద్దవు, కర్తా = కర్తవు, హర్తా = సంహరించువాడవు, జగత్‌ ప్రభుః = జగత్తునకు సర్వాధికారివి, 
సదానన్లః = ఎల్లప్పుడు సత్యమయిన ఆనందముగల వాడవు, గుణ+అతీతః = సత్వరజస్తమో 
గుణత్రయమునకు అందనివాడవు, తవ = నీకు, ధర్మ+అధర్మౌ కుతః = ధర్మము, అధర్మము 
అను విచక్షణ యెందుకు? 


తా: శ్రీదత్తుడిట్లనెను : నేను శాస్త్రమెజుగను, నిషేధమునూ యెబుగను. నేనిక్కడ పిశాచమువలె 
నా బుద్ధికి తోచినట్లు బ్రతుకుచున్నాను; అనాచారము ధర్మము, అధర్మము ఇవేమియు నాకు 
తెలియదు. ఈ మాటలు విని రాముడిట్లనెను : మునిత్రేష్ట! నీవే యోగులకీశ్వరుడవు, అందరికంటె 
అన్నిటనూ పెద్దవు; కర్తవు నీవే, సంహర్తవు నీవే. ఈ సృష్టికి సర్వాధికారివి, నియామకుడవు. నీ 
వానందమయుడవు, త్రిగుణవికారములు లేనివాడవు. అట్టి నీకు ధర్మాధర్మముల ననుసరించట 
కేమి పని? 


శ్లో॥ శ్రీశ ప్రాహ బ్రవీష్యత్ర పశ్యన్నప్యన్యథా కథమ్‌ | 


దిగమ్బరేయం ప్రమదా మదిరావిహ్వలేక్షణా | 834 
శ్లో॥ తథాప్యహం న నౌ వేత్సి మదిరాస్వాదలాలసా | 
అస్పృశ్యో౭ హమసమావ్యో విధివార్తా కుతో మమ ॥ 85 


ప్ర : శ్రీశః ప్రాహ = శ్రీదత్తుడిట్లనెను, అత్ర = ఇచట, ఇయం ప్రమదా = ఈ స్త్రీ, 
మదిరావిహ్వల+ఈక్షణా = మద్యపానమువలన చంచలమైన చూపులు గలది, దిగమ్బరా = 
ఓడలిపై వస్త్రము లేనిది, అహం అపి = నేనుగూడ, తథా = అట్లే, నౌ మదిరాస్వదలాలసౌ = 
మద్యపానమనందాసక్తులమైన మమ్ము, పశ్యన్‌ అపి = చూచుచున్నను, న వేత్సి = తెలియకున్నావు, 
అన్యథా = వేరుగా, కథం బ్రవీషి = ఎట్లు వర్ణించగలవు?, అహమ్‌ = నేను, అస్పుశ్యః = 
అంటరానివాడను, అసంభావ్యః = మన్నింపరానివాడను, విధివార్తా = నియమముల విషయము, 
మమ కుతః = నా కెందుకు? 

తా: శ్రీదత్తుడిట్లనెను : ఇక్కడ నిదిగో ఈ స్తీ వివస్త్ర, మద్యపానాసక్త, నేనును అట్లే; మే మిద్దరము 
త్రాగుబోతులమే. చూచుచున్నావు కదా, మరి నన్నెట్లు అంతగా స్తుతింతువు?! నేను అంటరాని 
వాడను. నా కింత గౌరవమీయరాదు. నాకు నియమముల గురించి పనేమి? 


శ్లో॥ తతో రామో భవత్తూష్టీం తులాస్టా రేణుకావదత్‌ । 
కిం మోహయస్యమేయాత్మన్‌! వాక్యైర్లోకానుసారిభిః ॥ 36 


546 శ్రీ దత్తపురాణమ్‌ 


ప్ర: తతః = అంతట, రామః = రాముడు, తూష్టీమ్‌ అభవత్‌ = మారుబలుక కుండెను, 
తులాస్థ్థా = కావడిలోనున్న రేణుకా అవదత్‌ = రేణుకాదేవి యిట్లనెను, అమేయ+ఆత్మన్‌ = ఓ 
అనంతుడా!, లోక+అనుసారిభిః వాక్షైః = లోకాచారముగ పలుకు మాటలతో, మోహయసి 
కిమ్‌ = భ్రమింపజేయుచున్నావా? 
తా : అంతట రాముడూరకుండగా, కావడిలో నున్న రేణుక యిట్లనెను : నీవు అనంతమైన 
ఆత్మస్వరూపుడవు; లోకములో పరిపాటిగ చెప్పికొను మాటలతో మమ్ము భ్రమపెట్టుచున్నావేమి? 

శ్లో ఇత్యుకో భగవాన్‌ దత్తః ప్రహస్యోత్థాయ సత్వరమ్‌ । 

తుష్టావ రేణుకాం దేవీం లక్ష్యాలక్ష్యస్వరూపిణీమ్‌ I 87 

ప్ర: ఇతి ఉక్తః = ఇట్లని పలుకబడినవాడై, భగవాన్‌ దత్తః = శ్రీదత్తభగవానుడు, ప్రహస్య = 
చిన్నగా నవ్వి, సత్వరం ఉత్థాయ = వెంటనే లేచి, లక్ష్య+అలక్ష్య-స్వరూపిణీమ్‌ = కన్పడునది, 
కన్సడనిది రూపములు గల, రేణుకాం దేవీమ్‌ = రేణుకాదేవిని, తుష్టావ = స్తుతించెను. 
తా : ఇట్లని రేణుకాదేవి పలుకగా, భగవాన్‌ శ్రీదత్తుడు చిన్నగా నవ్వి, వెంటనే లేచి, కనబడి, 
కనరాని రూపములుగానున్న రేణుకాదేవిని స్తుతించెను. 


శ్లో॥ మాతః! సర్వం త్వమేవైకా వన్షనీయా పరావరా । 


ఏకవీరా మహామాయా సృష్టిస్థిత్యన్తకారిణీ ॥ 38 
శ్లో ఏకైవానేకరూపేషు స్థితాపి త్వమనామయా । 
దేహేన్టియమనః ప్రాణాహజ్మారేభ్యో విలక్షణా ॥ 39 


ప్ర: మాతః = ఓ తల్లీ!, ఏకా ఏవ త్వం సర్వమ్‌ = ఒక్కదానవే యైన నీవు సర్వమును 
(అయియున్నావు), వన్దనీయా = నమస్మరింపదగినదానవు, పరావరా = నామరూప ప్రకృతివిన్నీ, 
సర్వాతీతమైన ఆత్మస్వరూపిణివి, ఏకవీరా = అసహాయవీరము గలదానవు, సృష్టిస్థితి+ అన్తకారిణీ 
మహామాయా = సృష్టిస్థితిలయములను నిర్వహించు మహామాయవు, త్వమ్‌ = నీవు, అనామయా 
= పరిణామస్వరూపిణివయ్యునూ పరిణామాతీతమైనదానవు, ఏకా ఏవ = ఒక్కదానవే, 
అనేకరూపేషు = బహురూపములందు, స్థితా అసి = నిలచియున్నావు, దేహ+ఇన్టియమనః- 
ప్రాణ+అహంకారేభ్యః విలక్షణా = శరీరము, ఇంద్రియములు, మనస్సు, ప్రాణము, అహంకారము 
అను విశేషలక్షణములు గలదానవు. 


శ్లో॥ స్తుతైవం రేణుకా భర్తా సహ దాహార్థమీశ్వరమ్‌ I 


రం వరా 


ప్రార్థయామాస స ప్రాహ పతిస్తేం.సౌ కథం మృతః ॥ 40 


ప్ర: ఏవం స్తుతా రేణుకా = ఇట్లు కీర్తింపబడినదై రేణుకా దేవి, భర్తా సహ = భర్తతో, దాహార్థమ్‌ 


శ్రీశ్రీ శ్రీవాసుదేవానందసరస్వతీవిరచితమ్‌ 547 


= తానును బూదియగుటకు, ప్రార్థయామాస = అనుమతి నర్ధించెను, సః ప్రాహ = ఆ స్వామి 
యిట్లనెను, అసౌ తే పతిః = ఈ నీ భర్త, కథం మృతః = ఎట్లు మరణించెను. 
తా: శ్రీదత్తుడట్లు రేణుకను కీర్తింపగా, ఆ దేవి తాను భర్తదేహముతో చితినెక్కుటకు అనుమతి 
నర్థించెను. శ్రీదత్తుడిట్లడిగెను : నీ భర్త ఎట్లు మరణించినాడు? 

శ్లో సా నృపైర్హత ఇత్యూచే దత్తః ప్రాహ జ్వలన్‌ రుషా । 

మత్తా నశ్యన్తు భూపా యే ఘాతయన్తి ద్విజానపి ॥ 41 

ప్ర: సా = ఆ రేణుకాదేవి, నృపైః = రాజులచేత, హతః = చంపబడెను, ఇతి ఊచే = అని 
చెప్పెను, దత్తః = శ్రీదత్తుడు, రుషా = రోషమచే, జ్వలన్‌ ప్రాహ = మండుచూ యిట్లనెను, 
మత్తాః భూపాః =మదించిన రాజులు, యే = ఎవరు, ద్విజాన్‌ అపి = బ్రాహ్మణులను సైతము, 
ఘాతయన్లి = చంపుచున్నారో, (తే = వారు), నశ్యన్తు = నశింతురుగాక! 
తా : రాజులు చంపినారని ఆ రేణుకాదేవి చెప్పగా శ్రీదత్తుడు కోపముతో బ్రాహ్మణులనైన 
చంపెడు మదించిన రాజులు నశింతురు గాక! అనెను. 


శ్లో! రామోం_ వదత్మరిప్యేం హం మహీం నిఃక్షత్రియామితి । 
సజ్యల్పితమృతం భూయాటత్రసాదాద్భవతో౭_ ధునా I 42 
ప్ర: రామః అవదత్‌ = రాముడనెను, అహమ్‌ = నేను, మహీమ్‌ = భూమిని, నిఃక్షత్రియాం 
కరిష్యే ఇతి = క్షత్రియులు లేనిదానిగా చేతును అను, సంకల్పితమ్‌ = సంకల్పము, అధునా = 
నేడు, త్వత్‌ ప్రసాదాత్‌ = నీ అనుగ్రమము వలన, బుతం భూయాత్‌ = సత్యమగును గాక! 


తా : రాముడు, నేను భూమిని క్షత్రియులు లేకుండ జేతునని సంకల్పించితిని తమ అనుగ్రహము 
వలన నేడు అది సత్యమగుగాక, అనియెను. 
శ్లో యోగజ్జోం పి భవచ్చిష్యః కృతాగస్వాన్మయా హతః | 
క్షన్తుమర్హసి దేవేశ సత్యసంధం విధేహి మామ్‌ ॥ 48 
ప్ర: భవత్‌ శిష్యః = తమ శిష్యుడు, యోగజ్ఞః అపి = యోగియై యుండియు, కృత +ఆగస్వాత్‌ 
= అపరాధము చేయుటవలన, మయా హతః = నాచే హతుడాయెను, సత్యసన్టమ్‌ = నన్ను 
సత్యసంధుని, విధేహి = చేయుము, క్షన్తుమర్దసి = క్షమింపునకు తగినవాడను. 


తా: తమ శిష్యుడు, యోగియె యుండియు, అపరాధము చేయుటవలన, నాచే హతుడాయెను. 
నన్ను సత్యసంధుని గావింపుము. క్షమింపునకు తగినవాడను. 
శ్లో॥ దత్తః ప్రాహ తమాలిబ్వ త్వం సభామే౭ సి నిశ్చితమ్‌ | 
కృతం సాధు త్వయా రామ! సత్యసన్లో భవిష్యసి ॥| 44 


548 శ్రీ దత్తపురాణమ్‌ 


ప్ర: దత్తః = శ్రీదత్తుడు, తమ్‌ = వానిని, ఆలిబ్బ్య = కౌగలించి, ప్రాహ = ఇట్లనెను, త్వమ్‌ = 
నీవు, నిశ్చితమ్‌ = నిశ్చయముగా, మే = నాకు, సఖా+అసి = సఖుడవగుదువు, త్వయా = నీ చే, 
సాధు కృతమ్‌ = సరియెన కార్యమే చేయబడినది, రామ! = ఓ రామా!, సత్యసంధః భవిష్యసి = 
నీ ప్రతిజ్ఞ సత్యమే యగును (నెరవేరును). 

తా : శ్రీదత్తుడు వానిని కౌగలించికొని యిట్లనెను : నీవు నా సఖుడవు. నీవు చేసినది సరియైన 
కార్యమే. రామా! నీ ప్రతిజ్ఞ తప్పక నెరవేరును. 

శ్లో; తతః శ్రీశాజ్ఞయా౭_౭ నీయ సర్వతీర్థాని సాయకైః | 
భిత్వా౭ ద్రం విధివత్సస్నా రామః పశ్చాచ్చ రేణుకా ॥ 45 

ప్ర: తతః = అంతట, శ్రీశ+ఆజ్ఞయా = శ్రీదత్తుని ఆజ్ఞచే, సాయకైః = బాణములతో, అద్రిం 
భిత్వా = పర్వతమును పగులగొట్టి, సర్వతీర్థాని ఆనీయ = అన్ని పుణ్యనదీజలముల దెచ్చి, రామః 
= రాముడు, చ = మరియు, పశ్చాత్‌ = తరువాత, రేణుకా = రేణుకాదేవి, విధివత్‌ = 
శాస్త్రవిధిననుసరించి, సస్నా = స్నానముచేసిరి. 

తా: అంతట శ్రీదత్తుని ఆజ్ఞగొని రాముడు పర్వతమును పగులజేసి అందుండి పుణ్యనదీజలములను 
రప్పించి, ముందు రాముడు తరువాత రేణుకాదేవియును శాస్త్రవిధిననుసరించి స్నానము జేసిరి. 


శ్లో! భూషితా సా జగన్మాతా శ్రీదత్తం ప్రాహ చాత్మజమ్‌ / 


స్వస్థానం గన్తుమిచ్ళామి పత్యా సహ ముదాన్వితా ॥ 46 
శ్లో; భో! రామ! త్వం ద్విజాన్‌ పాహి ప్రతిజ్ఞాం సఫలాం కురు | 
ఇత్యుక్వాచార్యమర్శం చ నత్వాః దాద్వాయనాని సా॥ 47 


ప్ర:సా జగన్మాతా = ఆ జగన్మాత, భూషితా = ఆభరణములు ధరించి, శ్రీదత్తం చ ఆత్మజమ్‌ 
= శ్రీదత్తుని, తన కుమారుని ఉద్దేశించి, ప్రాహ = ఇట్లనెను, పత్యా సహ = నా భర్తతో గూడి, 
ముదా+అన్వితా = సంతోషముతో, స్వస్థానమ్‌ = నాదైన తావును, గన్తుం ఇచ్చామి = పోవ 
గోరుచున్నాను, భో రామ! = ఓ రామా!, త్వమ్‌ నీవు ద్విజాన్‌ = (బ్రామ్మణులను, పాహి = 
రక్షించుము, ప్రతిజ్ఞామ్‌ = నీ ప్రతిజ్ఞనను, సఫలాం కురు = ఫలవంతము జేయుము, ఇతి ఉక్వా 
= ఇట్లని పలికి, ఆచార్యమ్‌ అర్మం చ = శ్రీదత్తుని, సూర్యుని గూడ, నత్వా = నమస్కరించి, 
వాయనాని = వాయనములను, అదాత్‌ = ఇచ్చెను. 

తా:ఆ జగన్మాత రేణుక ఆభరణములు ధరించి, శ్రీదత్తునితో తన కుమారునితోనూ ఇట్లనెను 
: నేను నా భర్తతో కలసి సంతోషముతో నా నెలవును చేరగోరుచున్నాను. ఓ రామా! నీవు 
బ్రాహ్మణులను రక్షించుము, నీ ప్రతిజ్ఞను తీర్చుకొనుము. ఇట్లని పలికి ఆమె శ్రీదత్తునకును 
సూర్యునకును నమస్కరించి వాయనము లిచ్చిను. 


శ్రీశ్రీశ్రీవాసుదేవానందసరస్వతీవిరచితమ్‌ 549 


శ్లో వసురుద్రాదిత్యముఖాః సస్త్రీకా నిఖిలాః సురాః | 
స్వర్యానైరాయయార్థప్థుముత్సవం మునయో౭_పి చ ॥ 48 


ప్ర: వసురుద్ర+ఆదిత్యముఖాః నిఖిలాః సురాః = ఆపుడు, ధృవుడు, సోముడు, అధర్వుడు, 
అనిలుడు, ప్రత్యూషుడు, అనలుడు, ప్రభాసుడు, అనబడు అష్టవసువులున్నూ; అజుడు, 
ఏకపాదుడు, అహిర్భుద్య్యుడు, త్వష్ట, రుద్రుడు, హరుడు, శంభుడు, త్ర్యంబకుడు, అపరాజితుడు, 
ఈశానుడు, త్రిభువనుడు అనబడు ఏకాదశరుద్రులున్నూ ధాత, మిత్రుడు, అర్యముడు, శక్రుడు, 
వరుణుడు, అంశుమంతుడు, భృగుడు, వివస్వంతుడు, పూష సవిత, త్వష్ట, విష్ణువు అనబడు 
ద్వాదశాదిత్యులును ముఖ్యులైన దేవతలందణును, సస్తీకాః = తమ భార్యలతో గూడి, స్వర్యానైః 
= విమానములపై, ఉత్సవం ద్రష్టుమ్‌ = ఆ ఉత్సవమును చూచుటకు, మునయః అపి చ = 
మునులున్నూూ ఆయయౌ = వచ్చి చేరిరి. 


తా: ఆ ఉత్సవమును చూచుటకు మునులును, దేవతలందజునూ భార్యలతోగూడ తమ 
విమానములపై వచ్చి చేరిరి. 


శ్లో॥ గురుణాపి సమాధాయ క్రవ్యాదాగ్నిం యథావిధి । 
సుమజ్గలా వివేశాసౌ సహ పత్యాః ౭ హితాగ్నినా ॥ 49 


ప్ర: గురుణా అపి = గురువు శ్రీదత్తుని చేతగూడ, క్రవ్యాద+అగ్నిమ్‌ = శవదాహకమైన అగ్నిని, 
యథావిధి = శాస్తోక్తముగా, సమాధాయ = యేర్చబచి, సుమబ్దలా = ఆ సుమంగలియైన 
రేణుకాదేవి, ఆహితాగ్నినా పత్యా సహ = ఆహితాగ్నియెన పతితోగూడ, అసౌ = ఆమె, వివేశ = 
ప్రవేశించెను. 


తా: శవదాహకాగ్నిని (చితిని) పేర్చి, అందు అగ్నిని శ్రీదత్తునిచే జ్వలింపజేసి, శాస్రోక్తవిధానమున, 
ఆహితాగ్నియెన తన భర్భపార్థివదేహముతోగూడ సుమంగళి రేణుక ఆ చితిని ప్రవేశించెను. 


శ్లో సతీస్పర్భాత్‌ ప్రదీప్తోం గ్నిః శుశుభే ర్మ సహస్రవత్‌ । 
ప్రణేముర్హర్షితాః సర్వే చక్రురుచ్చైర్ణయధ్వనిమ్‌ 11 50 
ప్ర: సతీస్పర్శాత్‌ = పతివ్రత స్పర్శవలన, ప్రదీప్తః అగ్నిః = వెలిగించబడిన అగ్ని, అర్మసహస్రవత్‌ 
= వేయిమంది సూర్యులవలె, శుశుభే = ప్రజ్వరిల్లెను, హర్చిత్రాః = సంతోషించినవారై, సర్వే = 
అందటజును, ప్రణేముః = నమస్కరించిరి, ఉచ్చైః = బిగ్గరగా, జయధ్వనిమ్‌ = జయ జయ అను 
నాదమును, చక్రుః = చేసిరి. 


తా: వెలుగుచున్న అగ్ని ఆ పతివ్రత శరీరస్పర్శ తగలగనే వేయిసూర్యులవలె ప్రజ్వరిల్లి వెల్లెను. 
అందుకు సంతోషించి అందజును నమస్కరించిరి, బిగ్గరగా జయజయధ్వానములు చేసిరి. 


౨50 శ్రీ దత్తపురాణమ్‌ 


ఇతి శ్రీమద్దత్తపురాణే సార్దత్రిసాహగస్ర్యాం పత్రికాణ్ణమణ్ణితాయాం సంహితాయాం 
(| థి (౮ © 
వాసుదేవ్యాం చతుర్ధాష్టకే సప్తమాధ్యాయః ॥ 


ఓమ్‌ శం 


551 


శ్రీః 
ప.ప. శ్రీవాసుదేవానందసరస్వతీవిరచితమ్‌ 


ఆదత్తపఫురాణమ్‌ 


చతుర్థాష్టకము - అష్టమాధ్యాయము 


శ్లో యజ్ఞాయ జ్ఞాయ తే దత్త! నమస్వం మే సఖాస్యతః | 
భూత్వాం 9 చార్యః కారయౌర్ధ్వదైహికం విధివత్తయోః ॥ 1 
ప్రతిపదార్థం : దత్త! = ఓ దత్తాత్రేయప్రభూ!, యజ్ఞాయ జ్ఞాయ = యజ్ఞరూపివైన జ్ఞానికి, తే = 
నీకు, నమః = నమస్మారము, త్వమ్‌ = నీవు, మే =నాకు, సఖా అసి = సఖుడవైయున్నావు, అతః 
= ఆ కారణమున, ఆచార్యః భూత్వా = ఆచార్యుడవై, తయోః = నా తల్లిదం[డ్రులిద్దరకు, విధివత్‌ 
= వేదవిహితముగ, బెర్బదైహికమ్‌ క మృతులకై దానాదికములను, కారయ = చేయించుము. 
తాత్పర్యం : ఓ దత్తప్రభూ! నీవు యజ్ఞరూపివి, జ్ఞానివి. నీకు నమస్కారము. నీవు నాకు 
సఖుడవైనందువలన ఆచార్యుడవై నా పితరులకు మరణానన్తరము వేదవిహితముగ చేయదగిన 
దానాదులను చెప్పి చేయించుము. 
శ్లో ఇత్యర్థితః స రామేణ భూత్వాః ౨ చార్యోం ప్యకారయత్‌ | 
విధినాజ్ఞాలిదానాది పిబ్బనిర్వాపణాది చ ॥ 2 
ప్ర: ఇతి అర్థితః = ఇట్లు కోరబడినవాడై, సః = ఆ దత్తప్రభువు, రామేణ = రామునిచే, ఆచార్యః 
భూత్వా = ఆచార్యుడై, విధినా = శాస్తోక్తముగ, అజ్టలిదానాది = అంజలి, దానము, 
మొదలగువానిని, చ = మరియు, పిజ్ఞనిర్వాపణ +ఆది = పిండ(ప్రదానము మొదలగు వానిని, 
అపి = కూడ, అకారయత్‌ = జరిపించెను. 


తా: ఇట్లు ప్రార్థింపబడి శ్రీదత్తుడు తానే ఆచార్యుడుగూడ నగుచు రామునిచేత విధిగా అంజలి 
దానము, పిందప్రదానము మొదలగు వానిని చేయించెను. 
శ్లో॥ శ్రీదత్త ప్రాహ పితరౌ క్వ గతౌ రామ! వేత్సి కిమ్‌ | 
స ప్రాహ త్వత్పసాదాత్తా స్వర్గతావితి భాతి మే ॥ 8 


552 శ్రీ దత్తపురాణమ్‌ 


ప్ర: శ్రీదత్త ప్రాహ = శ్రీదత్తుడిట్లనెను : రామ = ఓ రామా!, పితరౌ = నీ తల్లిదండ్రులు, క్వ 
గతౌ = ఎక్కడకు వెళ్లినారో, వేత్సి కిమ్‌ = నీ వెజుగుదువా?, సః ప్రాహ = రాముడనెను, త్వత్‌ 
ప్రసాదాత్‌ = నీ అనుగ్రహమువలన, తౌ = వారిద్దరు, స్వః+గతౌ = స్వర్గమునకు వెడలిరి, ఇతి 
= అని, మే = నాకు, భాతి = తోచుచున్నది. 


తా: శ్రీదత్తుడు రాముని, నీ పితరులు ఎక్కడకు పోయిరో తెలియునా?, అని అడుగగా, ఆతడు, 
తమ అనుగ్రహమువలన వారిద్దరు స్వర్గమునకు పోయిరి అని నాకు తోచుచున్నది, అనెను. 
శ్లో॥ శ్రీశ ప్రాహ మృతౌ స్వర్గం గతావిత్యజ్ఞభావనా । 
న మృతౌ న గతావేతౌ పశ్య లీలావిహారాణి | 4 


ప్ర: శ్రీఈ ప్రాహ = శ్రీదత్తుడిట్లనెను, మృతౌ = మరణించినవారు, స్వర్గం గతౌ ఇతి = 
స్వర్గమునకు పోయిరి, అనునది, అజ్ఞభావనా = అజ్ఞానుల భావన, ఏతౌ = వీరు, న మృతౌ 
మరణించనూ లేదు, న గతౌ = వెళ్లిపోనూలేదు, లీలావిహారాణి = వారి లీలావిహారములను , 
పశ్య = చూడుము. 


తా: శ్రీ దత్తుడు, మరణించిన వారు స్వర్గమునకు పోదురనునది అజ్ఞానుల ఊహ, వీరు 
మరణించనూ లేదు వెళ్లిపోనూ లేదు, వీరి లీలావిహారమును చూడుము. 
శ్లో రామో౭_పి పితరౌ దృష్ట్వా ద్యోతయన్నౌ దిశస్విషా | 
ననామ పరయా భక్ష్యా తౌ తతోం_ దర్శనం గతౌ ॥ ర్‌ 
ప్ర: రామః అపి = రాముడున్నూ, పితరౌ = తల్లితండ్రులను, దిశ = దిక్కులను, త్విషా = 
తేజస్సుతో, ద్యోతయనా = ప్రకాశింపజేయుచున్నవారైయున్నవారిని, దృష్ట్వా = చూచి, పరయా 
భక్యా = పరమభక్తితో, ననామ = నమస్కరించెను, తతః = అంతట, తౌ = వారు, ఆదర్శనం 
గతౌ = అదృశ్యులయిరి. 
తా: రాముడున్నూ తమతేజస్సుతో దిక్కులను ప్రకాశింపజేయుచున్న తల్లితండ్రుల జూచి 
పరమభక్తితో నమస్కరించెను. అంతట వారు అదృశ్యులయిరి. 
శ్లో॥ ప్రాహాళ్లిష్య ప్రభూ రామం క్షత్రియాన్‌ జహ్యధార్మికాన్‌ । 
మచ్చిదంశయుతస్వం తు సఖే! జిష్టుర్భవిష్యసి I 6 
ప్ర: ప్రభుః = ప్రభువు, రామమ్‌ = రాముని, ఆశ్లిష్య = కౌగలించి, ప్రాహ = ఇట్లనెను, 
అధార్మికాన్‌ క్షత్రియాన్‌ = అధర్మవర్తనులైన క్షత్రియులను, జహి = నశింపజేయుము, త్వంతు 
= నీవేమో, మత్‌ = నా యొక్క చిత్‌+అంశయుతః= చైతన్యాంశము గలవాడవు, సఖే! = ఓ 
సఖా!, జిష్ణుః = విజేతవు, భవిష్యసి = అగుచున్నావు. 


శ్రీశ్రీశ్రీవాసుదేవానందసరస్వతీవిరచితమ్‌ 553 


తా : దత్తప్రభువు రాముని కౌగలించి యిట్లనెను : అధర్మము చేయు క్షత్రియులను నశింప 
జేయుము. నీవు నా చైతన్యాంశగలవాడవు. విజేతవగుదువు. 


శో॥ తతో రామః ప్రణీతాయాం స్నాత్వా సంకల్ప్య సాయుధః । 
త్రిసప్తవారం నిఃక్షత్రాం క్మాం కృత్వా౭_ప్రసరాంస్యధాత్‌ ॥ 7 
ప్ర: తతః = అంతట, రామః = రాముడు, ప్రణీతాయామ్‌ = ప్రణీతానదిలో, స్నాత్వా = 
స్నానము చేసి, సంకల్ప్య = క్షతియసంహారమును సంకల్పించి, సాయుధః = ఆయుధముగొని, 
కామ్‌ = భూమిని, త్రిసప్తవారమ్‌ = ఇరువదియొక్కమారు, నిఃక్షత్రాం కృత్వా = క్షత్రియులు 
లేకుండ చేసి, అస్రసరాంసి = నెత్తుటి సదస్సులను, అధాత్‌ = ఉంచెను. 


తా: అంతట రాముడు, ప్రణీతానదిలో స్నానముజేసి, క్షత్రియసంహారమునకు సంకల్పము 
జెప్పికొని, ఆయధముగొని, భూమిపై క్షత్రియులను ఇరువదియొక్కమారు సంహరించి నెత్తుటి 
సదస్సులను ఉంచెను. 
శ్లో॥ పిత్యాన్‌ సన్తర్వ్య శాస్తాణి ప్రక్షాల్యాచార్యమత్రిజమ్‌ । 
బుత్విజః కశ్యపముఖాన్‌ వృత్వా సోమేన సో౭ యజత్‌ ॥ 8 


ప్ర: పిత్యాన్‌ = పితరులకు, సంతర్చ్య = తర్పణములిచ్చి, శాస్త్రాణి = శాస్త్రములను, ప్రక్షాల్య 
పవిత్రీకరించి, అత్రిజం ఆచార్యమ్‌ = శ్రీదత్తుని ఆచార్యునిగా, బుత్విజః కశ్యపముఖాన్‌ 
కశ్యపుడు ఆదిగాగల వారిని బుత్విజులనుగా, వృత్వా = వర్ణముచేసి (ఎన్నుకొని), సోమేన 
సోమముతో, సః = ఆతడు, అయజత్‌ = యాగముచేసెను. 


తా: రాముడు పితరులకు తర్పణ లిచ్చి, శాస్త్రములను పవిత్రీకరించి, శ్రీదత్తుని ఆచార్యునిగా, 
కశ్యపాదులను బుత్విజులునుగా ఎన్నుకొని సోమముతో యాగముచేసెను. 


శ్లో సర్వే దేవా యత్ర తృష్తా విప్రాశ్చాన్నదానాంశుకైః । 

సర్వాం క్ష్మాం కశ్యపాయాదాద్విశుద్దాత్మా విధానతః ॥ 9 
ప్ర: సర్వే దేవాః = దేవతలందబును, యత్ర = ఎచట, తృష్తాః = తృప్తిజెందిరో, అన్నదాన +అంశుకైః 
= అన్నము, వస్త్రము, దక్షిణలతో, విప్రాః = బ్రాహ్మణులున్నూ (యత్ర తృష్తాల, సర్వాం కామ్‌ . 
సమస్తభూమిని, విధానతః = శాస్రీయపద్ధతిలో, విశుద్ధాత్మా = నిర్మలమైన మనస్సు గలవాడై, 
కశ్యపాయ = కశ్యపునకై , అదాత్‌ = ఇచ్చెను. 
తా: ఆ తావున దేవతలను తృప్తిపరచి, అన్నము, వస్త్రము, దక్షిణల నిచ్చుటతో బ్రాహ్మణులను 
తృప్తిపరచి, రాముడు భూమినంతయు శాస్రోక్తరీతిలో నిర్మలమనస్కుడై కశ్యపున కిచ్చెను. 


౨54 శ్రీ దత్తపురాణమ్‌ 


శ్లో॥ స్వర్ణవస్త్రధనై రామో దత్తాచార్యమపూజయత్‌ | 
తత్సర్వం బ్రాహ్మణేభ్యో దాద్భగవాన్‌ భక్తిభావనః ॥ 10 
ప్ర: స్వర్ణవస్త్రధనైః = బంగారము, వస్త్రములు, ధనము, వీనిచే, రామః = రాముడు, దత్తాచార్యమ్‌ 
= ఆచార్యుడైన దత్తుని, అపూజయత్‌ = పూజించెను, భగవాన్‌ = శ్రీదత్తుడు, భక్తిభావనః = 
భక్తిభావముతో, బ్రాహ్మణేభ్యః = బ్రాహ్మణులకు, తత్‌ సర్వమ్‌ = అది యంతయు, అదాత్‌ = 
దానమిచ్చిను. 


తా : రాముడు శ్రీదత్తాచార్యునికి బంగారము, వస్త్రములు, ధనములిచ్చి పూజించినాడు. ఆ 
దత్తభగవానుడు అది యంతయు భక్తితో బ్రాహ్మణుల కిచ్చినాడు. 


శ్లో ప్రాహ రామం నివేశ్యాజ్బే భాలేదం దుష్కరం కృతమ్‌ | 


కర్మామీ క్షత్రియా దుష్టా దుర్దయాపి తే హతాః ॥ 11 
శ్లో కృతో యజ్ఞో పి విధివచ్చ్భూరో౭ సి త్వం హరిః స్వయమ్‌ । 
రామః ప్రాహ న శూరో౭ హం ప్రసాదో భవతామయమ్‌ ॥ 12 


ప్ర: రామమ్‌ = రాముని, అజ్బే నివేశ్య = ఒడిలో నుంచికొని, ప్రాహ = ఇట్లనెను, బాల! = ఓ 
నాయనా!, కుమారా!, ఇదం దుష్మరం కృతమ్‌ = దుష్మరమైన దానిని చేసితివి, అమీ క్షత్రియా 
కర్మా = ఈ క్షత్రియ కర్మ, దుష్టా = చెడ్డది, దుర్ణయాః అపి = జయించుటకు కష్టమేయెనను, తే 
= వారు, హతాః = నశించిరి; విధివత్‌ = శాస్త్రవిధిగా, యజ్ఞః అపి కృతః = యజ్ఞముగూడ 
చేసితివి, శూరః అసి = నీవు శూరుడవు, త్వమ్‌ = నీవు, స్వయం హరిః = సాక్షాత్‌ విష్ణువువే; 
రామః ప్రాహ = రాముడిట్లనెను, అహం = నేను, న శూరః = శూరుడనుగాను, అయమ్‌ = 
అది, భవతామ్‌ = తమయొక్క ప్రసాదః = ప్రసాదము. 


తా: శ్రీదత్తుడు రాముని ఒడిలో కూర్చుండబెట్టికొని ఇట్లనెను : కుమారా! క్షత్రియసంహారకార్యము 
క్షతియకర్మయే. ఇది దుఃఖకారకము, దుష్టము. జయింపరాని వారిని వధించితివి. యజ్ఞము 
గూడ చేసితివి. నీవు శూరుడవు, సాక్షాత్‌ విష్ణువువే. అది విని రాము డిట్లనెను : నేను శూరుడను 
గాను; ఈ జరిగిన దంతయు తమ అనుగ్రహమే. 


శ్లో॥ సాధు సాధ్వితి తే ప్రాహుర్దేవాశ్చ మునయో౭పిచ। 
రామేణ సతృతా జగ్ముః స్వస్వధామాఖిలా సురాః ॥ 18 
ప్ర: సాధు సాధు ఇతి = బాగు బాగు అని, తే దేవాః మునయః అపి చ = దేవతలు మునులున్నూ, 
ప్రాహుః = పలికిరి, రామేణ సత్కృతా = రామునిచే సత్మారములు గొని, స్వస్వధామ = తమ 
తమ నెలవులకు, అఖిలాః సురాః = దేవతలందటు, జగ్ముః = వెడలిరి. 


శ్రీశ్రీశ్రీవాసుదేవానందసరస్వతీవిరచితమ్‌ 555 


తా : దేవతలు, మునులు వారి సంభాషణ విని బాగు! బాగు! అని ప్రశంసించిరి. రాముడు 
సత్మరింపగా దేవతలందబునూ తమ తమ తావులకు వెడలిరి. 
శ్లో॥ సఖ్యం కృత్వాం_ వసద్రామస్తస్మై తుష్టో వదత్రభుః । 
రహస్యం త్రిపురాదేవ్యాః శ్రవణాన్ముక్తిదం క్షణాత్‌ | 14 

ప్ర: రామః = రాముడు, సఖ్యం కృత్వా = సఖ్యము చేసి, అవసత్‌ = ఉండెను, తస్మై = వానితో, 
తుష్టః = సంతృప్తిజెందినవాడైన, ప్రభుః = శ్రీదత్తుడు, అవదత్‌ = ఇట్లని పలికెను, త్రిపురాదేవ్యాః 
= రేణుకాదేవియొక్క రహస్యమ్‌ = తత్వమును, శ్రవణాత్‌ = వినుటవలన, క్షణాత్‌ = నిముషములో, 
ముక్తిదమ్‌ = ముక్తిని ప్రసాదించును. 


తా: రాముడు స్నేహముతో అట నుండెను. సంతుష్టుడైన శ్రీదత్తుడు వానితో నిట్లనెను : 
రేణుకాదేవితత్వమును వినుట సత్వరముక్తిదాయకము. 


శ్లో॥ సఖా మే త్వం చిరం జీవ కజ్బిత్మాలం వసాత్రతు । 


తపశ్చర తతో లోకశర్మణే పశ్చిమామ్బుధా ॥ 15 
శ్లో మయి తేజోం ద్య యత్య్యస్తమవతారాన్తరే పునః । 

అదాస్యే త్వం తతో బ్రాహ్యా లక్ష్యా యుక్తస్తపశ్చర ॥ 16 
శ్లో భవిష్యసి మహర్షిస్వం నూనం సావర్షికేః న్తరే I 

తతః ప్రాప్తే మహాకల్సే మత్సాయుజ్యం గమిష్యసి ॥ 17 


ప్ర: త్వమ్‌ = నీవు, మే సఖా = నాకు మిత్రుడవు, చిరం జీవ = చాలకాలము జీవించుము, 
కంచిత్మాలం తు = కొలది కాలమేమో, అత్ర వస = ఇచట నుండుము, తపః చర = తపము 
నాచరించుము, తతః = ఆపై, లోకశర్శణే = లోకకల్యాణమునకై, పశ్చిమ +అమ్బుధౌ = పడమటి 
సముద్రమున, యత్‌ న్యస్తం తేజః అద్య మయి = నేడు యే తేజము నాయందు నిక్షిప్తమై 
యున్నదో, తమ్‌ = ఆ తేజమును, పునః = మరల, అవతారాన్తరే = అవతారమును 
చాలించినప్పుడు, ఆదాస్యే = నిక్షిప్తము చేయుదును, తతః = అంతట, బ్రాహ్యా లక్ష్యా యుక్తః 
=బ్రహ్మతేజస్సుతో గూడినవాడవై, త్వం తపః చర = నీవు తపము జేయుము, త్వమ్‌ = నీవు, 
నూనమ్‌ = నిశ్చయముగా, మహర్షి భవిష్యసి = మహర్షి వగుదువు, తతః = ఆపై, సావర్ణికే 
అన్హే ప్రాప్తే మహాకల్పే = ఎనిమిదవ మనువైన సావర్ణి సంబంధిత మహాకల్పము ముగియునప్పుడు, 
మత్‌ సాయుజ్యమ్‌ = నాతోడి సాయుజ్యముక్తిని, గమిష్యసి = పొందెదవు. 

తా: నీవు నాకు మిత్రుడవు. చిరంజీవివి కమ్ము. కొంతకాల మిచటనుండి తపస్సు చేయుము. 


ఆపై లోకకళ్యాణమునకై నాలో నిక్షిప్త్రమైయున్న తేజస్సును నేను అవతారమును చాలించునప్పుడు 
మరల పడమటి సముద్రమున నిక్షిప్తము చేయుదును. అంతట నీవు బ్రహ్మతేజస్సుతో తపస్సు 


556 శ్రీ దత్తపురాణమ్‌ 


జేసి మహర్షివగుట నిశ్చయము. అటు తర్వాత ఎనిమిదవ మనువగు సావర్ణి మహాకల్పాంతమున 
నీవు నాతోడి సాయుజ్యముక్తిని పొందుదువు. 


కల్పము, (బ్రహ్మకల్పము అనబడునది బ్రహ్మదేవుని కొక్కదినము, మానవుని కాలమానము 
ప్రకారమిది సహస్రయుగములు, అనగా మొత్తము 432000000 సంవత్సరములు. ఇది మానవ 
జీవితపు నూరేండ్ల మానమునకు సరి. ఇది నూరు మహాయుగముల కాలము. కాగా, ఈ 
కాలమున అనుసరించదగిన ధర్మములను నిర్దశించువారు పదియునల్లురు మనువులనబడు 
శాసకులు. వారిపేర్లు : 1. స్వాయంభువ, 2. స్వారోచిష, 3. జెత్తమి, 4. తామస, 5. రేవత, 6. 
చాక్షుష 7. వైవస్వత, రి. సావర్ణి, 9. దక్షసావర్ణి, 10. (బ్రహ్మసావర్ణి, 11. ధర్మసావర్ణి, 12. 
రుద్రసావర్ణి, 18. రౌచ్యదేవసావర్ణి, 14. ఇంద్రసావర్ణి. ఈ పదునాలుగు మన్వంతరముల కాలము 
4,320,000 మానవ సంవత్సరములు, బ్రహ్మ దినములో 14వ అంశము. 


శ్లో॥ ఏవం రామం జామదగ్య్యముక్తవాన్‌ భగవాన్‌ ప్రభుః । 
రామో౭ పి స్వాశ్రమం గత్వా కజ్చిత్మాలమువాస హ ॥ 18 


ప్ర: ఏవమ్‌ = ఈ విధముగా, జామదగ్య్యం రామమ్‌ = జమదగ్ని కుమారుడైన రామునితో, 
భగవాన్‌ ప్రభుః = భగవంతుడైన దత్తప్రభువు, ఉక్తవాన్‌ = చెప్పినవాడాయెను, రామః అపి = 
రాముడున్నూ స్వ+ఆశ్రమం గత్వా = తన ఆశ్రమమునకు బోయి, కంచిత్‌ కాలమ్‌ = 
కొంతకాలము, ఉవాస = అటనుండెను, హ = ఏమాశ్చర్యము. 
తా: ఈ విధముగా జమదగ్ని కుమారుడైన రామునితో దత్తభగవానుడు చెప్పగా, ఆ రాముడున్నూ 
తన ఆశ్రమమునకు బోయి కొంతకాలమచట నుండెను. ఇదంతయు నెంత ఆశ్చర్యము! 
శ్లో త్రిసప్తకృత్వా యేనేదం నిఃక్షత్రం జగతీతలమ్‌ | 

నిహతం తీక్టధారేణ దృఢం పరశునా భృశమ్‌ 11 19 
ప్ర: త్రిసప్తకృత్వా = ఇరువదియొక్కమార్లు, యేన = ఎవనిచే, ఇదం జగతీతలమ్‌ = ఈ 
భూతలము, నిఃక్షత్రమ్‌ = క్షత్రియరహితముగా, తీక్షధారేణ పరశునా = తీవ్రమైన పదనుగల 

(3) 

గొడ్డలితో, భృశమ్‌ = మిక్కిలిగా, నిహతమ్‌ = వధింపబడినదో, అది ఆశ్చర్యము. 
తా: ఇరువది యొక్కమార్ల భూతలముపై క్షత్రియులు లేకుండ ఆ రాముడు తన గొడ్డలితో నరికి 
రాజులను చంపి, పరశురాముడని ప్రసిద్దుడగుట మహదాశ్చర్యము. 


శ్లో తతో యుగాన్తరే సూర్యవంశీ దేవో వతీర్య తత్‌ । 
ఆదదే౭_త్యుల్పణం తేజస్తతో రామస్తపోం_ తపత్‌ ॥ 20 
ప్ర: తతః = అటుపై, యుగాన్తరే = వేరొక యుగమున, దేవః = విష్ణువు, సూర్యవంశీ = 
సూర్యవంశజుడై, అవతీర్య = అవతరించి, తత్‌ = ఆ పరశురాముని, అతి+ఉల్పణమ్‌ = దట్టమైన, 


శ్రీశ్రీశ్రీవాసుదేవానందసరస్వతీవిరచితమ్‌ 557 


తేజః = తేజమును, ఆదదే = స్వీకరించెను, గ్రహించెను, తతః = అంతట, రామః = పరశురాముడు, 
తపః అతపత్‌ = తపస్సు చేసెను. 
తా: అటుపై యుగాంతరమున విష్ణువు సూర్యవంశపు రాముడై అవతరించి, ఆ పరశురాముని 
తేజమును హరించెను. అంతట పరశురాముడు తపము జేసెను. 
శ్లో ఈదృశో లీలయా రామః పితృభక్తో హరేః సఖా । 
భక్తిం ప్రథయితుం లోకే జాతో౭ యం ద్విజరూపధ్యక్‌ I 21 
ప్ర: ఈదృశః పితృభక్తః రామః = ఇట్టి పితృభక్తిగల రాముడు, హరేః సఖా = శ్రీదత్తుని సఖుడు, 
లీలయా = క్రీడగా, లోకే = లోకమున, భక్తిం ప్రథయితుమ్‌ = భక్తిని స్థాపించుటకు, అయమ్‌ = 
ఈతడు, ద్విజరూపధ్భక్‌ జాతః = బ్రాహ్మణరూపధారియై జన్మించెను. 
తా : పితృభక్తిగల రాముడు శ్రీదత్తుని సఖుడు, క్రీడగా లోకమున భక్తిని స్థాపించుటకు 
బ్రాహ్మణరూపమున జన్మించెను. 
శ్లో రేణుకా సా జగన్మాతా సాక్షాదేవేశ్వరీ ఖలు! | 
స్వయం శివో౭_వతీర్లో త్ర జమదగ్నిర్మహామునిః ॥ 22 
ప్ర:సా రేణుకా = ఆ రేణుకాదేవి, సాక్షాత్‌ ఏవ = సాక్షాత్తుగనే, జగన్మాత ఈశ్వరీ ఖలు = 
జగన్మాతయెన ఈశ్వరియే, మహామునిః జమదగ్నిః = మహర్షి జమదగ్ని అత్ర = భూమిపై, 
అవతీర్ణమ్‌ = అవతరించిన, శివః స్వయమ్‌ = శివుడే తాను. 
తా : రేణుకాదేవి సాక్షాత్తూ జగన్మాత ఈశ్వరియే. మహర్షి జమదగ్ని పుడమిపై అవతరించిన 
శివుడే సుమా! 
శ్లో శ్రీదత్తేనాత ఏవేయం లోకశిక్షార్థమీ శ్వరీ I 
ప్రార్థితా బ్రహ్మణా చా౭_పి స్వకార్యార్థమభిష్టుతా || 23 
ప్ర: అతః = ఆ కారణమున, శ్రీదత్తేన ఏవ = శ్రీదత్తుని చేతనే, ఇయం ఈశ్వరీ = ఈ ఈశ్వరి, 
లోకశిక్షార్థమ్‌ = లోకమున కుపదేశించుటకై, స్వకార్యార్థం చ=తన కార్యసిద్ధికై గూడ, బ్రహ్మనా 
అపి = బ్రహ్మచేతను గూడ, ప్రార్థితా = ప్రార్థింపబడినదై, అభిష్టుతా = స్తోత్రము చేయబడినది. 
తా: అందువలన శ్రీదత్తు డీ ఈశ్వరిని లోకశిక్షార్థము ప్రార్థించినాడు. (బ్రహ్మగూడ నుతించినాడు. 
శ్లో పురా౭ విద్యాం పజ్బపర్వాం సస్ఫృజే యాం విధిస్తయా । 
కదాచిద్దేవదత్తాస్తా విసన్మార శుతీః సమాః ॥ 24 
ప్ర : పురా = సృష్టికి ముందు, విధిః = బ్రహ్మ, పజ్బుపర్వాం అవిద్యామ్‌ = ఐదు కణుపులు లేక 
భాగములు గల అవిద్యను, యాం సస్ఫృజే = ఎవరిని సృష్టించెనో, తయా = ఆ అవిద్యచేత, 


558 శ్రీ దత్తపురాణమ్‌ 


కదాచిత్‌ = ఒకప్పుడు, దేవదత్తాః = అంతఃకరణ ప్రబోధితుడై, సమాః తాః శ్రుతీః = సమస్తమైన 
(శుతులను, విసస్మార = విస్మరించెను. 
తా: సృష్టికి ముందు బ్రహ్మ అవిద్యను సృష్టించెను. ఆ అవిద్యచే అంతఃకరణ బోధితుడై (శ్రుతుల 
నన్నిటినీ విస్మరించెను. 

శ్లో॥ హృది శశ్వద్విచార్యాపి న బుబోధాత్మనా స్వయమ్‌ । 

గత్వా మాతాపురం దేవీమస్తాషీద్రేణుకాం శుభామ్‌ ॥ 25 

ప్ర: హృది = మనసులో, శశ్వత్‌ = మరల మరల, విచార్య అపి = ఆలోచించి కూడ, స్వయమ్‌ 
= తనంతట, ఆత్మనా = మనసుచేత, న బుబోధ = తెలియలేదు, మాతాపురమ్‌ = మాతాపురమునకు, 
గత్వా = వెడలి, శుభామ్‌ = శుభప్రదమైన, దేవీం రేణుకామ్‌ = రేణుకాదేవిని, అస్తాషీత్‌ = 
స్తుతించెను. 


తా: మనసులో మరల మరల యెంత ప్రయత్నించినను మరపుదగిలిన వేదములు స్ఫురించలేదు. 
అంతట మాతాపురమునకు బోయి శుభము లిచ్చు రేణుకాదేవిని స్తుతించెను. 


శ్లో దేవి! త్వం వేదమాతాసి గాయత్రీ వాజ్మయీశ్వరీ I 
ప్రసీద విస్కృతాన్వేదాన్సంప్రకాశయ పూర్వవత్‌ ॥ 26 
ప్ర: దేవి! = ఓ మాతా!, త్వమ్‌ = నీవు, వేదమాతా = వేదములకు తల్లివి, గాయత్రీ = 
గాయత్రీదేవివైన ప్రేరకశక్తివి, వాజ్మయీశ్వరీ = వాక్కురూపమున వెలయు శక్తివి, అసి = 
అయియున్నావు. విసృతాన్‌ వేదాన్‌ = మరపుదగిలిన వేదములను, పూర్వవత్‌ = ముందటివలె, 
సంప్రకాశయ = చక్కగా ప్రకాశింపనిమ్ము, ప్రసీద = దయసేయుము. 
తా: ఓ మాతా! నీవు వేదముల ప్రసవించిన జ్ఞానశక్తివి, గాయత్రివైన కార్యడేరకశక్తివి, 
వాగ్రూపశక్తివి. నాకు మరపు దగిలిన వేదములను మునుపటివలెనే చక్కగా ప్రకాశింపనిమ్ము! 
దయసేయుము! 
శ్లో దేవ్యాహ గత్వా శ్రీదత్తం పరిపృచ్చ స వక్ష్యతి | 
ఇత్యుక్తః స ప్రభుం గత్వా శ్రీదేవ్యోక్తం న్యవేదయత్‌ ॥ 27 
ప్ర : దేవీ ఆహ = దేవి యనెను, గత్వా = వెడలి, శ్రీదత్తమ్‌ = శ్రీదత్తుని, పరిపషృచ్చ = 
తెలియనడుగుము, సః వక్ష్యతి = ఆ దత్తప్రభువు చెప్పును, ఇతి ఉక్తః = ఇట్లని చెప్పబడిన, సః 
= (బ్రహ్మ, ప్రభుం గత్వా = శ్రీదత్తుని చెంతకేగి, శ్రీదేవ్యా ఉక్తమ్‌ = శ్రీదేవి చెప్పినదానిని, 
న్యవేదయత్‌ = నివేదించెను. 


తా: దేవి యిట్లనెను : పోయి, శ్రీదత్తుని తెలియగోరి అడుగుము, ఆతడు నీకు చెప్పును. ఆ 
మాటలు విని బ్రహ్మ శ్రీదత్తుని జేరి దేవి ఆనతిని నివేదించెను. 


శ్రీశ్రీ శ్రీవాసుదేవానందసరస్వతీవిరచితమ్‌ 559 


శ్లో శ్రీదత్త! సర్వవిత్‌! శ్రేష్ట! సర్వదేవనమస్కృత! । 


సర్వాధార! నిరాధార! గుణాత్మా౭ప్యసి నిర్గుణః I 28 
శ్లో సాజ్లోపనిషదాన్వేదాన్విస్కృతో స్యద్య దైవతః । 
బుద్దిప్రదీప! తాన్‌ బ్రూహి వర్ణమాత్రాస్వరాత్మకాన్‌ ॥ 29 
థి ణ్‌ 


ప్ర: శ్రీదత్త = ఓ శ్రీదతా!, సర్వవిత్‌ = సర్వజ్ఞా!, శ్రేష్ట = సర్వోత్తమ!, సర్వదేవనమస్కృత = 
అందటజు దేవతలచే నమస్మరింపబడువాడా!, సర్వాధార! = సమస్తసృష్టికి ఆధారమైనవాడా!,, 
నిరాధార! = ఏ ఆధారములేక నిల్బువాడా!, గుణాత్మా = గుణములు గలవాడా!, అపి = మరియు, 
నిర్గుణః అసి = గుణాతీతుడవును అయియున్నావు; అద్య దైవతః = నేడు దైవవశమున, 
స+అబ్బ+ఉపనిషదాన్‌ వేదాన్‌ = అంగములతో కూడిన, ఉపనిషత్తులను వేదములను, విస్తృత 
అస్మి = మరచియున్నాను, బుద్ధిప్రదీప! = బుద్దిని ప్రకాశింపజేయువాడా!, తాన్‌ వర్ణమా(త్రా- 
స్వరాత్మకాన్‌ = అక్షరములు, మాత్రలు, స్వరములు కలిగిన వానిని, బ్రూహి = బోధించుము. 
తా : ఓ దత్తప్రభూ! నీవు సర్వజ్ఞుడవు, సర్వోత్తముడవు, సర్వపూజ్యుడవు, సర్వమున కాధారమీవు, 
నీ కేదియు ఆధారము కాదు, సగుణమూర్తివీవు, నిర్గుణతత్వ్వమీవు. దైవవశమున నేడు నాకు 
వేదములు సర్వాంగోపనిషత్తులతో సహ మరపుదగిలినవి. నీవు బుద్ధిప్రకాశకుడవు. వర్ణములతో, 
మాత్రలతో, స్వరములతో కూడిన విజ్ఞానము నంతయు నాకు ప్రకాశింపనిమ్ము. 

శ్లో శ్రీదత్తః ప్రాహ హే బ్రహ్మన్‌! విద్యయా పజ్బుపర్వయా । 

విముహ్య విస్కృతో౩ స్యేతామతో వేదాన్న బుధ్యసే I 30 

ప్ర: శ్రీదత్త ప్రాహ = శ్రీదత్తుడిట్లనెను, హే బ్రహ్మన్‌ = ఓ బ్రహ్మో!, ప్యపర్వయా విద్యయా = 
అయిదు పర్వముల విద్యచేత, విముహ్య = మోహితుడవై, ఏతాం విస్కృతః అసి = వానిని 
మరచినావు, అతః = అందువలన, వేదాన్‌ = వేదములను, న బుధ్యసే = ఎజుగకున్నావు. 
తా: శ్రీదత్తుడిట్లనెను : ఓ బ్రహ్మదేవా! అయిదు పర్వముల విద్యచేత (భ్రాంతుడవై వానిని 
మరచినావు. అందువలన వేదముల నెజుగకున్నావు. 

శో వర్తా యస్యాం ప్రకాశన్తే వర్లేష్వేకైవ యా స్లితా। 

aa) ణ జావ ణ ® 

త్రిపురా వర్ణరూపా సారేణుకేకైవ నాపరా ॥ 31 

ప్ర: వర్ణాః = వర్ణములు, యస్యాం ప్రకాశన్తే = ఎవ్వతెయందు ప్రకాశించుచున్నవో, వర్ణేషు = 
వర్ణములందు, ఏక ఏవ = ఒక్కదానియందుగూడ, యా త్రిపురా వర్ణరూపా = యే (త్రిపురసుందరి 
వర్ణరూపమున వెలుగునో, సా రేణుకా = ఆ రేణుక, ఏకా ఏవ = ఒక్కతెయే, న అపరా = మరి 
యొకతె కాదు. 
తా: వర్ణమాల ఆమెయందే (ప్రకాశించును. వర్ణములలోని ప్రతియొక్కటియును ఆ దేవి రూపమే. 


560 శ్రీ దత్తపురాణమ్‌ 


అట్టి త్రిపురసుందరియే రేణుకాదేవి. ఆమెకు సాటి మరియొకరు లేరు. ఏకమాత్రశక్తి స్వరూపిణి 
యామె. 


శ్లో॥ సవర్ణా వేదమాతా సా సావిత్రీ బ్రహ్మరూపిణీ । 

ఏకైవ చిత్మలా దేవీ జగద్దాత్రీ న చాపరా ॥ 82 
శ్లో; వకమాత్రైకవీరేశా సాష్టపర్యాయవాచకా । 

ఓంకారైకస్వరా జ్లేయా రేణుకా బ్రహ్మరూపిణీ ॥ 383 
శ్లో; ఏకైవానేకరూపా సావేకవీరేతి గీయతే । 

మనసా స్మర తాం దేవీం లబ్ధవేదో భవిష్యసి ॥ 34 


ప్ర: సా = ఆ రేణుకాదేవి, సవర్ణా = వర్ణరూపిణి, వేదమాతా = వర్ణరూపమున వేదమాత, 
సావిత్రీ = సూర్యశక్తి, బ్రహ్మరూపిణీ = (బ్రహ్మస్వరూపిణి, ఏకా చిత్మలా ఏవ = ఒక్కటేయైన 
చిత్మళ, జగద్దాత్రీ దేవీ = జగత్తును ధరించు శక్తి, న చ అపరా = వేరొకరు కారు, పరాశక్తి 
ఏకమాత్రా = అద్వితీయమైనది, ఏకవీరా ఈశా ఏకా ఏవ అనేకరూపా = ఒక్కతెయే యైన 
ఈశ్వరి బహురూపముల ప్రకాశించుచు, అసౌ = ఈమె, ఏకవీరా ఇతి గీయతే = ఏకవీరగా 
కీర్తింపబడుచున్నది, సా+అష్టపర్యాయవాచకా = టొమ్ము, కంఠము, శిరస్సు, జిహ్వామూలము, 
దంతములు, ముక్కు పెదవులు, దౌడలు అను ఎనిమిది స్థానములలో వర్ణాకృతియె ప్రకటమగునది, 
ఓంకార +ఏకస్వరా = “ఓం” అను ఒకే స్వరమున వసించునది, జేయా = ఎఅుగదగినది, 
(బ్రహ్మరూపిణీ = పరబ్రహ్మ సాకారమైన, రేణుకా = రేణుకాదేవి, మనసా = మనసుంచి, తాం 
దేవీం స్మర = ఆ దేవిని స్మరించుము, లబ్ధి వేదః భవిష్యసి = వేదములను పొందినవాదవగుదువు. 


తా : వర్ణస్వరూపగా వేదమాత రేణుకాదేవి. సూర్యశక్తియగు సావిత్రిగా బ్రహ్మరూపిణి, జగత్తును 
ధరించే ఏకైక చిత్మళ, పరాశక్తి, అద్వితీయ యైనను అనేకరూపములలో భాసించు ఏకవీర. 
వర్ణాత్మగా ఈమె మానవశరీరమున ఎన్మిది స్థానములలో స్ఫురించును. ఒకే స్వరముగా 
ఓంకారమున వసించును. ఈమెయే జ్ఞేయవస్తువు, జ్ఞానదాత, జ్ఞానప్రవర్తకా. మనసుంచి ఆ 
దేవిని స్మరించుము, వేదములు తిరిగి నీకై ప్రకాశించును. 
శ్లో; కః ప్రాహ సాధు సాధూక్తం సైవ మే విసృతా ఖలు! | 
ప్రబుద్దోః స్యధునా భక్త్యా సంస్యరే రేణుకాం శుభామ్‌ ॥ 85 

ప్ర: క = బ్రహ్మ, ప్రాహ = ఇట్లనెను, సాధు సాధు+ఉక్తమ్‌ = బాగు బాగుగ చెప్పబడినది, సా 
ఏవ = ఆ రేణుకయే, మే విస్కృతా ఖలు! = నాకు మరుపు దగిలినది కదా!, అధునా = ఇప్పుడు, 
ప్రబుద్ధః అస్మి = తెలివి దెచ్చుకొంటిని, భక్యా = భక్తితో, శుభామ్‌ రేణుకామ్‌ = శుభప్రదమైన 
రేణుకను, సంస్యరే = స్మరింతును. 


శ్రీశ్రీశ్రీవాసు దేవానందసరస్వతీవిరచితమ్‌ 561 


తా: బ్రహ్మ యిట్లనెను : బాగు బాగు, సరిగా చెప్పితివి. నే నామెనే మరచితిని. ఇప్పుడు తెలివి 
కలిగినది. భక్తితో నమస్మరింతును. 


శ్లో; ఏవం తయోర్వివదతోః ప్రాదురాసాపి రేణుకా । 
తన్ముఖాదపి వేదాశ్చ సాజ్లోపాజ్ణాః సశీర్షకాః ॥ 86 
ప్ర: ఏవం తయోః వివదతః = ఇట్లు సంభాషించుచున్న వారికి, ప్రాదుః = ఎదుట, ఆసా 
నిలచినదై, రేణుకా అపి = రేణుకయును, తత్‌ ముఖాత్‌ = ఆమె ముఖమున, వేదాః చ = 
వేదములున్ను, సాజ్ఞోపాజ్ఞాః సశీర్షకాః = వేదాంగములు, ఉపాంగములు, ఉపనిషత్తులు కూడ. 


తా: ఇట్లు మాట్లాడుకొనుచున్న వారి ఎదుట రేణుక సాక్షాత్మరించెను. ఆమెతోగూడ అంగములు, 
ఉపాంగములు, ఉపనిషత్తులతో గూడిన వేదములు గూడ సాక్షాత్మరించినవి. 

శ్లో పరమేష్ట్రీ తతో హృష్టః శ్రీదత్తం రేణుకాం చతామ్‌ । 

తుష్టావ లబ్ధవేదో౭ సౌ ప్రసన్నముఖపజ్మజః ॥ 37 

ప్ర: పరమేష్టీ = బ్రహ్మ తతః హృష్టః = దానివలన సంతృప్పుడై, శ్రీదత్తమ్‌ = శ్రీదత్తుని, తాం చ 
రేణుకామ్‌ = ఆ రేణుకాదేవిని గూడ, లబ్ధవేదః = వేదములను పొందినవాడై, అసౌ = ఆతడు, 
ప్రసన్నముఖపంకజః = విప్పారిన ముఖపద్మముగలవాడై, తుష్టావ = స్తుతించెను. 
తా: బ్రహ్మవేదము నట్లు తిరిగి పొంది, సంతోషించి, విప్పారిన ముఖపద్మముతో శ్రీదత్తుని, 
రేణుకాదేవిని గూడ స్తుతించెను. 


శ్లో హ్రీర్ఫీర్ధిః శ్రీస్వమేవైకా శ్రద్ధా మేధా చ ధారణా । 


ప్రజ్ఞా శ్వమేవ ఛన్గాంసి తపాజ్ఞాన్యేవ వాబ్మయీ! ॥ 38 
శో స్వరవర్తాత్మికేవ ననే త సమేవోజ్కారరూపిణీ I 
వకవీరేగో (పంద త్వం సదా ము సన్నిధా భవ ॥ 39 


ప్ర: ట్రాః భీః ధీః శ్రీః త్వం ఏకా ఏవ = బీజాక్షరరూప శక్తివి నీవొక్కతెవే, శ్రద్దా = శ్రద్ధ, మేధా 
చ ధారణా ప్రజ్ఞా = మేధస్సు, ధారణ, ప్రజ్ఞ అనునవి, త్వం ఏవ = నీవే, ఛస్దాంసి = వేదములు, 
తవ అజ్ఞాని ఏవ = నీ అవయవములే, వాజ్మయీ =ఓ వాగ్రూపదేవతా!, స్వరవర్ణ+ఆత్మికే! = 
అచ్చులకు హల్లులకు ఆత్మయెన దానా!, అననే! = అంతములేనిదానా!, ఏకవీరే = ఓ ఏకవీరా!, 
ప్రసీద = దయసేయుము, త్వం సదా = నీ వెప్పుడునూ, మే సన్నిధా భవ = నాకు ప్రత్యక్షవై 
యుండుము. 


తా: శ్రీరేణుకాదేవి అనుష్టుభ్‌ ద్వయీ మహామంత్రం నీవు బీజాక్షరరూపదేవతవు, శ్రద్ధ, మేధ, 
ధారణ, ప్రజ్ఞ అనునవి నీ ఆంశలే. వేదములు నీ అంగములు. వాగ్రూపదేవతా! స్వరవర్ధాత్మికా! 
ప్రణవాధిదేవతవు, ఏకవీరా! దయసేయుము. నా కెప్పుడును ప్రత్యక్షముగ నుండుము. 


562 శ్రీ దత్తపురాణమ్‌ 


శ్లో స్తుతెవం సా తథేత్యుక్వా రేణుకా౭_న్తర్దధే విధిః । 
నత్వా దత్తం తదాజ్ఞప్తః స్వధామ ప్రయయౌ ముదా ॥ 40 
ప్ర: ఏవం సా స్తుతా = ఇట్లామె స్తుతింపబడినదై, తథా ఇతి ఉక్వా = అట్లే యని పలికి, రేణుకా 
= రేణుక, అన్తర్దధే = అదృశ్యమాయెను, విధిః = బ్రహ్మ, దత్తం నత్వా = దత్తునకు నమస్కరించి, 
తత్‌ ఆజ్ఞప్తః = వారి ఆజ్ఞగొన్నవాడై, ముదా = సంతోషముతో, స్వధామ = తన నివాసమునకు, 
ప్రయయౌ = వెడలెను. 


తా: ఇట్లు స్తుతులందుకొని, రేణుకాదేవి “తథాస్తు అని అదృశ్యము కాగా, బ్రహ్మగూడ శ్రీదత్తునకు 
ప్రణమిల్లి వాని ఆజ్ఞగొని, తన నివాసమునకేగెను. 
శ్లో॥ ఏవం ప్రభావా సా దేవీ రేణవే తపసః ఫలమ్‌ । 
దాతుం తత్పుత్త్యభూన్నామ్నా రేణుకేత్యఖిలశ్రుతా I 41 

ప్ర: ఏవం ప్రభావా = ఈ విధమైన ప్రభావశాలియెన, సా దేవీ = ఆ దేవి, రేణవే = రేణు 
రాజునకు, తపసః ఫలం దాతుమ్‌ = తపస్సునకు ఫలమునిచ్చుటకు, తత్‌ పుత్రీ = వాని కుమార్తె, 
రేణుకా ఇతి నామ్నా = రేణుక యను పేరుతో, అఖిలశ్రుతా = అందఅకు తెలిసినదిగా, అభూత్‌ 
= ఆయెను. 


తా: ఇట్టి ప్రభావశాలి ఆ దేవి రేణురాజునకు తపఃఫలముగా కుమార్తెయె జన్మించి, రేణుకయను 
పేరున జగ(త్త సిద్ధి గాంచినది. 
శ్లో॥ సా౭_ద్యాప్యామలకీగ్రామే సాక్షాన్మాతాపురే స్థితా | 
శ్రీదత్తాశమసామీప్యే పవిత్రే సహ్యసానుని ॥ 42 
ప్ర: సా = ఆ రేణుకాదేవి, అద్య = నేడు, అపి = కూడ, ఆమలకీగ్రామే = ఆమలకీగ్రామంలో, 
సాక్షాత్‌ మాతాపురే = సాక్షాత్తూ మాతాపురములోనే, శ్రీదత్తాశమసామీప్యే = శ్రీదత్సాశ్రమ 
సమీపమున, పవిత్రే సహ్యసానుని = పవిత్రమైన సహ్యాద్రి సానువులలో, స్థితా = ఉన్నది. 
తా: ఆ రేణుకాదేవి నేటికిని ఆమలకీగ్రామంలో మాతాపురంలో శ్రీదత్నాశ్రమసమీపంలో పవిత్రమైన 
సహ్యాద్రి సానువులలో ఉన్నది. 
శ్లో మాతృతీర్థం శుభం తత్ర మాతా స్నాతా స్వయం సతీ । 
నృణాం సద్గతిదం తత్తు దర్శనస్పర్శనాదినా ॥ 483 
ప్ర: శుభం మాతృతీర్ధమ్‌ = మాతృతీర్ధము శుభమైనది, తత్ర = అచట, మాతా = రేణుకాదేవి, 
స్నాతా సతీ = స్నానము చేసినది సాధ్వి స్వయమ్‌ = ఆ మాతృతీర్థము తాను, నృణామ్‌ జ 
రాజులకు, సద్దతిదమ్‌ = సద్దతుల ప్రసాదించునది, తత్‌ తు = అదియును, దర్శన స్పర్శన 
ఆదినా = దర్శనము స్పర్శనము మొదలగు వానిచే, 


శ్రీశ్రీశ్రీవాసుదేవానందసరస్వతీవిరచితమ్‌ 563 


శ్లో; అనసూయాత్రితత్పుత్రదత్త శ్రీరేణాకాశమాన్‌ । 
దేవ్యాత్మకృష్ణామలకీం దృష్ట్వైతి న పునర్భవమ్‌ ॥ 44 
ప్ర: అనసూయా+అత్రి తత్‌ పుత్ర దత్త శ్రీరేణుకా-ఆ(శ్రమాన్‌ = అనసూయా అత్రి దంపతుల 
ఆశ్రమమును, వారి కుమారుడు శ్రీదత్తుని ఆశ్రమమును, శ్రీరేణుకాదేవి ఆశ్రమములను, దేవీ+ఆత్మ 
కృష్ణామలకీమ్‌ = దేవియే ఆత్మగానున్న, కృష్ణ+ఆమలకీ గ్రామమును, దృష్ట్వా = చూచి, న పునః 
భవమ్‌ = మరల పుట్టుక ఉండదు. 


తా: అనసూయాత్రి ఆశ్రమమును, శ్రీదత్తుని ఆశ్రమమును, రేణుకాశ్రమమును, కృష్ణామలకీ 
గ్రామమును చూచినవారికి పునర్జన్మ కలుగదు. 
శ్లో పద్మతీర్థం సర్వతీర్థం మాతృతీర్థమితి త్రికమ్‌ | 
పావనం సర్వలోకానాం నేదృక్‌ కా౭_ప్యాశు తారకమ్‌ ॥ 45 
ప్ర: పద్మతీర్ధం సర్వతీర్థం మాతృతీర్థమ్‌ ఇతి త్రికమ్‌ = ఈ పేర్లుగల మూడు తీర్థములును, 
సర్వలోకానామ్‌ = అందటకు, అన్నిలోకముల వారికి, పావనమ్‌ = పవిత్రమైనవి, ఈద్భక్‌ = 
ఇట్టిది, కా అపి = యేదైనను, ఆశు తారకమ్‌ = వెంటనే ముక్తినిచ్చునది, న = లేదు. 


తా: పద్మతీర్థము, సర్వతీర్థము, మాత్ళతీర్థము అను మూడును అన్నిలోకముల వారికి పవిత్రమైనవి. 
వీనివలె వెంటనే ముక్తినిచ్చు తీర్థము మరేదియు లేదు. 
శ్లో కుష్టీ పురాభవత్సూర్యః స్వాత్మజాకామదూషితః 
పదృతీర్థస్నానమాత్రాచ్చుద్దో౭ న్యార్తిహరో౭ భవత్‌ I 46 
ప్ర: స్వ+ఆత్మజా కామదూషితః సూర్యః = తన కుమార్తెను కామించి పాపియైన సూర్యుడు, 
పురా = పూర్వకాలమున, కుష్టీ అభవత్‌ = కుష్టరోగియాయెను, పద్మతీర్ధస్నానమాత్రాత్‌ = 
పద్మతీర్ధమున స్నానము చేసినంత మాత్రమున, శుద్ధః = పరిశుద్దుడై, అన్య+ఆర్తిహరః అభవత్‌ 
= ఇతరుల ఆర్తిని హరించువాడుగా ఆయెను. 
తా: సూర్యుడు పూర్వము తన కుమార్తెను కామించి, ఆ దోషము వలన కుష్టరోగియాయెను. 
అంతట పద్మతీర్థస్నానము జేసి పరిశుద్దుడై, ఇతరుల బాధలను తొలగించ గలవాడాయెను. 
శ్లో॥ దుర్గతిస్థపిత్యాద్ధృత్యై చాగ్టీకః పర్యటన్‌ మహీమ్‌ | 
మాతృతీర్థస్నానమాత్రాన్ముక్తా న్పిత్యానదర్శ హ ॥ 47 
ప్ర : దుర్గతిస్థ = దుర్గతిలో నున్న పితృ+ఉద్ధృత్యై = తల్లిని తండ్రిని ఉద్ధరించుటకు, ఆగ్టీకః చ 
= ఆంధ్రీకుడు కూడ, మహీం పర్యటన్‌ = భూమిని ద్రిమ్మరుచు, మాతృతీర్థస్నానమాత్రాత్‌ = 
మాతృతీర్థమున స్నానము చేసినంత మాత్రమున, పిత్యాన్‌ = (తల్లితండ్రులను) పితరులను, 
ముక్తాన్‌ దదర్శ = ముక్తినొందినవారినిగా దర్శించెను, హ = ఏమాశ్చర్యము! 


564 శ్రీ దత్తపురాణమ్‌ 


తా : దుర్గతిలో (నరకములో) నున్న తల్లితండ్రులను ఉద్ధరించుటకై ఆంధ్రీకుడనువాడు తీర్థముల 
సేవించుచు భూమియంతయు దిరుగుచు వచ్చి మాతృతీర్ధమున స్నానము చేయగనే, తన పితరులను 
ముక్తినొందుచుండుట దర్శించెను. ఇది ఎంత అద్భుతము. 
శ్లో॥ నత్వా దేవీం మాతృతీర్ధే పిణ్ణాన్గాస్యన్తి యే నరాః । 
సముద్ధృతాస్తత్సితరో౭_క్షయ్యతృప్తిం ప్రయాన్తి హి ॥ 48 
ప్ర: దేవీం నత్వా = రేణుకాదేవిని నమస్కరించి, మాతృతీర్ధె = మాతృతీర్థమున, పిణ్లాన్‌ యే 
నరాః దాస్యన్తి = యే నరులు పిండప్రదానము చేయుదురో, తత్‌ పితరః = వారి పితరులు, 
సముద్ధృతాః = ఉద్ధరింపబడినవారగుచు, అక్షయ్యతృప్తిమ్‌ = తజుగని తృప్తిని, ప్రయాన్తి హి = 
పొందుట నిశ్చయము. 
తా : రేణుకాదేవికి నమస్మరించి మాతృతీర్ధమున పిండప్రదానములు చేసినచో వారి పితరులు 
సద్గతి నంది తఖుగని ఆనందమును పొందుదురు. 
శ్లో ద్వష్టకాభ్యామిదం ప్రోక్తం దత్తమాహాత్యముత్తమమ్‌ । 
యశస్తత్చియశిష్యస్య కార్తవీర్యార్డునస్య చ ॥ 49 
ప్ర : ద్వి+అష్టకాభ్యామ్‌ = రెండు అష్టకములలో, ఇదం ఉత్తమం దత్తమాహాత్యమ్‌ = ఈ 
దత్తమాహాత్యము, తత్‌ ప్రియశిష్యస్య కార్తవీర్యార్డునస్య యశః చ = వాని ప్రియశిష్యుడైన 
కార్తవీర్యార్జునుని కీర్తిగూడ, ప్రోక్తమ్‌ = చెప్పబడినది. 
తా : ఇది ఉత్తమమైన దత్తమాహాత్యకథ. ప్రాసంగికముగ వాని ప్రియశిష్యుడైన కార్తవీర్యార్డునుని 
యశస్సుగూడ కీర్తించబడినది. ఇది యంతయు రెండు అష్టకములలో చెప్పబడినది. 
శ్లో ముక్తస్యాష్యర్దునస్యాస్య స్మరణం సద్య ఏవ హి । 
దదాత్యభీప్పితం దేవో యథా దత్తస్త్యధీశ్వరః ॥ 50 
ప్ర: ముక్తస్య అపి = ముక్తుడైనను, అర్జునస్య స్మరణమ్‌ = అర్జునుని స్మరించుట, సద్యః ఏవ = 
అనతికాలముననే, అభీప్పితమ్‌ =కోరినదానిని, దదాత్‌ హి = ఇచ్చును, దేవః-త్రి +అధీశ్వరః 
దత్తః యథా = ముల్లోకనాథుడైన దత్తుని వలెనే. 


తా : కార్తవీర్యార్డునుడు ముక్తుడే యైనను వాని స్మరణము కోరినదిచ్చును. ఇదియే వాని గురువగు 
శ్రీదత్తుని కృప. 
ఇతి శ్రీమద్దత్తపురాణే సార్ధత్రిసాహస్ర్యాం త్రికాజ్ఞిమణ్ణితాయాం సంహితాయాం 
వాసుదేవ్యాం చతుర్జాష్టకే అష్టమాధ్యాయః ॥ 
ఆంధ్రటీకా రచనారంభము : ది.01.03.2019 చతుర్జాష్టక అష్టమాధ్యాయ టీకారచనా 
సమాప్తి : ది.16.08.2019. శ్రీదత్తపురాణము - ప్రథమభాగము సంపన్నము. 


నా వ్రు ప్ర వ్రతా. 


